PARISHODHAKUDUGA ARUDRA 


(ARUDRA AS A RESEARCHER) 


A thesis submitted to the University of Hyderabad 
in Partial Fulfilment of Requirement for the Award of the 
Degree of DOCTOR OF PHILOSOPHY in Telugu. 


by 
DARLA VENKATESWARA RAO 


Supervisor 


Dr. S.Saratjyothsna Rani 


DEPARTMENT OF TELUGU 
SCHOOL OF HUMANITIES 
UNIVERSITY OF HYDERABAD 
HYDERABAD - 500 046. 
2003 


పరిశోధకుడ్లుగా ఆరుద్ర 


వా 


పరిశోధకుడు: పర్యవేక్షణ: 
దార్ల వెంకటేశ్వరరావు డా.ఎస్‌.శరత్‌ జ్యోత్స్నారాణి 


పి. హెచ్‌.డి. పట్టాూకొరకు 
"హైదరాబాదు విశ్వవిద్యాలయానికి 
సమర్పించిన సిద్దాంత వ్యాసం 
జూలై -2003 


DEPARTMENT OF TELUGU 
School of Humanities 
UNIVERSITY OF HYDERABAD 


CERTIFICATE 


This is to certify that, L.Darla Venkateswara Rao, have 
carried out the research embodied in the present thesis for the 
full period prescribed under Ph.D ordinance of the Univer- 
sity. My Topic of the Ph.D.Programme is PARISHODHAKUDUGA 


ARUDRA (ARUDRA AS A RESEARCHER). 


I declare to the best of my knowledge that no part of this 
dissertation was earlier submitted for the award of Rescarch 


Degree to any University. 


(57/03. 


Darla Venkateswara Ra 
Regd.No.98HT PH 04 


5.౮౬౨ 


HE2rSignature of the Supervisor 


(,.(ీవిత్లాం 
i న్‌ : 

pad seh [9 
Department of Telugu? 


Bd. 5 

Dean 

School of Humanities 
ia 


జు ౯ 00/12: 
Uuinersity of Hydershe” 
Todrhed S80 134 


అంకితం 


అభ్యుదయ భావాల ఆదర్శ జీవనంతో 
అభ్యుదయ పథంవైపు నడిపిస్తూ 
విరంతర కృషికి (ప్రేరేపించిన, 
ఆత్మవిశ్వాసాన్ని అలంకరణగా ధరింపజేసిన 
అమృత హృదయుడు 

(శ్రీ వి.వి.రమణ (1.201 కృళుగార్కి 
ఆత్మీయంగా, అభిమానపూర్వకంగా 
వినవ్రుతతో చేస్తూన్న అంకితం! 


కృత జ్ఞతలు 


పరిశోధనకు అవకాశం కల్గించిన తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం వారికీ- 

పరిశోధన పట్ల ఎంత ఆసక్తి ఉన్నా, దాన్ని ప్రోత్సహించడంలో సూపర్‌వైజర్‌ పాత్ర అనిర్వచనీయమైంది. 
సహృదయ విదుషీవుణి, ఆత్మీయతావటూర్తి డా. ఎస్‌.ళరత్‌ జ్యోత్సారాణి గారి పర్యవేక్షణలో 
ఈ పరిశోధన కొనసాగడం వల్లనే సకాలంలో పూర్తి చేయగలిగాననుకొంటున్నాను. కేవలం 
పరిశో ధనాంశాన్ని చర్చించడం వరకే చేసి, ఆ పరిశోధకుడిని వదలించుకొనే పద్ధతిలో కాకుండా, 
నావైయక్తిక పరిస్థితుల్ని కూడా అడిగి తెలుసుకొంటూ, తన పరిధిలో సహకారాన్ని, సూచనల్ని 
అందించి పరిశోధన చేయించిన సహృదయురాలు. వీరి కుటుంబంలో నన్నొక సభ్యుడిలా 
ఆదరించారు, పరిశోధన చేయువాని హెచ్చరించారు. నా జీవితంలో స్థైరపడడానికో మార్గాన్ని 
చూపారు. వీరికి నాప్రత్యేక కృతజ్ఞతలు. 

ఆశ ఉన్నా, అవకాశం లేక అది నెరవేరని నా తల్లిదం(క్రులు నా చదువునే వాళ్ళ ఉన్నత 
చదువులుగా భావించారు. ఎన్ని కష్టాలున్నా, ఇంకా నాచదువుకే జీవితాన్ని అంకితం చేస్తున్న 
వూ అమ్మ పెదనాగమ్మ, వూ అయ్య అంకయ్య (అబ్బాయి) గార్లకు కృతజ్ఞతలు చెప్పడం 
చిన్నమాటై నప్పటికీ, ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం నావిధి. 

పరిశోధనకు జూనియర్‌, సీనియర్‌ రీసెర్చ్‌ఫెలోపిప్‌ (IRF& $RF) అను అందించిన యూనివర్సిటీ 
(గ్రాంట్స్‌ కమీషన్‌, న్యూఢిల్లీ వారికీ, దాన్ని అవులు చేసిన హైదరాబాదు విశ్వవిద్యాలయం 
వారికీ 

పరిశోధనకు ఒక పరిధిని నిర్ణయించుకొని, సేకరించిన సామగ్రితో సకాలంలో పూర్తి చేయడానికి 
ప్రయత్నించాలని, సలహానిస్తూనే, అన్ని విధాలా సహకరిస్తూ ప్రోత్సహించిన తెలుగు శాఖ అధ్యక్షుడు 
ఆచార్య వటదిగౌండ వీరభద్రయ్య గారికీ - 

పరిశోధనలో ప్రవేశించేటప్పుడు తెలుగు శాఖ, అధ్యక్షుడుగా ఉన్న ఆచార్య రవ్వాశ్రీహరిగారికీ, 
నాటి ఇంటర్వ్యూ కమిటీ వారికీ - 

పరిశోధనకు కావలసిన సహకారాన్ని అందించిన డీన్‌, స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌, హైదరాబాదు 
విశ్వవిద్యాలయం వారికీ, సిబ్బందికీ - 

ఎం.ఏ.లోనూ, ఎం. ఫిల్‌.లోనూ పాల్యాంశాల్ని బోధించిన వూ అధ్యాపకులు డా. శరత్‌ 
జ్యోత్స్నా రాణి గారితో పాటు, ఆచార్య జి. వి.సుబ్రహ్మణం, ఆచార్య కె.కె. రంగానా భాచార్యులు, 
ఆచార్య పరిమిరావునరసింహం, డా.ఎన్‌. ఎస్‌. రాజు గార్లకూ, కలిసినప్పుడల్లా పరిశోధన త్వరగా 
పూర్తి చేయవుంటూ ప్రోత్సహించిన డా.జి. అరుణకుమారి, డా.రావటలు గార్లకూ - 


iv 


నా పరిశోధనకు (పీరణనూ, ప్రోత్సహోన్ని, ఆసక్తిని కల్గించిన వివిధ విశ్వవిద్యాలయాల, 
కలాశాలలకు చెందిన ఆచార్య గుజ్జర్లవవాడి కృపాచారి (వాగార్జున విశ్వవిద్యాలయం), ఆచార్య 
రుక్నుద్దీన్‌, ఆచార్య కుసువూబాయి, ఆచార్య ననువూసస్వామి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి 
(ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు (బెంగుళూరు), ఆచార్య 
వేదుల సు బ్రహ్మణ్యశా స్త్రి(ఆం ధ్రవిశ్వవిద్యాలయం), ఆచార్య బేతవోలు రాను బ్రహ్మం, డా. పి. చంద్రశేఖర్‌ 
(పొట్టీ శ్రీరావులు తెలుగు విశ్వవిద్యాలయం) , డా.వెలుదండ నిత్యానంద రావు (ఉస్మానియా 
విశ్వవిద్యాలయం), డా.వాడవల్లి చక్రపాణి రావు, డా. ద్వానాళా స్త్రి (5KBRకలేజి, అవులాపురం) 
తదితరులందరికీ - 

ఎం. ఏ.లో చేరిన నాటినుండీ నాఅభివృద్ధికి తోడ్పడుతూ, నాపరిశోధనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని 
అం చిన వి. వి. రవుణ గారికీ, వేండవ్‌ం గారింటికౌళ్ళినప్పుడ ల్లా వారిసవంయాల్ని కేటాయించి, 
సహకరించిన కుమారి సుష్మ, కునూరి సుదీప్తిలకూ - 

పరిశోధన విషయచర్భ్చల్లో వివిధ సూచనలు, సలహాలందించడంతో పాటు తన అన్ని గ్రంథాల్ని 
చదువుకోవడానికి స్వేద నిచ్చి, పరిశోధనలో నిరుత్సాహాన్ని తొలిగించి ఆత్మవిశ్వాసాన్ని కల్లించడంలో 
తోడ్పడిన అన్నయ్య డా.డి. నారాయణరావు (తెలుగు లెక్చరర్‌, ఎస్‌. ఏ.పి. కళాశాల) గారికీ - 

సవుస్యల్నేమీ ఆలోచించ నివ్వకుండా పరిశోధన కొనసాగించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని 
కల్గించిన కుటుంబ సభ్యులు, అన్నయ్యలు, సావమ్యూలు, సత్యనారాయణలకూ - పరిశోధన 
శుద్ద ప్రతి తయారీలో ఎంతగానో సహకారాన్ని అందించిన నా జీవిత భాగస్వామి (శ్రీనుతి దార్ల 
మంజు శ్రీ (తెలుగు లెక్చరర్‌కీ, నాదగ్గరే ఉండి, నాతోపాటు ఇదే విశ్వవిద్యాలయంలో పరిశోధన 
చేస్తూ, నా ఆరోగ్యానికి అవాంతరాలు రాకుండా, తోడ్పడిన తమ్ముడు రవికుమార్‌కే, ఇంటికెళ్ళినప్పుడల్లా 
తొందరగా పరిశోధన చెయ్యవుంటూ పరిశోధన పైనే ఆలోచనల్ని కేం[ద్రీకరించేటట్లు చేసిన 
చెల్లి, విజయుకువూరి (తెలుగు పండిట్‌ గ్రేడ్‌ 1 కీ - 

పరిశోధనకు పరోక్షంగా ఆసక్తిని కల్గించడంలో సహకరిస్తూ, నావ్యాసాల్ని ప్రచురించిన వివిధ 
పత్రికాధిపతులకూ, నాప్రసంగాల్ని ప్రసారం చేసిన ఆకాళవాణి ప్రో గ్రాన్‌) ఎగ్రిక్యూటివ్స్‌ నల్లూరి 
బాబూరావు, రూన్సీ.కె. వి. కువూరి, సుధావు, ఉషారాణి, డా.బి.డి. ఎల్‌. ప్రసన్న, సుమనస్పతిరెడ్డి 
గార్లకూ- 

సెంట్రల్‌ యూనివర్సిటీలో నిత్యం సాహిత్యం పట్ల వివిధ ధోరణులను చర్చకు పెట్తి, పరిశోధకుల 
నూతన ఆలోచనలకు కేం [ద్రబింధువులవుతున్న డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోషియేషన్‌, 
మాదిగ సాహిత్యవేదిక, ప్రో గ్రెఫ్సెన్‌ స్టూడెంట్స్‌ పోరమ్‌, దళిత స్టూడెంట్స్‌ యూనియన్‌, ఏ. పి. దళతరీసెర్చ్‌ 


సెంటర్‌లకూ- 


పరిశోధక మిత్రులు ఎవ్‌.నరసింహులు, డా. ఎల్లయ్య, రాజేశ్వరారావు, ఇ. వెంకటేశ్‌, 
జి.వి. రత్నాకర్‌, తిరునగరి (శ్రీనివాస్‌, గుండె డప్పుకనకయ్య, జిలుకర (శ్రీనివాస్‌, సుధాకర్‌ భట్టు, 
రతికాంత్‌ పాండా, జి.ఈశ్వరరావు, ఎస్‌. ఎల్‌.వి. ఉవావశ్వరరావు, శాంతయ్యలకూ- 

నాకో అస్తిత్వాన్ని కల్గించిన (శ్రీఅనంత పద్మనాభ కళాశాల (వికారాబాదు) వారికీ - 

ఏ సముయంలోనైనా మార్పులు- చేర్పులు చేస్తూ, ఏమాత్రం విసుగు (ప్రదర్శించకుండా కంప్యూటర్‌ 
టైపింగ్‌ చేసి, సకాలంలో ఆకర్షణీయంగా గ్రంథాన్ని అందించిన పి.ఉవాగారికి - 

సమాచార సేకరణలో సహకరించిన ఇందిరాగాంధీ మెమోరియల్‌ లైబ్రరీ హైదరాబాదు విశ్వవిద్యాలయం, 
(శ్రీకృష్ణ దేవరాయాం(ధ్ర భాషానిలయం (హైదరాబాదు), నగర కేంద్ర (గ్రంథాలయం (హైదరాబాదు), 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు), సుందరయ్య విజ్ఞాన కేంద్ర గ్రంథాలయం 
(హైదరాబాద), శ్రీఅనంత పద్మనాభ కలాళాల (వికారాబాదు), శ్రీసారస్వతనికేతన్‌ (వేటపాలెం), 
గౌతమీ (గ్రంథాలయం (రాజముండ్రి) వారికీ - 

ఈ పరిశోధనలో వివిధ (గ్రంథాలను వాడుకొన్నందుకు, ఆయా రచయితలకూ- 

తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం సిబ్బంది పరవేంశ్వర్‌, భవానీ శంకర్‌, వటూర్తి, 
కిషన్‌ల సహకారానికీ -హ్లూదరాబాదు విశ్వవిద్యాలయ సిబ్బంది నారాయణ, ప్రసన్నసింగ్‌, వెప్టీ, 
బెన్షర్‌, సెబాస్టియన్‌ తదితరులందరికీ- 


డి త్‌ చదువుతున్నపుడ, ఈ విశ్వవిద్యాలయుం గరించి విశదీకరించి హైదరాబాదు 
విశ్వవిద్యాలయంలోనే చదువుకోవాలనే కుతుహలాన్ని నాలో కల్గించిన ఆత్మీయమి త్రుడు గిడ్డి శ్రీరాములు 
(చెవ్యేరుఅ(గ్రహారం) కీ- 

ఇంకా, ఈ పరిశోధన పూర్తి కావడానికి సహకరించిన వారందరికీ నా హృదయా పూర్వక 
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 


= దార్ల వెంకటేశ్వరరావు. 


vi 


సంకేత పదవివరణ 


(List of Abbrevations) 
అనువాదం పీ. 
ఆరుద్ర అభినందన సంచిక | పు. 
ఆరవ సంపుటి వు. 

నై ప్ర.కా?. 
ఆరుద్ర వ్యాసపీఠం 
డ్రైద్రై* 
ఎనిమిదన సంపుటి 
ఏడవ సంపుటి సుల్లా 
కవితా సంపుటి ప్రము. 
(క్రమసంఖ్య ప్రసం. 
గురజాడ గురు పీఠం మనే- 
మా.ప- 
గుడిలో సెక్స్‌ స 
మూ = 
చతుర్ధ ముద్రణ మాస 
తృతీయ ముద్రణ మొ.సం- 
తొలి కూర్చు రా.సీ.ఏ-= 
తాలి ముద్రణ లెర ఖః 
రెం.సం. 
తొమ్మిదన సంపుటి 
వ.సం. 
దినపత్రిక వే.వే. 
ద్వితీయ ముద్రణ వ్యా. 
ద్వితీయ సంపుటి స,ఆం.పా, 
నాల్గవ సంపుటి పినాక, 
సం. 
వల్లన, మొద్రణ సం.లు 
పరిష్కరణ కర్త సంక 
జే 


పుట సంఖ్య 


vii 


పుట 

పునర్ముద్రణ 
ప్రచురణ కాలం 
ప్రజాకళలూ - 
'ప్రగతివాదులూ 
ప్రథవు భాగం 
ప్రథమ ముద్రణ 
(ప్రధాన సంపాదకుడు 


వవూడవ భాగం 
మొదటి సంపుటి 
రాముడికీ సీత ఏమవుతుంది? 
రెండన భాగం 


వ్యాసం 
సమగ్ర ఆంధ్ర సాహిత్యం 
సి.నారాయణ రెడ్డి 
సంపాదకుడు/ సంపాదకురాలు 
సంపాదకులు 
సంకలనకర్త/సంకలనం 
Page 


ముందుమాట 


(Preface) 


సెంట్రల్‌ యూనివర్సిటీ (హైదరాబాదు విశ్వవిద్యాలయం) లో ఎం. ఏ.తెలుగు చదువుతున్నపుడు, 
అధ్యాపకుల బోధన నన్నెంతగానో ఆకర్షించింది. ఇంటర్నల్‌ పరీక్షలకు వ్యాసాల్ని తయారు చేయించేవారు. 
ఈ వ్యాసాల్ని రాయడానికి అధ్యాపకుల, సీనియర్ల సలహాలను పొంద డానికి, వారిని కలిసేవాడిని.కొత్త 
కొత్త అనుమానాలు కలిగేవి. హాస్టలులో సహవిద్యార్దులతో సాహిత్య చర్చలో పాల్గొనేవాడిని. యూనివర్సిటీ 
వారు వివిధ సెమినార్డు నిర్వహిస్తే వాటిలోనూ పాల్గొనే వాడిని. నగరంలో వివిధ సాహితీ సపూవేళాలు 
జరుగుతుంటే, సవుకాలీన సాహిత్య అవగాహన కు అవెంత గానో ఉపయోగించేవి. వాటిని విన్నప్పుడు 
సాహిత్యంలో పరిశోధించవలసిన అంశాలు చాలా ఉన్నాయనిపించేది. ఇవన్ని నాలో పరిశోధన చేయాలనే 


జిజ్ఞాసన3 పెంచాయి. 


ఎం. ఫిల్‌లో సీటు రావడం, సహృదయ విదుషీవుణి, నిత్యం ప్రోత్సహించే చైతన్యశీలి. డా 
ఎస్‌.శరత్‌ జ్యోత్సారాణి గారి పర్యవేక్షణలో పరిశోధన చేయగలిగాను. ఈ కాలంలో, విరు 
నన్నెంతగానో (ప్రోత్సహించారు. పరిశోధన వారింత కొనసాగించాలని చెప్పేవారు. పాతి శ్రీరావబులు 
తెలుగు విశ్వవిద్యాలయుం వారు (గ్రంథ ప్రచురణకిచ్చే ఆర్ధిక సహాయానికి నా ఎం. ఫిల్‌ ఎంపిక 
అయ్యింది. కానీ, ప్రచురణకి ఆ సొమ్ము సరిపోదా. ఇదే సవుయుంలో ఎం.ఏ.కి రావలసిన 
మెరిట్‌స్కాలర్‌షిప్పుని ఆంధ్ర (ప్రదేశ్‌ ప్రభుత్వం వారు అందించగా, (ప్రదురణ కవసరమైన, మిగిలిన 
సామ్ముని వేండన్‌ంగారం సహాయం చేశారా. దానితో నా ఎం.ఫిల్‌ “జ్ఞానానందకవి ఆమ్రపాలి 
పరిశీలన” (ప్రచురితమ్వె, పత్రికల, ఆకాళవాణిల (ప్రశంసలు పొందింది. దీనిలో పరిశోధన చేయాలనే 
ఆసక్తి వురింత పెరగడంతో పి. హెచ్‌.డిలో చేరాను. 


(గు 


హెచ్‌ డిలో ప్రవేశించే నాటికి, సాహిత్యంలో వివిధ అంశాలపై పరిశోధన చేయాలనే తపన 
కాలాన్ని, ఆరిక పరిస్థితంల్నీ దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరవాని వేండ్‌వ్‌ గారు, 
ంతవుంది అధ్యాపకులు సలహాలిచ్చారు. జె. ఆర్‌. ఎఫ్‌.(జూనియార్‌ రీసెర్చ్‌ ఫలోషిప్పు)కి 
ప్రయాల్నిస్తూనే పి. హెచ్‌డి.కి సరైన అంశాన్ని ఆలోచిస్తున్నాను. 1998 లో ఆరుద్ర వురణించినప్పుడు 
నగరంలో చాలాచోట్ల “ఆరుద్ర సాహితీ ratio జరిగాయా న వెళ్ళాను వక్తల 
ప్రసంగాల్ని విన్నాను. “పరిశోధకుడు” అనడవేంతప్ప, పరిశోధనాంశళాల్ని వి, ంచడంలో స్పష్టత 
కన్పించ లేదు. గ్రంథాల్ని వూత్రం పేర్కొనేవారు. క స టి ఆరుద్ర పరిశోధన 
గురించి ప్రత్యేకంగా పరిశోదించారేవోనని చూశాను. ఆరుద్ర కవిత్వం గరించి పరిశో ధించారు 
తప్ప, “పరిశోధకుడుగా ఆరుద్ర” గరించి ప్రత్యేకించి ఎవ్వరూ పరిశీలించ లేదని తెలుసుకున్నానం. 


పిస 
ఉండేది. 
వారికా, 


సవుగ్ర ఆంధ్ర సాహిత్యం, గురజాడ గురుపీఠం, వేవున, రాముడికి సీత ఏవువుతుంది? 
గుడిలో సెక్స్‌, వ్యాసపీఠం వంటి ఆరుద్ర పరిశోధన (గ్రంథాలు కన్పిస్తున్నాయి. గురజాడ గురుపీఠం 
గ్రంథం ఉత్తవు వివుర్భ బహుమతి పొందింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆరుద్రను 
ఉత్తమ పరిశోధనకిచ్చే బహుమతితో సత్కరించారు. సాహిత్య పరిశోధనకు గానూ వీరు చేసిన సేవకు 


గుర్తింపుగా వివిధ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్షరేట్లతో గౌరవించాయి. ప్రముఖ విమర్శకుడు ముదిగొండ 
వీరభద్రయ్యగారు “ విమర్శకుడుగా ఆరుద్ర” కృషిని ఒక ఆంగ వ్యాసంలో నిరూపించారు. కానీ, విమర్శను 
ఆరుద్ర, తన పరిశోధనకు వినియోగించుకున్నారనే అనునూనం నాకు కలిగింది. అయితే, పరిశోధనలో 
విమర్శ కూడా ఉన్నా, పరిశోధన, విమర్శలకు ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది. ఆరుద్ర రచనల్ని ఈ 
రెండు కోణాలనుండీ అధ్యయనం చేయనలసిన అవసరం ఉందనిపించింది. 

మరొక అంశం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం పన్నెండు సంపుటాలవరకే ప్రచురించినా, ఆదిలో వేసుకొన్న 
ప్రణాళిక ప్రకారం ఆరుద్ర అన్ని సంపుటాల్ని అందించలేక పోయారు. ఈ తొలిముద్రణ వెలువడుతున్నప్పుడే 
వివిధ పత్రికల్లోనూ, ఆ గ్రంథాలకు రాసిన పీఠికల్లోనూ రచనలోగల లోపాల్ని, పాఠరపాట్లనీ కొంతమంది 
ఎత్తి చూపారు. మిగిలిన సంపుటాల్ని కూడా లోపాల్ని సవరించుకొని త్వరలోనే అందిస్తానని 1985లో 
ఆరుద్ర షష్టిపూర్తి ఉత్సవంలో ప్రకటించినట్లే.,పదవదూడు సంపుటాల్లో పునర్ముద్రణ చేసి విడుదల 
చేశారు. పునర్ముద్రణలో మార్పులూ, చేర్పులూ ఎంత వరకు చేశారు? తొలిముద్రణ పీలికల్లోనూ, 
పత్రికల్లోనూ వచ్చిన విమర్శల్ని ఎంతవరకు సరిదిద్దారు ? ఈవినుర్భలకు ఒక సాహిత్య చరిత్రకారుడు, 
పరిశోధకుడుగా ఆరుద్ర ప్రతిస్పందన ఎలా ఉంది?వంటి వాటిని అన్నింటినీ పరిశీలించవలసిన అవసరం 
ఉందని పించింది. 

వీటితోపాటు ఆరుద్ర వ్యాసాల్ని, పరిశోధన (గ్రంథాల్ని చదువుతుంటే, చాలావుంది పేర్కొన్నట్టు 
ఆకర్షణీయమైన శైలి కేనలం ఒకే అంశానికి చెందిందికాదనీ, అదొక ప్రత్యేక లక్షణంగా చేసుకొని పరిశోధనలో 
నిజిప్తం చేయడానికి ఆరుద్ర ప్రయత్నించినట్లు అన్పించింది. దీన్ని అధ్యయనం చేయడం అవసరమనిపించింది. 
ఆరుద్ర పరిశోధన గురించి మేడమ్‌ డా.శరత్‌జ్యోత్నారాణి గారికి వివరించాను. నా ఆలోచనకి స్వతంత్రతనిచ్చారు. 
పరిశోధన రచనల జాబితాను, ప్రణాళికను సిద్ధంచేయనున్నారు. ఈ అంశాన్ని పరిశోధన చేస్తే ఎలా 
ఉంటుందనే విషయంలో మరికొంత మంది అధ్యాపకుల్ని కూడా సలహా అడిగి, వారి సూచనల్ని కూడా 
స్వీకరించాను. 

“పరిశోధకుడుగా ఆరుద్ర పేరుతో ఏ, హెచ్‌.డి అంశానికి ప్రణాళికను తయారుచేసి, మేడమ్‌ డా. శరత్‌ జ్యోతారాణి 
గారికీ, ఆచార్య కె.కె. రంగవాథాచార్యుల గారికీ చూపించగా, కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించి, 
మార్పులచేసి, హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారికి సమర్పించాను. కానీ, పరిశోధన 
అంశాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఊహ ప్రతిపాదన (Hypంtheses)కీ, ప్రణాళిక (Research Design)$ 
చాలా వ్యత్యాసం కన్పించింది. ఈ పరిశోధన పూర్వ ప్రణాళికకు చాలా మార్పులు చేయవలసి వచ్చింది. 


ఎప్పుటి కప్పుడం పర్యవేక్షణా ధికారిణి డా. శరత్‌ జ్యోత్స్నా రాణి గారు వాటిని పరిశీలిస్తూ, నాభావాలకి 
స్వతంత్రత నిచ్చిన, వేడమ్‌గారి దగ్గర ఎం. ఫిల్‌ వూత్రవేం కాకుండా, పి.హెచ్‌.డి కూడా చేసే 


అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 


నా పరిశో ధనాంశ పరిధి విషయుంలో, ఆరుద్ర రచించిన వుద్రిత వ్యాసాల్ని, (గ్రంథాల్ని వూత్రవే 
పరిశీలనకు తీసుకొన్నాను. గ్రంథరూపంలో ప్రకటితమైన సవుగ్ర ఆంధ్ర సాహిత్యం, తొలి ప్రచురణా, 
పున ర్ముద్రణనూ, రాముడికి సీత ఏవువుతుంది? వున వేవంన, వేవాన్న వేదం, గురజాడ గురు 
పీఠం, గుడిలో సెక్స్‌, వ్యాసపీఠం, వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలూ, వివిధ (గ్రంథాలకు రాసిన 


పీలికలు వెబుద లైనవి నా పరిశోధనకు స్వీకరించాను. చదరంగం గురించి 'చదరంగం- అంతర్జాతీయ 
విధానం” పేరుతో ఒక (గ్రంథం రాసినా, దాన్ని ఈ పరిశోధనలోకి తీసుకోలేదు, అది ఒక క్రీడకు 
సంబంధించిన విషయం. చదరంగం నేర్చుకోవడం, ఎత్తుకి పై ఎత్తులు వేయడంలో గల తెలివితేటలు, 
వివిధ ఆటగాళ్ళ ప్రతిభావిశేషాలు వంటివి దానిలో ఉన్నాయి. ఇవి వ్యక్తి వ్యక్తీకీ నుధ్య వూరుతూ 
ఉంటాయి. సంగీతానికి సంబంధించిన వ్యాసాల్నీ ఈ పరిశోధనలో, స్వీకరించలేదు, కానీ, నృత్య 
పరిణామాన్ని వివ రించిన వాటిని పరిశీలించాను. సాహిత్య పరిశోధనే ప్రధాన కేంద్రంగా కొన సాగినా, 
సాహిత్యేతర (గ్రంథాల్ని కూడా పరిశీలనకు స్వీకరించవలసి వచ్చింది. సాంఘిక శాస్త్రాల్లో చరిత్రను 
పవుగ్ర ఆంధ్ర సాహిత్య పరిశోధనకు యుగవిభజన చేయడంలో, విశ్లేషణలోనా ఆరుద్ర అధికంగా 
ఉపయోగించుకోవడం కన్పిస్తుంది. ' 

సృజనాత్మక ప్రక్రియల్లో కృషి చేయలేని కొంతమంది విమర్శ, పరిశోధనలో రచనల్ని కొనసాగిస్తూంటారనే 
ఒక అభిప్రాయం ఉంది. కానీ, అది సరైందికాదు. అందుకనే ఆరుద్ర రచనల్ని సమీజిస్తూ, సృజనాత్మక 
రచనల నుండి పరిశోధన వైపు (ప్రస్థానాన్ని కొన సాగించిన వికాసాన్ని ఒక అధ్యాయంలో వివరించాను. 
వివుర్శ, పరిశోధన స్వరూపస్వ భావాల్ని సైద్దాంతికంగా విశ్లేషిస్తూ, వివర్శకుడుగా, పరిశోధకుడుగా, 
సాహిత్య చరిత్రకారుడుగా ఆరుద్ర కృషిని ప్రత్యేక అధ్యాయాల్లో నిరూపించ డానికి 
ప్రయత్నించాను, పరిశోధ కుడుగా ఆరుద్రను అధ్యయనం చేస్తుంటే, ఆత్మాశ్రయ శైలి ఉన్నా, వస్త్యాశ్రయ 
పరిశోధనలో సృజనాత్మకత ఉందని నిరూపితమైంది. పరిశోధనలో మార్క్సిస్టు దృక్పథాన్ని ప్రదర్శించినట్లూ 
వెల్లడైంది. ఈ సలితాంశాల్ని ముగింపు అధ్యాయం “సింహావలోకనం” లో ప్రత్యేకంగా వివరించాను. 
ఈ పరిశోధనలో విశ్లేషణాత్మక పద్దతి (021/0021 Method)ని పాటించాను, (ప్రతి అధ్యాయం 
చివర ఆ అధ్యాయానికి సంబంధించిన సూచికలు (References) జత పరిచాను. 


ఆరుద్ర రచనలు ఒక్కొక్కటీ ఒక్కో ప్రత్యేక అంశంగా పరిశీలన చేయునలసినంత లోతున్న 
రచనలు. వీటిలో సనుగ్ర ఆంధ్ర సాహిత్యం పై పరిశోధన చేయాలంటే, అనేక కోణాల్లో పరిశీలన 
చేసే అశకాళం ఉంది. తొలి వముద్రణ- పునర్ముద్రణ లను ప్రత్యేకించి పి.హెచ్‌.డి కి ఒక అంశంగా 
స్వీకరించ గలిగినంత కృషి కన్పిస్తుంది. అలాగే, సవాగ్ర ఆంధ సాహిత్యం, కవుల సాహిత్య 
చరిత్రల్ని తులనాత్మకంగా అధ్యయనం చేసే అవకాళవచూ ఉంది. కనుక, పరిశోధకుడుగా ఆరుద్ర 
చేసిన కృషిని పరిశీలిస్తూనే, పరిశోధన చేసిన అంశాల్నీ లోపాల్నీ నిరూపించ డానికి ప్రయత్నించాను. 
సవుగ్ర ఆంధ్ర సాహిత్యం లో సమగ్ర శబ్దం సవుగ్రతను సూచించడం ఎలా సాధ్యం కాదో, 
“పరిశోధకుడుగా ఆరుద్ర అనే అంశంతో చేసిన ఈ పరిశోధనలో ఆరుద్రను పరిశోధ కుడుగా 
సమగ్రంగా పరిశో ధించ గలగడవటూ కష్టసాధ్యవేం అని సవినయంగా వునవి చేసుకొంటున్నాను. 
ఈ పరిశోధన వల్ల ఆరుద్ర రచనలో గల వివుర్శ, పరిశోధనాంశాల్ని బట్టి పరిశోధకుడుగా 
ఆరుద్ర దృక్పథం, స్వభావాల్ని అర్దం చేసుకోవడానికి నా పరిశోధన కాలం, వ్యయ, సావుర్ద్యాల్ని 
బట్టీ సాధ్యమైనంత కృషి చేశాననే అనుకొంటున్నాను, 


అంకితం - 


కృతజ్ఞతలు 


పంకేతపద వివరణ 


వలుందువరాట 


1.5.1. 
1.5.2. 
1.5.3. 
1.5.4. 
1.5.5. 
1.5.6 

1.5.7 

1.5.8. 


1.5.9. 


పుట సంఖ్య 


అధ్యాయం- 1 


ఆరుద జీవతం, రచనా ఐచశేషాలు-పరిచ్‌శేధన ప్రస్థానం (1-22) 


ఆరుద్ర జీవితం- సాహిత్యం 
జననం 

విద్యాభ్యాసం 

సాహిత్యాభిరుది 

వృత్తి - ప్రనృతి 

పోటో గ్రాఫర్‌ - గుమస్తా 
ఫ్రాఫ్‌రీడర్‌- సినీరచయిత 
రచనా విశేషాలు 
త్వమేవాహమ్‌ 

“సినీవాలి” 

కూనలమ్మ పదాలు 
ఇంటింటి పజ్యాలు 
ఆమెరికా ఇంటింటి పజ్యాలు 


ఆరుద్ర కవితాసంకలనాలు 


మనిషి- ఆడమనిషి (ఆధునిక మహాకావ్యం) 11 


సినీ గీతాలు 


కఫులు- నవలలు 


1.5.10. నాటయికలు-నాటుకాలు 


1.5.11. 
1.5.12. 
1.6. 
1.6.1. 
1.6.2. 
1.7. 
1.8. 
1.8.1. 
1.8.2. 
1.8.3. 
1.8.4. 
1.8.5. 
1.8.6. 


2.0. 
2.1. 
2.2. 
2.3. 
2.3.1. 
2.3.2. 
2.4. 
2.4.1. 
2.5. 


పరిశోధన పరిధి 

పరిశోధన - స్వరూపస్వభావాలు 
పరిశోధన - నిఘంటు అర్థం 
పరిశోధన నిర్వచనం 

పరిశోధన లషణాలు 
పరిశోధన-సముగా విమర్శ 
పరిశోధన - సాహిత్య చరిత్ర 


అధ్యాయం- 2 


తెలుగు పరిశోధన: ఆరుద్ర దృక్పథం (28-45) 


“పరిశోధన' ఆరుద్ర దృక్పథం 


సిడ్ధాంతం- సిద్ధాంత గంథం 


పరిశోధన- పరిశోధకుడు: ఆరుద్ర అభిప్రాయాలు 


తెలుగు పరిశోధన 

తెలుగు పరిశోధన : పాశ్చాత్య ప్రభావం 
పరిశోధనలో దృక్చుథం 

ఆరుద్ర దృక్పథం 


ఆరుద్ర కవితా దృక్పథం 


పరిశోధన- విమర్శ భేదాలు- పోలికలు : సమన్వయం 


ది ౪ ౫2 £ ౪8౪వ ది ౪ ౪ 


అధ్యాయం-3 
జరు[ద ఐమర్శనాత్తక దృక్పథం (49-80) 


3.0. పరిశోధక విమర్శకుడు © 
3.1. విమర్శలో దృక్పథాన్ని గుర్తించే అంశాలు © 
3.1.1. _ మార్కిస్టు విమర్శ సూత్రాలు : దృక్పథం కు 
3.2. మార్క్సిస్టు దృక్పథంలో “వేవున” 52 
3.2.1 లోకాయత భౌతిక వాస్తవిక దృక్పథం 55 
శాస్త్రీయ దృక్పథంలో “గురజాడ” 56 
తులనాత్మక విమర్శ 57 
పరిశోధనాత్మక విమర్శ 59 
సంయమన విమర్శన దృష్టి a 
3.4. ఢ్రీశ్రీ పట్ల ఆరుద్ర వైయక్తిక విమర్శ 61 
3.5. ోవ్యాసపీఠం”లో భిన్న దృక్తథాల సంగమం ర్‌ 
3.5.1. ప్రలనామాలు-శ్యాస్త్రీయద్దక్చిథం ౮ 
3.6.  “ట్రజాకళలూ- ప్రగతి వాదులూ” లో మార్క్సిస్టు దృక్పథం 67 
3.7. “గుడిలో సెక్స్‌ ”- చారిత్రక విమర్శ క! 
3.8. “రాముడికి సీత ఏమవుతుంది ?” చరిత్ర, తులనాత్మక విమర్శ 75 
3.9. “పీఠికలు”- సమన్వయదద్చష్టి 75 
3.10. చిమర్శకుడుగా ఆరుద్ర ణి 
అధ్యాయం-4 
సమగ ఆంధ్ర సాహిత్యం 2 తొమిము్యుదణ, పునర్ముదణల మార్పులు-చేర్పులు 
(85-142) 
4.0. _ ప్రధానమైన మార్పులు 85 
4.1. మొదటి సంపుటి ( ఆదిమ, చాళుక్య యుగాలు) 86 
4.2. రెండవ సంపుటి (కాకతీయ యుగం) 97 
4.3. మూడవ సంపుటి (పద్మనాయక, రెడ్డిరాజుల యుగం) 107 


4.4. నాల్గవ సంపుటి (గజపతుల, తాలిరాయల యుగం) 117 


4.5. 
4.6. 


4.7. 


4.8. 


5.8.3.2. 


అయిదవ సంపుటి (మలిరాయల యుగం) 

ఆరవ సంపుటి (నవాబుల, ఆరవీటి రాజుల యుగం) 
ఏడవ సంపుటి (నాయక రాజుల యుగం) 

ఎనిమిదవ సంపుటి (కడపటి రాజుల యుగం) 


అధ్యాయుం- 5 


పవ ఆంధ్ర సాహిత్య పరిశోధన (144-204) 


'సంవ్రటిలు-రహాకాలం 

తాలిముద్రణ వివరాలు 

పునర్ముద్రణ వివరాలు 

సమగ్ర ఆంధ్ర సాహిత్యం “సమగ్రత” 

సమగ్ర ఆంధ్ర సాహిత్యం- “ఆంధ్ర” “తెలుగు” 
సమగ్ర ఆంధ్ర సాహిత్యం-“సాహిత్యం” 

కవుల చరిత్ర-సాహిత్యచరిత్ర 

కవుల చరిత్ర 

సాహిత్య చరిత్ర 

సాహిత్య చరిత్రా*చరిత్ర” 

సాహిత్య చరిత్రకు ఆధారాలు. 

పరిశోధన ఆకారాలు- ఆరుద్ర అవగాహన. 

సాహిత్య యుగం, సమస్యలు- ప్రమాణాలు 
సాహిత్యయుగం- నిర్వచనాలు 

కవుల సాహిత్య చరిత్రలు- యుగవిభజన 

సమగ్ర ఆంధ్ర సాహిత్య యుగవిభజన- ఏకసూత్రత. 
యుగ విభజన ఆరుద్ర భావ పరిణామం 


ఆరుద్ర యుగ విభజనపై విమర్భులు 


5.8.3.2.1. కొంతమంది కవులకు అధిక ప్రాధాన్యం. 


5.8.3.2.2. 
5.8.3.2.3. 
5.8.3.2.4, 
5.8.3.2.5. 
5.8.3.2.6. 
5.8.3.2.7. 
5.8.3.3. 
5.8.3.3.1. 
5.8.3.3.2. 
5.8.3.3.2.1. 
5.8.3.3.2.2. 
5.8.3.3.2.3. 
5.8.3.3.2.4. 
5.8.3.3.2.5. 
5.8.3.3.2.6. 
5.8.3.3.2.7. 
5.8.౨.3.2.8. 
5.8.3.3.2.9. 
5.8.3.3.2.10. 
5.8.3.3.2.11. 


5.9. 


యుగవిభజనకు ఏదొక సాకు చూపడం. 

"పేరు పోషకులదైనా కవి ప్రభావమే అధికం. 
విడ్దూరమైన యుగవిభజన. 

ఒకరిద్దరి షేర్తతో యుగం. 

విస్మరించిన ప్రక్రియావైవిధ్యం. 

కవుల్ని విస్మరించడం- తారుమారు చేయడం. 
యుగవిభజనలో కాలస్సష్టత. 

యుగవిభజన- ఆరుద్ర అనుసరణ 
కాలానుసరణలో ఆరుద్ర నైపుణ్యం. 

అదిమ, చాళుక్యయుగం (1 2వ శతాబ్రి చివరివరకూ) 
కాకతీయ యుగం (క్రీశ 1200-1325) 

పద్మనాయక, రెడ్రిరాజుల యుగం (క్రీ శ 1325-1450) 
గజపతుల, తొలిరాయల యుగం (క్రీ శ 1 450- 1500) 
మలిరాయల యుగం (క్రీశ 1500-1543) 

నవాబుల, ఆరవీటి రాజుల యుగం (క్రీ శ.1543- 1572) 
నాయకరాజుల యుగం (క్రీశ 1600-1674) 
కడపటిరాజుల యుగం (క్రీశ 1674-1762) 
కుంఫిణీయుగం-1-1 (క్రీశ 1757-1857) 

జమీందారీ నవ్యసాహిత్యయుగం 1-11 (డ్రీశ1 857-1930) 
ఆధునిక అభ్యుదయ యుగం ( క్రీశ 1930-1980) 
సాహిత్య చరిత్ర- ఆరుద్ర దృక్పథం 

పట్రికలు- పరిశోధన 

లోపాలున్నా, నిర్ణయాల ప్రకటనలో నిదానం 
గొలుసుకట్టు న్నిద్ధయాలు 

భాష-గౌరవవాచకాలు- ఏకరూపత? 
చర్చినీయాంశాలు- భవిష్యత్తు పరిశోధనకు (ప్రేరణలు 
సాహిత్య చరిత్రలలో సమగ్ర ఆంధ్ర సాహిత్యస్టానం 
సమగ్ర ఆంధ్ర సాహిత్య వైశిష్ట్యం 

సాహిత్య చరిత్రకారుడు- పరిశోధకుడుగా ఆరుద్ర 


అధ్యాయం- 6 


జానపద ఐజ్ఞూన పరిశేేధన (210-230) 


61. జానపదులు- జానపద సాహిత్యం 210 
6.1.1. జానపద విజ్ఞానం 21 
6.2. జానపద విజ్ఞానం- ఆరుద్ర అవగాహన 211 
425; జానపద విజ్ఞాన పరిశోధన- ఆరుద్ర రచనలు 212 
6.2.1.1. _ఆదిమసమాజం-కూవిర్భానం 212 
6.2.1.2. _ అభినయానికి ప్రాతిపదిక- పశుపుగ్యాదుల అనుకరణ 214 
6.2.1.3. _ పాడుపుకథలు- నమన్వయాత్మకవినేచను 219 
6.3. రాముడికి సీత ఏమవుతుంది? జనరంజక పరిశోధన 220 
6.3.1. రామాయణంలో సీత- నవద్భక్కోణాల ఆరుద్ర నవ్యదృష్టి 222 
6.3.1.1. _ ప్రపంచంలో సీతారామకథలు 222 
6.3.1.2. రామకథను పోలిన కథలు 222 
6.3.1.3. _ సీతారాముల సంబంధ బాంధవ్యాలు 223 
6.3.1.4. _ వావివరుసలు- సామాజిక విళ్లోషణ 225 
6.3.1.5. _మౌభఖిక- లిఖిత వ్యయంలో రామకథలు 226 
6.3.1.6. _ లిఖిత వాజ్మయంలో వాస్తవ వక్రీకరణ 226 
6.3.1.7. రామాయణాల తులనాత్మక పరిశీలన 226 
6.3.1.8. ప్రామాణిక (మూల) రామాయణం? 228 
6.3.1.9. _సీతకేంద్రంగా కొనసాగిన పరిశోధన 228 
6.4. జనరంజక పరిశోధన 229 
అధ్యాయం-7 


పరితఈో ధకుడుగా ఆరుద్ర (233-282) 


7.1. ఆరుద్ర పరిశోధనా దృక్తథం 233 
7.1.1. ఆరుద్ర ః తులనాత్మక పరిశోధన 235 
7.1.1.1. _ గురజాడ- తెలుగు రచనల ఆంతర్యం 236 
7.1.1.2. _ గురజాడ “కన్యాశుల్కం” కర్పుత్వ పరిశీలన 237 


7.1.1.3. _“కన్యాశుల్ళం””-నాందీ ప్రస్తావనలు 239 


సమగ్ర ఆం( 


“కన్యాశుల్కం” రచన- ప్రదర్శనల కాలన్నిద్ణయం. 
“కన్యాశుల్కం” - పూర్వ్చోత్తర ప్రతులు ః తులనాత్మక మ్రోషణ 
“కన్యాశుల్కం” వస్తుపరిణామం 

“కన్యాశుల్కం”లో పాత్ర చిత్రణ 

మధురవాణి పాత్ర- ఆరుద్ర పరిశీలన 

గురజాడ “కన్యాశుల్కం' - వీరేశలింగం * బ్రహ్మవివాహం” తులనాత్మక పరిశీలన 
గురజాడ- తెలుగు కవులు 

గురజాడ- ఆంధ్రేతర కవులు 

తాలితెలుగు చిన్న కథ 

కవిజీవిత పరిశోధన 

వేమన కాలం 

వేమనప్టలం- కులం- కుటుంబం 

వేమన దార్భినిక పరిణామం- ఆరుద్ర దృక్పథం 

వేమన మతం 

సృజనాత్మక పరిశోధకుడుగా ఆరుద్ర 

ప్రమాణాలు, కాలాను సరణలు 

సృజనాత్మక రచన 


విమర్శ, పరిశోధనలలో సృజనాత్మకత 


సృజనాత్మక పరిశోధన 
సృజనాత్మక పరిశోధన లక్షణాలు 
సృజనాత్మక పరిశో ధన- సమన్వయాత్మక మ్లోషణ 


అధ్యాయం-8 


సెంహేవల్‌కేకనం (291-301) 


ఇఆనుబంధం- 1 


ధ్ర సాహిత్యంలో సాహితీ వేత్తలు- ప్రముఖ శీర్షికలు 


ఆనుబజంధం -!! 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం ముఖ చిత్రాలు- పీఠికలు. 


ఉపయుక్షగంథ సూచిక 


302-356 


357-391 


392-400 


అధ్యాయం- 1 
ఆరు[ద్ద జకళుతం, రచణా 
ఇచేషాలు- పలిచికేధన 1కున్ఫైనం 


అధ్యాయుం- 1 


ఆరుధదై జుమితం, రచనా ఐశేషాలు-పరిశోధన 


1.0. ఆరుద్ర జీవితం- సాహిత్యం: 


సాహిత్యంలో వివిధ ప్రక్రియలు ఉన్నట్లే, ఒక్కొక్క రచయిత, ఎన్ని ప్రక్రియల్లో రచనలు 
చేసినా, ఒకే ప్రక్రియవల్ల ప్రసిద్దుడు కావచ్చు, రాసిన అన్ని ప్రక్రియల్లోను కొంతమంది పేరు సంపాదించవచ్చు. 
ఇలా, తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియల్లో తనదైన ప్రత్యేకతను సాధించిన వారిలో ‘ed 
ఒకరు. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రీ. వీరికి మరికొన్ని కలంపేర్లు ఉన్నప్పటికీ, 
“ఆరుద్ర అనే పేరునే శాశ్వతం చేసుకొని, తన జీవితాంతం వరకూ ఆపేరుతోనే రచనలు కొనసాగించారు". 
కవిగా, కథకుడుగా, పాత్రికేయుడుగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా, సాహిత్యచరిత్ర కారుడుగా 
సాహితీ ప్రపంచంలో గుర్తింపు ఉన్న వీరి జీవిత నేపథ్యాన్ని తెలుసుకోవడం వల్ల “war 
ఆరో అనే పరిశోధనాంశానికి ఇది ఉపయుక్తమవుతుంది. 


1.1. జననం: 


ఆరుద్ర 1925 ఆగస్టు 31వ తేదీన (శ్రీమతి వెంకటజోగమ్మ, (శ్రీ నరసింగరావు దంపతులకు 
విశాఖపట్టణంలో జన్మించారు. వీరి ఇంటిపేరు ' బాగపతంలో అని కొంతమందికి తెలిసినా వీరి 
వంశవృక్షాన్ని గ మనిస్తే “ ఆదాభజ్లో అని తెలుస్తుందో. వీరి వంశంలోమూలపురుషుడు ఓతారాయ 
భాగభతి, భాగవతాన్ని చదివి వినిపిస్తూ, గ్రామీణులకు తగువులు తీర్చడంలో కూడా సాయపడే 
వారటీ.' బగపతా గాడో కాస్తా భాగవతం చదవటం వల్స “భాగవతులు గా మారిపోయి భాగవతుల 
ఇంటిపేరుగా స్టీరపడి పోయింది. ఇంటి పేర్ల నిఘంటు నిర్మాణం వెంటనే ప్రారంభించాలంటూ 
ఓ వ్యాసరీ రాసిన ఆరుద్ర ఇంటి పేరే పరిశీలనాత్మకం కావటం విశేషం. 


1.2. విద్యాభ్యాసం: 

ఆరుద్ర విద్యాభ్యాసం విశాఖపట్టణంలోని శివరామయ్య బడిలోనూ, ఏ.వి.యమ్‌ కాలేజీలోగల 
స్కూలు లోను జరిగింది. విజయనగరంలోని ఎం. ఆర్‌.కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యకోసం 
చేరినప్పటికీ, క్విట్‌ఇండియా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుండడం వల్ల, దానిలో చేరిపోయి, 
చదువుని సగంలోనే ఆపేశారు. కానీ, తండ్రి తెచ్చిన పుస్తకాలను మాత్రం బాగానే చదివేవారు. 
హిందూరీడింగ్‌ రూములో పిట్టకథలు, డిట్లెక్టిన్‌నవలలు, (ప్రబంధాలు ఎక్కువగా చదువుకునేవారు. 
ఆయితే స్కూలు ఫైనల్‌ వరకూ తెలుగు ఒక సబ్జెక్టుగా చదవలేదు”. డిగ్రీల కోసం చదివిన చదువు 
కాకుండా విజ్ఞానార్హన ధ్యేయంగా వీరి విద్యాభ్యాసం కొనసాగిందని దీన్ని బట్టి తెలుస్తుంది. 


1.3. సాహిత్యాభిరుచి: 

ఆరుద్ర కుటుంబం మొదటి నుండీ సాహితీ వాతావరణం కలిగిందే. అయినప్పటికీ, వీరి కుటుంబం 
ఉంటున్న వీధిలోనే సు ప్రసిద్ద సాహితీవేత్తలు అబ్బూరి రామకృష్ణారావు, పింగళి లక్ష్మీకాంతం వంటివారు 
ఉండటం, వారితో తరుచుగా ఆరుద్ర కలవటం జరుగుతుండేది. అంతేకాక, (శ్రీ, (శ్రీ) స్వయంగా 
ఆరుద్రకు బంధువు కావటం వల్ల కూడా సాహిత్యాభిలాష మరింతగా పెరగడానికి దోహదపడింది. 
ఇంకా సాహితీలోకంలో (ప్రముఖులైన నారాయణ బాబు, రావిశాస్త్రి, చాసో, రోణంకి అప్పలస్వామి 
వంటి వారి పరిచయం ఆరుద్రలో సాహితీ పిపాసను మరింత ద్విగుణీకృతం చేసింది. రోణంకి 
వారినుండి పాశ్చాత్య కవితారీతుల్ని, సాహిత్య స్వభావాన్ని అవగాహన చేసుకున్నారీ. పఠాభి, కొడవటి 
గంటి కుటుంబరావుల పరిచయం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్టాయిలో సాహిత్యంలో వస్తున్న 
కొత్తధోరణులను ఆకళింపు చేసుకున్నారు. అభ్యుదయ దృక్పథం కూడా ఆరుద్రలో కన్పించడానికి 
రోణంకివారే ప్రధాన కారకులు. చాసో వల్ల కమ్యూనిస్టుగాను, సెట్టి ఈశ్వర రావు వల్ల కమ్యూనిష్టు 
పార్టీ సభ్యుడుగాను చేరి, కోగంటి గోపాలకృష్ణయ్య కవిత్వాన్ని చదవటం వల్ల మార్క్సిస్టు భావ 
జాలాన్ని మరింతగా అధ్యయనం చేశారు. వీరందరి సాహచర్యం ఆరుద్రలో సాహితీపిపాసను, 
అభిరుచిని పెంపొందించి ఒక స్పష్టమైన అవగాహనను కలిగించి, రచయితగా రూపాందేటట్టు చేసిందని 
చెప్పవచ్చు. 
1.4. వృత్తి - ప్రవృతి: 

రెండవ ప్రపంచయుద్దం జరుగుతున్నపుడు ఫాసిజానికి వ్యతిరేకంగా యుద్దం చేయాలని ఆరుద్ర 
1942లో సాయుధసైన్యంలో చేరారని, వీరిపై పరిశోధన చేసిన ఎల్‌ సంగయ్య పేర్కొన్నారు". 
కానీ, ఆరుద్ర కవిత్వం గురించే పరిశోధన చేసిన ఆర్‌. నరసింహారావు మాత్రం,సి.పి.ఐ ప్రజాయుద్ద 
పంథాను బలపరచటం కోసమూ, మరికొన్ని పరిస్తితుల ప్రాబల్యం చేతనూ చదువుకి స్వస్తి చెప్పి, 
ఆరుద్ర 1943లో సైన్యంలో చేరారని వివరించారు. కానీ, ఆర్వీయార్‌ * కిశ్రుంగప్రులూ అనేవ్యాసంలో 
పాట్టకూడు కోసమంటేనే సబబుగా ఉంటుందని అన్నారు, అయితే, ఆరుద్ర “బయెడేటా'లో 
రాయలొఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో 1943-46 మధ్య జనరల్‌ డ్యూటీస్‌ క్షర్క్‌గానూ బ్యాండ్‌ 
మ్యూజీషియన్‌ అప్రంటీస్‌ గానూ పనిచేశారని తెలుస్తుందో". ఆ తరువాత ఏయిర్‌ ఫోర్స్‌లో 
పనిచేశారు. అప్పుడే ఫ్రెంచి భాషను నాలుగు ఫారాలు వరకూ నేర్చుకున్నారు*. యుద్దం ముగిసిన 
తర్వాత, ఉద్యోగం కోల్పోవడంతో, మద్రాసు లో ఉన్న తన బంధువు (శ్రీ (శ్రీ దగ్గరకు 
చేరుకొని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టి, ఆణందోవాశో పత్రికలో సంపాదకుడుగా పని 
సంపాదించుకున్నారు. జీతం సరిపోక, “రౌండు రకాల శాలుకలు లేక” ఆణందోవాతో నుంచి 
విరమించు. "ని విశాఖపట్టణం చేరుకున్నారు". 


1.4.1. ఫోటో గ్రాఫర్‌ -గుమస్తా: 


విశాఖపట్టణంలో కొన్నాళ్ళపాటు లైకో (గాఖ్‌లోటో స్పడియోలో ఫోటో గ్రాఫర్‌ గానూ, 
హార్భర్‌లో గుమస్తాగానూ పనిచేసేవారు. విశాఖపట్టణం జీవితాన్ని చూస్తే ' ఇంతేనా జీవితపరమార్థం” 
అనిపించేదనీ స్వల్పమైన ఆశయాలతో అల్పమైన జీవితాన్ని జాపారుస్తూ ఈడ్చుకొంటూబతికే విల్లీపుట్లపై 
జాలివేసిందనీ, కలకత్తా వచ్చే శాననీ, కవి సోమసుందర్‌కి 25 ఏప్రియల్‌ 1948లో రాసిన లేఖలో 
ఆరుద్ర పేర్కొన్నారు”. 
1.4.2. (ఫ్రాఫ్‌రీడర్‌ - సినీరచయిత: 


జీవితమంటే విసిగి విసిగి తనకు కావలసిన 'జీవితం' దొరక్క కలకత్తా చేరుకున్నా నంటారు". 
మళ్ళీ కొన్ని నెలల తరువాత మద్రోస్‌ చేరుకున్నారు. తనకి అనుభవం ఉన్న జర్నలిజంలో మళ్ళీ 
చేరాలనుకున్నారు. “ఢంకా కార్యాలయానికి వెళ్ళి రోజంతా ్రూపులు దిద్దితే, రోజుకో రూపాయి 
లభించేది.దానితో సినివూలు చూసేవారు. ఈలోగా న్యాపతినారాయణవవూర్తి ఒకపత్రిక 
ప్రారంభ ంచబోతున్నారని తెలిసి, దానిలో ఉద్యోగం కోసం ప్రతిరోజూ ఆయన్ని కలుస్తుంటే, పత్రిక 
ప్రారంభించే వరకూ ఏదైనా ఉద్యోగం చూపిస్తానని, దాన్ని చేయమని చెప్పి, రాజరాజేశ్వరి ఫిలిం 
కంపెనీలో చేర్పించారు”. ఇక్కడ నుండే సినీరచయితగా ఆరుద్ర జీవితం ప్రారంభమైంది. ఎన్ని 
సమస్యలు వచ్చినా, నిత్యం వివిధ పుస్తకాలను అధ్యయనం చేస్తుండే వారు. ఎన్నివృత్తులు చేసినా 
ప్రవృత్తి మాత్రం కవిత్వం కథలు మొదలైనవి రాస్తుండేవారు. 


1.5. రచనా విశేషాలు: 


ఆరుద్ర హైస్కూల్‌లో చదివేటప్పుడు “చిట్టి తమ్ముడు” గేయం రాసినా, మొట్టమొదటి కవితగా 
“నా కలలో” 1939 చిత్రగుప్తతో ప్రచురితమైనదేనని తెలుస్తుందో అయితే, 'చిట్టితమ్ముడు' కవితని 
ఆరుద్ర మొదటి కవితగా కొందరూ పేర్కొనగా “నా కలలో” కవిత మొదటిదని మరికొంతమంది” 
నిరూపించారు. మొదట్లో భాగవతుల శంకరశాస్త్రి పేరుతో “ప్రజాబంధు' ఆంధ్రపత్రిక, “పెంకి 
పిల్ల, వినోదిని, వంటి పత్రికల్లో 1942 నాటికి ఇరవైనాలుగు కవితలు రాశారు. అయితే వాటిలో 
స్పార్క్‌లు మాత్రమే ఉన్నాయని తానే పూర్తి మార్కులు ఇవ్వలేనని ఆరుద్ర చెప్పుకున్నారు.” 1942 
ఏప్రిల్‌ 6.వ తేదీన విశాఖపట్టణం పై జపాన్‌ బాంబుల వర్షం కురిపించినపుడు 'లోహవిహంగాలు' 
కవిత రాశారు. దాన్ని (శ్రీ) (శ్రీ కూడా మెచ్చుకున్నారు. అయితే దానిపై పఠాభి ప్రభావం కన్పిస్తుంది. 
ఈ విషయం ఆరుద్ర చెప్పుకొన్నారో. తరువాత తన సాంత బాణీలో రచనలు కొనసాగించారు. 


1.5.1. త్వమేవాహమ్‌: 


ఇది 1948 జూలై 10వ తేదీన కృష్ణాపత్రిక లో పడిన ఒక వార్తకు స్పందించి ఈ కావ్యాన్ని 
ఆరుద్ర రచించారు. 1949 జూలైలో తెలుగు స్వతంత్ర లో ప్రచురితమైంది. రజాకార్ల చేతిలో 


3 


దోపిడీకి గురైన ఒకామె రైలులో ప్రయాణం చేస్తూ బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడడం, దానికి 
కారణాన్ని ఆ ప్రయాణీకులు అడగడం, దాంతో ఆమె రజ్వీ దురంతాలు, కాందిశీకుల కష్టాలు, 
నైజాం కిరాతకులు పెట్టిన హింస అంతా వివరించగా, దాన్ని “నాకా సిగ్గు? నా (స్త్రీత్వం ఎప్పుడో 
పోయింది”! అనే పతాక శీర్షికతో రజాకార్ల చేత చెరచబడ్డ ఈ (స్త్రీ కథనం ప్రచురితం కావడంతో, 
ఆ వార్తను చూసి ఆరుద్ర ఈ కావ్యాన్ని రాశారు. ఇది “త్వమేనాహమ్‌' లో కవిహృదయం శీర్షికతో 
ఈ వివరణ కన్పిస్తుంది. మొదట్లో “తెలంగాణా' అని ఆరుద్ర పేరు పెడితే దాన్ని (శ్రీ (శ్రీ 
“త్వమేవాహమ్‌' అని మార్చమని సలహా ఇచ్చారు. ఈ కావ్యం తెలంగాణా పోరాటానికి సంబంధించింది. 
“తెలంగాణా” రజాకార్ల దురంతాల వల్ల పీడింపబడిన యువతి దీనగాథ ఈకావ్య రచనకు ప్రోద్బలమైనా, 
తద్వారా కాల స్వభావాన్ని ఆ ధునికసంఘచరి త్రని వివరించడానికి మౌలికాంశంగా నిలిచిందో. అయితే, 
దీనిలో ప్రత్యేకత ఏమిటంటే ఆరుద్ర తాను తెలంగాణాకే పరిమితం కాకుండా, సమస్త మానవ 
కల్యాణాన్నికోరే అభ్యుదయ దృక్సృథంలోకి పయనిస్తారో. ఈ కావ్యంలో ఆనేక ప్రతీకలు వాడుకొన్నారు. 
ఈ కావ్యంలొ వాడిన ప్రతీకల గురించి ఆరుద్ర దాశరథికి రాసిన “లేఖ” కావ్యవస్తువును అవగాహన 
చేసుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది. అలాగే, ఈ కావ్యానికి (శ్రీ, (శ్రీ) రాసిన లఘు టిప్పణి కూడా 
ఎంతో విలువైంది. హరీం ద్రనాథఛచోపాధ్యాయ రచన “726 0761బ్యుజు&” ను ఆరుద్ర అనువాదం 
చేశారు”. ప్రత్యక్షంగా చూసి, పాల్గొని, అనుభవించి రచించింది కాకపోయినా త్యమేవాహమ్‌, తెలంగాణా 
ప్రజలతో “నీవే నేను” అనే ఏకత్వాన్ని ప్రకటించింది. వారి బాధల్ని హృదయ విదారకంగా ప్రతి 
స్పందింప చేసింది. అయితే, ఆలోచనా పరులైన పాఠకులు దీన్ని మెచ్చినంతగా సామాన్య పాఠకులు 
అర్దం చేసుకోలేరని కావ్య శిల్పక్షిష్పతే దీనికి కారణమని విమర్శించిన వారున్నారు. రోణంకి అప్పలస్వామికి 
అంకితం చేసిన ఈ కావ్యం వెలువడేనాటికి కె. రామలక్ష్మీ తో ఆరుద్రకు పరిచయం లేదు. అయితే, 
ఆమె “ఈ నాటికీ నేను త్వమేవాహమ్‌ వింత పడుతూనే చదువుతాను. ఇప్పటికీ (శ్రీశ్రీ వివరణ 
తరువాత కూడా నాకు పూర్తిగా అర్హం అయిందని అనుకోను” అని అన్నారామో. ఈ త్వమేవాహమ్‌ 
లో చాలా ప్రసిద్దమైన కవితా ఖండికః 
“శుర్చ్ర ఎక్కు దోలణుకొగ్చ[ లల 

ఎవడూ ఒక జోబిలకాలం లేకు 

ఎలు వూల్యూ ఎడ్షించలేక 

ఎక్చేన్తా లేదో ఒక బండీ ” (త్వమేవాహమ్‌- 1999-23) 


త్వమేవాహమ్‌ లో మార్క్సిస్టు దృక్పథం (ప్రధానంగా కన్పిస్తుంది. ఆరుద్ర చేసిన కవిత్వప్రయోగ 
వాద ధోరణి కూడా దీనిలో కన్పిస్తుంది. 


1.5.2. “సినీవాలి: 


ఆరుద్ర 1960 లో ఆవిష్కరించిన ఈ కావ్యం, సినీనటుడు జగ్గయ్యకు అంకితమిచ్చారు. సినీవాలి 
అంటే అమావాస్యనాడు కన్పించే వెన్నెల. ఈ విషయం ఆరుద్ర ఒక పద్యంలో చెప్పకొన్నారు. 


4 


అసలు ఆరుద్ర సినీవాలి కావ్యం రాయకుండానే కేంద్రసాహిత్య ఆకాడమీ వారి “కావ్యమాల' కవితా 
సంకలనంలో కాటూరి వెంకటేశ్వరరావు ఆరుద్రను పరిచయం చేస్తూ “సినీవాలి” అనే కావ్యం ఆరుద్ర 
రాసినట్లు సేర్కొన్నారు. దాన్ని తరువాత ఆరుద్ర నిజం చేశారు. 


ఈ సినీవాలిలో సాహిత్యో పనిషత్‌ పేరుతో శ్రీశ్రీ వరద, లతో తర్కించిన కావ్య లక్షణాలను 
చేర్చారు. 
ఎీటీలో (ఖేల్‌ అభావాయాలురా........... 


“చూశావా ఆఈరయ(దా ఒక లమాతా 

నంధవదాడ6ం ఇిలిరే ఉంటుందా వామే 

యూధాచారాలు మారుతూ ఉంటాడుం గిజాం 

కాగే నంద్రదాయం తాల్‌ ్యయుత్తాతల నాటో ధనం 

జాతికీ జోవనో నాలిక 

జొశభవదో గోతిక్‌” - (సినివాలి - 1990 : 20) 

“నిన్నటి తువోకాజ్యం వద్దెబియెడా పర్పాలైతే 

నేటి తువోకాజ్యం వద్దినయిదా పేజీలే ” - (సినీవాలి : 1990-21) 


ఆరుద్ర అభిప్రాయాలుగా ఈ సాహిత్యోపనిషత్తులోనే కొన్ని చాలా ప్రసిద్రమైనవి కన్పిస్తున్నాయి. 


“కాబ్బం బృదైనా నరే కనీనం ఒక ర్జైక్హ్రైడుయెంటు 
కావాలే కపిల్‌ వ్యాడోడాణికి శరిష్మైంటు 
కారాదు బీతాడు మెదడుకి వజిష్మెంయా (సినీవాలి : 1990-22) 


“భంబిరబన చబదావాక బాగాభోంబేనీలట్టుండాలొ 

కొంచెం బాధవడాలొ బింయకోణ్టుట్టుండాలో 

యుశళ్చుకి జ్ఞ[6౭ రావాలి ఒలు తిరగాలి 

ఈ బాధలోంచే తేడుకొణి బాగు వడాలి ” (సినీవాలి : 1990-23) 


“సినీవాలి” కావ్యంలో కథానాయకుడు సూర్యారావు మధ్యతరగతి జీవితానికి ప్రతినిథి. అతని 
జీవితమంతా నిరాశామయం. ఆమూలాగ్రం నిరాశా వాదం కనిపించినా రాబోయే జీవిత కాలంలో 
ఈ చీకటి పోయి వెలుగు వస్తుందనేది ఈ కావ్య నామం సూచిస్తుంది.* దీనిలో నగర వర్ణన కూడా 
ప్రముఖంగా కనిపిస్తుంది. తద్వారా యాంత్రిక జీవనాన్ని ఆరుద్ర వివరించారు. 


ఈ కావ్యంలో మరికొన్ని (ప్రసిద్ద ఖండికలు 


“కల ఇిజువరబుడం కాడు కబిల్తం 
బజార్లు కలరణడలు డాబ తత్హ్రలొ (సినీవాలి : 1990-25) 


5 


“జీఎతం రేడియో సెట్టుకొ 
భర బీరియుల్‌ భార్య ఎత్తూ (సినీవాలి : 1990-56) 


సినీవాలి కావ్యంలో యాం త్రిక నాగరికత, యాం త్రిక జీవితాలు వీటిని కథా వస్తువులుగా స్వీకరించినపుడు 
వాటిని వర్ణించడానికి యాంత్రిక నాగరికతలోని వస్తువులనే ఉపమానాలుగా స్వీకరించడం నవ్యత 
మాత్రమే కాక ఉచితం కూడ. వివిధ అంశాలపై ఇంతకు ముందెవ్వరూ ఊహించని కొత్త అర్ధాలు, 
దర్శించని కొత్త కోణాలు ఈ కావ్యంలో కనిపిస్తాయి. అయితే ఈ కావ్యాన్ని ముగించటంలో 
ఆరుద్ర చేసిన వర్ణనను కొంతమంది ఇలా వ్యాఖ్యానించారు. 


“కాలం తాడు మూడు పేటలు - భూత, వర్తమాన భవిష్యత్కాలాలు. భవిష్యత్తు మీద ఆశ 
గురించి పిల్లల భవిష్యత్తు గురించి తాను బ్రతకాలనుకొన్నాడు. పిల్లలే అతనికి ఆశాకిరణాలు. అదే 
సినివాలి ముగింపు. ఆ కారణాలు ఆలోచింపజేసేవి తద్వారా సందేశాలిచ్చేవి. ఆశయాల ఆచరణకు 
పురికొల్ఫేయి.** 


1.5.3. కూనలమ్మ పదాలు : 


14 కూనలమ్మ పదాలను ఆంధ్రప్రభలో మొట్టమెదటిసారిగా 1960లో ఆరుద్ర ప్రకటించారు. 
మిత్రులు మరిన్ని రాయమని ప్రోత్సహించడంతో 1963 మార్చి “జ్యోతి” మాసపత్రిక రెండవ సంచిక 
నుండి కూనలమ్మ పదాలను విస్త్రృతంగా రాశారు. 1964 లో పుస్తక రూపంలో (ప్రకటించారు. 
చిన్న, చిన్న పాదాలలో ఆంత్య ప్రాసలు పాటించి రాసినట్టైతే వీనులవిందుగా ఉంటుందని హృదయపు 
వీణను మీటుతాయని వీటిని ఆరుద్ర భావించారు. కూనలమ్మ పదాలనేని ఆరుద్ర కంటే ముందే 
ఉన్నాయి. నన్నెచోడుడి నాటికే ఈ పదాలు చాలా ప్రచారంలో ఉండేవని ఆరుద్ర భావిస్తున్నారు", 
“కూన” ఆంటే చిన్న అని భావం. వీటని కూన పదాలు అని కూడా ఆంటారు. ప్రాచీన కూనలమ్మ 
పదాలు వంటి వాటిని “విజయరాఘవ కల్యాణము" అనే యక్షగాన కృతికర్త విజయ రాఘవ నాయకుని 
ఆస్టాన కవి కోనేటి దీక్షిత చంద్రుడు వీటికి పారడీలు రచించినట్లు తెలుస్తుందో. అయితే 
'ఓకూనలమ్మ!' అనే మకుటంతో గలఎనిమిది పదాలను వేటూరి ప్రభాకరశాస్త్రి సేకరించారు 
- 1930 భారతి లో వీటిని వివరించారు. కూనలమ్మ పదాలలో మూడు పాదాలు ఉండి నాలుగోపాదం. 
ముకుటం “ఓకూనలమ్మ”! ఉంటుంది. కూనలమ్మ అనేది (గ్రామదేవత ఆయిఉంటుందని 
పరిశోధకులు భావిస్తున్నారు”. పోతురాజు భార్య అని కృష్ణ్రీ పేర్కొంటున్నారు. ఈ పోతురాజు 
పార్వతీదేవికి ఉన్న ఏడుగురు కూతుళ్ళకూ కాపలా కాసేవాడు అని కృష్ణశ్రీ అభిప్రాయంో. ఆరుద్ర 
రాసిన కూనలమ్మ పదాలలో రాజకీయ, సామాజక, నీతి, శృంగారం, వేదాంత, అధిక్షేప, హాస, 
అభినందాత్మకాలుగా వివరించే అవకాశం ఉంది. 


కవులగురించి ఆరుద్ర రాసిన కొన్ని కూనలమ్మపదాలు పరిశోధనలో “కవి” ని వివరించడం కంటే 
మంచి సృజనాత్మకంగా, చమత్కార పూచ్చకంగా వర్ణించడాన్ని తెలుసుకోవచ్చు. 


దేవులపల్లి కృష్ణశా స్త్రీ) గురించి ఇలా వర్ణించారు. 
ఆకులో ఆకునైపోతానన్నా, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నా, వుబ్బుల్లో చంద్రుడితో 
కోబుచులాడతానన్నా దిగిరాను దిగిరాను దివినుండి భువిఅన్నా, చినుకునై రాలిపోతానన్నా వీటి 
అన్నింటిలోనూ “కవిత్వాన్ని గురించి ఆలోచించకుండా ఉండలేరు. ఈ కూనలమ్మ పదాన్ని బట్టి 
భావకవిత్వాన్ని ఆరుద్ర సమర్దిస్తున్నట్లు అనుకోనవసరం లేదు. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో దీనిపై 
విమర్శనాత్మక విశ్లేషణ ఈ విషయాన్ని తెలుపుతుంది. 
“కతొంతమందాదా వత 
తొంతయందాదా యుళ్‌లత 
శ్రష్రళాత్త దా ఈల 
ఓ కూశలమ్ము (పు.6) 
“శ్రీ శ్రీ! గురించి ప్రచారంలో ఉన్న వైయక్తిక విషయార్ని కూడా చెప్తూనే చమత్కారాన్ని కల్లిస్తారు. 


“రౌండు శ్రీల ఢోరెంబి 
రెండు పెడు బిగించి 
శెలుడు జ్తుఎిరొంబి 

ఓ కూశలమ్ళు (పు.6) 


“వేవున” తాత్త్వికత గురించి మూడు పదాల్లో వర్ణించినా, పరిశోధనలో మాత్రం భిన్నకోణాల్ని 
దర్శింపజేశారు. చెరకు రసాన్ని పీల్చేటప్పుడు పిప్పిని పీల్చేకొద్దీ తీపివస్తున్నట్లు ఉంటుంది. వేమనను 
ఎన్నికోణాలనుండైనా చూడవచ్చుననే చక్కని సృజనాత్మకత దీనిలో ఉంది. 

“చెరకు ర6నయుల భ్రూకు 

బొచ్చడిత్తపు తోట 

Arf యాట 

ఓ కూణలఅత్ము” (పు.11) 


“కొడవటి గంటి” గురించి వివరిస్తూ వ్యాసాల్ని రాసినా కథకుడుగా ఉండే విశిష్టతను వర్ణిస్తున్నారు. 
"కనరు తేశెల బంటీ 
కథలు కుత్తుక ఒంటీ 
చింపు కొడబటి గంటి 
ఓ కూనలద్ము ” (పు.16) 


“పోతన” గురించి ఈ భక్తకవి వర్ణించిన పద్యాల్ని స్ఫురింపజేస్తూ తేనెలయేరు అనడం నిత్యపారాయణ 
(గంథం భాగనతంగా మారిందనే భావుకతను వ్యక్తీకరించారు. 


“బ్లో తేశెల యేడు 
వనీడీ కలల దిడారం 
కలని వోలతనో గాయ 

ఓ తకూశలఅత్ము” (పు.17) 


“విశ్వవాథ పత్యవారాయణ' పేరెత్తి తేనే సంప్రదాయం గుర్తాస్తుంది. వేయిపడగల లో ఆధునికతను 
వ్యతిరేకించడం ప్రధానంగా కన్పిస్తుంది. విద్యుత్‌ వల్ల సులు చనిపోతాయనీ చాతుర్యర్య్యసిద్ధాంతంలో 
ధర్మారావు ధర్మనిర్వహణ వంటివన్ని కొత్త అంటే జుగుప్సును కలిగించిన అంశాలు వంటివి. వీటన్నింటినీ 
మనసులో ఉంచుకొని వర్ణించిన కూనలమ్మపదం! 


“నండూరి సుబ్బారావు” గురించి 


“కొత్త మీద్‌ జుగువ్ఫు 
కొలదా ప్రాతకు బోవు 
ఎక్టునాథకు లివ్లు 

ఓ కూనలమ్మ” (పు.23) 
“ఎంకి పొటలడారి 
ఎడద గుర్రపు స్వారి 
చేయులేశండూరి 

ఓ కూశలమ్ము”(పు.25) 


ఇంకా సరదాగా చెప్తున్న కూనలమ్మ పదాలు కొన్ని ఉన్నాయి. 


“కొత్త మెంద్రయు బొండు 
గొడ్డు కారయు మెండు 
లేపీడను వాన్టెండు 

ఓ కూనలమ్మ" (పు.22”) 


శ్రీకృష్ణుని గురించి చెప్పిన కూనలమ్మ పదం హాస్యంతోపాటు ఆలోచనకూడా కల్గిస్తుంది. ఈ 
పదంలో *లా' లోచి కృష్ణుడు జరిపిన రాయబారాన్ని స్పురింపజేస్తుంది.లా లోచి అని శబ్దాన్ని విరిచినట్లయితే, 
ఒకరిపట్ల ఒక న్యాయం, మరొకరి పట్ల మరొక న్యాయం పాటించారనిపిస్తుంది. ఇదొక చమత్కారం! 


“చెలుల చీరలుదోబి 
చెల్లి చీఠనుగాబి 

చేసెశే లాలోబి 

ఓ కూశలమ్ము"(పు. 189 


సామ్యవాదం అమలు జరిగితే సకల ప్రపంచం సుఖవంతంగా ఉంటుందని చెప్తున్న కూనలమ్మ 


పదం! 


“వొమ్చువాద వథమ్ము 
శాబ్భులైల ఎదయ్కు 
నకల శాఖ్ళు(వదయ్మా 

ఓ కూలలబ్ము” (పు.317) 


కూనలవ్ము పదాలు చదువుకోవడానికి ఆనందంతో పాటు ఆలోచనను కూడా 
రేకిత్తిస్తుంచాయి. సముద్రమంత భావాన్ని నీటిబిందువంత శబ్బాల్లో నిక్షిప్తం చేయడలిగే ఆరుద్ర సృజనాత్మక 
ప్రతిభను కూనలమ్మ పదాలు తెలుపుతుంటాయి. 


1.5.4. ఇంటింటి పజ్యాలు: 


1964 లో ఆంధ్రపత్రిక వారపత్రికలో వారం వారం (ప్రకటించిన పజ్యాలు మొత్తం 54. వీటిని 
“పద్యాలు” అని పిలవకుండా 'పజ్యాలు' అని నామకరణం చేయడంలో ఆరుద్ర బౌచిత్యం పాటించారని, 
ఛందోరీతి నికాకుండా వచనంలో రాసిన పద్య భేదాన్ని తెలుపడానికి వీలుగా “పద్యాలు” లో “ద్యా” 
కు బదులు “జ్యా” ని ప్రయోగించారని ఆధునాతను నిరూపించుకూన్నారని ఆరుద్ర కవిత్వంపై 
పరిశోధన చేసిన నరసింహారావు అన్నారు. 

ఆరుద్ర “ఇంటింటి పజ్యాల' లో హాస్యాన్ని పండించారు. వీటికి (ప్రేరణ ఏమిటో ఆరుద్ర 
చెప్పుకున్నారు. 
“అమెరికన్క ఎ్రీయుత అర్హన్‌ శేషు 
వోన్య కవిత ట్రాసీ చేనుకున్నాడు క్యాము 
అతణ్ఞ్ర అనుకరించు ఈ కజిత ఎిల్జోషము 
దేనికి చాలు కొద్దిగా క్యాము బోలెడు ళభామా 


క్యాషు సంగతి మనకు తెలియదు కానీ, శభాషు బాగానే వచ్చిందో మధ్య తరగతి జీవితాల్లోని 
సుఖదుఃఖాల్ని హాస్యభరితంగా ఈ ఇంటింటి పజ్యాల్లో ఆరుద్ర చక్కగా వర్ణించారు. 


భార్యా భర్తల మధ్య అనేక సందర్భాల్లో హాస్య సంఘటనలు చోటూచేసుకొంటూంటాయి. వాటిలో 
ఒకదాన్ని వర్ణిస్తూ - 


బుల్భాయ్రూ నీణిమాకి 

హపౌళ్ళడం బవుల్‌కుషీ యూకీ 

(ఎందకొబ్దిందా తకం 

అదోబిశ్ల డా కళల నరం 

చౌన్టంల్లో కాల్ళుపెట్టుకుణి ఎంటలే తనేశ్తుందా 
వొలగిల్లై యూతమెక్ర్రళతోతో గండుషిల్లు లోనీన్తుందు 


ఎడా యమం ద్యూ౭కొల్ది తుల లోపలకు ఎల్తుందా 
మెరటో లలవులకు ఎేనీళ గజియలో కొంచెం ఎెల్తుందా 
ముశం రబగజానడిన్తే కోప్టుడులుందా 

గజాణికీ అరగంట టైమ్‌ వడుతుండా 

ఈయ గ౭టలాకుకే అభలు బయర్రరతాం 

ఊలరువాల్‌ తోక తోల్తాం 

అంలోకో వం తురబి తోయోయో ఎీకేం తాలు) 
ఇశబ్దయవబాలో ఆబిడ దాబిళ చున వర్డు” 


ఇంటింటి పజ్యాల గురించి రామమోహనరాయ్‌ వ్యాఖ్యానిస్తు సంప్రదాయ వాదుల గుండెల్లో 
రైళ్ళు పరుగెత్తించి భాషలో కొత్త చమక్కులకు చోటుకల్సించారన్నారు”. 


1.5.5. అమెరికా ఇంటింటి పజ్యాలు: 


బతికి ఉండగా రాసినప్పటికీ, ఆరుద్ర చనిపోయిన మూడేళ్ళ తర్వాతైనా వీటిని కె.రామలజ్ష్మీ 
ప్రచురించారు. కె.రామలక్ష్మీ వ్యాఖ్యానించినట్లు ఈ పజ్యాలలో సగం అందం- బాపు బొమ్మలే! 
ఈ గ్రంథాన్ని అమెరికాలో వై ద్యవృత్తి చేస్తూ, ఆరుద్రకి పెర్సనల్‌ పిజీషియన్‌ గా కొంతకాలం పరిచయం 
ఉన్న డాక్టర్‌ అల్లూరి ఎస్‌, రెడ్డికి అంకితం చేశారు. ఈ గ్రంథంలో 39 పజ్యాలు ఉన్నాయి. అమెరికాలో 
ఉన్న వారి జీవన స్థితిగతుల్ని హాస్యస్పోరకంగా వివరించారు. అంతేకాక అమెరికాలో గల తెలుగువాళ్ళ 
పరిస్టీతిని కళ్ళకుకట్టేట్లు చక్కగా వర్ణించారు. అమెరికాలో తెలుగువాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుందో 
వివరిస్తూ “అయ్యోటిక్కెట్చేచ్చాడంటే” ట్రాఫిక్‌ పోలిసు పట్టుకొని కోర్టుకు సమన్సు ఇచ్చాడనీ, “డిస్‌లు 
చెయ్యడం” అంటే “కడగడం అంట్ల గిన్నెలు” అనీ వివరించి, 
“అమెరికాం(ధానికి (గాముడుడిక్షనే8 
ఎ “చేరా అయినా రాస్తోడా వీరికోరి ? 
ఎదేశాల్లో స్టీఠపడ్డ వాళ్ళ భాష 
స్వదేశీయులు వింటున్నప్పుడు తమాషా” అని ఇతి భావ : ఇత్యర్థ : అనే “పజ్యాన్ని' ముగించారు". 
అమెరికాలో ఉండే బిజీ జీవితాన్ని వివరించే “అభ్యాసము కూసువిద్య' పజ్యంలో : 
“అమెరికాలో కాపురాని కొచ్చిన (ప్రతియుద్దరాలూ 
అర్య వానంలో సీతబ్ములో నమూశురాలు 
వంచవటిలో కనేనం పనులు చేయడానికుంటాడు నాయి 
ఇక్కడ తకు తానే కూలీ తనకుతానే మేస్త్రీ 
చాలా పొద్దున్న భూ బెళ్ళిబోతాడు ఉద్యోగానికి 
రోజుల్లా ఆయె గురి అవుతుందా ఒంటరితనానికి 
అిజుం చెప్పొలంటే ఆయె నజీబ్‌ కుక-బుక్‌” (పు.7-8) 
10 


అమెరికా జీవితంలోని యాంత్రికతను హాస్య భరితంగా చూపడంలో ఆరుద్ర కృతకృత్యులైన పజ్యాల 
గ్రంథంగా దీన్ని చెప్పుకోవచ్చు. 
1.5.6 ఆరుద్ర కవితాసంకలనాలు : 

“గాయాలు-గేయాలు 1957 లో (ప్రచురించిన కవితల, గేయాల సంకలనం ప్రచురించారు. 


అలాగే “పైలా పచ్చీసు' పేరుతో 1967 లో వెలువరించిన కవితా సంకలనానికి ఒక ప్రత్యేకత 
ఉంది. 1942-1967 వరకూ రాసిన కొన్ని కవితల్ని, తన కవితా వ్యాసంగ కాలాన్ని 25 సంవత్సరాల్ని 
తెలిపేటట్టు 25 ఖండికల్ని ప్రచురించారు. బెజవాడ గోపాలరెడ్డికి “అంకితం” చేసిన ఈ సంకలనం 
ఆంగ్రకవి డిలాన్‌ థామస్‌ 115 TWenty Five పేరుతో ప్రచురించుకొన్నట్లే ఆరుద్ర కూడా, ఆ 
కవిపై గల మక్కువతో ప్రచురించారు”. 1965 లో 25 కవితలతో ఎంచిన పద్యాలు పేరుతో 
ఒక సంకలనం ప్రచురించి ఖాసా సుబ్బారావుకి అంకితమిచ్చారు. 


నారాయణ బాబుకి స్టృతికి అంకితం చేస్తూ, ఆరుద్ర కవితల్లో తనకి నచ్చిన వాటిని ఆరుద్ర 
సహచరి కె.రామలక్ష్మీ 1979 లో “ఏటికేడాది” ప్రచురించారు. ఈ కవితలేకాకుండా విడిగా కూడా 
కొన్ని కవితలు వివిధ పత్రికలలో ఆరుద్ర జీవించినంతవరకూ రాశారు. శ్రీశ్రీతో కలిసి 'రుక్కుటేశ్వర 
శతకం” (శ్రీశ్రీ అబ్బూరి వరద రాజేశ్వరావుతో కలిసి “సాహిత్యోపనిషత్‌' “మేమే” రచించారు. ఇది 
ఆరుద్ర కొనసాగించిన జంట కవిత్వంగా చెప్పవచ్చు. “శుద్ద మాద్యాక్కరలు” పేరుతో కూడా కవిత్వాన్ని 
రాశారు. 


ఆరుద్ర రచించిన కవిత్వంలో అభ్యుదయ భావాల్ని, ప్రయోగవాదాన్ని, నవ్యధోరణుల్ని, భాషా 
చమత్కారాల్ని సి.నారయణ రెడ్డి, ఎల్‌. సంగయ్య, ఆర్‌. నరసింహారావులు తమ పరిశోధన గ్రంథాల్లో 
సమగ్రంగా పరిశీలించారు. వీరితోపాటు రామమోహనరాయ్‌ వంటి విమర్శకులు కూడా సమీక్షించారు. 


ఆరుద్ర కవిత్వంలో దేశభక్తి, సంప్రదాయం, అభ్యుదయభావాలు, ప్రయోగవాద ధోరణులు 
కన్ఫిస్తున్నట్టు సంగయ్య నిరూపించారు. 


“ఆరుద్ర ప్రగతి వాద ప్రధాన కవిత రచించాడా? ప్రయోగవాద కవిత రచించాడా అని ప్రశ్నిస్తే 
నూతన ప్రయోగాలతో ప్రగతి కవిత్వం రచించాడని చెప్పాలి. తెలుగు సాహిత్యంలో నూతన ప్రయోగాలు 
చేసిన వారిలో ఆద్యుడు ఆరుద్ర కాకపోవచ్చు. కాని , ప్రయోగవాదం గురించి చర్చించేటప్పుడు ప్రముఖంగా 
చెప్పవలసినవాడు ఆరుద్రే' అని నరసింహారావు వివరించారో. ఆరుద్ర కవిత్వాన్ని అవగాహన 
చేసుకోవడానికి పాఠకుడు హృదయాన్ని బుద్ధినీ ఉపయోగించినా, హృదయానికే ఆహ్లాదం కల్గిస్తుంది. 


1.5.7 మనిషి- ఆడమనిషి (ఆధునిక మహాకావ్యం) : 


ఆరుద్ర (బతికుండగా)రచిస్తున్న ఈ కావ్యంలో గల కొన్ని భాగాల్ని ఇండియాటుడే- 1995 
(వార్షిక సాహిత్య సంచిక లో ప్రచురించారూీ!. ఈ కావ్యంలో గల కొంత భాగాల్ని “స్త్రీ పురాణం" 


a 


పేరుతో చూడవచ్చు. హిందూ, క్రైస్తవ గ్రంథాలలో గల ఇతివృత్తాల్ని ఆధారంగ చేసుకొని స్త్రీ పురుషుల 
మధ్య గల వ్యత్యాసాల్ని వివరిస్తూనే, ; స్త్రీ బౌన్నత్యాన్ని వర్ణించారు. హిందుపురాణాల ప్రకారం 
తాలి ఏకకణం “ఆదిశక్తి” గా చెప్తూంటారు. ఆదిశక్తి నుండే త్రిమూర్తులు ఉద్భవించినట్లు ప్రచారంలో 
ఉంది. దీన్ని ఆరుద్ర.... 


“ జీబిశత్రుడాముణి నంకల్చించుకున్న (ప్రథముక్షణాగ్న 
వేఎధాల ఎభజించుకుంటున్న తొలి వీకళణాన్న 
ననాతన జులచారాణ్ని, పురాతన ఉభాయచరాన్న 
(పొబీన ఖేచరాన్న యొట్టియొదోటి భూచరాన్న 
ఆదిరు త్రశ్యజీఎిని...” అని ఉ్యర్థించారు. 


బుగ్వేదంలో యమీ, యమ లు సోదరీ సోదరులైనప్పటికీ వీరిద్దది మధ్య గల శారీరక సంబంధాల 
గురించి ఇరువురి మధ్యా దీర్హమైన సంభాషణను వర్ణించారు. ఈ సందర్భంలో బ్రహ్మ, శివుడు, 
వంటివారు సాగించిన (స్త్రీమోహచర్యల్ని వివరించారు. 


బైబిల్‌ కథనాన్ని అనుసరించి ఆదాము, అవ్వల జీవితాన్ని కూడా ఆరుద్ర వర్ణించారు. జ్ఞాన ఫలాన్ని 
దేవుడు తినవద్దంటే వాళ్ళుతినడం, దేవుడు శపించడం వంటి వాటిని కూడా వర్ణించారు. ఆపండు 
తిన్న తర్వాత... 


“యొలకింద్‌ భాగాలు తెలకించలజ్ఞై 
బులుశ్రులకు చీకట్ల బొదరింట సెజ్జు 
నాటీనుండీ నీదు బోటు లేదాయో 

దేటు రావాయె నాఫాొటీ కావాయా 

ఆనాటి శుండియు అబలబే నీళ్లు 

నాశాటీకీ శుత్చునాదాసిగా ఉండూ (పు.142) 


అని మగవాడు (ఆదాము) ఆడదాని (అవ్వ) పై పెత్తనం చెలాయించాడని వర్ణించారు. 


“కార్యేషు” దాసీ.... శ్లోకభావాన్ని కూడా కవిత్వీకరించడం కన్పిస్తుంది (పు.147) అయితే కావ్యం 
పూర్తి అయితే ఏమి తేల్చేవారో తెలిసే అవకాశం ఉండేది. అయినా కాటమరాజు కథ (స్టేజి నాటకం) 
లో ఖడ్గతిక్కన భార్య చానమ్మ “సహగమనం” చేసినట్టు వర్ణించడానికి స్తపడని ఆరుద్ర, స్త్రీ చైతన్యాన్ని 
కోరుకొనేటట్లే దీనిలోనూ రాయడానికి ప్రయత్నించి ఉండేవారేమో అని ఆశించవచ్చు!. 


1.5.8. సినీ గీతాలు : 


“కొండగాలి తిరిగింది” పేరుతో ఆరుద్ర రాసిన సినీ గేయాలు తొలిసారిగా 1975 లో వెలువడ్డాయి. 
అయితే ఇటీవల కె.రామలక్ష్మీ స్త్రీ శక్తి ప్రచురణల పేరుతో ఆరుద్ర సినీ గీతాల్ని ప్రచురించారు. 


12 


“ఉయ్యాల జంపాల” సినిమాలో “కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది' పాటలోని పదాన్ని 
ఈ సినీగీతాల సంపుటికి పేరు పెట్టిన ట్లు తెలుస్తుంది. సుమారు మూడువేల పాటలు రాసిన 
ఆరుద్ర సినీగీతాల్లో ఎన్నో ఆణిముత్యాలు వంటివి ఉన్నాయి. “ఎదగడానికెందుకు రా తొందర, 
ఎదర బ్రతుకంతా చిందర వందర” (అందాలరాముడు), “నీయాశ అడియాశ చేజారే మణిపూస” 
(ఎం. ఎల్‌. ఏ) “వేదంలా ఘోషించే గోదావరి (ఆంధ్రకేసరి) వంటి గీతాలెన్నో ఉన్నాయి.సినీ గీతాలతోపాటు 
అనేక సినిమాలకు ్కీఫ్ట్రుర్నీ రాశారు. 


1.5.9. కథలు-నవలలు : 


“నేను చెప్పానుగా* (1958); “ఆరుద్ర కథలు" (1968) పేర్లతో ఆరుద్ర కథలు వెలువడ్డాయి. 
బతుకు తెరువుకోసమే మొదట్లో సినీ కంపెనీలో “స్టోరీ డిపార్ట్‌ మెంటు” లో ఉద్యోగిగా చేరినా, 
అనేక కథల్ని చదవడానికి అవకాశం కలిగింది. సినిమాలకు కథలు, (స్క్రిప్టు రచయితగా ఆరుద్ర 
“భీష్మ”, (1962) పాండవ వనవాసం (1960) చిత్రాలకు పరోక్షంగానూ, బాలభారతం (1972), 
యశోదకృష్ణ (1974) చిత్రాలకు ప్రత్యక్షంగా కథనం అందించారు. 


ఆరుద్ర రాసిన మొదటి కథ “మచ్చుబియ్యం' దీన్ని చాసో ప్రభావంతో రాశారు. ఇది “వందేమాతరం” 
అనే పత్రికలో వచ్చింది. ఈ కథలో జీవన విశ్లేషణ లేదని ఆరుడ్రే కొట్టిపారేశారు. 


ఆరుద్ర కథల్లో పీడితులు, శ్రామికులు, మధ్యతరగతి జనం మనస్తత్త్వం జీవితం వాస్తవికతతో 
ఒప్పుతాయి*. ఆరుద్ర కథల్లో “ఉష్లమొస్తే బావుణ్ణు” కథ మనసుని పిండే కథ. తన అన్నయ్యకి 
జ్వరం వచ్చినపుడు కటుంబమంతా అతడిపై చూపిన శ్రద్ధాసక్తులు, తనకీ లభించాలంటే తనకీ జ్వరమొస్తే 
బాగుణ్ణనుకున్నా, చివరికి జ్వరం వల్ల తన అన్నయ్య చనిపోవడంతో, ఇంకెవరికీ జ్వరం రాకూడదని 
ఆపిల్లవాడు కోరుకొనే కథ. ఎన్నో వైవిధ్యభరితకథల్ని ఆరుద్ర రచించారు. 


1970 ప్రాంతాల్లో కథలతో పాటు డిటెక్టివ్‌ కథలు, నవలల్ని కూడా ఆరుద్ర రచించారు. పలకల 
వెండిగ్లాసు, అహింసారౌడీ, పలకల వెండిగ్గాసు, అణాకోబేడస్థ్రాంపు, రెండురెళ్ళు ఆరు, ఆనకట్టమీద 
ఆత్మహత్య వంటి డిటెక్టివ్‌ నవలల్ని రాశారు. 'గ్రామాయణం” అనే సాంఘిక నవలనూ, 1968 
లో పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, మద్దిపట్ల సూరి, కె.రామలక్షీ, ప్రఖ్య శ్రీరామమూర్తి, కొడవటి 
గంటి కుటుంబరావులతో కలిసి “పల్లె-పట్నం” అనే నవలను రాసినట్టు తెలుస్తుంది. 


1.5.10 నాటికలు -నాటుకాలు : 


1951 తర్వాత పన్నెండు దృశ్య నాటికలు, తొమ్మిది శ్రవ్య రూపకాల్ని, “సాలభంజిక”, 
గ్రంథమహాయుద్దం, దీర్హరాత్రం, తదేవగృహం, విషప్రయోగం, దేవుని ఎదుట, వ్యాయాధికారి, 
పార్కుబెంచీ, దరఖాస్తు ఫారం, నన్ను గురించే, అక్కయ్యకి ప్రమోషన్‌, వీటితో పాటు 1973 లో 
“రాదారి బంగళా” వంటి నాటకాల్ని రాశారు. “శ్రీకృష్ణ దేవరాయ" రూపవాణి నాటకం రాశారు. 


13 


వీటిలో దృశ్య, శ్రవ్య నాటికలు, నాటకాలు ఉన్నాయి. కాటమరాజు కథ (ఫ్టేజి నాటకం) కూడా 
ఆరుద్ర రాశారు. “శకుంతల” పేరుతో నృత్య రూపకం కూడా రాశారో. ఆరుద్ర నాటికలు, 
నాటికలు నూతన సాంకేతిక పరికరాల్ని ఉపయోగించి ప్రదర్శించినట్లయితే సినిమా చూస్తున్న అనుభూతికి 
ప్రేకకులులోనవుతారు. 


1.5.11. అనువాద రచనలు: 


ఆంగ్రం, తమిళం నుండి తెలుగులోకి కొన్ని రచనల్ని ఆరుద్ర అనువదించారు. వాటిలో The 
Prison Dairy of Ho chi Minh (వియాత్నం కవి వో-చి-మిన్స్‌ ని “ఖైదులో కవితలు“ గా 
అనువదించారు. ప్రజల పక్షం వహించి పోరాడిన నాయకుడు, కవి హోచి మన్‌ రచించిన 115 
వచన గేయాల్లో 32 గేయాల్ని ఆరుద్ర అనువదించారు. వియాత్నం వీరుల పోరాట చరిత్ర, అకుంఠిత 
దీక్ష ను తెలుసు కోవడానికి 'హో.చి.మిన్‌ కావ్యం చాలా ఉపకరిస్తుందని భావించడం వల్ల దీన్ని 
అనువదించారు. ఇంకా హంగేరియన్‌ కవి పెటోఫీ కవితల్ని, అమెరికన్‌ కవి ఇ. ఇ.కమ్మింగ్‌ కవితల్ని, 
మలయాళ కవి వల్గుతోలునారాయణమీనన్‌ రచించిన “50౧05 0f the peasants” కవితల్ని తెలుగులోకి 
అనువదించారో. వీటి అన్నింటికంటే ముందే తమిళ కవి తిరువళ్ళు వార్‌ రచించిన “తిరుక్కురళ్‌ 
గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. తమిళంలో జయం గొండాన్‌ వర్ణించిన “కళింగత్తు పరణి 
ని తెలుగులో 'వెన్నెల-వేసవి' పేరుతో అనువదించారు. 


వీటిని బట్టి ఆరుద్రకు “సృజనాత్మక” సాహిత్యంలోనే కాకుండా, అనువాదంలోనూ అనుభవం 
ఉందనీ, వివిధ భాషలు తెలుసుననీ తెలుస్తుంది. ఏ ప్రక్రియను ఎలా నిర్వహించాలో తెలిసిన సాహిత్యవేత్త 
అనీ అర్థమవుతుంది. వీటికి తగిన గుర్తింపు కూడా అభించిందనేది వీరికి అందిన పురస్కారాలు 
తెలుపుతున్నాయి. 


1.5.12. విమర్శ-పరిశోధన- ఇతర రచనలు : 


వందలాదిగా పత్రికల్లో వివుర్శ, పరిశోధన వ్యాసాలు రాయడమే కాక, రాముడికి సీత 
ఏమవుతుంది?వేమున్న వేదం, మన వేమన, మహనీయుల కలం చిత్రాలు, గుడిలో సెక్స్‌, “వ్యాస 
పీఠం”, సమగ్ర ఆంధ్ర సాహిత్యం వంటివన్నీ గ్రంథరూపంలో ప్రకటించారు. వీటిపై ప్రస్తుత పరిశోధనలో 
ప్రత్యేక అధ్యయనం కొనసాగించడం జరుగుతుంది. ఇతర రచనల్లో “చదరంగం” అంతర్జాతీయ విధానం 
గురించి అంతర్జాతీయ స్థాయిలో 1981 కి ఉన్న కొన్ని ఎత్తుగడల్ని, చదరంగాన్ని శాస్త్రీయంగా 
వివరించారు. స్వయంగా “చదరంగం” లో ప్రావీణ్యం ఉన్న ఆరుద్ర రాసిన ఈ (గ్రంథం పలువురి 
'ప్రసంశల్ని పొందింది. 


1.6. బహుమతులు : 


1974 లో ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం, 1985లో (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 
వారు గౌరవ డి. లిట్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు “కళాప్రపూర్ణ తెలుగు విశ్వవిద్యాలయం వారి 


14 


గౌరవ డాక్టరేట్‌, తెలుగు విశ్వవిద్యాలయం ఆరుద్ర పరిశోధనకు గాను, తిక్కవరపు రామిరెడ్డి పురస్కారం, 
పరిశోధనలో కృషి చేసినందుకు 1986 లో ఎల్‌.వి. రమణయ్య పురస్కారం, “గురజాడ గురు 
పీఠం గ్రంథానికి 1987 లో సాహిత్య అకాడమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం 1988 
లో కవిత్వానికి వార్షిక పురస్కారం వంటివి ఎన్నింటినో ఆరుద్ర స్వీకరించారు. ఆరుద్ర జీవితంలో 
“సృజనాత్మక సాహిత్యం” విరివిగానే రాసి, ఆ అనుభవాన్ని వినియోగించుకొంటూ, సృజనాత్మకంగా 
విమర్శ, పరిశోధనలను కొన సాగించడం వల్ల పాఠకుల్ని వీరి శైలి అద్భుతంగా ఆకర్షించింది. 


1.6.1. ప్రవృత్తిని - వృత్తిగా మార్చు కోవటం: 


సాహీతీ వాతావరణం ఉన్న కుటుంబం నుండి రావడంతోనే చిన్న నాటి నుండి రచనలు చేయాలనే 
ఆసక్తి ఆరుద్రలో కలిగింది. బడిలో చదువుతున్నప్పుడే ఓ ముగ్గురు విద్యార్థుల పేర్లను * రాశ్రు(ల 
260 అనే ఏకాపేరుతో బడిలో జరిగే అవక తవకలు గురించి వ్యంగ్యాంగా ఓ వ్యాసం రాశారు”. 
తరువాత హైస్కూలు మేగ్‌జైన్‌ లో “ బిక్రుతయ్కుడూ పేరుతో ఓ గేయన్ని రాశారు. విశాఖపట్టణం 
నుండి వెలువడే “ ఉడులకళొ మాసపత్రికలో కథలు, కవితలు రాస్తుండేవారో”. 1939లో “ బ్యతగుత్తో 
పత్రికలో వీరి మొట్ట మొదటి కవిత “నాకలలో.. ప్రచురితమైంది. అప్పటినుండి ఒక వైపు 
రాస్తూనే, మరొకవైపు ఉద్యోగ వేట కొనసాగిస్తూనే అనేక రకాలైన ఉద్యోగాలు చేస్తూకూడా, 
ఖాళీ సమయాల్లో ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని చదువుతుండేవారు. ముఖ్యంగా ప్రబంధ సాహిత్యన్ని 
కంఠస్థం పట్టేవారు. ఆంగ సాహిత్యాన్ని, అందులో వస్తున్న ధోరణులను చాసో, రోణంకి, కొడవటిగంటి 
వంటి ప్రసిద్ధ సాహితీవేత్తలు సహాయంతో ఎప్పటి కప్పుడు తెలుసుకొంటుండేవారు. కలకత్తా నుండి 
కవి సోమసుందర్‌కి రాసిన లేఖలో ఆరుద్ర తెలిపిన విషయాలను బట్టి కూడా ఆంగ్ర సాహిత్యాన్ని 
బాగా చదివేవారని అర్థమవుతుంది. తాను చదవడమే కాకుండా, సమకాలీన సాహితీన్తేతలతో 
ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తు, వర్తమాన తెలుగు సాహిత్యస్థితి గతులను ఎక్కడ ఉన్నా, సాహితీ 
వాతావారణాన్ని తెలిసికొంటుండే వారు. అక్కడితో ఆగిపోకుండా, తాను కూడా రచనలు చేస్తూ, 
సినిమాలపై సమీక్షలు రాస్తుండేవారు. సమకాలీన రచయితల, కవుల రచనలను సమీక్షిస్తుండేవారు. 
ఆరచన మరింత ప్రతిభావంతంగా ఉండాలంటే ఎలాంటి కృషి అవసరమో కూడా సూచిస్తుండేవారు. 
మొత్తంమీద ప్రవృత్తిగా ప్రారంభమైన పుస్తక పఠనం, రచనా వ్యాసంగం, సినిమా స్కిష్ట్ర, డైలాగ్స్‌, 
పాటలు రాయటంతో వృత్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. అలా సినిమా రచనకోసం ప్రారంభమైన 
అన్వేషణే పరిశోధన దిశగా పయనించేటట్టు చేసింది. 


1.6.2. పరిశోధవాభిలాష - (ప్రేరణలు: 


సినిమాలకు స్కిస్టు రాస్తుండే రోజుల్లో, ఒక సందర్భంలో ఖడ్గతిక్కనా - కవితిక్కనా ఒకరా? 
వేర్వేరా? అనే ప్రశ్న ఆరుద్రకు వచ్చినప్పుడు, దాన్ని అన్వేషిస్తూ, పరిశోధన పట్ట గాఢమైన ఆసక్తి 
పెంచుకున్నట్టు ఆయనే చెప్పుకున్నారీ*. ఈ సంఘటన 1948లో జరిగింది. అప్పటికి సాహిత్య 
చరిత్రతో పరిచయమే లేదని ఆయనే చెప్పుకున్నారు". కవిజీవితాలు, చాటుపద్యాలు, తిక్కనకు 


is 


సంబంధించిన గ్రంథాలు చదివారు. వీటిలో ముఖ్యంగా తిక్కనకే అంకితమిచ్చిన కేతన రచించిన 
“ దశకకయాలొ బర్యతో ను చదవటంతో ఒక ఆధారం దొరికినట్లయ్యింది. దానితో పాటు “ నిద్లేళ్టుల 
బర్శాతోలో తిక్కన, గణపతిదేవచక్రవర్తి దగ్గరకు వెళ్ళి మనుమసిద్ధి రాజ్యాన్ని నిలబెట్టినట్టు ఉన్న 
కథనాన్ని, తిక్కన మనుమసిద్ధికి అంకితమిచ్చిన * గర్వ భభోత్తరరాయాడరణాగ) కూడా వివరంగా 
చదివారు, వీటితో పాటు జానపద కథల్లో “కాటయురాజూో కథల్లో “ఖడ్గతిక్కని కు సంబంధించిన 
గ్రంథాల్నీ పరిశీలించారు. 


జానపద సాహిత్యంలో కాటయరాజు కళ ప్రసిద్రమైంది. ఈ కథాచ[క్రంలోనే నెల్లూరు సిద్ధిరాజులకూ, 
కాటమరాజుకూ జరిగిన యుద్దంలో తిక్కన గురించిన ప్రస్తావన ఒకటి వస్తుంది. సిద్దిరాజుకు మంత్రిగా 
ఉన్న ఈ తిక్కన, కాటమరాజుతో జరిగిన యుద్ధంలో శక్తిమంతంగా పోరాటం చేసి మరణిస్తాడు. 
ఇతడినే * ఖడ్డతక్రుళ* రణతిక్కన లుగా పిలుస్తుంచారు.1953 లో మద్రాసు ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయం వారు ప్రచురించిన * కాటయరాజుకణో ద్విపద కావ్యాన్నీ ఈ సందర్భంగా నాలుగైదు 
సార్టు చదివారాట ఆరుద్రో*. లభించిన ఆ ఆధారలతో సంతృప్తి చెందక (శ్రీ (శ్రీ) అభిప్రాయాన్ని 
అనుసరించి తన అన్వేషణలో కొత్త మార్గాల్ని అనుసరించారు. కేవలం ప్రాథమికాధారాలనే కాకుండా 
ప్రముఖుల అభి ప్రాయాల్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలని భావించారు. “ ఖుడ్డతిల్స శ కులెట్ట ణ్‌ 
లిద్దరూ ఒకటేనా? mam? en dt గతంలో ఎఖ్యాల్‌ బర్శాలకాడులు క. 7 బ్యు్రింవ్యలా 
ATPL, FOO, ఆయనలో Tr ఊమిాంచుతోవబ్భు లను తేజో Gg RIS 
ఆధారాలు లేలనో బౌజ్యాడో' అని రాసుకున్న (శ్రీ, (శ్రీ) అభిప్రాయాన్ని అనుసరించి, మరికొంత 
పరిశోధన చేశారో. అంతటితో (శ్రీశ్రీ అభిప్రాయాన్ని ఆమోదించేయకుండా, మద్రాసు ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయం వారు ప్రచురించిన కాజుయరాజూ కథకు మల్లంపల్లి సోమశేఖరశర్మ ఆంగ్రంలోనూ, 
తెలుగులోనూ రాసిన పీఠికను పరిశీలించి, ఖడ్గతిక్కన, కవితిక్కనల మధ్యగల సంబంధాలను 
పరిశోధనాత్మకంగా అంచెనా వేశారు. దశజురూర చర్చల లో సేరణ దండ డయూ(ను 
బట్టి, రణతిక్కన కాలన్మిర్ణయానికి, మరికొన్ని కైఫియత్తులను, శాసనాలను కూడా పరిశీలించారు. 
వేటూరి ప్రభాకర శాస్త్రి 1917లో రెండవ కూర్చుగా ప్రకటించిన చాటువద్ధయణోయండుా లో 
“రణతిక్కన నెల్లూరు పురము' అనే శీర్శిక తో ఉన్న పద్యాల్ని, అందులో ప్రభాకరశాస్త్రి “ ఎరాటవర్ణయు 
దొక్టు తుడా యుజ్రునాంద భుబోబారతయుణు రబింబిళ తిక్కల లోయయాడు కీడు మెడ్డ 
తండి కయాడుడు ” అని రణతిక్కన గురించి చెప్పిన అభిప్రాయాన్ని కూడా పరిశీలించారు. 
ఇవన్నీ పరిశీలించి, (శ్రీ (శ్రీ) ఊహించినట్లు, రణతిక్కన, కవితిక్కన ఒక్కటి కాదనీ, వేర్వేరనీ 
దళయాలకోబర్యాతను అనుసరించి తిక్కన వంశ వృఖాన్ని తయారు చేశారు. సార కవితాభిరాముడు, 
గుంటూరు విభుడూ అయిన కొట్టురపు భాస్కరమంత్రికి నలుగురు కుమారులు. మూడవ కుమారుడైన 
సిద్దనమంత్రికి ఏడుగురు కొడుకులు. వీళ్ళలో పెద్దవాడు ఖడ్గతిక్కన. భాస్కరమంత్రి నాలుగో కుమారుడైన 
కొమ్మన దండ నాథునికీ ఒక్కడే కుమారుడు. అతడే కవితిక్కన అని ఆరుద్ర నిరూపించి, సాహిత్య 
పరిశోధనకూడా వడ్డించిన విస్తరికాదన్నారూో. 


16 


కవితిక్కన, ఖడ్గతిక్కన ల గురించి ఆరుద్రకి వచ్చిన ఒక ప్రశ్న ఒక అనుమానం, ఆయన్ని పరిశోధకుడిగా 
చేయడానికి దోహదపడిందని చెప్పవచ్చు. తనకొచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకొవాలను కోవాటానికి 
బయలుదేరిన అభిరుచి, అన్వేషణగా మారి, సంబంధిత విషయాన్ని సేకరించేటట్లు చేసి, వాటన్నింటినీ 
మళ్ళీ పరిశీలించి, ఫలితాంశాల్ని బహిర్గతం చేసేటట్లు చేసింది. ఈ ప్రేరణే పరిశోధన రంగంలో 
కృషి చేసేటట్లు వారిని ప్రోత్సహించింది. ఆరుద్ర మాటల్లో నేచూస్తే “ కలిళ్ళ శ నిలయా లేడు 
ఒతదర్ధకణిర్భాతతో యధాలావంగా ఆఅశయాటు నయ(ర్రఆం(భవాహిల్బు రబగకు నంనిడ్డుడ్ణో 
చేనిండా” అని తెలుస్తుందో”. ఆరుద్ర లో బీజరూపంలో ఉన్న అభిరుచి, కవితిక్కన, ఖడ్గతిక్కన 
లు ఒకటా? వేర్వేరా? అనే సందేహం మొక్కగా పెరిగి, దానికి సంబంధించిన సామగ్రీ సేకరణ 
ఎరువుగా పనిచేసి, ఒక ఫలాన్ని ఇవ్వడమే కాకుండా, సమగ్ర ఆంధ్ర సాహిత్యమనే వృశాన్ని పెరిగేటట్లు 
చేయటానికి అవసరమైన పరిశోధనశక్తిని ఆరుద్రలో కలిగేటట్లు చేసిందని చెప్పవచ్చు. 


1.7. మరణం: 


పుట్టిన వాడికి మరణం తప్పదన్నట్లు ఆరుద్ర తెలుగు సాహిత్యానికి విశేషమైనకృషి చేసి 1998 
జూన్‌ 4వ తేదీన మరణించారు, కానీ, ఆయన రచించిన కవిత్వం, కథలు, పరిశోధన వంటి రచనల్లో 
చిరకాలం జీవిస్తూనే ఉన్నారు. తన పరిశోధనల్లో ప్రతిపాదిత అంశాల్ని బట్టి ప్రతి పరిశోధకుడితోనూ 
చర్చల్లో పాల్గొంటూ నే ఉన్నారు! 


1.8. పరిశోధన పరిధి: 


ఆరుద్ర అనేక ప్రక్రియల్లో రచనా వ్యాసంగాన్ని కొనసాగించినా ఈ పరిశోధన లో “పరిశోధన” 
విషయాలు మాత్రమే వస్తాయి. ఆయన చేసిన ప్రతి పరిశోధనాంశాన్నీ పునః పరిశోధన చేయడమంటే 
పరిమితమైన పరిశోధన కాలం సరిపోదు. ఆయన చేసిన పరిశోధనల స్వరూప స్వభావాల్ని అధ్యయనం 
చేసి, ప్రధానంగా పరిశోధనా దృక్పథాన్ని విశ్లేషించడం ఈ పరిశోధన పరిధి. ఈ పరిధిలో ఆరుద్ర 
రచించిన వ్యాసాలు, గ్రంథాలు ప్రధానంగా పరిశీలన మవుతున్నాయి. 


1.8.1. పరిశోధన - స్వరూపస్వభావాలు: 


ఆరుద్ర పరిశోధనా దృక్పథం తెలుసుకొనే ముందు, స్థూలంగా పరిశోధన గురించి ఒక అవగాహనకు 
రావడం అవసరం. కనుక, పరిశోధన నిర్వచనం, స్వరూప స్వభావాలు పరిశీలించి, పరిశోధన లక్షణాలతో 
ఆరుద్ర దృక్పథాన్ని సమన్వయం చేయవలసి ఉంది. 

“పరళోధోణ్‌' స్వరూప స్వభావాలను తెలియజేస్తూ ఆంగ్ర, తెలుగు భాషల్లోనూ చాలా (గ్రంథాలు 
వెలువడ్డాయి. వాటిలో పరిశోధన లక్షణాన్ని విపులంగా చర్చించిన గ్రంథాలు తెలుగులోనూ విరివిగానే 
వచ్చాయి. గంధం అప్పారావు, కాళిదాసు సూర్యనారాయణల “పరిశోధన పద్ధతులు' ఆర్వీయస్‌ సుందరం 
“పరిశోధన పద్దతులు"; ఎస్‌. జయప్రకాష్‌ “పరిశోధన విధానం"; రాచపాళెం చంద్రశే ఖర రెడ్డి, 
హెచ్‌. ఎస్‌. బ్రహ్మనందల సాహిత్య పరిశోధన సూత్రాలు; కుసుమాబాయి “పరిశోధన సూత్రాలు 


17 


పేర్కొనదగినవి. ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి “తెలుగులో పరిశోధన" వీటన్నింటి లోనూ 
ప్రథమంగా గణించదగింది. ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదం పొందిన పరిశోధన 
మౌలిక సూత్రాలకు సంబంధించిన గ్రంథాలు, కాకతీయ, హైదరాబాదు విశ్వవిద్యాలయాలలో జరిగిన 
సదస్సుల్మ్‌ సమర్పించిన పరిశోధన పత్రాల సంకలనాలు, ఎన్‌. గోపి, వాసిలి వసంతకుమార్‌, 
ననుమాసస్వామిల ఆధ్వర్యంలో ప్రచురితమైన “తెలుగు పరిశోధన' పత్రిక; తెలుగు అకాడమీ, భారతి 
వంటి పత్రికలలో పరిశోధనలకు సంబంధించిన ప్రమాణాలు లభిస్తున్నాయి. వాటిలో పేర్కొన్న 
వివిధ అంశాల్ని సూత్రీకరించి నట్లయితే కొన్ని పరిశోధన లక్షణాలు తెలుస్తున్నాయి. వీటిని తెలుసుకొనే 
ముందు పరిశోధన శబ్ద చర్చ చేసి, పరిశోధన నిర్వచనాల్ని సంశ్షిప్తంగా తెలుసుకొని, లక్షణాలను 
క్రోడీకరించవచ్చు. 

1.8.2. పరిశోధన - నిఘంటు అదం: 

“పరిశోధన అనేమాటకు నేడు ఆంగ్రంలో గల “గల౭బా1' అనే అర్థమే ప్రాచుర్యంలో ఉంది. 
“శోధన' “పరిశోధన అనే రెండు శబ్దాలూ పూర్వం ఆయుర్వేదాది శాస్త్ర, పారిభాషిక పదాలుగానే 
భావిస్తున్నారు. 'శబ్దరత్నాకరం' లో “శోధన శబ్దానికి శుద్ధి చేయుట, పరిష్కరించుట, 
వెదుకుట, విష్ణ అనే అర్జాలిచ్చి, చివరిగా మిక్కిలి శోధించుట అనే అర్హమిస్తుంది. “శోధించు 
క్రియకు “పరి' ఉపసర్గగా చేరి “పరిశోధించు' అయ్యింది సూర్యరాయాంధ్ర నిఘంటువులో పరిశోధనము 
శబ్దానికి పరిశోధము అని ఇచ్చి మిక్కిలి శోధించుటు అనే అర్థాన్నిస్తుంది. బ్రౌణ్య నిఘంటువులో 
“పరిశోధన కు EnqUiring, పరిశోధించుటు - Tం examine, invistigate, to try, search అనే 
అర్థాలిచ్చింది. '$62/0%' అనే శబ్దం నేడు వాడుకలో ఉన్న R65౭20h కి దగ్గరలో ఉంది. Re$౭ar0h 
కి సంబంధించి ఆంగ్ర నిఘంటువుల్లో అనేక వివరణలు కన్పిస్తున్నాయి". 

Research అనే పదం, ఫ్రెంచి భాషాపర మైన RECERCHER నుండి పుట్టిందో. ఈ పదానికి 
వెదకటం అని అర్దం Re5౭8r0॥ అనే ఆంగ్ల పదానికి “పునరన్వేషణ' “పునః పరిశీలన వంటి అర్థాలు 
ఉన్నప్పటికీ, “పరిశోధన పదమే స్టిరపడింది. 


1.8.3. పరిశోధన నిర్వచనం: 

“పరిశోధన' అంటే ఏమిటనే విషయంలో పరిశోధకులు భిన్నభి ప్రాయాల్ని వ్యక్తీకరించారు. అవి 
వారి మాటల్లోనే కింది విధంగా తెలుసుకోవచ్చు. జి.వి. సుబ్రహ్మణ్యం తన రచనల్లో పేర్కొన్న కొన్ని 
నిర్వచనాలు గమనార్మాలూ*. 


“A careful critical inquiry or Examination in seeking facts or principles, 
deligent investigation in order to ascertain some thing” 


Webster's International Dictionary 


“A Critical and Exahaustive investigation or experimentation having as its aim 
the revision of accepted conclusions in the light of newly discovered facts” 


- The Encyclopeadia of Social Sciences 
Vol. IX (1930) 


“The more formal, systamatic, intensive process of carrying on the scientific 
method of analysis” 
- Best, J.W.,Research in Education (1963) p.4. 


“Research is a systamatic attempt to push back the bounds of comprehension 
and seek beyond the horizons of our knowledge some “truth”, some reality 
shrided in a subtle way and consequantly to keep on extending as also consolidating 
these horizons withount end” 


- Wilkinson and Bandarkar (1979) 


ఈ నిర్వచనాలను పేర్కొని “విజ్ఞాన పరిధులను విస్తరింప జేసీ యత్నంలో నూతన సత్యాలను, 
సూత్రాలను, సిద్ధాంతాలను కను గొనడానికి, శాస్త్రీయ పద్దతులతో క్రమబద్ధంగా గాఢతరమైన అన్వేషణ, 
పరిశీలన చేసే విధానం పరిశోధన ” అని జి.వి.సుబ్రహ్మణ్యం నిర్వచించారు. వీరే దీని ఉద్దేశాన్ని 
వివరిస్తూ “లక్షించిన ఏ అంశాన్నైనా నిర్ధారించడానికి సోపపత్తికంగా సామగ్రిని సేకరించి వాటిని 
నిశితంగా పరీక్షించటం, ఒకవేళ ఆ సామాగ్రి ద్వారా పూర్వ ప్రవర్తిత సిద్దాంతాలను గానీ, సమన్వయాలను 
గానీ ఫలితాలను గానీ పునర్‌ నిర్మించవలసి వచ్చినా, చివరకు ఒక వినూత్నాంశాన్ని ప్రతిపాదించ 
వలసి వచ్చినా సత్యాన్వేషణ దృష్టితో, సమన్వయ దృక్పథంతో నిర్మాణాత్మక వైఖరితో, వాస్తవాన్ని 
వ్యక్తీకరించాలన్న దీక్షతో పరిశోధన లక్ష్యమైన వికాసాన్ని సాధించటమే పరిశోధన అన్నారో. 

ఆర్వీయస్‌. సుందరం పరిశోధన అంటే ఏమిటో వివరిస్తూ “సత్యా న్వేషణా తత్పరులై తెలియని 
విషయాల నన్నింటి నీవెదికి, పరిశీలించి, పరిశోధించి అసలు విషయమిది అని చెప్ప బూనడమే 
పరిశోధన" అని, అంతటితో ఆగకుండా సాధ్యమైనంత వరకు సర్వ విద్వాంస సమ్మతంగా వాస్తవాంశ 
ప్రతిపాదకంగా, సమగ్రంగా స్వీకృత విషయాన్ని వ్యాఖ్యానం చేయడమే పరిశోధన” అన్నారో. వీరే 
పరిశోధనను మరింత వివరిస్తూ ఆంగ్లేయ పరిశోధకుల నిర్వచనాల్ని కొన్ని పేర్కొన్నారు. 


“Essentially, research is a matter of gathering and evaluating information in 
order to be able to draw reasonable conclusions" (J.H.Brunvand, Folhlore 


- A study and Research Guide, 1976: p85) 


రాచపాళెం చంద్ర శేఖరరెడ్డి హెచ్‌. ఎస్‌, బ్రహ్మనంద “సాహిత్య పరిశోధన సూత్రాలు" గ్రంథంలో 
కొన్ని పరిశోధన నిర్వచనాలిచ్చి, మరికొన్ని ఆంగ నిర్వచనాలకు తెలుగు అనువాదాల్ని చేశారు, 


19 


‘The act of searching (closely or carefully) for or after a specified thing 
or person” 


- The Oxford Universal Dictionary, 1974. 
(నిర్దిష్టమైన విషయం గురించి కాని, వ్యక్తి కోసం కాని (దగ్గరగా, జాగ్రత్తగా ) శోధించడం పరిశోధన) 


“Investigation undertaken in order to discover new facts, get additional information 


ete' 


- The Oxford Advanced learners dictionary (1980) 


(కొత్త సత్యాలను కనుగొనడానికి గాని, మరింత సమాచారాన్ని పొందడానికి గాని చేసే అన్వేషణే 
పరిశోధన.) 
“The manipulation of things, concepts or symbols for the purpose of generalising 


to extend, correct or verify knowledge, whether that knowledge aids in construction 
of theory or in the part of an art’ 


- Encyclopeadia of social sciences 


(నూతన సిద్దాంతాన్ని నిర్మించేది లేక కలా సృష్టికి దోహద పడేది అయిన జ్ఞానాన్ని అభివృద్ధి 
చేసుకోవడానికి, సరిదిద్దు కోవడానికి, నిగ్గు తేల్చకోవడానికి, సాధారణీ కరించడానికి, దొరికిన అంశాలను 
భావనలను, సంకేతాలను వినియోగించు కోవడమె పరిశోధన). 

“Research is an Indeavour to discover, develop and verify knowledge. It 


is an intellecutal process that has developed over hundreds of years ever changing 
in purpose and form always searching for truth’ 


- J.Francis. 


(జ్ఞానాన్వేషణకు, జ్ఞానాభివృద్రికి, జ్ఞాన పరిశీలనకు చేసే ప్రయత్నం పరిశోధన. ఇది నిరంతర 
సత్యాన్వేషణ చేస్తూ ప్రయోజనంలో రూపంలో మార్పుల కు లోనౌతూ కొన్ని వందల సంవత్సరాల 
మీద రూపుదిద్దుకున్న బౌద్ధిక ప్రక్రియ.) 

“A method of studying problems where solutions are to be designed 
partly or wholly from facts’ 
= W.S.Manrow. 


(వాస్తవాలనుండి పాక్షికంగానో, సంపూర్ణంగానో పరిష్కారాలనాశించి సమస్యల్ని అధ్యయనం చేసే 
విధానం పరిశోధన). 

“ Research is simply a systematic refined technique of thinking, employing 

specialised tools, instruments and procedures in order to obtain in more adequate 


solutions of a problem than would be possible under ordinary means. It starts 
with a problem, collects data or facts, analyses them critically and reaches 


20 


decisions based on the actual evidence it involves original work instead of more 
exercise of personal opinion. It involves from a genuine desire to know rather 
than a desire to prove some thing. It is quantitative seeking to know not only 


what but how much measurement is therefore a central feature of it" 
= C.C.Crowford. 


(ఒక సమస్యకు ఓ మాదిరి పరిష్కారం కన్నా, (ప్రత్యేక పరికరాలు, సాధనాలు, పద్ధతులను 
ఉపయెగించుకొని మరింత సమ గ్రమైన పరిష్కారాన్ని కనుగోనే వ్యవస్థీకృత ఆలోచనా పద్ధతి పరిశోధన. 
ఇది ఒక సమస్యతో మొదలై విషయాలను సేకరించి, వాటిని విమర్శనాత్మకంగా విశ్లేషించి, వాస్తవాల 
మీద ఆధారపడిన నిర్ణయాలను ఉపయోగించు కోవడం కన్నా మౌలిక మైన శ్రమ అవసరమవుతుంది. 
ఇది దేనినో నిరూపించాలనే కోరిక కన్నా, తెలుసుకోవాలనే ఆసక్తి నుంచి పుట్టు కొస్తుంది. ఇలా 
పరిశోధకుల కొన్ని నిర్వచనాలను పేర్కొని తమదైన అభిప్రాయాల్ని కొన్ని వ్యక్తీకరించారు. 


పైన పేర్కొన్న నిర్వచనాలలోని అంశాల్ని సూ త్రీకరించి నట్లయితే, కిందివాటిని పరిశోధన లక్షణాలుగా 
చెప్పుకోవచ్చు. 


1.8.4. పరిశోధన లక్షణాలు: 

పరిశోధనకు శాస్త్రీయ పద్ధతిలో సామగ్రీ సేకరణ చేయాలి. కొన్ని సందర్భాల్లో విషయ సేకరణ 
కూడా పరిశోధన కావచ్చు. తాళపత్రాల, తామ్ర, శిలా శాసనాలు వంటి వాటిని సేకరించడం 
పరిశోధన అవుతుంది. క్రమపద్దతి లేదా ఒక ప్రణాళికా బద్ధంగా పరిశోధన కొనసాగాలి. పరిశోధన 
చేసేవాడిని “పరిశోధకుడు అంటారు. ఈ పరిశోధకుడికి శిక్షణ అవసరం. గాఢతరమైన అన్వేషణ 
చేయాలి. పరిశోధన పరిధిని నిర్దేశించుకోవాలి. ప్రమాణాలపై ఆధారపడి నిర్ణయాలు చేయాలి. 
రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. సత్యప్రకటన చేయాలి. భాషలో, భావజాలంలో, ఆచార 
వ్యవహారాలలో సమకాలీనతను గుర్తించాలి. ఉటంకింపులను చూపించడంలో విశ్వసనీయతను 
పాటించాలి. ఆధార సహితంగా సాధారణీ కరించడానికి ప్రయత్నించాలి. ఫలితాంశాల ద్వారా పూర్వ 
సిద్ధాంతాల్ని అన్వయించడం లేదా తిరస్కరించడం, నూతన సిద్దాంతాల్ని ప్రతిపాదించడం, నిరూపించడం 
జరగాలి. పరిశోధన ప్రయోజన సహితంగా నిర్వహించాలి. తర్కసహితంగా, కార్య కారణ సంబంధంతో 
ఉండాలి. స్పష్టత, సంక్షిప్తత, సూటిదనం ఉండాలి. గుణాత్మకంగా, వికాస వంతంగా, సమగ్రంగా 
ఉండాలి. పరిశోధనా సమస్యకు పరిష్కారాన్ని గానీ, సమనాన్ని పాటించాలి. పరిశోధన ప్రణాళికలో 
లోపాలు కన్పిస్తే నిజాయితీగా అంగీకరించి సవరించుకోవాలి. నిర్మాణాత్మక దృష్టి ప్రదర్శించాలి. 
పాండిత్యం లేదా వ్యుత్సన్నత పరిశోధనకు ఉపయోగపడాలి. పరిశోధన అంశాన్ని సూక్ముంగా వర్గీకరించ 
డమే కాకుండా సత్య ప్రకటనతో సమన్వయం చేయాలి. పరిశోధనకు ఉండే లక్ష్య నిద్దేశాన్ని ప్రకటించాలి. 
అవసరమైతే భవిష్యత్‌ పరిశోధనకు మార్గాల్ని సూచించాలి. 


21 


1.8.5. పరిశోధన-సమీక్ష- విమర్శ: 


పరిశోధన నిర్వచనాలు, లక్షణాలను పరిశీలించిన తర్వాత, సమీక్షకూ, విమర్శకు, పరిశోధనతో 
ఉండే సంబంధాన్ని అవగాహన చేసుకోవడం అనసరం. వాటిని సంక్షిప్తంగా కింది విధంగా తెలుసుకోవచ్చు. 


“సమీక్ష అంటే సమ్యక్‌ ఈక సమీక్ష అనేది సంప్రదాయంగా వస్తున్న ఆలోచన. ఆంగ్రంలోని 
“ReVi౭w”ని “సమీక్ష గా చాలమంది భావిస్తున్నారు. రచనలో రచయిత వర్ణించే వివిధ అంశాల 
సమన్వయాన్ని సహృదయ బుద్దితో వివరించడమే సమీక్షో 

“రచనలో ఉన్న దృక్పథాన్ని, సమీక్షకుడు పాఠకుడికి పరిచయం చేయడంలో గుణదోషస్పృహను 
కల్గించడం” సమీక్ష గా చెప్పుకోవచ్చు. సమీక్షకుడు కావ్యాంగాల్ని సమన్వయం చేస్తూ, రచనలోని 
సాహిత్య విలువల్ని ప్రతిపాదించడంలో రచయిత కృషిని పరిచయం చేస్తాడు”. తాను సమీక్ష చేసే 
గ్రంథ లోతుపాతుల అవగాహన సమీక్షకుడికి అవసరం. ఈ అవగాహన సమీక్షకుడికి కలగాలంటే 
సాహిత్యంలో గల వివిధ ప్రక్రియల పరిజ్ఞానం సమీక్షకుడికి ఉండాలి. సమీక్షకుడు, రచనలోని 
విలువల్ని ఒకే కోణంతో చూసినట్లయితే అది ప్రశంస లేదా అభిశంసనగా మారిపోయి, సమీక్ష 
లక్షణాల్ని కోల్పోతుంది. 

రచన వెలువడిన వెంటనే దాన్ని పరిచయం చేసి పాఠకుణ్ణి జాగృతం చేసేది సమీక్ష అవుతుంది. 


“విమర్శ' కాలంతో నిమిత్తం లేకుండా రచనను సమగ్రంగా పరిశీలించి విలువల నిర్ణయం చేస్తుంది. 
సమీక్ష పరిధి కంటే విమర్శ పరిధి విస్తృతమైంది. విమర్శలో విశ్లేషణ, తులనాత్మకత, వ్యాఖ్యానం, 
నిర్ణయం వంటి మౌలిక లక్షణాలు ఉంటాయి. విమర్శలో చాలా రకాలు ఉన్నాయి. విమర్శ సృజనాత్మక 
ప్రతిభ, నిశ్చితమైన అభిప్రాయాల విషయంలోనూ విమర్శ స్వభావంలో వైవిధ్యం కన్పిస్తుంది. కొన్ని 
విషయాల్లో పరిశోధనకీ, విమర్శకీ అవినాభావ సంబంధం కూడా ఉంటుంది. సత్య ప్రకటన విషయంలో 
విమర్శ, పరిశోధనలో అనుభవ సత్యాల ప్రకటనలో పోలికలూ, భేదాలూ కన్పిస్తుంటాయి. పరిశోధనలో 
ముఖ్యంగా సాహిత్య పరిశోధనలో దార్భినిక సత్య ప్రకటన ఉంటుంది. సాహిత్య పరిశోధనకు విమర్శన 
లక్షణాల అవగాహన ఉండవలసి ఉంది. ఈ లక్షణాలను అనుసరించే పరిశోధన స్వభావాన్ని నిర్ణయించి, 
ఏ పరిశోధనగా చెందుతుందో తెలుసుకోనే వీలుందనే విమర్శకులూ కన్పిస్తున్నారు. సమీక్షలో ఒకే 
అంశంపై దృష్టి కేం ద్రీకరించటం, విమర్శలో అనేకాంశాల్ని భిన్న దృక్కోణాలతో ఆత్మీయతాము ద్రతో 
పరిశీలించటం, పరిశోధనలో ఆత్మీయతా ముద్రరహితంగా సత్యాన్వేషణా ఫలితాల (ప్రకటనం 
ప్రధానమనేది సమీక్ష- విమర్శ- పరిశోధనలను బట్టి గమనించవచ్చు. పరిశోధన, సమీక్క విమర్శలతో 
బాటు “సాహిత్య చరిత్ర స్వభావాన్ని కూడా కొంతవరకూ పరిశీలించ వలసి ఉంది. 


1.8.6. పరిశోధన - సాహిత్య చరిత్ర: 


సప్రమాణ నిరూపణాత్మకమైన విషయ (గ్రథనమే చరి త్రో కవుల కావ్య సంబంధమైన జీవితచరిత్రల్ని 
కవులచగిత్రలుగానూ, కవుల రచనా సంబంధమైన కావ్యముల చరిత్రను సాహిత్య చరిత్ర గానా 


22 


పరిశోధకులు భావిస్తున్నారు కవుల చరిత్రలో కవుల కుల, మత, గోత్రాది పుట్టుపూర్వోత్తరాలు 
ప్రాధాన్యత వహిస్తే, ఈ పుట్టుపూర్వోత్తరాలన్నీ సాహిత్య చారిత్రక, ఉపోద్దాత ప్రాయాలవంటి వవుతాయ. 
సాహిత్యాన్ని చారిత్రక సామాజిక, రాజకీయాది కారణాలతో విళ్లేషిస్తూ పరిణామాన్ని తెలియాచేస్తే సాహిత్య 
వికాస చరిత్రగా రూపొందుతుంది. వీటిని రాబోయే అధ్యాయాల్లో విపులంగా పరిశీలించడాన్ని 
గమనించవచ్చు. (ప్రస్తుతం, పరిశోధనకీ సాహిత్య చరిత్రకూ మధ్య గల అవినాభావ సంబంధాన్ని 
స్పృశించడమే ప్రధానం. కవుల జీవిత చరిత్రల్ని రచనల వివరాల్ని వి్లేషించడానికైనా, పరిణామాన్ని 
తెలియజేయడానికైనా సేకరణ అనేది ప్రాధమికంగా జరగవలసి ఉంది. ఈ సేకరణ అనేది పరిశోధనకు 
చెందింది. కవుల రచనల్లో గల పరిణామాన్ని లేదా వికాసాన్ని గమనించాలన్నా తులనాత్మక వివేచనా 
శక్తి కావాలి. అది విమర్శ, పరిశోధనల నుండి గ్రహించవలసి ఉంది. ఈ విధంగా “సాహిత్య చరిత్ర 
కీ పరిశోధనకీ అవినాభావ సంబంధం ఉంది. రెండూ వేరు వేరు అంశాలైనా, పరస్పర పరిషోషకాలనేది 
గమనించవలసి ఉంది. 


పరిశోధన, సమీక్ష విమర్శ, సాహిత్య చరిత్రల మధ్యగల భేదసాదృశ్యాల్ని సంజిప్తంగానైనా గమనించడం 
వల్ల పరిశోధకుడుగా ఆరుద్ర ను ఒక అంచెనా వేయడానికి వీలవుతుంది. ఆయా సందర్భాల్లో పూర్తి 
వివరణలతో, రాబోయే అధ్యాయాలలో ఈ విషయాలపై దృష్టి కేం ద్రీకరించడాన్ని గమనించవచ్చు. 


| అధ్యాయం- 1 


సూచికలు (References) 


. ఎల్‌సంగయ్య, ఆరయ(దో జీవతం - రబనలు నమ్మ వరిళీలశ, మాధురీ ప్రచురణలు: 


నందిగామ. 1991, పు.12. 


అదేఃపు.26. 


“శంకరం, శంకరశాస్త్రి, ఛోటాశ్యా స్త్రి, సిరామూర్తి, జూనియర్‌ అశ్విని, టింగు రంగారావు, 
సాషధేని సావిత్రి, మార్కండేయుడు, వామాశ్వీ హరిదాసు” అనే కలం పేర్లు కూడా ఉన్నాయి. 


అదేఃపు. 12. 

అదేఃపు.9&419. 

అదే:పు. 10. 

ఆరుద్ర, వ్యానవీలళ% స్యూస్టూడెంట్స్‌ బుకొసెంటర్‌: విజయవాడ, 1985 పు.94-98. 
పూర్వోక్తం:పు. 15. 


అదేఃపు.16. 


క్రేవియార్‌ * కపి వ్రుంగప్రులూ (వ్యా) బి. ఎస. ఆర్‌ కృష్ణ (సం) ఆరుద్ర అభినందన సంచిక 
- 1985, ఆరుద్ర షష్టిపూర్తి, ఉత్సవసంఘం, మదరాసు, ఫు.57. 


. అదేఃపు.4, 


. ఆర్‌, నరసింహారావు, అభర్చుదడం కబాల్లంలో ఆడ(దత్వ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌: 


హైదరాబాద్‌, 1992,పు.3. 


+ కే,వి.యార్‌ *కబిపుంగఖులూ (వ్యా) బి. ఎస్‌. ఆర్‌. కృష్ణ (సం.) ఆరుద్ర అభినందన 


సంచిక - 1985 పు.60. 


. ఎల్‌.సంగయ్య, ఆరు(ద జీఎతం రచనలు నము(గ్రపరిళీలన మాధురీ ప్రచురణలు: నందిగామ, 


1991, పుఃశ421. 


+ అదేఃపు.18. 


. ఆరుద్ర “బోను చేయని ఆరుదజాబూ (వ్యా) ఆరుద్ర అభినందన సంచిక, పుః153 


. ఎల్‌ సంగయ్య. ఆడు(డో జబీతం రబనల్కు నయగ వరోోలలా 199 1పు.20 
. ఆరుద్ర *వోన్టు చేయగ ఆరుదజాబూ (వ్యా) పుః153,154. 

. అదే,పుః153. 

. ఎల్‌ సంగయ్య ఆఈడుడ్‌ జబేలం రబనల్కు నమయగ వరోలశ్య పుః22 

. ఎల్‌.సంగయ్య, పు. 15 

= ఆర్‌, నరసింహారావు, పు.2 

= ఎల్‌.సంగయ్య, పు.15 

. అదే.పు.15 

. అదే.పు.16 

. ఆర్‌. నరసింహారావు, పు.48 

. అదే.పు.50 

= రామమోహన్‌ రాయ్‌, “ఆరుద్ర అనందహేల (వ్యా),ఆరుద్ర అభినందన సంచిక, పు.21. 


. కెరామలక్ష్మీ “అభిప్రాయం”, ఆరుద్ర-త్వమేవామమ్‌, విశాలంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణ 


హదారాబాదు. 1999, పు.8 


+. ఆర్‌.నరసింహారావు, పు.171 
= ఎల్‌. సంగయ్య, పు.149 


. ఆరుద్ర “ఇంట్రో” (పీ) కూనలమ్మ పదాలు, విశాలంధధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణ, హైదరాబాదు. 


2001, పు.౫i 


+ అదే.పు.౫ 

= అదే.పు.౫ 

. అదే.పు.౫॥ 

. ఆర్‌. సరసింహారావు, పు.209 

. అదే.పు.207 

. రామమోహన్‌ రాయ్‌, “ఆరుద్ర అనందహేల (వ్యా), పు.26. 


25 


38. 


39. 
40. 
= ఆరుద్ర (స్త్రీపురాణం (శీ) ఇండియాటుడే వార్షిక సాహిత్య సంచిక-1995, (ప్ర.సం.) 


4 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54, 


55, 


ఆరుద్ర, అమెరికా ఇంటింటి పజ్యాలు, (స్త్రీ శక్తి పబ్లికేషన్స్‌, చెన్నై, ప్రు.ము. డిసెంబరు. 
2001, పు.6. 


ఆర్‌. నరసింహారావు, పు,285 


అదే. పు. 221-222 


అరుణ్‌పూరి, వీవింగ్‌ మీడియా ఇండియా లిమిటెడ్‌ ప్రచురణ: న్యూఢిల్లీ తరపున మద్రాసులో 
1995 లో ముద్రితం.పు. 137. 


ఎల్‌. సంగయ్య.ఫు. 355-356. 
అదే. పు. 284. 
అదే. పు. 286. 
అదే. పు. 283. 
అదే. పు. 193. 


తీగల బుచ్చి వెంకట రమణయ్య (బుచ్చి కొండ), తీగలరామం. “మూ ఆరుద్ర చిన్న నాటి 
యుచ్చ్రట్టు (వ్యా) ఆరుద్ర అభినందన సంచిక పు.94 


ఎల్‌. సంగయ్య ఆర(ద జబీతం రబనల్కు నుర వరిళీలణ పు.13. 
అదే.పు.1 3. 
అదే.పు. 15. 


ఆరుద్ర, వ్యాన పీతం * ఖడ్డలెళ్ళ లా- కబిలెక్టణా (వ్యా) పుః:99 “అసలు వ్యాపరిశోధనా 
వ్యాసంగం తిక్కనగారిపై గల గాఢమైన ఆ సక్తితో మొదలైందొ-ఆరుద్ర 


అదే.పు.99. 
అదే.పు. 100. 


అదే.ఫు. 102. 


వే వారి ప్రభాకర శాస్త్రి (సంక) చాటుపద్య తముణీయంజురి (రెం. భా) మణిమంజరి ప్రచురణలు. 
హ్టైదారాబాదు. 1988.పు.13. 


56. 
57. 


58. 


59. 


60. 


61. 
62. 
63. 
64. 


65. 


66. 


67. 


68. 


69. 


ఆరుద్ర “వ్యాన పీళరి పు.104. 
ఆరుద్ర “వ్యానపీళలి పు.101. 
బూదరాజు రాధాకృష్ణ “తెలుగులో భాషాపరిళోథన్క నాడు-నేడూ (వ్యా) తెలుగులో 


పరిశోధన (సం) దేవులపల్లి రామానుజరావు. ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమి (ప్రచురణలు: 
1983. పు.341. 


అదే.పు.341. 


ఎస్‌. జయప్రకాష్‌ పరిశోధన విధానం ‘(Research Methodology)” విశాలాంధ్ర పబ్లిషింగ్‌ 
'హౌస్‌ః హైదారాబాద్‌. 1992.పు.2. 


జి.వి.సుబ్రహ్మణ్యం, * జబయన్‌ వ్యాసాలూ (శ్రీవాణి ప్రచురణలు: హైదరాబాదు. 1993.వు.2. 
అదే.పు.2. 

అదే.పు.2-3. 

ఆర్వీయస్‌.సుందరం *పరిళోథన పద్దతులు” యువభారతి ప్రచురణ: 1990.పు.4. 


రాచపాళెం చం ద్రశేఖర రెడ్డి, హెద్‌. ఎస్‌. బ్రహ్మానంద, సాహిత్య వరిళోధశ నూ (త్రాలు, విశాలాంధ్ర 
పబ్లిషింగ్‌ హౌస్‌: హైదరాబాద్‌, 1997, పు.1. 


జి.వి.సు(బ్రహ్మణ్యం, ఆం(ధ సాహిత్య ఎబిముడ్గ- ఆరర్ల (పభావం 1983,పు. 
అశ్వత్థనారాయణ *వుత్తక నయీక్షి (వ్యా) అభ్యుదయ విమర్శ విశేషసంచిక, పు.81. 


కొర్లపాటి (శ్రీరామమూర్తి, తెలుగు సాహిత్య చరిత (మ భా) రమణ శ్రీ) ప్రచురణ విశాఖ 
పట్టణం: 1991, ఫు.14. 


అదే.పు. 14. 


27 


అధ్యాయం- 2 
తెలుగు పరిఈకధన : 


ఆరుద దృక్సథం 


అధ్యాయుం- 2 


తెలుగు పరిశోధన: ఆరు[ద దృక్పథం 


2.0. “పరిశోధవి ఆరుద్ర దృక్పథం: 

“దృక్పథం” లో *చూసేవిధానం” ప్రధానం. ఆరుద్ర “పరిశోధన ' ' దృక్పథాన్ని” ను రెండు పార్య్వాల 
నుండి పరిశీలించ వలసి ఉంది. ఆరుద్ర దేనిని పరిశోధన, సిద్ధాంతంగా భావిస్తున్నారో తెలిపే 
పారం ఒకటైతే, ఆరుద్ర రచనల్లో వ్యక్తమైన దృక్పథాన్ని పరిశీలించటం మరో పార్భ్వం అవుతుంది. 

ఆరుద్ర తన రచనల్లో చాలా సందర్భాల్లో, “పరిశోధన”, “సిద్ధాంతం” అనే ప్రస్తావన చేశారు. 
వీటిని అధ్యయనం చేయటం వల్ల ఆరుద్రకు “పరిశోధని పట్ట గల దృక్పథం వెల్లడవుతుంది. 

“సాహిత్యోపనిషత్‌ ”లో “ఆరుద్ర-(శ్రీ, (శ్రీల కవిత్వ సంభాషణల్లో “పరిశోధని గురించిన 
ఆరుద్ర భావాలు కొన్ని అవగతవవుతున్నాయి. కవిత్వ మంటే ఏమిటో ఆరుద్ర-(్రీ శ్రీలు 
సంభాషించు కొంటూ ఆరుద్ర అభిప్రాయంగా “సిద్ధాంతి చర్చ చేశారు." 

“ కవాల్తం నచ్చ, కారాడ కపంబన కలశ మైల్‌ జేనీన్స్లు 
కావాలి అదా ఎడారిలో ఒయానీన్లు అశుదోవాల తేటి నరళ్ళు 
అందరకీ ఉవయాగ వడాల్దినదే కుల్హ్రం 

కొందరికి ఊవాక౭ందక తోబబ్య్భు) దాణిలోణు రహాన్టం 

అవ్పుడు నామాశ్యు యూశవ్రుడికి చేయాల 

ఇఅబ్బాంలా నహ్టుదడక్కుడాన వ్యాఖ్యాత ౧” (నిణీవాలి -వ్లు 7/6 

ఈ కవితాఖండిలో “ధీసీస్సు” గురించిన ప్రస్తావనలో కవిత్వంలో “థీసిస్సు” ఉంటుందనే 
అవగాహన కన్పిస్తుంది “కారాదు కవి రచన కఠినమైన ధీపీస్సు” అనడంలో సులభమైన “ ధీసీస్సు” 
కూడా ఉంటుందనే ఆలోచన కూడా ఉంది, “కవిత్వం” అందరికీ ఉపయోగపడడానికి దాన్ని 
వివరించే సహృదయుడైన వ్యాఖ్యాత అవసరం ఉందా? అనే అభిప్రాయాన్ని ధ్వనించేటట్టు, “చేయూళే 
నివ్వాలా సహృదయుడైన వ్యాఖ్యాత?” అని ప్రశ్నార్హకంతో ముగుస్తుంది. అంటే వ్యాఖ్యాత కూడా 
లేకుండా సులువుగా కవిత్వం అందరికీ అర్థం కావాలనేది ఆరుద్ర ఆశయం. ఈ కవితా ఖండికలో 


“థీసీస్సు” కీ “కవిత్వాని” కి పోలిక చెప్తూ తన అభిప్రాయాన్ని తెలిపారు. కనుక, కింది అంశాల్ని 
దీనినుండి గమనించే వీలు కన్పిస్తుంది. 


అం ఇ 


కవిత్వం సిద్దాంతం 
౬ అందరికీ అందు బాటులోకి ఉండాలి |: అందరికీ అందు బాటులో ఉండదు. 
1. కవిత్వం కొందరికి అవగాహనకాదు * కొందరికే అవగాహన అవుతుంది. 


1. అందరూ అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యాత | 1, వ్యాఖ్యాత ప్రస్తావనే లేదు. 
సహకరించ వచ్చు. 


|). వ్యాఖ్యానం లేకుండానే కవిత్వం సామాన్యుడికి | సామాన్యుడనే ఆలోచనే లేదు. కానీ, సులువైన 

ఉందు: ఈటులోక: రావాలి థీసిస్సులు కూడా ఉండ వచ్చుననే సూచన వల్ల, 
కొన్నింటిని ప్రయత్నిస్తే అర్థం చేసుకోవచ్చు 
అనే అవగాహన ఉంది. 


ఆరుద్ర అభి ప్రాయ పడినట్టు “ థీనీన్సు” నిజంగా కఠినంగా ఉంటుందా! అని ఆలోచిస్తే, 


కవిత్వమంత సులభమై, హృద్యమై, అందరినీ అలరించక పోవచ్చుననేది ఆయన ఆలోచన 
కావచ్చు. 


“ భేనీశ్చు” అనేది ఆరుద్ర ఏ అర్థంలో ప్రయోగించి ఉంటారనేది కూడా పరిశీలించ 
వలసి ఉంది. 


M.Phil, డిగ్రీలకోసం సవుర్చించే Dissertati0ns ని పరిశో ధన వ్యాసాలనీ, ౧1.2... 
డిగ్రీలకోసం సమర్పించే ॥జజట ల్ని సిద్దాంతగ్రంథాలనీ సర్వసామాన్యంగా వ్యవహరిస్తున్నారు”. 
అయితే, M.PhI], లోనూ సైద్దాంతిక పరిశోధనలు ఉండవచ్చు. ఇక్కడ చర్చించేది “THE5౫5” 
అంటే ఏమిటి ? అనేదిప్రధానం. 

“లకు” అంటే “సిద్ధాంతంతో కూడింది. 

2.1. సిద్దాంతం- సిద్దాంత (గ్రంథం: 

జి, ని.సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని వివరిస్తూ “పరిశోధన అన్వేషణ విధాన మైతే, “సిద్ధాంతం” 
అన్వేషణా ఫలం అని, ఈ రెండూ విలక్షణంగా కనపడుతూనే పరస్పర పోషకాలు గా ఉండి అద్వైత 
భావంతో వర్తిస్తుంటాయన్నారు.* 

అన్వేషించిన ప్రతీదీ పరిశోధన కానట్టే, ఆ అన్వేషణకు లభించే ప్రతీ “ఫలం” సిద్ధాంతంగా 
భావించడానికి వీలు లేదు. కానీ, జి.వి.సుబ్రహ్మణ్యం మరో చోట సిద్దాంతం గురించి వివరిస్తూ 
“తార్కిక అనుమానం హ్రైపోథీసిస్‌ నుండి సిద్దాంతం (థీయరీ) వరకూ సాగే సత్యాన్వేషణ యాత్రా 
చరిత్ర డ్డాంత వ్యాసం థీసిస్‌” అన్నారు. 


29 


రాచపాళెంచంద్ర శేఖరరెడ్డి, హెచ్‌. ఎస్‌. బ్రహ్మానందలు సిద్ధాంత (గ్రంథమంచే ఏమిటో 
వివరిస్తూ “ఒక అంశాన్ని గురించి లోతుగా పరిశీలించి, దాని మీద కొన్ని నిర్ణయాలు చేసుకొని, 
ఆనిరయాలను సూత్రాలుగా మలచుకొని, ఆ సూత్రాలను సాధికారికంగా సోదాహరణంగా వివరిస్తూ 
రాసేదొన్నారు.* 


ంతాలి తో కూడింది “సిద్ధాంత గ్రంథం? “థీసిస్స్‌(౧1638) ని “సిద్ధాంతం' అని 
హరిస్తున్నారు. ఈ “సిద్ధాంతం? లో 


(1) లోతైన పరిశీలన ఉంటుంది. 

(1) కొన్ని నిర్ణయాల్ని సూత్రాలుగా ప్రకటించడం ఉంటుంది. 
(11) సూత్రాలకు - నిర్ణయాలకు అన్వయం కన్పిస్తుంది. 

(1) వీటికి వాదం కూడా తోడవుతుంది* 


ఈ నాలుగు లక్షణాలూ ప్రధానంగా “సిద్ధాంతం” లో కన్పిస్తుంటాయి. అంటే, నిరూపణకు 
అవకాశముండే ఒక తార్కిక ఆలోచనా క్రమం “సిద్ధాంతం” లో కన్పిస్తుంది. కనుక, మేధోగతమైన 
పరిశ్రమ, శక్తి సామర్థ్యాలపై సిద్ధాంత అవగాహన ఆధారపడి ఉంది. 


కవిత్వం హృదయ సంబంది కావటం వల్ల “సిద్ధాంతం (థీసిస్స్‌) కంటే కవిత్వం అందరికీ 
అర్థమయ్యే దికావాలని ఆరుద్ర అవగాహనగా ఈ కవితా ఖండికను బట్టి స్పష్టమవుతుంది. 


ప్రచారంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఉదాహరణకి కమ్యూనిజం ఒక సిద్దాంతం, 
దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు. కానీ, సిద్ధాంతాల్ని తమలో జీర్ణించు 
కోవచ్చు, ఆచరించ వచ్చు. దాన్ని వివరించ మంటే అందరికీ సాధ్యం కాదు. ఆ సిద్ధాంతంలో 
కన్పించే “గతితార్కిక భౌతిక చారిత్ర వాదాలకు సంబంధించి, కమ్యూనిజం అంటే ఏమిటి? వంటి 
గ్రంథాలు నేటికీ వెలువడుతూనే ఉన్నాయి. కనుక 'సిద్ధాంతం' అనేది కవిత్వమంత హృదయ గతమైన 
అంశం కాదనేది అరుద్ర అవగాహనగా దీన్ని బట్టి చెప్పకోవచ్చు. పైగా “'కవిత్వం' లో ఏదైనాఅర్థంకానిది 
ఉంచే అర్థవివరణలకు తప్పు వాదోపవాదాలకు అవకాశం లేని వ్యాఖ్యానం వల్ల సులభ గ్రాహ్యం 
చేసుకొవచ్చుననేది ఆరుద్ర అభిప్రాయంగా భావించే వీలుంది. కానీ, సిద్ధాంతం సామాన్యులకు కూడా 
అర్థం కావాలనీ, అప్పుడే పరిశోధకుడు విజయవంతమైనట్లు భావించాలనే ఆలోచన కన్పిస్తుంది. 
ఆరుద్ర “సిద్ధాంతం పట్ల స్పష్టమైన అవగాహనతోనే ఈ ప్రయోగం చేసి ఉంటారనేది ఆరుద్ర 
రాసిన “మార్క్స్‌కు ముందు విఫలమైన కమ్యూనిజం ప్రయోగాలు” వ్యాసాన్ని బట్టి అర్ధమవుతుంది. 


“శాస్త్రీయ సామ్యవాద మార్గ (ప్రతిష్టాపనా చార్యుడు. గతితార్కిక, చారిత్రక ఉభయ భౌతిక వాద 
ప్రవర్తకుడు, మహా మహా పాధ్యాయుడు' గా కారల్‌ మార్క్‌ని అభివర్ణించి, (ఫైడరిక ఏంగేల్స్‌తో 
కలిసి సామ్యవాదాన్ని శాస్త్రీయ సామ్యవాదంగా తీర్చిదిద్ది ఆచరణ యోగ్యం చేశారని ఆరుద్ర చెప్పారు." 


30 


మార్స్క్‌కి ముందూ, మార్స్క్‌జీవిత కాలంలోనూ వచ్చిన వివిధ సామ్యవాద సిద్ధాంతాల్ని ఆరుద్ర 
పరిశీలించారు. ప్రాస్వానోయల్‌ బాబుష్‌ (1760-77) అనే (పెంచి విప్లవ వీరుడు మొట్టమొదటి 
సామ్యవాద ప్రచార నిర్మాత అని ఆరుద్ర అన్నారు. ఆర్టిక, సాంఘిక, రాజకీయ సమానత్వాలు ఒక్క 
విప్లవం ద్వారానే సాధ్యమని, విప్లవ నియంతృత్వపు నేతృత్వంలోనే విప్లవం సాధ్యమన్నారు గాని, 


(శ్రామిక శక్తుల్ని సంఘటతం చేయాలనే ప్రాథమిక అవసరాన్ని ప్రాస్వానోయల్‌ గుర్తించ లేదని ఆరుద్ర 
చెప్పారు. 


థామస్‌ స్పెన్స్‌ (1750-1864) అనే అంగ్రేయుడు ఇంగ్రండులో మొదటి సామ్యవాది అనీ, భూమి 
(గ్రామస్సులందరి ఉమ్మడి ఆస్తిగా ఉండాలన్నాడే గాని, సమగ్ర సిద్ధాంతాలు లేవనీ, అవి భూసంస్కరణలకే 
ప్రాధాన్యతనిస్తాయని ఆరుద్ర థామస్‌ స్వెన్స్‌ సిద్ధాంతం లోని లోపాన్ని వెల్లడించారు. 


సెంట్‌ సీమొన్‌ (1760-1825) శ్రామికుల్ని దోచుకొనే దురంతాల్ని ఖండించి, వర్గపోరాటాన్ని 


అంగీకరించి, వస్తూత్పత్తి వంటి విషయాల్లో ప్లానింగ్‌ ఆవశ్యకతను గుర్తించినా, నవ్యైస్తవ వాదాన్ని 
సిఫార్స్‌ చేయడం సైద్ధాంతిక లోపంగా ఆరుద్ర గుర్తించారు. 


జాన్‌ హంఫెరీ నోయస్‌ (1811-1886) ఆచరించి “బైబిల్‌ కమ్యూనిజం'గా పేరుపెట్టిన 
సిద్ధాంతంలో “వివాహ వ్యవస్తను” విచ్చలవిడి చేయటం వైతిక విలువల పతనానికి దారి తీసీ అవకాశం 


ఉంది. చట్టాల్లో ఉన్న నియమ నిబంధల "పేరుతో నోయస్‌ను అరెస్టు చేయడంతో ఆ సిద్ధాంతం 
విఫలమైందన్నారు. 


వీటన్నింటిలో గల లోపాల్ని గమనించి, మార్క్స్‌ ఏంగెల్స్‌ రూపొందించిన కమ్యూనిష్టు, నిద్ధాంతాన్ని 
మానవాళికి మహత్తరమైన సిద్ధాంతంగా ఆరుద్ర విశ్వసించారు. 


వీటిని బట్టి సైద్ధాంతిక నేపథ్యాన్ని గుర్తించే ఇక్కడ “సిద్ధాంతం” అనే ప్రయెగం చేశారని తెలుస్తుంది. 


“కవిత్వం - పరిశోధనల గురించి ఆరుద్ర “సాహిత్యోపనిషత్‌ "లో (శ్రీ) (శ్రీ మాటలుగా కింది 
విధంగా వర్షించారు. 


“ కపుల్లాణికి కూడా నైశ్టకిభలా 

కావాలి రేనిల్ట్‌ ఎక్‌ పొరియెంటూ 

కాణి శాణి వరమ్యారం 

వలాయనం కాడు (వుజాక్షేయుం 

వరిళోధోణ్‌ చీకట్లో బింయలాటకాడు 

(వరతెళీలం, కాలం, నంత్ల్రూణ దానియూలం 
వరిణాళుం డాణి టైజుం, వరాజుయం లేణిడి (పాణం 
తారం వరం గబుణింబి 

వొరన్పుల్టం గుర్జింబి 


31 


వరళోదన నాగిస్తే బయలు వడుతుండా రహన్వం 
ఈ దారిలో (వయాణాణికే ఇంకో వేడు కపిల్తం” 


పరిశోధన చీకట్లో చిందులాటకాదని- ప్రగతిశీలకాలం, సంఘర్షణ దాని మూలం అనడంలో 
పరిశోధన సామాజిక ప్రయోజనాన్ని నేరవేర్చేదిగా ఉంటెలనే ఆలోచన కన్పిస్తుంది. 


“వారం వద్దం రయణింబి 
పారళ్ణడ్థం రురింబి 
పరిశోధన సాగిస్తే బయటు పడుతుంది రహస్యం” అని అనడంలో, “పరిశోధన” గతంలో జరిగిన 
కృషిని గుర్తిస్తూనే, వర్తమానాన్ని గమనిస్తూ కార్య కారణాల్ని అన్వేషిస్తూ, ప్రగతి శీలమైన మార్పుకి 
పయనింప చేసేటట్లు కృషి చేయాలనే ఆకాంక్ష కన్పిస్తుంది. 
“త్వమేవాహమ్‌' లో ఆరుద్ర పరిశోధన గురించి వర్ణిస్తూ ----- 


“కాలం ఒక తోలణి (పుల 
కాలం ఒక లేరా Cy 
ఎరాయం లేదూ బిజ్ఞాశాణికి 
నందే వాంతీరదు ఎేదాంతికీ 


ఓట ఇనుక అొన్నైలలోలే. ఓథ్బ్రకొణి 
జుజ్ఞాన కారు లోలుతాడు యూశర్రుడు 
గ౭డాల నుడిగుండాలలోగే బైర్ధంతో 
వరిళోధునల నీచుడు నడువ్రుతాడు యాశభుడుూ 
ఉొడాలు పెటోలుగా వోన్తాడు 

కాలాణికి ఎడురీడు తాడు. 


an వువ్బ్రంలేడ్‌ యోవొం బేదం బేడ్‌ అలోడికి 
శకున్తుశ్చ కాలం శాంలిన్లుండా 

ABigy కాలం లొంగులతుండి 

ఢార్భిక తళంగాలలో ధ్రనరుణ వక్షాలలో 
వరమాడు ళ(త్తాలలో వరిలోధల్‌ నత్యాలలో 
న్చీడుతు జయిన్తున్నాలు గ్లేతుశు నాధాన్తుల్నాలు 
మధా భోధన శాలికలో కఠాగ్మి తోసే 
యండుతుల్లు గండాలువీద తురగ పొడలాశు 


32 


మూనవాలికి వణికొల్భే) వలితాలకోనం 
వొటు వోడతాశు - వొటకజతాయ ” ౯ 
రల్పుతయేవా వాయ్‌ వ్రు 1999-4) 


దీనిలో కూడా, “పరిశోధన” ఆనేది నిరంతర పరిశ్రమతో కూడిందనీ, పరిశోధన సత్యాలను 


వెల్లడిస్తుందనీ పరిశోధనలో తేలిన ఫలితాలు మానవాళికి ఉపయోగ పడాలనే ఆకాంక్ష కనిపిస్తుంది. 


2.2. పరిశోధన-పరిశోధకుడు: ఆరుద్ర అభిప్రాయాలు: 


“గుడిలో సెక్స్‌” అనే గ్రంథం పరిశోధన గురించి చెప్తూ ఎంతో పరిశోధన చేశాక, ఎన్నెన్నో సమాధానాలు 


లభ్యమయ్యాయి. “పరిశోధన చేసేవ్యక్తిని “పరిశోధకుడు” అని పిలుస్తారు. బాధ్యతగల పరిశోధకుడు 
తను తెలుసుకున్న విషయాలను, తాను సంపాదించిన జ్ఞాన సంపదను జాతి జనులతో పంచుకొంటాడు” 
అన్నారు". 


(0) 


wu) 


(ui) 


దీనిలో పరిశోధకుడికి గల బాధ్యతల్ని ఆరుద్ర వివరిస్తున్నారు. 
"ఈ యాభై సంవత్సరాలలో పరిశోధనలు చాలా విస్తృతంగా జరిగాయి. సోషల్‌ ఆంత్రోపాలజి, 
ఇండాలజీ మొదలైన శాస్త్రాల సహాయంతో ఆదిమ సమాజ లక్షణాలను శాస్త్రీయ సామ్యవాద 
సిద్ధాంతాల వెలుగులో పరిశీలించి ఎన్నో కొత్త విషయాలను గుర్తించి ఒకనాటి సనాతన ధర్మం 
ఏమిటో ఆర్థం చేసుకునే స్తితిలో మనమిప్పుడున్నాం. డి.డి.కోశాంబి, రొమెల్టా థాపర్‌ వంటి 
మేధావులు మన ప్రాచీన చరిత్రము మార్కిస్టు దృక్పథంతో ఎలా అవగాహన చేసుకోవాలో నేర్పారు. 
ముఖ్యంగా కోశాంబి, పరిశోధనా విధానాలకు సమూనాలా అన్నట్టు స్వీయ రచనలు పాఠ్య 
గ్రంథాలను చేశారు", 


ఇక్కడ పరిశోధనకు ఇతర శాస్త్రాల సహాయాన్ని ఆరుద్ర గుర్తిస్తున్నారు. 
“JIE SOI oF So BIA Fo 
తేటవరబుటిం బాడ్డల గల వరిలోధకుణి వథమ కుప్పు (గుడిలో సెళ్ట్‌- శ్ర. 3) 
దీనిలోనూ పరిశోధకుని బాధ్యతల్ని గుర్తు చేస్తున్నారు. 
“రాముడికి సీత ఏమవుతుంది? (గ్రంథంలో పరిశోధన గురించిన ఆరుద్ర అభిప్రాయం కింది 
విధంగా ఉంది. 


“ఎందరెందరో విద్య్యద్వరేణ్యుల పరిశోధనా ఫలితాలను, ఉడతాభక్తిగా నా పరిశోధనా ఫలితాలను 
మేళవించి, వివిధ దేశాల రామాయణ విశేషాలను వ్యాస పరంపరగా పాఠకులకు అందించ 
దలిచాను. ఇది రామాయణ చరిత్రలో సత్య నిర్ణయానికి దోహదకారికావాలన్న ఒకే ఒక 
ఆశయంతో చేపట్టిన కార్యం”. 


(1) “పరిశోధన ఆశయం సత్యన్నిర్ణయం” గా ఆరుద్ర భావిస్తున్నారు. పరిశోధన- సిద్ధాంతల పట్ల 
ఆరుద్రకు గల అవగాహన ఆయన మాటల్లోనే అవగతమైంది. 


2.3. తెలుగు పరిశోధవ: 


“పరిశోధన” అనే పారిభాషిక పదానికి చాలా విస్త్రతమైన పరిధి ఉంది. సత్యాన్వేషణే దీని 
ప్రధానలక్ష్యమనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిశోధన పరిణామ క్రమాన్ని పరిశీలించినట్లయితే, 
దీన్ని వివిధ దశలుగా పరిశీలించే అవకాశం ఉంది. ప్రాథమిక స్థాయిలో సేకరణే పరిశోధనగా 
భావించబడితే, తర్వాత స్థాయిలో వర్గీకరణ, విశ్లేషణ, సిద్ధాంతీకరణ, నూతన సిద్ధాంత స్థాపన, 
తులనాత్మక అధ్యయనం వంటివన్నీ పరిశోధనలో కన్పించే స్థాయిలను తెలుపుతుంటాయి. 


తెలుగులో జరిగిన పరిశోధన గురించి పరిశోధకుల్లో, ఎప్పటినుండి పరిశోధన ప్రారంభమైందీ, 

పరిశోధకుల్లో మొదటి స్థానంలో నిలచేదెవరు? వంటి విషయాల్లో భిన్నమైన అభిప్రాయాలు 
వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన లక్షణ (గ్రంథాలనుండే పరిశోధన ప్రారంభమైందనీ, కాకునూరు అప్పకవి 
రచించిన “అప్పకవీయం'లో పరిశోధన లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయనీ కొంత మంది 
పరిశోధకులు భావిస్తున్నారు. ' “ అవ్పుకపేడరం( 1656) లో ఆశేక(గ్రంథాలణుండి ఆశేక అంశాల్లో 
ఉటంకించాడు. ఉదావూరొంచాడు. తనో అభైవొయాలు గల (వయాశాలలు (వదర్థించాడు 
వూడ్చుల అభివాయాల్లో నే కరించాడు. కొల్షైంటేని పొతుబిద్డంగా బిరాకరొంచాడు. బక యాగ 
శాగ్ర్ర20గా ఎలక ందాడు, ఎిబిధాంలాలగు బోరేకరంాడకు యూల (గ౭ఢాణికి నంబిందాంబిల్‌ 
యూలాలశు తగన ఆధారాలలో వ్రదర్ధించాడయ. బర్జలుబిర్దుమించాడు అయితే ఆడ్‌ 
అభివొయాలు యొదలడిన వాటితో అశభంతర లాక్షీడీకులు గాల్‌ ఈశాడు ముశంగాణీ 
అగ నందర్డ్రా ల్లోయా బీకేల బెంచ్‌ లేకలోబోబ్చు). రరెయరుక్తులు వారికి ఉండబబ్భు. అయినా 
ఆయన వరళోధన ఎధాణాణ్లై కాదనలేం ” అని సంపత్కమారాచార్య అభిప్రాయపడ్డారు 


ఖల్లాణ చరిత్ర ను రాసిన పోచిరాజు వీరన (1770-1840) నితెలుగులో “తాలిసాహిత్య 
పరిశోధకుడు” గానూ, కావలి వెంకట బొర్రయ్యను “తొలి చారిత్రక పరిశోధకుడు” గాను నిడదవోలు 
వెంకట్రావు భావించారు కానీ, అనేక గ్రంథాలను పరిశీలించినందుకు గానూ, కావ్యాలకి ప్రతుల్నిరాసి 
ఇచ్చిన వాడనే అర్థంలోనే వీటిని ప్రయోగించారు తప్ప, సరైన హేతువుల్ని చూపలేక పోయారు. కనుక, 
పరిశోధనకు తెలుగులో ప్రాచీన సాహిత్యం వరకూ కొంత కృషిచేసిన వారిగా వీరిని పేర్కొనడం 
సమంజసంగా ఉంటుందని "విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన కర్త వెలుదండ నిత్యానందరావు 
భావిస్తున్నారు. తొలి పరిశోధకుడెవరు అనేది ఒక చర్చనీయాంశం. ఈ పరిశోధనలో దీని అవసరం 
అంతగా లేకపోవడం వల్ల పరిశోధన ఆరంభ వికాసాలను సమీశ్షిస్తూ ముందుకు సాగడమే ప్రస్తుత 
కర్తవ్యం! 


2.3.1. తెలుగు పరిశోధన - పాశ్చాత్య ప్రభావం: 


తెలుగులో పరిశోధన పాశ్చాత్య ప్రభావం వలన అభినవంగా రూపొందిందనీ, అంతకుపూర్వం 
పరిశోధన ఆ పేరుతో లేకపోయినా తెలుగులో ఉందనీ, అయితే, అది లక్షణ గ్రంథ రూపంగా 
మాత్రమే కనపడుతుందనీ జి, ని.సు బ్రహ్మణ్యం వివరించారు”, ఆధునిక పరిశోధనకు కొత్తపల్లి వీర 
భద్రరావు అభి ప్రాయం ప్రకారం. * తెలుగుదోశయులో వరిళోధోణయులకు పునాదులు వేనీశవాడు 
మెకంజీ (1753-1821) తరువాత (బోను దొరజు (1798- 1884). $060 
శ్రషిజులేకుశ్చ తెలుగు దేకయుగ వరోధన యే లోదోశ్చుబో తరువాతి వార్టువ్మిమై ఎం 
(వభావమెంతగాఢమో శ్లృ హ్ట్రతుగుళు” ఈ సందర్భంలో మెకంజీ, బ్రౌనులతో పాటు, వారిదగ్గర 
పండితులుగా పనిచేసి, తెలుగు భాషా సాహిత్య పరి శోధనలకు, కృషి చేసిన వారిలో చరిత్ర పరిశోధవకు 
వాజ్మయ చరిత్ర సామగ్రిని సేకరించటానికి, దక్షిణ దేశానికి మార్గ దర్శకుడుగా కావలి వెంకటబొ ర్రయ్య, 
కావలి వెంకట రామస్వామిలను పేర్కొనవచ్చు. దక్షిణ దేశంలోనే వివిధ భాషల్లో గల కవుల్ని 
ఒక చోట చేర్చిన ప్రాచీన గ్రంథంగా (ప్రసిద్దిగాంచిన “Biographical sketches of Deccan 
poets” (1829) (గంథం, తెలుగు కవుల, సాహిత్యచరిత్ర నిర్మాణానికి అంకురార్పణ చేసిన గ్రంథంగా 
చెప్పాలనుకోవటం చారిత్రక సత్యమవుతుంది. ఈ (గ్రంథం వెలువడిన కాలాన్ని కొత్తపల్లి వీరభద్రరావు 
బ్రాణ్యయుగంగా పిలిచారు”. 

తెలుగు భాషా సాహిత్య చరిత్రలలో 19వ శతాబ్రి పూర్వార్థాన్ని తెలుగు పరిశోధనకు ఉషః కాంతుర్ని 
ప్రసరించిన కాలంగా పరిశోధకులు తలంచారుో. ఈ కాలంలో తెలుగు పరిశోధనను పరిశీలిస్తే, 
సాహిత్యపరి శోధన కంటే, భాషా పరిశోధనే ప్రధానంగా జరిగిందని తెలుస్తుంది. తాళపత్ర, లిఖిత 
గ్రంథాల్ని సేకరించడం, స్థల చరిత్రలు, శాసన ప్రతులు వంటి సాధన సామగ్రి సేకరణే ప్రధానం 
కావటం వల్ల, సేకరణ కూడా పరిశోధనగా పరిగణన పొందింది. దీనికి ఉదాహరణగా కందుకూరి 
వీరేశలింగం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేకరించిన * ఆం(భకపుల బర” ను చెప్పుకోవచ్చు". 
కొత్తపల్లి వీరభద్రరావు విభజన ప్రకారం 19వ శతాబ్ది పూర్వార్థాన్ని “(బౌణ్యయుగం” అని పిలిచారు. 
ఈ యుగ చైతన్యంలో జరిగిన కృషిని జి.వి.సుబ్రహ్యణ్యం కింది విధంగా వివరించారు”. ఈ 6:1౧ 
వరళోధకులు బామ్మ బరత నంన్భ్యతులకు, నొరళ్చ్రతాణికి నంబింథైంబిశ నమన్బలకు 
(వొయుఖ్బులుచ్చాడు బాపావరళోదడబవజ్బల్తి - ఆంధ్ర భావ, నంన్కుత్త వొళ్రతజశ్చయా? 
(దాఎిడ బావా జాశ్యయా?ి ఆరే నమున్చచు వ్రధాశంగా అళ్ళు కొశ్చడి దాణికి గౌణంగా 
వ్యాకరణాంచాల్కు (గం వరిజ్వ్భా ౦7౬౪, జ నాధుల్ప చర్భ్రలు ఇితుంటు doymo 
యొద్యలాళవ) తలెత్తాయి . వీటిలో గిడుగు రామమూర్తి పంతులు, జయంతి రామయ్య పంతులు 
వంటి పండితులు ఎంతోమంది పాల్గొని తెలుగు సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేసే విధంగా 
పరిశోధన వైపు చర్చోప చర్చల్ని కొనసాగించ గలిగారు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో కొమట్టాజు 
వేంకట లక్ష్మణరావు (1877 - 1923) “ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము" రచన ద్వారా “నతయటలైలో 
వరిళోధ ఎదాశయుతు దోళయుల శల కొల్ల ఢం” వల్ల పాశ్చాత్య పరిశోధన పద్ధతులు తెలుగు 


35 


వారికి అవగత మవ్వటంతో పరిశోధన వ్యాస ప్రక్రియ పటిష్టంగా రూపొందింది. అంతే కాకుండా, 
తెలుగు పరిశోధనలో కొమజ్టాజు వారు సృజనాత్మకతను ్రవేశపెట్టారని, చరిత్ర రచనకు సైతం 
సాహిత్య గౌరవం క ల్పించారని జి.వి. సుబ్రహ్యణ్యం పేర్కొన్నారు. ఈ విధంగా ప్రారంభమైన 
తెలుగు పరిశోధన, సామగ్రి సేకరణ, గ్రంథ రచన, పరిష్కరణ, సత్యాన్యేషణ లశ్యాలుగా మారింది. 


స్వరూప స్వభావాల్లో కూడా పరిశోధన విస్త్రతమైన పరిధిని పొందింది. శాస్త్ర పరిశోధన 
భౌతిక సత్యాన్ని నిరూ పించడానికే ప్రాధాన్యతనిస్తుంచే, కళాపరిశోధన దార్శిజోసత్యానికీ ప్రాధాన్యత 
నిస్తుంది. రెండింటిలోనూ శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. వీటినే “46006 01 deduction, Method 
of induction” నంటి పేర్లతో పిలుస్తున్నారు. భావించే ఫలితాలను బట్టి ఈ విభజన చేయడం 
ప్రధానంగా కన్పిస్తుందో. 


2.3.2. పరిశోధనలో దృకృథం: 


పరిశోధనలలో శ్వా స్త్ర, కళాపరిశోధన విభాగాల్ని చూసినపుడు శా స్త్ర పరిశోధన భౌతిక సత్యానికీ, 
కళాపరిశోధన దార్శ్భికిక సత్యానికీ ప్రాధాన్యతనిస్తుందన్నప్పుడు, కళాపరిశోధనలో వివిధ విభాగాల్ని 
చేసుకొనే వీలు కలుగుతుంది. దీనిలోనే సాహిత్య పరిశోధన ఒక భాగ మవుతుంది. కనుక, 
శాస్త్ర పరిశోధన కంటే, సాహిత్య పరిశోధనలో భిన్నఫలితాలు వెలువడే అవకాశం కలుగుతుంది. 
భిన్న ఫలితాలు రావడానికి పరిశోధకులల్లో కన్పించే భిన్న దృక్పథాలు కారణమవుతుంటాయి. 
అంటే పరిశోధనకు “దృక్పథం” అనేది కూడా ఉండే అవకాశం, సాహిత్య పరిశోధనలో ముఖ్యంగా 
కన్పిస్తుంది. అండు వల్లనే సాహిత్య పరిశోధనలో దృక్పథం అవసరమని కొంతమంది పరిశోధకులు 
భావిస్తున్నారుో. 


తెలుగు “పరిశోధన దృక్పథ విధానం” గురించి చర్చిస్తూ కేతవరపు రామకోటి శాస్త్రి కింది 
విధంగా తెలిపారో. యనం వర్తమాశంలో ్రశ్చాం. యనం వరిళోఢైంచే ఈాహీల్హరంగం 
భూతకాలాణికి చెండాభడా ఇదా ఒళ్ళు (వొబీల నొహీత్భాలికే కాడు ఆఢుణిక నాహీల్త్రణిక్‌ 
బర్జిత్తుందా తుశజీనాడు. వరళోధనకు న్లీకరెంచబిళ బిషయం తప్పుశినరాగా అెల్టుట్టోకెనా 
వూరి అయిడంటుండా ఈశాటీకీ రేవటీకి కూడా వూర్లకాతకతొశనారుతుల్హు ఎమయాథ్లై గురింబి 
యుశం వరిళోఢైంచటుంలేడు. అందుబ్యల వరళోదన అణల్డుదా ఇల్లిష్టుడూ ఇిశ్చటీ Bod 
ఉంటుండి అిల్బటీతో నయాత్రలైల ఎక యం బిల్హటీ దాకా శ్రుల్డు కొం ఇిథివ్రయైణ్‌ బౌతిక 
వడొతుల ఒత్తిడివ్యల్సు (వభావాల వర్ణ అండుకళుగుణాంగానో వ్రతికూలంగాలో అదా 
డూవొందులుంది (వలికూలంగా దూవొందాందోంట్లే అదా ఆశాటీ బౌతిక వర్భాతుల aba 
తనభావయుదవేజయడాణక్తీ బ్రలాభయు(ఢోకు ఆంతజ్ధం, ఆ వర్గిక్టితులగు నంశ్క రించటుం 
కాబ్‌ లేక నయూలంగా యార్చ్ర డం గురింబి కాలజ్భు. యశం గరరజంచ నలనీందేయటంట్తే 
యశమయుణ్ఞ వరిక్టితులకంలో లైశ్డ యై వర్భోతులలో డూవొందాళఎహ 260 ఢురింబి యనం 
వరంళోదాంచటాలికీ దరుతున్జాం అగ) తున వర్భాతుల్కు తున ఆలోబనలఅశ్కు తుల 


36 


వ్యాఖ్యాశాలతు డాబాందాంచాయ ఇదావరళోధకంలమైరయనం గ్తురంచు తోవలనిళఎహ 260, 
అంటేత మేరకు చభకొళనజ్బాక్టీఎజుం అలేదా ఉంటుందా అదా తప్పడు. సాహీత్యం యానబ్‌ 
జిల నందింధాలతోలూ అందుబ్యలు డూవాందా నంభ్యురించుకొశే భాభీజాలంలోగూ బిందీ 
శ్రంటుండా ఆయొల్తాల్లై భన్తుశ్రుగా చేని “బడుల అయినవాడు ఒకనాహీల్ప కలారూపాగ 
తాట బేన్తుణ్చాడు. ఆరబడుతకు యుశందరకి శ్రశ్డక్లో ఒక నబ్జాకిశ్రు యాటీట్టూడ్‌ 
ov, అంటే, నాహిల్య కలాయూజోూ లగ తాడా ఆయా రభయంత్లల యొకు va 
కులం యుండి టాఖుడాడ్డుకొనులే అశ్చయాటి ముఖం వంళోదాంచలలనిందా అలా 
డూవుదాడ్దుకుళ్లు బత్తుల యొళ్టు వాశ్తబికతగు గురొంబి, అందు బల్ల వరోధనకు * ద్థట్టీ భల 
అశేదా అల్బంల (వదానభైన అంళ౭ మున go Son శ్రుండోటట్లు 
జూ(రత్త్రవడుతుజ్నకొద్హ్ర యన వరిలోధోణలో అజ్హా్లింజుం - బొత్తుతల్ల్య౦ - వాత్రఎకళత 
(వదాశమవుతుండదా. వరళోధనకు కాబ్‌ల్లండా బౌతిక వాత్రఎకో డ్ధుళ్టుణం పరిశోధనలో 
ఆత్మాశ్రయ, వస్తాశ్రయ ఆలోచనా విధానాలకు అవకాశం ఉందనీ, వస్త్వాశ్రయ దృక్పథమే వాస్తవికతను 
సరిగ్గా బహిర్గతం చేయగల్లుతుందని పై ఉటంకిత అభిప్రాయం వల్ల తెలుస్తుంది. 


పరిశోధనకు దృక్పథం ఎంత (ప్రధానమో ఇది స్పష్టం చేస్తున్నప్పటికి, ఆ దృక్పథం ఏర్పడడానికి, 
పరిశోధకుడి పై కొన్ని ప్రభావాలు పనిచేస్తుంటాయనేదీ గమనించవలసి ఉంది. ఈ భావన ను 
మరింత స్పష్టంగా వివరిస్తూ ఆర్‌. ఎస్‌. సుదర్శనం ఇలాతె లిపారు”. “కాలంలో అభైడుచులూ, 
అభావొడరాలూ చూడులతాయలి; కార్చురబనా ఎధాశయూ చూరిలోతుండా కాణీ కాదు లాణిక్‌ 
కాజ్బన్చ్రయావాలికీ గల నందింధం ఎక్ట్రండూ ఒక ిల్టైత వయాడాతే (or Constant), ఆ 
శంబింధాణ ఆధారం చేశుకొశు ఎయర్ధు ఎ ద్ధుళ్టులంలో బాయబడేశ పద్యకావ్యాన్నైనా 
గజ్బకావ్యాణ్లైశా నర్తే డాబు ory gy) god Ryo డాణికీ myo Ferg) 
గలడు” అంటే “దృక్పథంలో” మార్చులురావడానికి కాలంకూడా కారణమవుతుందని తెలుస్తుంది. 
కాలానుగుణమైన పరిస్టితులు, అప్పటికున్న కొన్ని ఆలోచనలు, పద్దతులు కూడా పరిశోధకుడిని 
ప్రభావితం చేసి ఒక దృక్పథాన్నివ్వడానికి దోహదపడుతుంటాయి. కొంతమంది కేవలం సాహిత్య 
నిర్మాణాంశాల గురించే ఆలోచించి, ఆదిశగానే పరిశోధనా దృక్పథాన్ని ఏర్పరుచుకొంటే, ఆ 
రచన రావడానికి గల సామాజిక, చారిత్రక కారాణాల్ని అన్వేషించాలనే దృక్పథం గల పరిశోధకులూ 
ఉన్నారు. సాహత్య పరిశోధన విషయుంలో కేతువిశ్వనా భరెడ్డి వాడు ధోరణుల్ని 
చూడవచ్చునంటున్నారుో. అవిః- 


() సాహిత్య రచనలోని సామాజికాంశాలను, సాహిత్యాంశాలనూ పరిశీలించే ధోరణి. 


(ఏ) సాహిత్య రచనలోని సామాజికాంశాలనూ, సమాజ శాస్త్ర, పరిశోధనల సాయంతో పరిశీలించే 


ధోరణి. 
(1) సాహిత్య రచనలోని నిర్మాణాంశాలను మాత్రమే పరిశీలించే ధోరణి. 


37 


సాహిత్య రచనలో వ్యక్తమయ్యే సామాజకాంశాలే, ఏసమాజ శాస్త్ర) సహాయాన్ని తీసుకోవాలో 
నిర్ధారిస్తాయని కూడా పేర్కొన్నారు." 

పరిశోధకుడిలో దృక్పథం ఏర్పడడానికి సాహిత్య విషయాలే కాకుండా, సామాజిక, చారిత్రక 
విషయాలు ఆనాటికి ప్రాచుర్యుంలో ఉన్న ప్రమాణాలు కూడా ప్రభావాన్ని కల్లిస్తాయని పై ఫలితాంశాలను 
బట్టి తెలుస్తుంది. అయితే, పరిశోధకుడి లో కన్పించే ఈ దృక్పథం, ఆ పరిశోధకుడిలో అంతర్నిహితంగా 
ఉండే తాత్త్విక నేపథ్యాన్ని అనుసరించి కూడా ఏర్పడుతుంది. దీన్ని తాత్త్విక శాస్త్ర, కలానేపథ్యాలుగా 
విభజించ వచ్చునంటున్నారు పరిశోధకులు”. “తాత్త్విక నేపథ్యం ఒక రచన మీద ప్రపంచ మీద 
ఏర్పరుచుకొనేది. సమాజం మీద ఒక అవగాహన లేకుండా దేనినీ పరిశీలించలేం. తాత్త్విక నేపథ్యం 
అంటే ఒక ఆలోచనా విధానం. ఒక ప్రాపంచిక దృక్పథం” అని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి , హెచ్‌. 
ఎస్‌, బ్రహ్మా నందలు వ్యక్తీకరించిన అభిప్రాయాల ప్రకారంపరిశోధకుడికి ఒక దృక్పథం ఏర్పడాలంటే 
రచయితమీదా, రచనమీదా, ఎంత అవగాహన ఉంటుందో అంతకంటే ముఖ్యంగా ఆ రచయిత 
వచ్చిన సమాజంమీదా, ఆ రచన వచ్చిన నేపథ్యం మీదా ఆ రచయిత, రచన కాల జీవన పరిస్థితుల 
మీదా ఒక శాస్త్రీ యమైన అవగాహన ఉండాలి. అంటే, ఆయా కాలాల్లో వస్తున్న సాహిత్య, 

సాహిత్యేతర (గ్రంథ విజ్ఞానం, లౌకిక విషయాల అవగాహన ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. 
వీటిమీద “అవగాహన” లేదా దీని నేపథ్యం తెలియకపోతే ఒక దృక్పథం ఏర్పడి ఉండదా? అని 
ప్రశ్నించుకొంటే, అశాస్త్రీయమైన దృక్పథమనేది ఏర్పడుతుంది తప్పు సశ్యాస్త్రీయ దృక్పథం 
ఏర్పడుతుందని చెప్పలేం. “సాహిత్యన్ని సాహిత్యంగానే చూడాలనీ, సమాజంతో ముడిపెట్టి చూడడం 
సాహిత్యేతర దృష్టి అనేది ఒక సంప్రదాయ దృష్టి**.అది ఈ నాటికీ అక్కడక్కడా కనపడుతున్నా 
సాహిత్యాన్ని ఇతర కళలను సమాజ పరిణామంతో పోల్చిచూడడం శాస్త్రీయ విధానమని ఆధునిక 
అవగాహని' గా రూపొందిందనేది గమనించి నప్పుడు, పరిశోధకుడికి దృక్పథం అవసరమే కాకుండా, 
ఎలాంటి దృక్పథం అవసరమో కూడా అవగాహన లోకి వస్తుంది. 


2.4. ఆరుద్ర దృక్పథం: 
పరిశోధనకు కావాల్సింది సత్యాన్యేషణ. అది సరైన దృక్పథంతో ఒక పద్ధతిలో వెలువడాలి. 
దృక్పథం ఎంటే చూసేమార్గం పరిశోధకుడి వైయక్తిక కోణం నుండి కాకుండా, రచన రూపాందించటానికి 
కారణ భూతమైన అన్ని పరిఫ్థితున్ని చూడగలిగే, పరిశీలించ గలిగే మార్గం. దీన్ని ఆంగ్రంలో “App[020h* 
outlook” “point of view” అనే పారిభాషిక పదాలతో పేర్కొంటున్నారు. ఈ దృక్పథాన్ని ఒక 
క్రమ పద్ధతిలో చెప్పడానికి పరిశోధన పద్ధతి (Methంdం10gy) ని సహకారిగా తీసుకోవడం వల్ల, 
ఆ పరిశోధనకు మరింత శాస్త్రీయత ఏర్పడుతుంది. 
విద్యాభ్యాసం కొనసాగిస్తూనే, వివిధ గ్రంథాలు చదువుతూ, సాహితీ వేత్తలతో పరిచయం 
పెంచుకొంటూ, జీవన భృతికోసం విమానదళంలో బ్యాండ్‌ బాయ్‌గా తర్యాత పాత్రికేయుడిగా 
ఫోటో గ్రాఫర్‌గా, సినీరచయితగా జీవితాన్ని కొనసాగించి, సినిమా స్క్రిప్టు కోసం ప్రారంభించిన అన్వేషణ, 


38 


ఫలితంగాపరిశోధనలో చేయిపెట్టడం జరిగిందనేది ఆరుద్ర జీవిత విశేషాలు తెలియ జేస్తున్నాయి. 
తన జీవిత కాలంలో కవిత్వం, కథలు, నాటకాలు, నాటికలు, అనువాదాలు, డిట్మెక్లిన్‌ నవలలు, 
పరిశోధక వ్యాసాలు వంటి వెన్నింటినో రచించారో. ఇవన్నీ ఆరుద్ర దృక్పథాన్ని పట్టిచ్చే అంశాలే 
అయినా, స్పజనాత్మక సాహిత్యానికి, పరిశోధనకూ దృక్పథం లో కొన్ని వ్యత్యాసాలు కన్పిస్తుంటాయి. 
సినిమాపాటలు రాసిన ఆరుద్ర, ఆ సినిమా నిర్మాణాన్ని అనుసరించిన ఓ దృక్పథం బహిర్గతమవుతుంది. 
దానిలో స్వీయ అలోచనల్ని, భావజాలాన్ని నిక్షిప్తంచేయడానికంటే, కథాసందర్భం, సన్నివేశానికి 
అనుగుణమైన సృజన శీలతను (ప్రదర్శించ వలసి ఉంటుంది. అయినప్పటికీ, కవిత్వంలో కూడా 
ఆరుద్ర అభ్యుదయ ధోరణిని పాటించినట్లు, ఆతని కవిత్వాన్ని పరిశీలించినట్లయితే తెలుస్తుంది. 


ఏవో కొన్ని రచనలను బట్టి మాత్రమే అయితే, ఆ రచయితకి గల దృక్పథాన్ని పట్టివ్వ లేనట్టే 
ఆరుద్ర దృక్పథం ఆయన రచించిన సినిమా పాటలు, డిటెక్షివ్‌ నవలలను అనుసరించే కాకుండా, 
కవిత్వం లో బాగా గుర్తించ గలిగే అవకాశం ఉంది. కవిత్వంలో తన స్వీయాభిప్రాయాల్ని, 
స్వీయ స్పందనల్ని స్వేచ్చగా వ్యక్తీకరించే అవకాశం ఉంది. ఇది ఏ కొన్ని,కొద్ది సమయాల్లోనో 
తప్ప, పూర్తిగా స్వీయ దృక్పథ (ప్రతిబింబంగానే వెలువడుతుంది. అందుకనే, ఆరుద్ర కవిత్వం ద్వారా, 
ఆతని దృక్పథాన్ని తెలుసుకోవడం, అది పరిశోధనలో ఏమైనా ప్రతిఫలించగలిగేందుకు అవకాశాలున్నాయేమో 
అధ్యయనం చేయటం మంచిదనే అభిప్రాయంతో, ఈ కోణంలోనూ పరిశీలించవచ్చు. విమర్శలో 
నిర్మమత, నిష్పక్షపాత దృష్టి ఉండాలని ఎంత చెప్పుకున్నా, విమర్శలో వివిధరకాలు ఉండటంవల్ల 
వివిధ విమర్శ పద్దతుల్లో, విమర్శ వెలువడుతుంది. సంప్రదాయ విమర్శ నుండి, మార్కిస్టు విమర్శ 
వరకూ విమర్శలో రకాలు ఉంటున్నాయంటే, విమర్శలో స్వీయాభి ప్రాయాలు, స్వీయ దృక్పథం 
ఏర్పడడానికి వీలు కలుగుతుందని తెలుస్తుంది. అలాంటప్పుడు విమర్శకూ, పరిశోధనకూ అవినాభావ 
సంబంధం ఉండటం అనే లక్షణం వల్ల, పరిశోధన లోనూ విమర్శ దృక్పథం వల్ల పరిశోధనలోమా, 
పరిశోధకుడికి ఉండే దృక్పథం పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనుక, ఆరుద్ర కవితాదృకృథం, 


విమర్శ దృక్పథాలను ముందుగా పరిశీలించి నట్లయితే, పరిశోధవ దృక్పథం కూడా సులువుగా 
అవగతమవుతుంది. 


2.4.1. ఆరుద్ర కవితా దృక్పథం: 


ఆరుద్ర పరిశోధ న చేపట్టక ముందు నుంచే స్వేచ్చగా కవిత్వాన్ని రాశారు. కవిత్వంలో 
ప్రధానంగా అభ్యుదయ ధోరణినే ఆరుద్ర పాటించారని,* అభర్ణడణ కబత్తంలో ఆర(దతి 
అనే పరిశోధన గ్రంథంలో ఆర్‌. నరసింహారావు నిరూపించారుో. ఆరుద్ర కవిత్వంలో దృక్పథాన్ని, 
ముఖ్య గా అభ్యుదయ దృక్పథాన్ని * ల్హూయేవావాంి, కావ్యంలోనూ గమనించ వచ్చు. “ తెలంగాణా 
నంభుటళ ఆధారంగా అిజాంరాజు దౌజ్ట్రా[లు - వీడింవబిడుతుశ్చ (వుజాణీకల, ఆశ్రందళలూ 
ఈ కాజ్బ (ల్ల యేవావాల) వరంభాలో బ్లరంవబిడిలాయ కాల్స్‌ వెంటనే కి లాగు తెలంగాణాకే 
వరియలం కాకుండా నరుత్ర యాశలతల్బాడాం కోర్‌ ఆభ్పుదడుో క్ట భం లోకి వయంన్తాడు 


33 


తెలంగాణా వంటో నయన్బలకి ఉడాత్తయమైణ. వరత్కారం మూద్చిజుం యాతు అణా 
బిటాపీంబడాణికి (వయతల్మిత్తాడు *”, అని నరసింహారావు వ్యాఖ్యానించడంలో, కవిత్వంలో 
ఆరుద్ర అభ్యుదయ దృక్పథం వెల్లడవుతుంది. 

ఎల్‌. సంగయ్య, ఆర్‌. నరసింహారావులు తమ పరిశోధన గ్రంథాల్లో ఆరుద్ర కవితా దృక్పథాన్ని వివరిస్తూ 
అభ్యుదయ దృక్పథాన్ని విశ్లేషించి చూపారు. 


ఆశాంతుల్ని, అభాగ్యుల్ని ఐక్యమై పోరాడాలని (శ్రీ, శ్రీ) “దేశ చరిత్రలు’ ఖండికలో ఉద్భోధించినట్టు 
గానే, ఆరుద్ర “మార్చానో అనే కవిత లోనూ చేశారు. 
“రహ్బాలో bab అల్జులు 
వైగాలో శీ ల తమ్కులు 
(బిటశబురిక దోళాల్లోవలొ 
బొశక్రోయుం కోడోత్తులు 
అభర్ప్రుదజర వడాణ్ఞు వక్ర 
లక్మాణికి దర్హర వడుతూ 
భబివ్ప్రయుకు తొడుగులు పెడితే 
కలతలలో ఎడ 
ఢేల్లీలో వొకీవాడా 
లావో టాంగావాలా 
బాంబోలో భురహగివాడా 
కలకత్తా బీకటా యణిత 
ముదరాశుశ లోబుల్‌ క్లీశల” - అందరీ నణైైక్టుంగా 


పోరా డాలనడంలో మార్క్సిస్టు దృక్పథం కన్పిస్తుంది. పైథాగరస్‌ సిద్ధాంతాన్ని ఆసరాగా తన 
దృక్పథాన్ని వ్యక్తీకరిస్తూ వర్గ సంఘర్షణను ఆశించే ఆరుద్ర ఈ కవిత 'చాలా ప్రసిద్ధమైంది. 


“త్వమేహ్కహమ్‌” లో “పెద్దముల్లు శీర్షికతో అభ్యుదయ బీజగణితం ద్వారా సాల్వు చేడ్డా 
మంటూ కొనసాగే ఈ కవితా ఖండిక ఆరుద్ర దృక్పథాన్ని బాగా పట్టిస్తుంది. 


“బిళ్ళ బిళ్ళ చేరులూ గారా 
అడురగుటరజుం అశుకోండీ 
దిలవంతలైన నర్జం 
రా ఎట్‌ నెటా 
అడుగు జరజుం ఉల్పుల్తి చేన 
ఆ పోర లీడ్‌ ఆధారపుడ్డం జు 
అందిం అవదా యర? 

40 


ఈ భుజాల 

వరన్ఫుర నంభ్లురణల పలితం 

ఈ భుజాల 

తాం డి భలం 

అశ్రుశా? ౫8 

ఈ చతుర బైశాల్బ[ం 

అజీక్టల్ట 

రౌండు ఎలక భంజూలకై 

గల బీతురణాలలోణి ఆయనం 
జీనీన్‌ యాంటీ Ph ఎపశ్రయం 
రండు బిళ్ళ వక్ష నజ్డూల వోరాటం 
అశరా ఒత్సూలతన 

ఒక వుణీల్‌ త్తు 

అణి ఉవవొడ్యం 

ఎాయవక్ష ఇగిశాడాల వబరంబి 
వాయు వక్ష ఎదానాల బరంబి 
బెర్జాడా. క్రమాలు చెయండి “క 


దీన్ని (శ్రీ (శ్రీ, వ్యాఖ్యానిస్తూ “ఆరుద్ర మార్కీయవాదానికి అన్వయించాడని, 


“ల్యక్తిగత దరెడాలనీ, 
వర్ల కలవోలనీ 
డోకడాల పద్దతినీ ”.. 


పుత్రపౌత్రభివృద్ధిగా పెంచకుండా ఆశారేఖా గణితం రీత్యా మీ సమస్యలని పరిష్కరించుకోండని 
అంచాడన్నారూ*, “బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కిచావదే”, అన్న సుమతీ శతకములోని 
న్యాయము దీనికి ప్రోద్చలక మైనది. “సర్పము” బూర్జువా వ్యవస్త. “చీమలు” (శ్రామిక వర్గము. 
చిన్న చిన్న చీమలు అడుగు భుజం, అడుగు భుజము మీద ఆధార పడినదిలంబము. ఇది భూర్చువావ్యవప్త. 
ఈ రెంటి ఘర్షణ అనివార్యమని మార్స్‌వాదము. ఈ రెంటి ఘర్షణ ఫలితముగా ఏర్పడు కర్ణము 
మీది చతుర్భు శ్రము సామ్యవాద సమాజము”. అని సి.నారాయణ రెడ్డి వివరించారో అయితే,సి.నా.రే, 
దీన్ని అభ్యుదయ కవిత్వ విభాగంలో కాకుండా “అతి నవ్వ కవితా ధోరణులు" లో వివరించారు. 


ఈ కవితా ఖండికలోనే “పరస్పర సంఘర్షణ ఫలితం” “వామపక్ష విధానాలు చరించి నిర్మాణ 
(కమం చెయ్యండి” వంటి పంక్తులు ఆరుద్ర మార్క్సిస్టు దృక్పథాన్ని ప్రత్యక్షంగా పట్టీ చూపుతున్నాయి. 


41 


“అశుభం ఎవరల్తోందూ అజ్ఞాత వొలాలు ధర్మాలు 
అదో ౫బ్‌ వరునల్తోందా అదకారపేలాల యుర్మాలు.. 
అక్కువ్షు లెందరో తక్కువ కూలికి 

రెక్టులు యుక్చలు బేశుకంటో తప్పు 

ఉత్స ధోణికుడెట్ద్రడూ 

పెక్కు లక్షలు లెళకజర్ణ లోడు 

కొటీయుండా బోటియుండం కూట్లో యత్కకొడీతేలే తప్పు 
OTT కుబోరుడుగా అభతరెంబలోడు.. 

కష్ట జోర్రులు శ్చుప్రేత్తాడు విళ్రర్దం 

కలవాల్య్ళు వంవీశో చేశ్తాడు దాగద్వురొ 


ఈ కవితా ఖండికను పరిశీలించినా దోపిడీ వర్గ తత్త్వాన్ని మార్కిస్టు దృక్పథంతో వర్ణించటం 
కన్పిస్తోంది. ఎల్‌. సంగయ్య ఈ సందర్భంగా ఆరుద్ర కవిత్వాన్ని వ్యాఖ్యానిస్తూ” శ్రామిక కళే 
నిజమైన కళ, శాశ్వతమైన కళ- అని నమ్మిన అభ్యుదయకవి ఆరుద్ర. తాను నమ్మిన సిద్ధాంతాన్నే 
రమ్యాక్షర సంయోజనతో సరళ పద విన్యాసంతో, అంత్యప్రాసల గంభీర ముద్రలతో ఆలోచన 
కంటే ఉన్నతమైన, భావన కంటె ఉత్తమమైన అభ్యుదయ భావాలతో ఆరుద్ర గేయాలు సాగాయి” 
అన్నారో". ఈ విధంగా ఆరుద్ర కవితా దృక్పథాన్ని చూస్తే అభ్యుదయ ధోరణి, మార్క్సిస్టు దృక్పథం 
ప్రతిఫలిస్తున్నాయి. 


ఆదిమ కమ్యునిస్టు సమాజంలో ఉత్పత్తి సాధనాలు శ్రామికుల చేతుల్లోనే ఉండటం వల్ల, కళలు 
కూడా తమచేతిలోనే ఉండేవనీ, క్రమేపీ యజమానులు, పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలై 
పోయాయనీ, అవి మళ్ళీ ప్రజల పక్షం వహించి పీడించే వాళ్ళు, పీడింపబడేవాళ్ళు లేని వర్గ రహిత 
సమాజాన్ని ఆకాంశ్నించే సాహిత్యం అభ్యుదయ దృక్పథం గల సాహిత్యంలో కన్పిస్తుంది. 


అభ్యుదయ దృక్పథానికి మూలసిద్దాంతం మారి జమ్‌. మార్క్స్‌ ఏంగిల్స్‌ల భావాలతో ఎక్కువగా 
కన్పించడం వల్ల కూడా * యూర్భ్సి జాయ్‌? గా పేరొచ్చింది. ఇది ప్రధానంగా ఆర్హిక, రాజకీయ రంగాలకు 
చెందిన సిద్ధాంతమైనప్పటికీ, సమకాలీన సమాజం (ప్రతిఫలించేటట్లు సాహిత్యం రూపాందేటప్పుడు, 
సాహిత్య సిద్దాంతంగానూ (ప్రచారంలోకి వచ్చింది. కనుకనే, సాహితీవేత్తలు మార్క్సిస్టు దృక్పథాన్ని 
కూడా పరిశీలించారు. సి. నారాయణరెడ్డి తన సిద్దాంత గ్రంథంలో “మార్చ్కిన్హు డ్థ్రక్టభంలో 
నొహిల్బు వఠమాజబీడై (ఎక బీర్ల రైతస్మాం్ల బితెంచటియే. కళలు, కల్పం తల్ల్రం, 
(ాకుల నుఖి ఈఖాలళ్కు వారి ఆళజూాల్లి బిలెంచటాణికే అంకితం కావాలగేడా యూర్భ్కి) ట్ట? 
ద్ధఢిభ్రయం”. అని ఈ సిద్ధాంతం సాహిత్యంలో నిర్వహించే పాత్రను వివరించారు. సృజనాత్మక 
సాహిత్యంలో మార్క్సిస్టు దృక్పథాన్ని చూడగలిగినట్లే, విమర్శలోనూ చూడవచ్చు. కొంతమంది 
పరిశోధకులు, కేవలం “పురళోదకంలు” గానే కాకుండా, విమర్శనాత్మక దృష్టిని కూడా ప్రసరిస్తూ, తను 


42 


పరిశోధనలను కొనసాగిస్తుండ టంవల్ల, వారి పరిశోధనల్లో దృక్పథ ప్రతిఫలనకు అవకాశాలు ఎక్కువగా 
కన్చిస్తుంచాయి. ఆరుద్ర వ్యాసాల్లో, విమర్శతో కూడిన పరిశోధన కన్పిస్తుంది. 


2.5. పరిశోధన- విమర్శ భేదాలు-పోలికలు : సమన్వయం : 


సాహిత్య పరిశోధనలో విమర్శ, సాహిత్య విమర్శలో పరిశోధన కొన్ని సార్లు మిళితమైన ట్లు 
ఛోవరిస్తుంచాయి. “ ప్రకటితయు కాకుండానుండు వ్రతియొక్క దానిని కనిపెట్టి, అధవాప్రతులను 
నంగ్రహించి ఆ శ్రుతిని శా ఫ్రే యముగా నంవొదాంబి (ప్రకటించునదా పరళోథన మైతే అట్టు 
(పకటితమైన క్రుతియొక్క రుణాబ్‌ గుణయులను గూర్చి ఎవరించునది ఎయరథ్ట. ఎయల్టలో 
ఎముద్గకు, ” సొంత భావయ్సు అశుభిభయులు యుఖ్యయు. అచ్చట భిన్న వ్యాఖ్యాశయులకు 
అవకాశమున్నది. అదా వస్తుణిష్టయైశను, వ్యక్తీ ఎష్టకూడా అగును. పరళోధన నంపూరంగా 
వస్తునష్టయూ**. కనుక పరిశోధనలో స్వీయ అభిప్రాయాలకు కాకుండా సత్యాన్వేషణకే ప్రాధాన్యత 
లభిస్తుంది. కానీ, విమర్శలో కొంత వరకూ ఆత్మాశ్రయ దృక్సృథానికీ, అనుభూతికీ అవకాశమున్నప్పటికీ , 
దాని క్కూడా కొన్ని ప్రమాణాలు అవసరమవుతాయి. అవి ఆనాటికున్న ప్రమాణాలపై ఆధారపడి 
ఉంటాయి. అంతేకాక, విమర్శకుడిలో సహృదయత కూడా ఉండడం అవసరమనేది విమర్శలక్షణాల్లో 
ఒకటి. దీని వల్ల కావ్య విలువలను నిర్ణయించటం విమర్శలో కన్పిస్తుంది. 


కావ్యం వెలువడిన పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి కే 
ఉన్న లాక్షిణికుల ప్రమాణాలను కొలమానాలుగా తీసుకోవటం అవసరమైనప్పటికీ, ప్రాచీన, 
ఆధునిక ఆలంకారిక లక్షణ సమన్వయంతో జాగురూకత వహించాల్సి ఉంటుంది. లేకపోతే అట్టి 
విమర్శలో లోపంకూడా కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. అందుకనే వడలి మందేశ్వరరావు ఈ విషయంలో 
తమ అభి ప్రాయాన్నిలా చెప్పారో. “ ఆలంకారికాన్తు వ్రు యూల నూ(తాలళు ఆథయణక ఎజ్ఞాళంలో 
వరీక్షచేయుడం కస్ట ఆ శా (శ్రాణికి యవోవకారం లేదు” విమర్శకు ఆనాటికి ఉన్న ప్రమాణాలను 
గ్రహించటం వల్ల దానికొక ప్రామాణి కత వచ్చినా, అది తర్వాత కాలంలో వచ్చిన భావనలు, సూత్రాల 
వంటి ప్రమాణాల్లో మార్పుల వల్ల కావ్య విలువల్లోనూ, ప్రమాణాల నిర్ణయ స్థాయిల్లోనూ వ్యత్యాసం 
కన్చిస్తూనే ఉంటుంది. పరిశోధనలో మాత్రం భిన్న సిద్ధాంతాలు వెలువడవచ్చు నేమేగాని సత్యాన్వేషణ 
మాత్రం ప్రధానమవుతుంది. పరిశోధనలో నూతన భావనలు, సిద్దాంతాలు వెలువడినప్పుడు, పాత 
సిద్ధాంతాల్ని ఖండిస్తూ కొత్త సిద్దాంతాలు వెలువడ వచ్చు. 

విమర్శలో కన్పించే విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, వ్యాఖ్యానం, నిర్ణయం అనే నాలుగు 
'ప్రధానాంశాల్లో, ఆయా కాలల్లో మారుతున్న సాహిత్యాభిరుచుల్ని గమనించడం వల్లనో, అవి 
విమర్శకుడిలో ్రత్యేకముద్ర వేయడం వల్లనో, తన ఇష్టాయిస్టాలతో కూడి, తనకున్న అభిరుచితో 
విమర్శచేస్తూ, దానికొక దృక్పథాన్ని అంట గట్టే అవకాశం ఉంది. ఇటు వంటి విమర్శను అభిరుచి 
విమర్శగా పిలుస్తున్నారు. వడలి మందేశ్వరరావు “ఎయర్ధకుడు. ఎలాంటీ ద్ధుక్టుణాణికీ 
లొంగకాడడోంటారు ”ో. కానీ, విమర్శను, పరిశోధనను పరిశీలించినప్పుడు పరిశోధనలో కంటే 


4 


విమర్శలో దృక్పథ (ప్రతిఫలనానికి అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయనేది ప్పెపరిశీలన వల్ల 
నిరూపితమవుతుంది. విమర్శ, పరిశోధనల్లో దృక్పథం కలిగి ఉన్నప్పటికీ, రెంటింటిలోనూ ఆ వ్యక్తి 
పై "దృక్పథం” ప్రతిఫలించడమనేది ఆధార పడుతుందని గమనించ వలసి ఉంటుంది. విమర్శ 
ప్రధానంగా కావ్యంలో ఉండే గుణ దోషాల్ని విశ్లేషించి, తన నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది. 
దీనిలో కవి దృష్టి కోణం, విమర్శకుడి దృష్టికోణం రెండూ కన్పిస్తాయి. ఈ అంశాలే విమర్శలో 
దృక్పథాన్ని పట్టిచ్చే అంశాలవుతాయి. కేవలం విమర్శ పద్దతులను అనుసరించి, ఆ కావ్యం- రచన 
ఏ విమర్శ పద్దతిలో విశ్లేషణ చేస్తేబాగుంటుందో, ఆ పద్ధతితో చేయడం వల్ల నిర్మమత అనే గుణాన్ని 
కలిగిన విమర్శకుడు తన పనిని నెరవేరుస్తున్నట్లవుతుంది. అలాకాకుండా, తాను ఏర్పరుచుకొన్న 
అభిప్రాయాల్నే అన్ని రంగాల్లోనూ సమన్వయం చేసి, ఏదోతనకి నచ్చిన విమర్శ పద్ధతిలో నే 
విమర్శ కొనసాగిస్తే దృక్సథం తాత్త్విక నేపథ్యం అనేవాటి కున్న మౌలిక లక్షణానికి భంగం వాటిల్లుతుంది. 
కొన్ని సార్గు “ఒకే విమర్శ పద్ధతిలో కావ్య విమర్శకొనసాగిస్తే, సరైన కావ్యవిలువలను నిర్ణయించడంలో 
సంత్పప్తి చెందలేకపోవచ్చు. అలాంటప్పుడు, రెండు మూడు విమర్శ పద్ధతుల్లో, విమర్శలక్షణాల్ని 
అనువర్తితం చేయవలసి వచ్చినప్పుడు కూడా, విమర్శకుడిలో దాగి ఉన్న దృక్పుథ ప్రభావం, తన 
పాండిత్య, సృజన శీలతతో సమ్మళితమై బహిర్గతమవుతుంటుంది. అలాంటప్పుడు విమర్శకుడిలో 
ఎలాంటి “దృక్పథం” ఉందో స్పష్టమవుతూ, విమర్శ వ్యక్తి నిష్ట వైపు పయనిస్తుంటుంది. అలాంటపుడు 
శాస్త్రీయ దృక్పథానికి విమర్శకుడు ప్రాధాన్యత నిచ్చిన ట్లయితే, ఆ కావ్య రచన పట్లు తనకున్న 
ఇష్టాయిష్టాలతో పనిలేకుండా భౌతికవాస్తవాన్ని బహిర్గితం చేయడానికి వీలవుతుంది. అలాగని “సహృదయతి 
లోపించినట్లయితే, ఆ విమర్శ కేవలం సాంకేతిక విషయాల్నే చర్చించి “కావ్యాత్మ' మ పట్టివ్వడంలో 
లోపం ఏర్పడకూడదు. 


ఇతివృత్తం, శైలీ, చారిత్రక, సామాజికాంశాల్ని అనుసరించి “కావ్యాత్మ”ను నిర్గయిస్తూనే, ఆ 
రచనపై ప్రకాశాన్ని కల్గిస్తూ, రచయితకు భవిష్యన్మార్గం చూపిస్తూ, పాఠకుణ్ణి రచనతో ఆ రచయిత 
అభిప్రాయంతో నడిపించగలిగేటట్టు చేస్తూ, రచనలో గుప్తంగా ఉన్న వాటిని విడమర్చి చెప్పే 
వ్యాఖ్యానంగానూ మారి, రచన పట్ట మరింత అభిలాషను పెంచగలిగేటట్లు చేయగలగాలి. ఆ 
కవి లజ్యాన్ని, కావ్యలజ్యాన్ని తాత్తిక నేపథ్యంతో వాస్తవికంగా, నిష్పక్షపాతంగా పరిశీలించేదే, విమర్శలో 
శాస్త్రీయ దృక్పథం అవుతుంది. (ప్రముఖ విమర్శకురాలు సంజీనమ్మ అభిప్రాయంలో “సుయాజు 
బర్మతనూ నమాజు జోబిలాణ్డు శాస్ర 6ంగా వరిజీలెంచటాణికి ఎఫులంగ్కా లోతుగా 
ల్యంచేనుకోబొటాణికి గలా తార్భి త చారతకలౌలికవాదో ద్ధుళ్ట లాగ్హాబ్చి ౦దె మూరి యణ 
మూర్మ్సిజ్టు ఎముడ్టశే తూర్చిన్చు డ్ధళ్టు లంలో ఎయర్టుగా గుర్గించాలణీ నాహిల్భు ఎయర్ధుత 
(ొల్తడ్ధక్టులం - అభ్పుదడయ ద్ఞక్టులం యిబ్చినస్రాదా మూర్చ జు ఆలోబనాఎదాశయణ్తే 
IED Pores తగల Arriah, lary) -ంబనలోనూ 
వీత్తుతల్లా[) రరంబి రకం ఎలులకసైదాత go Gg) PoO* ఉంటుందనే 
రభీకోలు శ్రైడుణూ వెంబేదో కాడు పాఠకుల అవగావాశన్రూయిణ పెంబి ఆరోగ్ట కళయైణ్‌ 
అలైడాణుల్లు కలుగజోని ఒక క్ట లాయి ఇబ్బరలెడేది ఎయర్ధ్గ” అనీ పేర్కొన్నారో. వీరి 

4 


అభిప్రాయాన్ని విశ్లే షించుకున్నట్టయితే ఒక రచన వెలువడిన తర్వాత విమర్శకుని దృక్కోణాన్ని బట్టి, 
పాఠకునిలో కొత్త దృక్పథం ఏర్పడుతుంది. రచన తత్త్వం మీదా, రచయిత మీదా పాఠకునికి స్వతహాగా 
ఏర్పడే దృక్పథం కంటే, విమర్శ చదవటం వల్ల పాఠకునిలో దృష్టిమార్గాన్ని విమర్శదృక్పథం 
లాగేసుకొంటుంది. కొన్ని సార్గు కొత్త ఆలోచనలకు (పీరణశక్తిగా కూడానిలుస్తుంది. డి.డి.కోశాంటో”, 
అర్వియార్‌*లు భగవద్గీత ను మార్కిస్టు దృక్పథంతో వెలువరించిన అభి ప్రాయాలు ఇలాంటి దృక్పథాన్ని 
కలిగి పాఠకుల్ని ప్రభావితం చేయగలుగుతున్నాయి. అందుకనే విమర్శనారంగంలో (ప్రధానంగా మూడు 
దృక్పథార్ని చూడవచ్చునంటున్నారు సంజీవమ్మ. అవి: 

(1) సంప్రదాయ (ఆలంకారిక) విమర్శనా దృక్పథం. 

(1) పాశ్యాత్య విమర్శనా దృక్పథం. 

(ii) మార్కిస్టు విమర్శనా దృక్పథం. 

సంజీనమ్మ ఇలా విభజించటంలో, విమర్శకుడు రచనను పరిశీలించే మార్గాన్నే అనుసరించారని 

తెలుస్తుంది. అంటే వీటిలోనూ ఉపశాఖా దృక్పథాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 
అవగాహనను బట్టి చూసినా “మార్క్సిస్టు దృక్పథం” అని పేర్కొన్నారు గాని “అభ్యుదయదృక్పథం” 
అని పేర్కొన లేదు. ఈ రెండింటికీ మధ్యగల వ్యత్యాసాలను కె.కె. రంగనాథాచార్యులు తెలియజేస్తూ” 
“ అభ్భుడయ వాదంలాగే ఇభ్టవవాదాణికి మార్చి శ్దు ద్రుళ్ట భయే (ఆాలెవడాక నొబ్యువాదో 
నమాజు ిర్బాణ మే థ్చేయం అయితే అధభ్యుదడజంవాదాణిక్తీ ఎఫ్రవవాదాణికి ఉగ (వుథాణ్‌ 
బేదం అజి రెండూ బెశ్డ) చారత్రకడలకు శంబిండైంబిశబి కావులే. అభ్యుదయ ఉఊద్భుయం 
న్వాతం(త్వోద్ధుతుంలో భారంగా ఆర౭భమైండా బల్బు ధోరణులకు నంబందాంబిన వారితో 
ఎ౯ాల (వొతివద్యోమైన ఈ ఉద్యుముం నాగిండా నొమ్మవాడ్‌ నమాజుం అంతియ లంగా 
(కటింబు కుశ్చా ఆశాటీ తక్షణ లం లగ తంత్ర ౫ొధోణ అధర్థిడడవాడాగికి చూర్టి) జాం 
(వథాశ్‌ (ొతివదకఅయినా మార్మ్సిజాంలో నందింధం లేకుండా వీయా(తం వులోగాయ 
భావాలున్హా వారందరినీ ఉద్దుయంలో చేట్దుకొణి జాలీయోద్దయంలో భారంగా తోరాడిందస్తో 
రాణీ నొయ్యలాద నమాజు గిర చ దాని యఖ SA, EE ఆధారభూతమైన 
ద్ధుట్టలం మూర్చిన్చు జ్రళ్ట్ణభమయానీ వివరించారు. 


ఇటువంటి సామ్యవాద సమాజస్ట్రాపన ధ్యేయానికి (ప్రేరణగా నిలవడానికే ఆరుద్ర కవిత్వంలో 
అభ్యుదయ దృక్పథాన్ని ప్రదర్శించారు. మరి, విమర్శ లోనూ దృక్పథం ఉంటుందనీ, కవిత్వంలో 
ప్రతిఫలించే దృక్పథానికే, విమర్శన దృక్పథానికీ కొద్దిగా తేడా ఉంటుందనీ పైపరిశీలన వల్ల తేలింది. 
కనుక, విమర్శలో ఆరుద్ర దృక్పథాన్ని “విమర్శకుడుగా ఆరుద్రిను తరువాత అధ్యాయంల్లో 
గమనించవచ్చు. 


45 


అధ్యాయం-2 


సూచికలు (Referances) 


. ఆరుద్ర, సీశీవాలి - 1990, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాదు - పుః15 


జి.వి.సు బ్రహ్మణ్యం, * తాలురులో నాహిత్య వరిళోధోణ: నాడూ-శేడోూ (వ్యా) తెలుగులో 
పరిశోధన (సం.) దేవులపల్లి రామానుజరావు, ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ (1983), 
హాదరాబాదు, పు.387. 

అదేఃపు. 354. 


జి.వి.సుబ్రహ్మణ్యం, వరళోధనగదాక్కూలి ( చుందోయాకు), విశ్వవిద్యాలయాల్లో తెలుగు 
పరిశోధన, వెలుదండ నిత్యనందరావు. స్వీయ ప్రచురణ, మొ. ప్ర. 1987, మలికూర్చు, 1998, 
ఫు. xxix 

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, హెచ్‌. ఎస్‌, బ్రహ్మనంద, నాహిత్య పరళోదోలో నూ(తాలు 
ఫు.5కె. 

అదే.పు.58 

“ధీసిస్‌లో పరిశోధకుని వాదం ఉంటుంది. సిద్దాంత (ప్రతిపాదనకు తాత్త్విక పునాటి నేపథ్యంగా 
ఉపయోగపడుతుంది. పునాదిలోంచి మాట్లాడినప్పుడే అది వాదమౌతుంది. “థీసిస్‌ “లో ఉండే 
ఈ వాదంతో పూర్వ సిద్దాంతమేదైనా ఉంటే, దానిని పూర్వపక్షం చేయ్యడం లేదా పూర్వ 
సిద్దాంతానికి మరింత బలాన్ని చేకూర్చడం, అందులో వెలితిని పూజ్బటం, నూతన సిద్దాంతాన్ని 
ప్రతిపాదించటం సిద్దాంత గ్రంథంలో ప్రధానాంశం”. 


ఆరుధ, (వజాకళలూ- (వరఆతిలాదూలూూ పు.132 
అదే.పు. 132. 
ఆరుద్ర. సీశీవాల్సి పు.24 


. ఆరుద్ర, త్తరువావొల్‌క పు.4 

= ఆరుద్ర, గూడిలోనెళ్ల్‌, పు.1 

. అదే,పు,2,3 

. ఆరుద్ర, రాయుడికి నీత బీళూైతాండా?, పు.5 

. వెలుదండ నిత్యానందరావు, ఎిక్ల్రఎబిద్యాలయంల్లో తాలురూ వరిళోధైణు, పు.3 
= అదే.పు.3 


4 


24. 


25. 


26. 
27. 


28. 


29. 
30. 
31. 
32. 
33. 
34. 


. అదే పు.2,3 
= జి.వి.సు బ్రహ్మణ్యం, * శీబాయన్‌ వ్యానొలూ (శ్రీవాణి ప్రచురణలు: హైదరాబాదు, 1993-పు.28 


. కొత్తపల్లి వీరభద్రరావు, తాలురూ నాహిత్యఎయుూమై. అంగము (ప్రబావము. (1960) 


ప్రచురణ: పు.140-141. 


. అదే.పు.171. 

. అదే.పు.171. 

= జివి.సు బ్రహ్మణ్యం, జీబయన్‌వ్యానాలు పు.32 
= అదే.పు.33. 

. అదే.పు.33. 


అదే.పు.4. 

కేతనరపు రామకోటిశా(స్త్రి, *తొలురం నొహిత్య వరిళోధనః ద్ధుక్టుటోం ఎదాలోరో 
(వ్యా) తెలుగు అకాడమీవారి తెలుగు దశాబ్ది ఉత్సవ సంచిక (1988) నుండి స్వీకరించి, 
“విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన” గ్రంథానికి నిత్యానందరావు “ముందు మాటి గా 
గ్రహించిన దాని నుండి పు. ౫1౪ 

అదే.పు. ౫౫-౮౪ 

ఆర్‌. ఎస్‌. సుదర్శనం, శొమాత్యంలో ద్భుక్టుణాలు పుశ3 

కేతు విశ్వనాథరెడ్డి * డ్ధష్మ (లొహొత్యవ్మా[లాలు) . విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాదు: 
1998,పు3 


అదే.పు.5 

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, హెద్‌. ఎస్‌, బ్రహ్మనంద, ౫హీత్యవరిళోధణ నూ (తాలు, పు.27 
అదే.పు.28-29 

అదే.పు.29 


చూడ: ఇదే పరిశోధన - ఎుదోటో అధ్యా 
అదే 


4 


35. 


36. 
37. 
38. 
39. 


40. 


41. 
42. 
43. 
44. 
45. 


46. 


47. 


48, 


49. 


50. 


ఆర్‌.సరసింహారావు * అభష్పాదయ కబాత్తంలో ఆయ(దోతొ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ 
హౌస్‌, హైదరాబాదు, 1992, పు.1 


అదే.పు.50 

ఎల్‌.సంగయ్య పు.49 

ఆరుద్ర, త్తలేవావొల్‌ర విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌: హైదరాబాదు. 1999,పు.13-14. 
ఢీ శీ "ఒకలభుబోప్పులో (వ్యా ఆరయ(దొ త్రరువాహల్‌ - 1999,పు.45 


సి.నారాయణ రెడ్డి, ఆధఢుూణికాం(ధో కబల్త త్ను, నం(ప్రదాడంయులు? (వయారయులుః 
ఆంధ్రప్రదేశ్‌ బుక్‌ డిగ్రీ బ్యూటర్స్‌, సికింద్రాబాదు, మచిలీపట్టణం, 1967, పు.632 


ఎల్‌.సంగయ్య, పు.60. 

సి.నారాయణ రెడ్డి, ఫు.557. 

జి.వి.సు బ్రహ్మణ్యం, జలియన్‌ బ్యాలాలు పు.16 
వడలి మందేశ్వరరావు, పు.108. 

అదే.పు.88. 


సంజీవమ్మ, * శామాత్యా ఎయార్డు - యార్చిన్తు డ్ధుర్టుణోం (వ్యా) అభ్యుదయ విమర్శ 
విశేష సంచిక (సం.) తుమ్మల వెంకట్రామయ్య పు.30-35. 


డి.డి.కోశాంబి, * బరబద్దత చార్యతకరిడాలయంా హెదరాబాదు బుక్‌ ట్రస్టు ప్రచురణ: 
జనవరి 1995, (సం) చేకూరి రామారావు. 


ఆర్వియార్‌, క బరబద్దత - శూర్చ్సిజు౮ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌: హైదరాబాదు, 
జూలై 2002. 


సంజీవమ్మ.పు. 34 


కె.కె.రంగనా థాచార్యులు. ఆధిక తా లుగు సాహిత్యంలో ఎబెల్డ ధోరణులు, ఆంధ్ర 
సారస్వత పరిషత్తు, హైదరాబాదు. 1982, పు.(౧6౮౪) 


అధ్యాయం-3 
ఆరుద్ర విమర్తనాత్సక దృక్పథం 


అధ్యాయుం- 3 


ఆరద్రమిమాధ్నవాత్తకధ్త్హక్పథం 


3.0. పరిశోధక విమర్శకుడు : 


తన జీవిత కాలంలో వెలువరించిన విమర్శ, పరిశోధన వ్యాసాల్లో, ఆరుద్ర విమర్శనా దృక్పథాన్ని 
పరిశీలించినప్పుడు “మార్క్సిస్టు విమర్శనా దృక్పథమే” ప్రధానంగా కన్పిస్తుంది. ప్రముఖ విమర్శకురాలు 
సంజీవమ్మ “మార్క్సిస్టు విమర్శను “మార్క్సిస్టు దృక్పథం" గా భావించారు. ఆరుద్ర రచనల్లో మార్కిస్టు 
విమర్శనా దృక్పథం కన్పిస్తుందో,లేదో, సవివరంగా అధ్యయనం చేసేముందు, ఆరుద్ర విమర్శ 
పట్ల విమర్శకుల్లో గల అభిప్రాయాల్ని పరిశీలించవలసి ఉంది. ఆరుద్ర వ్యాసాల్లో తులనాత్మక, 
కవిజీవిత, అనువర్తిత చారిత్రక, మార్క్సిస్టు విమర్శనా పద్ధతులు కన్పిస్తున్నాయని ముదిగొండ వీరభద్రయ్య 
పేర్కొన్నారో. అయితే, ఈ విమర్శనా దృక్పథాలన్నీ, మార్క్సిస్టు విమర్శనా దృక్పథాన్ని మరింత 
విశాలతరం చేయడానికే ఆరుద్ర వినియోగించు కొన్నారనేది గమనించాల్సి ఉంది. అలాగే ఆరుద్ర 
రాసిన వ్యాసాల్లో కన్చించే విమర్శ కూడ తన పరిశోధనలో అంతర్భాగంగా వినియోగించుకోవడానికే 
ప్రయత్నించారు. పరిశోధనలో విశ్లేషణాత్మక దృక్పథం, శాస్త్రీయ దృకృథాలతో సిద్ధాంతీకరణ జరుగుతూ, 
సత్యాన్వేషణకు ఉప బలకంగా విమర్శను వినియోగించుకున్నారు. ఇటువంటి వ్యాసాల్ని బట్టి పరిశోధక 
విమర్శకుడుగా ఆరుద్ర ను పిలవడం సమంజసం. అయితే, సాహిత్య చరిత్ర పరిశోధకుడు గానూ, 
గ్రంథ పరిష్కృత పరిశోధకుడుగానూ, కవిజీవిత, తులనాత్మక పరిశోధకుడు గానూ కొన్ని లక్షణాలు 
కన్చిస్తున్నా, వీటన్నింటిలోనూ, సృజనాత్మక పరిశోధకుడు (creative scholar) గాను కన్పించడం 
మరోకోణంలో పరిశీలించాల్సి ఉంది. 
3.1. విమర్శలో దృక్పథాన్ని గుర్తించే అంశాలు: 

ఆరుద్ర విమర్శనాత్మక దృక్పథాన్ని పరి శీలిస్తున్నందు వల్ల, విమర్శనాద్చక్పథాన్ని పట్టిచ్చే అంశాలను 
ముందుగా గమనించడం అవసరం. విమర్శలో వెలువడే వ్యాఖ్యానం, నిర్ణయ (ప్రకటన దృక్పథాన్ని 
పట్టిచ్చే అంశాలు, కొన్ని సారు విమర్శకుడు తన నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు క్లిష్ట పరిస్థితుల్ని 
కూడా ఎదుర్కొంటుంటాడు. అలాంటి సందర్భాలేమిటో ముదిగొండ వీరభద్రయ్య తన “విమర్శ 
మౌరిక లక్షణాలు” గ్రంథంలో గుర్తించవచ్చు 
(0 రచనలోని వస్తువు విమర్శకునికి నచ్చి, రచన మాత్రం కళావిలువల రీత్యా కనీస స్థాయిలో 

లేనప్పుడు; 
(1) కళావిలువలుండి కూడా రచనలో ఘనమైన, (ప్రయోజనవంతమైన వస్తువును రచయిత 
తీసుకోనప్పుడు; 


(1) రచన సందేశంతోనూ, వస్తువుతోనూ విమర్శకుడు విభేదిస్తున్నపుడు, ఇదే సందేశం అని తెలిసికోవడం 
కష్టమైనప్పుడు; 

(౪) రచనలోని అనుభవం ఏదోస్పష్టంగా తెలీనప్పుడు, అలాంటప్పుడు విమర్శకుడు, తన నిర్ణయాన్ని 
ఎలాంటి ఇష్టాయిష్టాలూ లేకుండా, రాగ ద్వేషాలకు అతీతంగా ప్రకటించడం కష్టం. విమర్శకుడు 
కూడా ఒక సమాజం నుండి వచ్చిన వాడే కనుక్క ఆతని అవగాహనను బట్టి నిర్ణయాన్ని 
ప్రకటించడంలోనే “విమర్శకుని దృక్పథం” వెల్లడవుతుంటుంది. 

ఆరుద్ర విమర్శనాద్పక్పథం (ప్రతిఫలించే రచనల్లో “గురజాడ గురుపీఠంి “వేవున” “రాముడికి 
సీత ఏమవుతుంది?” * ప్రజాకళలూ- ప్రగతివాదులూ” “వ్యాసపీఠం” “గుడిలో సెక్స్‌” గ్రంథాలతో పాటు 
మరికొన్ని వ్యాసాలు ఉన్నాయి. వీటిలో ఆరుద్ర ప్రధానంగా మార్క్సిస్టు విమర్శణ దృక్పథమే కన్పిస్తుంది 
వివిధ విమర్శ పద్దతులున్నప్పటికీ, ఇవన్నీ రచనలోని కొన్ని అంశాలనే నిర్ధారిస్తుంచే రచన మొత్తంగా 
మార్క్సిస్టు విమర్శనా దృక్పథమే వెల్లడవుతుంది. కనుక ఈ దృక్పథం గురించి ఒక అవగాహనకు 


రావడం ముందుగా అవసరం. 
3.1.1. మార్కిస్టు విమర్శసూత్రాలు - దృక్పథం: 
దృక్పథం విషయంలో జరిగిన విశ్లేషణాత్మక పరిశీలనలో కొంత వరకూ మార్క్సిస్టు విమర్శనా 


దృక్పథం తెలిసినా, దీనిపట్ల ఈరంగంలో ప్రసిద్ధులైనవారి అభిప్రాయాల్ని క్రోడీకరించటం వల్ల స్పష్టత, 
'ప్రామాణికతలు చేకూరగలవు. 


మార్క్సిస్టు విమర్శ సూత్రాల గురించి మార్క్స్‌ అభిప్రాయాలుగా ముదిగొండ వీరభద్రయ్య పేర్కొన్న 
అంశాలు. 


(దృశ్య మాన వస్తువు ప్రతి దానిలోనూ పరస్పరం రెండు విరుద్ధ శక్తుల సంఘర్షించు కొంటూ 
ఉంటాయి. 


(ఏ) పరిమాణం గుణంగాను, గుణం పరిమాణంగానూ నిరంతరం పరివర్తన చెందుతుంచాయి. 
(1) అభావాన్ని అభానం చేస్తుంటుంది ప్రక్రియ. ఈ మూడంశాలూ భౌతిక వాద తార్కిక మౌలికాంశాలు, 
(అ) ఆయా దశల్లోని ఉత్పత్తి శక్తులకు అనుగుణంగా ఆయా ఉత్పత్తి సంబంధాలుంచాయి. 
(ఆ) మానవుల భౌతికమైన ఉనికి (061౧9) లేక అస్తిత్వం వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. 
(ఇ వ్యవస్థ మూలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థే దాని ఉపరితల నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది, నియంత్రిస్తుంది. 
మూల సూత్రాలతో మార్కిస్టు దృక్పథం సాహిత్యంలోనూ అన్వయించి, విమర్శకులు రచనల్ని 
విశ్లేషించారు. విమర్శకుడిలో ఈ దృక్పథంతో పరిశీలించడానికి ఆధారాలేమిటో మరింత సరళంగా 
చర్చించడానికి సంజీవమ్మ ప్రయత్నించారు. 


వీటిలో ముఖ్యాంశాల్ని కింది విధంగా (క్రోడీకరించవచ్చు. 


(1) రచనకున్న సామాజిక స్వభావం (గుణం) యాదృచ్చికంగా ఏర్పడిందా? దృక్పథం కలిగిందా? 
అనేది పరిశీలించాలి. 


(1) ఆ దృక్పథం సమాజాన్ని ముందుకు నడిపించేదిగా ఉండాలి. 


(1) రచన యొక్క బొన్నత్యాన్ని నిర్ణయించటంలో గీటురాయి దాని కళాత్మకత మాత్రమే కాదని 
గమనించాలి. వస్తువు, పాత్రలు వాతావరణం - ఒక్క మాటలో చేప్పాలంటే 010723 అనేది 
ఆరచనా కాలం నాటి సామాజిక పరిస్థితుల్లో ప్రగతి శీలం కావడం గీటురాయికావాలి. 


(1౪) రచనల్లో సామాజిక చైతన్యం,వాస్తవికతలకు ప్రాధాన్యత నివ్వాలి. 


(౪) రచనలోని శిల్ప సౌందర్యానికి తగిన ప్రాధాన్యతనిస్తూనే, రచనాతత్తాన్ని, రచనలోని వస్తుతత్తాన్ని 
పరిశీలించి విలువ కట్చాలి. 


(11) కళలు దీర్ణ కాలిక మానవ సమాజ వికాస ఫలితాలనీ, మానవ శ్రమ జనితాలనీ గుర్తించాలి. 
భౌతిక ప్రపంచ వికాసమూ, మానవ సమాజ వికాసము వలెనే కళావస్తు రూపాలూ కొన్ని నిర్దిష్ట 
సూత్రాలకు అనుగుణంగా తప్పనిసరిగా చారిత్రకంగా ఒక ప్రత్యేక సామాజిక వ్యవస్థతో కళ సంబద్ధమై 
తమకు రూపమిచ్చిన సామాజిక వాస్తవాన్ని కళలు క్రియాశీలంగా ప్రభావం చేస్తాయని గుర్తించాలి. 

(11) ప్రగతి శీలమైన సామాజిక మార్పులకు దోహదం చేసే సముచిత శక్తి సాధనంగా సాహిత్యం 
వుండాలి. 


(౪1) జీవితంలోని వాస్తవ విషయాల సారతత్వాన్ని అన్వేషించి వాటి తాత్త్విక ఆంతరం (గ్రహించే శక్తి 
వాటిని సజీవంగా సృజనాత్మకంగా రచనలో రూపొందించే శక్తి ఉన్నప్పుడే వాస్తవికతా వాదం 
రచనలో సార్థకమవుతుంది. కనుక, ఈ సామాజిక వ్యవస్థను, దాని పరిస్థితుల్ని గురించిన (సిద్ధాంత 
పరమైన) అవగాహనతో కూడిన విమర్శనాత్మక విశ్లేషణ వాస్తవికతా వాద రచనలో కీలకమైన 
అంశమవుతుందనే వాస్తవికతావాదం పట్ల అవగాహన కలిగి ఉండాలి. 


(౫) సమాజం గతిశీలమైందనే సిద్ధాంత అవగాహనతో పాటు చారిత్రక దృక్పథం కలిగి ఉండాలి. 

(౫) వ్యక్తుల మానసిక ప్రవృత్తులు రూపొందడానికి సమాజంలోని భౌతిక పరిస్టితుల పాత్ర కూడా 
చాలా ప్రభావమున్నదన్న విషయమూ, మానవ ప్రవర్తనను |ప్రేరేపించేవి సామాజిక శక్తులనే విషయాన్ని 
గుర్తించి, సామాజిక చైతన్యపు వివిధ కోణాల్నీ, వికాసాన్ని పన్ని హితంగా అవగాహన చేసుకోవడానికి 
వీలుగా పాత్ర చిత్రణను పరిశీంచాల్సి ఉంటుంది. 

(1) భావచిత్రాలు, భాష రచనకు కళాత్మకత సంతరించి పెట్టడమే కాకుండా సామాజిక చైతన్యాన్ని 
'ప్రతిఫలించేందుకు, సమాజ స్వరూపాన్ని విళ్లేషించేందుకూ పనికి వస్తుందనే అవగాహన అవసరం. 
ఈ సూత్రాల్ని, అంశాల్ని అవగాహన చేసుకున్నప్పుడు, మారి ్క్రైస్టు విమర్శవాదృక్పథం లో 

చరిత్రను నడిపించే శక్తుల్ని పరిశీలించడం, ఏ ఉత్పత్తికైనా, ఏ చారిత్రక కారణాలున్నాయో, నేపథ్యాన్ని, 


51 


తాత్త్వికాంశాల్ని తెలుసుకోవడం కవి/కావ్య కాలాలి, లక్ష్యాల్ని, చారిత్రక సామాజిక స్థితిగతుల్ని 
సమన్వయం చేసుకొంటూ, కావ్యసొందర్యం, కవి లజ్యానికి ప్రోద్భలకంగా పనిచేస్తుందో లేదో గమనించాల్సి 
ఉంది. ఈ అవగాహనతో ఆరుద్ర రచనల్లో కన్పించే విమర్శనాత్మక దృక్పథాన్ని పరిశీలించడానికి 
ప్రయత్నించవచ్చు. 

3.2. మార్కిస్టు దృక్పథంలో “వేమన”: 


శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆరుద్ర, వేమన గురించి చేసిన ప్రసంగాలతో పాటు మరికొన్ని 
వ్యాసాల్ని కలిపి “మన వేమన్న” పేరుతో గ్రంథంగా వెలువడింది. వేమన పద్యాలకు ఆరుద్ర చేసిన 
వ్యాఖ్యానాన్ని “వేమన్న వేదం” గా (ప్రచురించారు. ఇంకా “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” మరికొన్ని 
న్యాసాల్లో వేమన కాల, జీవిత, తత్త్వాలతోపాటు పద్యాల గురించీ సాధ్యమైనంత సమగ్రంగా 
వేమన పట్ల ఆరుద్ర, తన కున్న దృక్పథాన్ని వెల్లడించారు. 


వేమన కాలాన్ని నిర్ణయించడంలో చారి త్రకదృక్పథాన్ని అనుసరించి వివిధ కాలాల్ని, (గ్రంథాల్ని, 
రాజులకాలాల్నీ, పద్యాల్ని పరిశీలించి వేమన కాలం 1656 గా చెప్పిన తర్వాత మళ్ళీ 1627 గా 
ఊహించవచ్చని “మన వేమన” (గ్రంథంలోనే చెప్పారు. (మ.వే.పు.13,44) 


వేమన కాలాన్ని, స్టలాన్ని నిర్ణయించటంలో చారిత్రక, తులవాత్మక విమర్శనా దృక్పథాన్ని 
అనుసరించినా, భావజాలాన్ని వివరించటంలో ఆరుద్ర మార్కిస్టు విమర్శనా దృక్చ థాన్నే అనుసరించారు. 
వేమనను గొప్పు తత్త్వవేత్తగా, దార్భినికునిగా అంగీకరిస్తూనే, సంఘంలో ఆతనికుండే చైతన్యాన్ని 
బట్టే ఉనికి ఉద్భువించిందవీ చెప్పి, అభ్యుదయ ప్రవక్తగా. మారి ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించిన 
వాడు వేమన అని పేర్కొన్నారు. ( మన వేమన పు:45) వేమన చదువు కోలేదనీ, కొద్దిగానే చదువుకొన్నాడనీ 
కొంతమంది భావించగా, వీధి బడుల్లో చదువు చెప్పే భట్రాజు దగ్గర వేమన చదువుకొని ఉంటాడని 
ఆరుద్ర (మ.వే.పు : 48) ఊహించి, దానికి తార్కాణంగా వేమన నేర్చుకొన్న పౌరాణిక ప్రభావం 
వల్లనే ముఖ్యంగా జన్మతః శైవుడ్నె శైవమతంలో కన్పించే దురాచారాల్ని ఖండిస్తూ ఆటవెలది 
పద్యార్ని చెప్పాడనీ, పిడపర్తి సోమన పద్య బసవపురాణాన్ని, ద్విపద ప్రభురింగ లీలల్ని సోదాహరణంగా 
నిరూపించారు. వీటిలో ఉన్న కొన్ని భావాలు బాల్యం నుండే వేమనపై తీవ్రప్రభావాన్ని చూపాయనీ, 
దాని వల్లనే శైవాచారాల్ని చాలా చోట్ల ఖండించటం కన్పిస్తుందనీ చెప్పి, _ఆస్తికుల తత్త్వాలకన్నా, 
నాస్తికుల దర్శనాలే ఆదర్శవంతంగా ఉన్నట్టు వేమనకున్పించటం వల్ల (మ.వే. ఫు:5 8) చార్వాకులతోటి, 
లోకాయత శాస్త్రంతోటి ప్రగాఢ పరిచయం ఏర్పరుచుకోవడంతో భౌతిక దృష్టి ఏర్పడిందన్నారు 
(మ.వే.పు:73). ఈ దృష్టి కలగడం వల్లనే వేమన పరలోకాన్ని ఖండించారనీ చెప్పి, ధనం మనిషి 
జీవన స్థితిగతులకు మూలమవుతుందనీ, దీని గురించి తెలుసుకోమని బోధించారనీ (మ.వే.పుః74) 
వివరించారు. వేమనలో గల ఈ దృక్పథం ధనిక, పేదల మధ్య వ్యత్యాపాల్ని గుర్తించటమే కాకుండా, 
పేదవాడికి, ధనాన్ని పంచి పెట్టడానికి కీడు తలపెట్టయినా, ముచ్చటింవైనా, కపటం చేతనైనా, తెగింపు 
చేతనైనా గొప్పవాడి సిరిచేతచిక్కించుకొని నిరుపేదకు పంచి పెట్టడం మంచిదనే విప్లవ ధోరణి వరకూ 


౬ 


వేమన తత్త్వచింతన వెళ్ళిందంటే వారిపై భౌతిక వాదమైన “లోకాయత* శాస్త్రాన్ని ఆయన తరచి 
చూశారని చెప్పక తప్పదని (మ.వే.పు:ః 75) ఆరుద్ర అన్నారు. 

ఈ వ్యాఖ్య చేయడానికి రాళ్ళపల్లి వారు సేకరించిన వేమన పద్యాన్ని కూడా ఉదాహరించారు. 
(మవే.పుః 75) ఈ లోకంలో పొందలేని సుఖాల్ని బోధించే బౌద్ధ, జైనాల్ని కూడా ఖండించి, 
ప్రత్యక్షమే మూల ్రమాణమని నమ్మేది చార్వాకమని, మార్క్స్‌ చెప్పింది అనాడే చార్వాకులు చెప్పడం 
గమన్నార్హమనీ, (మ.వే.పు:98) అభ్యుదయ దృక్పథం గలవాళ్ళు ఏ యుగంలో నైనా శ్రామిక పక్ష 
పాతులేననీ, వేమన కూడా అంతే (మ.వే.పు:100) ననీ మార్క్సిస్టు దృక్పథంతో ప్రకటించారు. 
చార్వాకులు మార్కిస్టు భావనకు శాస్త్రీయత లేదనీ, మార్క్సిజం వచ్చిన తర్వాతనే సైద్ధాంతికంగా 
శాస్త్రీయంగా వివరించారనీ, ఆరుద్ర పేర్కొన్నారు. 

ఆదిమ సమాజాల్లోనూ సామ్యవాద ఛాయలున్నా, అవి మార్క్సిస్టు సిద్ధాంతంలోని శాస్త్రీయతకు 
సాటిరావనే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. వేమన పద్యంలోని “పహవ వెుక్కటబ్బ చాలకష్టంబురా” 
అనే పాదాన్ని వ్యాఖ్యానిస్తూ ఆరుద్ర సహనమ బ్బినప్పుడే సమాజాన్ని అర్థం చేసుకోడానికి వీలుంటుంది. 
అప్పుడే సామ్యసంఘంగా మార్చడానికి సాధనాలు బుద్ధికి గోచరిస్తాయి. వాటిని ఆచరణలో 
పెడితే సాధనమున పనులు ధరలో సమకూరతాయి. ఆదిమ లోకాయత మతాన్ని పునః ప్రచారం 
చేసి ఆధునిక లోకాయుతమైన శాస్త్రీయ సామ్యవాదాన్ని ఆచరణలో పెట్టి వర్గర హిత సమాజ 
స్థాపనకు పాటుపడడమే ప్రాజ్ఞ తకలవాళ్ళ ప్రథమ కర్తవ్యమన్నారు (పు: 104) “మన వేమన” గ్రంథంలో 
ఆరుద్ర మార్కిస్టు విమర్శనా దృక్పథంతో పరిశీలించినట్లే “వేతున్న వేదం లోనూ వ్యాఖ్యానం 
కొనసాగింది. ప్రత్యక్షంగా ఆరుద్ర ఆ గ్రంథంలో గల తన వ్యాఖ్యాన విధానాన్ని గురించి “వేమన 
పద్యాల్లో ఆదిమ శాస్త్రీయ సామ్యవాద బీజాలనూ, ఈ నాటే అతివాద నక్సలైటు సిద్దాంతాల వేళ్ళనూ 
నేను గుర్తించి నా “బేళుశ్న బేదం గ్రంథాన్ని రాశాను” అని యణ చేయణో గ్రంథం (పుః3) 
లో చెప్పుకున్నారు. 

లోకంలో వేమన పద్యాలుగా వేలకొలదీ ప్రచారంలో ఉన్నాయి. పద్య సంఖ్య విషయంలో పరిశోధకుల్లో 
భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏవో కొన్ని పద్యాల్ని బట్టి మాత్రమే “వేమన” ను ఓ 
సిద్ధాంతానికి, ఓ దృక్పథానికి చెందినవాడని నిర్ణయించడం సరైన పరిశీలనగా భావించడానికి వీలు 
లేదు. కానీ, వేమన కొన్ని (40) పద్యాలకే ఆరుద్ర వ్యాఖ్యానం చెప్పినా, వేమన పై పరిశోధన 
కొనసాగించిన నేపథ్యాన్నంతటినీ పరిగణనలోకి తీసుకొని, వాటినీ పరిశీలిస్తూనే, ఈ వ్యాఖ్యానాల్నీ 
పరిశీలనలోకి తీసుకోవడం శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించడమనవుతుంది. 

“వేవున్న వేదం” లో ఆరుద్ర వ్యాఖ్యానం మార్క్సిస్టు విమర్శనా దృక్పథాన్ని కలిగి ఉందనే 
కంటే, ఆ దృక్పథానికి వీలయ్యే పద్యాలకే వ్యాఖ్యానాన్ని కొనసాగించారనడం సమంజసం. వేలకొలదీ 
పద్యాలన్నింటినీ వ్యాఖ్యానిస్తే, భిన్నదృక్సథాలు వెలువడవచ్చు. ఈ విషయంలో పరిశోధకుల్లో వేమన 
పద్యాలగురించి ఎన్నో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆరుద్ర తనది అభ్యుదయ దృక్పథమని 
చెప్పుకోవడమే కాకుండా, ఈ (గ్రంథానికి “ఆముఖం” రాస్తూ జి.వి. సుబ్రహ్మణ్యం “ లేకు” కిల్‌ 


53 


అభ్యుదయ లాలో (వబారాణికి అభిశవ్‌ సాధనంగా నమూదరంవ బడుతున్నుద నాయాజిక 
వృవజ్ణశు నొద్బువాదో ద్ధుక్టులంతో నంరీక్షింబి నొయ్బళీలంలో నలా ఎట్రాజలేళంగా 
(వలివాదాంచగలిగశ కలి లాభంతులుగా” ఆరుద్రను ప్రశంసించారు. (వే.వే.పు:7). ఈ “వేవువ్న 
వేదం” వ్యాఖ్యాన (గ్రంథంలో ఆరుద్ర విమర్శనా దృక్పథాన్ని, కొన్ని పద్యాలకు చేసిన వ్యాఖ్యానం 
చూసినా తేటతెల్లమవుతుంది. 

“ ఉద్ది వార్సా లొక్టకంచయు ప్రో 

జోత్తుడడిమీ కులయు వొల౭రజోని 

తలణు బెడ్బుమెక్రో తము జాష్ట్రరా 

ఎిజ్టాదాథిరాయ చుడపేయ ” 

అనే పద్యానికి ఆరుద్ర చెప్పిన వ్యాఖ్యానం “సమాజంలో ఉన్న బాధలకు, దుఃఖాలకు, దురహంకారానిక్తీ 

దౌర్జన్యానికి, గర్వానికి, సైన్యానికి మూలకారణం వర్ణవ్యవస్థ, వర్గవిభజన అన్న సత్యాన్ని వేమన్న 
తెలునుకున్నారు. మానవులలో ఎక్కువ తక్కువలు ఉన్నంత కాలం చిక్కులు తప్పవు” (వే.వేంపుః 
9) సంపద జాతీయం కావాలనే మార్క్సిస్టు భావజాలంతోనే దీన్ని వ్యాఖ్యానించారని స్పష్టమవుతుంది. 


మరొక పద్యానికి ఆరుద్ర వ్యాఖ్యానం: 


“బావడసగనేవ?ి భద్రుడు? 
POA roy లేక 
ఎక) వేడ్డుల్తల ఇశజాడు వుిలేడ్డ్ర / 91 


తమ కులాలకు ఎన్ని పేర్లు పెట్టుకున్నా కట్టకడపటు యముడు అందరి పనీపడతాడు. చావడంలో 
అందరూ సమానులైతే బతకడంలో ఎందుకు సరి సమానులు కాకూడదు? లోకమంతా ఒకేకుటుంబం, 
లోకులంతా ఒకే కుటుంబంలోని వ్యక్తులు. ఎవ్వరూ పంక్తి బాహ్యులు కారు. అందరూ ఒక్కకంచాన 
తింటే అన్ని బాధలకూ హేతువైన కులభేదం రూపుమాసిపోతుంది. సఖ్యత ఉంటుంది. ఈ సత్యాన్ని 
లోకులు విశ్వసించేటట్టు తలమీద చేయివేసి ప్రమాణ పూర్తిగా చెప్పరా? అని ఆదేశం. (ఇటీవల 
కాలంలో సామ్యవాద సాధకులైన వామపశ్షాల వారు కూడా తమ పార్టీ సభ్యులూ ఒకే కమ్యూన్‌ 
లో ఆరగించాలని నియమం పెట్టుకున్నారు.) (వే.వే.పు:10) అని బ్రాకెట్టుల్లో కూడా తన వైయక్తిక 
అభిప్రాయాన్ని వ్యాఖ్యానంలో చెప్పటం ఆరుద్ర విమర్శలో మార్క్సిస్టు దృక్చథం క న్పించడంలో 
ఎలాంటి సందేహాలకు చోటు లేకుండా చేస్తుంది. 


“సమగ్ర ఆంధ్ర సహిత్యం' లో కూడా వేమనను చారిత్రక, సామాజిక దృక్సథాల మండి పరిశీలించివా, 
తులనాత్మక పరిశీలన కన్పిస్తున్నా, అవన్నీ మార్కిస్టు విమర్శనా దృక్పథానికి అంతర్భాగం గావే 
కొనసాగాటం గమన్నార్హం! 


“ఏమానవుడికైనా సంఘంలో ఆతనికుండే ఉనికిని బట్టే అతని చైతన్యం ఉద్భవిస్తుందిగాని, 
అతని చైతన్యాన్ని బట్టి ఉనికి ఉద్భవించదు. చైతన్యవంతులైన దార్శనికులు ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారు. 
ప్రవక్తలు మాత్రమే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. కొంతవరకూ కృతకృత్యులవుతారు. వేమన 
అభ్యుదయ ప్రవక్తలు” (స. ఆం.సా.సం. (౪/11) పుః శశ) అని ఆరుద్ర అనడంలో వేమనను మార్కిస్టు 
దృక్పథాంతో పరిశీలించడం కన్పిస్తుంది. గతంలోతాను ప్రతిపాదిస్తూ వేమన గురించి రాసిన 
గ్రంథాల్లోని అంశాల్నే సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కూడా సమర్దించుకోవడం పరిశోధకునిగా, 
విమర్శకునిగా ఆరుద్రలోగల నిబద్ధతకు నిదర్శనం! 


వేమన జీవితకాలం పట్లు పరిశోధకుల్గో భిన్నాభి ప్రాయలున్నళే, పద్యాలపట్టా ఆఅభిప్రాయం 
కన్పించడం వల్లనే ఆరుద్ర, మార్క్సిస్టు దృక్పథం ప్రాధాన్యతను సంతరించు కొంది. వేమనను ప్రజాకవిగా 
పరిశోధన చేసి నిరూపించిన ఎన్‌. గోపి, వేమన్న దృక్పథాన్ని గురించి తెలుసుకోవడానికి వేమన 
పద్యాల్లో ఏకసూ(త్రత సాధించవలసిఉందనో, ఆరుద్ర సమన్వయం చేసిన లోకాయత మతానికి 
చెందిన అభిప్రాయాలు ఎలా అభివ్యక్త మయ్యాయో బలపర్చిన" ఆధునిక కాలంలో ప్రచారానికొచ్చివ 
అర్థికదృష్టి (మార్క్సిజం) తో ఏర్పడిన వర్గాలు కూడా వర్తించవు. వేమన్న ఆర్థిక భావాలతో ఆయన 
దృక్పథం ప్రస్ఫుటంగా వివరించబడింది. సాంఘిక, మత దురన్యాయాలపైననే వేమన్న యుద్ధం 
ప్రకటించాడు. మౌలికంగా వేమన్నది సంస్కరణ దృక్పథం అని ప్రకటించారు. 


3.2.1. లోకాయత భౌతిక వాస్తవిక దృక్పథం : 


వేమనను లోకాయత మతంలో ఉండే భౌతిక వాస్తవిక దృక్పథంతో పరిశీలించిన ఆరుద్ర, జైనమత 
ప్రభావం వల్ల గాని దిగంబరంగా మారారేమోననే అనుమానాన్ని వెల్లడించి (మ.వే. - పుః69) జైనం 
తర్వాతనే లోకాయత దృక్పథం కన్పిస్తుందనీ, అదినేటి మార్క్సిస్టు దృక్పథానికి దగ్గరగా ఉందన్నారు. 

ఎన్‌. గోపి మాత్రం “ వేమన భౌతిక వాదికాదు. అట్లాని వాస్తవ ప్రపంచానికి వీడ్కోలు చెప్పిన 
శుద్ధ వేదాంతీ కాదు. ఇహపరాల్లో వేటినీ ఆయన విడిచి పెట్టలేదు. ఆది, భౌతిక విషయాల కారణంగా 
భౌతిక విషయాలకు విఘాతం కలిగితే మాత్రం ఆయన సహించలేడు. వీటికి ఉదాహరణలుగా 
అనేకమైన పద్యాలను చూపవచ్చు” (పు : 354) అన్నట్లే, ఆరుద్ర చాలా పద్యాల్ని “వేమన్న వేదం” 
లో వ్యాఖ్యానించి, మార్క్సిస్టు దృక్పథాన్ని ప్రదర్శించారు. కవిగా అభ్యుదయ వాద దృక్పథం ఉన్న 
ఆరుద్ర విమర్శలోనూ ఆ దృక్పథాన్ని ప్రదర్శించడానికి కారణమేమిటో, జ్వాలాముఖి, తదితర విమర్శకుల 
విళ్లేషణలను పరిశీలించడాన్ని బట్టి అవగాహన చేసుకొనేవీలుంది. *శొయూజుకలైరుఢ్యాల భుట్ట్‌ 
ఎేయణొ” ను విశ్లేషించిన జ్వాలాముఖి, వేమన జీవిత దృక్పథాన్ని వివరిస్తూ, “తన కాలం వాటి 
సామాజిక, ఆర్థిక, మత |ప్రభావాలవల్ల మానసిక అశాంతితో సామాజిక సంక్షోభంలో పడి నలిగిపోయి, 
పృజవాత్మాక అరాచకవాది గా ప్యూడల్‌ కవిగా” కన్పిస్తాడనీ*, అతని జీవితవైఫల్యమే అతన్ని 
బజారు లో నగ్నంగా నిలిపిందని వేమన దిగంబరత్వాన్ని వ్యాఖ్యానించారు". సామాజిక వైరుధ్యాలలో 
విరోధాభాస వాస్తవంగా కన్పించే వేమన భావజాలం సామాజిక అభివృద్ధి క్రమంలో అభ్యుదయ 
శక్తులతో మమేకం చెందలేదు. కారణం వేమన భావుకుడై వుండికూడా సమాజాన్ని తన చుట్టే 


ల! 


ఆలోచించాడు. కాని తనచుట్టూ వుండే సమాజక్రమంలో తానూ ఒక భాగం అని నిగ్గుతేల్చుకోలేక 
పోయాడు. ఫ్యూడల్‌ భావజాలానికి ప్రతినిధిగా నిలిచిన వేమన ఫ్యూడల్‌ విలువల కనుగుణంగా సంస్కరణల్ని 
(పైమార్పుల్ని) నాటి మారుతున్న (వర్తకసమాజం) వత్తిళ్ళకు లోనై తెలియకుండానే ప్రతిపాదించాడన్నారు" 
ఇలాంటి జీవన తాత్త్విక భావాలు వేమనలో కన్పిస్తున్న, వేమనలో కన్పించే సంస్కరణాభిలాషను 
సరైన సాంఘిక నేపథ్యంతో పరిష్కారాల్ని తొలగించి వివరించడం లక్ష్యం కావాలనీ, అధిక సంఖ్యాకులైన 
ప్రజల ప్రయోజనాన్ని సాధించిపెట్టే వేమన పద్యాల్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పీడితుల ఐక్యతను 
దృష్టిలో పెట్టుకొని నూతన ప్రజాతంత్ర యుగ ధర్మంగా తిరిగి సాక్షాత్కరింప జేయడాన్ని విజ్ఞతగా 
జ్వాలాముఖి భావించారు. 

వేమన జీవిత కాలం నాటికి, మార్కిస్టు దృక్పథం లేకపోయినా, మార్కిజంలో చారిత్రక, ఆది 
భౌతిక, సామాజిక, రాబోయే సమాజ పరిస్థితుల్ని విశ్లేషించే దిశగా కొనసాగుతుండటం వల్లనే ఆరుద్ర, 
వేమన సాహిత్యాన్ని మార్క్సిస్టు దృక్పథంతో పరిశీలించగలిగారు. 

“బౌడడ్ప భావాలు వేతులలో ౨స్టింబజాలకి వాద్యాల లేయణల్యో కాదో బిర్ధారాండు 
కోబాల్డి ఉందోన్త్‌ వేళుళ పేరుతో నయకాలికులో తరువాతా కాలం వారో రానీ (వబారంలో 
తెబ్బీ ఉంటారస్త 6యజీైకి వాధాశ్చాల్హాల్చే బావాలు చేతులలోతస్పున్తాయల్తే రలబరాతలోనూ 
బళ్లు ఈలలోను ల్ఞర్థికనంబింధాలు, వర్ధాతులపైలో ఆధారపడిన ఎభిల్లు తాల్టుకద్దుఖ్ట లాలీ 
ఆఢుణిక యుగంలో కూడా తుల భూననికశ్ష్రతాలళ్కు భన ఎత జబల్‌ ఎిధాశంలో 
బీ భూతం నందింధం లేకుండా వొలొన్తూలే ఉన్నాయి. ఆధిక ఇస్ర య డ్థక్ట గంలో 
దాని శుంబి బీల్రకొణి రావలనీ ఉందా”. అని కె.కె. రంగనాథా చార్యులు, “తెలుగులో తొలి 
సమాజ కవులు'లో అనడంలో వేమన దృక్పథం సరిగ్గా తెలియాలంటే ఇంకా చాలా పరిశోధనలు 
జరగవల్సి ఉందనే సూచన మాత్రం స్పష్టమవుతుందోో. అంతవరకు వేమన పట్ల భిన్న దృక్పథాలు 
వెలువడుతూనే ఉంటాయనేది సత్యం! 


3.3.శ్వాస్ర్రీయ దృక్పథంలో “గురజాడ: 


గురజాడను ఆరుద్ర చాలావరకూ చారిత్రక, తులనాత్మక విమర్శనా దృక్పథంతో పరిశీలిస్తూ కవిలో 
కన్పించే అభ్యుదయ భావజాలాన్ని మార్కిస్టు దృక్పథంతోనే పరిశీలించి శాస్త్రీయ దృకృథానికి 
ప్రాముఖ్యతనిచ్చారు. అయితే, వస్తువు (ఇతివృత్తం) తీసుకోవడంలోను, పాత్ర చిత్రణలోనూ పరిణామాన్ని 
నిరూపించడంతో మార్కిస్టు దృక్పథం కంటే, చారిత్రక, తులనాత్మక కవి జీవిత విమర్శనా దృక్పథమే 
ప్రధానంగా కన్పిస్తుంది. చారిత్రక విమర్శలో రచవాకాలం, నాటి పరిస్థితుల ప్రభావం, ఆ అంశాలు 
రచనలో ఇతి వృత్తం గా రూపొందడానికి కవిపై చూపిన ప్రభావం, వంటివన్నీ చేరతాయి". తులనాత్మక 
పరిశీలనలో చారిత్రక పరిణామంతో పాటు, కవికి గల దృక్పథం భిన్న రచనల్లో వ్యక్తమైన తీరు 
వెల్లడవుతుంది. వీటన్నింటినీ శ్రద్ధగా పరిశీలించి గలిగినప్పుడే, కవిలో కన్పించే దృక్పథం వెల్లడవుతుంది. 
వివిధ చారి[తక కారణాల వల్ల , జీవిత సంఘర్షణ వల్ల కవి ఏ దృక్పథానికి చెందుతాడో నిర్ణయించడం 
లో సందిగ్ధంలో పడే పరిస్థితుల్లో విమర్శకుడిలో అంతర్నిహితంగా ఉన్న దృక్పథాన్ని బట్టి ఆ కవి 


56 


ని అంచెనా వేస్తాడు. ఈ అంచనాను బట్టే మళ్లీ విమర్శకుడి దృక్పథం కూడా పరిశీలించడం 
సాధ్యమవుతుంది. 

గురజాడ జీవితాన్ని, రచనలను ఆరుద్ర “గురజాడ గురుపీఠం' లోనూ, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” 
(11వ సంపుటి) లోనూ, ప్రత్యేక సంచికల్లో, పత్రికల్లో, వివిధ పుస్తకాలకు రాసిన “ముందు మాట' ల్లోనూ 
ప్రకటించారు. అయితే, వీటన్నింటిలో కంటే, “గురజాడ గురుపీఠం" గ్రంథంలో గల వ్యాసాల్లోనే 
ఆరుద్ర విమర్శనా దృక్పథం బాగా వ్యక్తమవుతుంది. 

గురజాడ వేంకట అప్పారావు చాలామంది తెలుగు నవ్య కవిత్యానికి యుగకర్తగాను ఆధునిక కవిత్యానికి 
గురుపాదులు గాను అభ్యుదయ వైఖరితో సంపూర్ణమైన ప్రగతి శీల దృక్పథాన్ని ప్రదర్శించారని 
పేర్కొన్నారుో ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికొక చరిత్ర /ఆ చరిత్రకొక 
పరిణామం ఉంటాయి. సామాజిక, చారిత్రక పరిణామ గమనంలో కవియొక్క సాహిత్యస్థానం 
నిర్ణయషవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశాలీ అయితే, ఆ గమనాన్ని ఆతడు మరింత వేగవంతం 
చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవ పంథాలో వేగం సాధించిన “మవోకవి గురుజాడ అప్పారావు" 
కవి జీవించిన కాలంనాటి పరిస్థితుల్ని మార్చాలనీ, ప్రజల ఆలోచనల్లో మార్పులు తేవాలనీ వివిధ 
ప్రక్రియల్లో రచనలు చేశారు”. ఇలాంటి భావన మాత్రామే కాకుండా, “దేశభక్తి” గేయంలో ఆంతర్జాతీయ 
దృక్పథాన్ని ప్రదర్శించారు. అప్పటికి (గ్రాంధిక భాష చాలా పటిష్టంగా అమలు జరుగుతున్నా, 
సామాజిక పరివర్తన కోరిన కవి కనుక, (ప్రజల వ్యవహారంలో ప్రజలలో సులభంగా వ్యాపించగలిగే 
నాటక ప్రక్రియను తీసుకొని “కన్యాశుల్కం” నాటకం రాయడం, సామాజిక సమస్యల్ని నిరసించడం 
వంటి తన రచనల ద్వారా కొనసాగించారు. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా, సాంఘిక ప్రయోజనాన్ని 
ఉద్దేశించారు. “కన్యాశుల్కం” రాసేనాటికి తెలుగు రచయితగా స్థిరపడి, ఖ్యాతి సాధించాలనే తపన 
ఏమీ గురజాడలో కనపడలేదు. సి. నారాయణ రెడ్డి, నవ్యకవిత్యానికి “ఇద్దరు యుగకర్తలుగా రాయప్రోలు, 
గురజాడలను భావించినా ముందుగా గురజాడ నే పేర్కొన్నారు”. కె. వి. రమణారెడ్డి “మహోదయం; 
సెట్టి ఈశ్వరరావు, శ్రీ, (శ్రీ, వంటి వారి రచవలు గురజాడ స్థానాన్ని బహుముఖంగా విశదీకరిస్తున్నాయి. 
౫ బాటలోనే చాలామంది విమర్శకులు గురజాడ రచనలు, జీవితాన్ని పరిశోధనాత్మకంగా అంచెనా 
వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొత్త కొత్త విషయాల్ని, కొత్త సమన్వయాల్ని వెలువరిస్తూనే 
ఉన్నారు. గ-రజాడ రచనలకంటే, వీరి రచనలపై వచ్చిన విమర్శ, పరిశోధనాత్మక పుటల సంఖ్యే 
ఎక్కువగా ఉంటుంది. 


3.3.1. తులనాత్మక విమర్శ 

గురజాడ జీవితాన్నీ, రచనల్నీ, ఆరుద్ర విమర్శనాత్మక పరిశోధన కొనసాగించి, తులనాత్మకంగా 
వస్తువునీ, పాత్రల పరిణామాన్ని విళ్లేషించినా, అంతిమంగా “ఒక్కొక్క పాత్రలోని పాగసులు చూపించాలంటే 
ఒక్కొక్క పుస్తకమే వ్రాయాలి. ముఖ్యపాత్రల్ని పరిశీలించి, వాటిపట్ల అప్పారావుగారి ఉద్దేశ్యం, ఫిలాసఫీ, 
సందేశం ఏమిటో గమనించడమే ప్రస్తుతానికి వీలైనది' (గు.గు.పీ.పు:64) అని ఆరుద్ర అన్నారు. 
దీన్నిబట్టే చారిత్రక, తులనాత్మక విమర్శనా పద్ధతిల్ని ఉపయోగించుకొని గురజాడ అప్పారావు రచనల్లో 


57 


శన్చించే అ గదయ దృక్పథాన్నీ, లజ్యాన్నీ, నిరూపించారు. గురజాడ “కన్యాశుల్కం” రచన చేయడంలో 
గానీ పూర్ణమ్మలో బాల్యవివాహాల సమస్యల్ని కరుణ రస ప్రధానం చేయడంలో గానీ, సోషలోరిఫార్మ్‌, 
స్పోకెన్‌ తెలుగు అనే వాటినే మనసులో పెట్టుకున్నారు (గు.గు. పీ.పు:2) వీటి పాత్రల్లో చాలా పరిణామాన్ని 
తీసుకొని రావడానికి గల కారణం అప్పారావు దృక్పథంలో మార్పు రావడమే అని ఆరుద్ర న్నారు 
(గు.గు.పీ.పుః1 1) దీని వల్లనే మొదట మధురవాణికీ, మంజువాణికీ, సరళకీ చాలా తేడాలు కన్పిస్తూ, 
రెండవ మధురవాణి పాత్రను అప్పారావు జీవితంలో నుంచే తీసుకొన్నా, మెరుగులు పెట్టడానికి 
వసంతసేనను తీసుకొని (గు.గు. పీ.పు:32) ఉండాల్సిన బొన్నత్యాన్ని అందుకొన్న ఆదర్శ మూర్తిగా 
తీర్చిదిద్దారన్నారు (గు.గు.పీ.పుః66) గురజాడ రాసిన, “కొండు భట్టీయం” లోని పాత్ర మంజువాణి, 
'వసంత సేన' శూద్రకుడు రాసిన యళ కటీక౭లో కథానాయిక వేశ్యపాత్ర. సంస్కర్త హృదయం 
“స్టూపింగ్‌ టు రైజ్‌” అనే ఆంగ్ర కథలోని నాయక పరళ. మంజువాణీ, సరళ ఇద్దరూ వేశ్యపాత్రలే 
! స్యయంగా ఓ వేశ్య ఇంటికి పరిశీలన నిమిత్తం వెళ్ళిన అప్పారావుతో వేశ్యకు మాత్రం నీతిలేదనుకున్నారా? 
అన్నదనీ, ఆ మాటకి ఆనందించి మధురవాణి పాత్రను పోషించడానికి ప్రయత్నించానని చెప్పుకోవడాన్నీ 
ఆరుద్ర పేర్కొన్నారు (గు.గు.పీ.పు: 31) వీటన్నింటినీ ఆరుద్ర పరిశోధనలో తెలుసు కోవటం 
జరిగినా దృక్పథం విషయంలోనే ఇక్కడ చర్చించుకోవడం అవసరమవుతుంది. వేశ్యకీ సమాజంలో 
ఉండే గౌరవమర్యాదల్ని చూసినపుడు చాలా చులకన భావం ఉండటం గమనించవచ్చు. వేశ్య 
సమస్యకి గల చరిత్ర, సామాజిక కారణాల్ని అన్వేషించాలనీ అప్పుడు ఆ సమస్యే తలెత్తదనీ, 
అంతవరకూ, ఆ సమస్య పై చులకన భావాలు తప్పించు కోవడానికే అప్పారావు “కన్యాశుల్కం” 
లో ప్రయత్నించారన్నారు (గు.గు. పీ.పు:6శ4). 


గురజాడ జీవిత రచనాతత్త్యాన్ని వ్యాఖ్యానిస్తూ ఆరుద్ర, వైతిక ప్రయోజనం సిద్ధించినా వీరిలో 
సంస్కరణాభిలాష కన్నా సాహిత్య శిల్పం కొన్ని కొంటె పనులు చేయించింది. ఇంత మారాడనుకున్న 
లుబ్బావధాన్తలో పాతవాసనలు పోలేదని చూపించడమే వారి చాకచక్యానికి నిదర్శనం... విశ్వమానవ 
ప్రేమని మూర్తీ భవింపచేయడమే అప్పారావు లక్ష్యం అని ఆరుద్ర అన్నారు. (గు.గు.పీ.పు:69) విశ్వ 
ప్రేమ అనేది అభ్యుదయ కవిత్వంలోని అంతర్జాతీయ దృక్పథాన్ని స్పురింపజేసే అంశం. అంతేకాకుండా, 
సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో గురజాడ రచించిన దేశభక్తి గేయం గురించి వివరిస్తూ, కె. వి.రమణా 
రెడ్డి అభిప్రాయాన్నే ఆరుద్ర ఫ్థిరపరిచారుో. ఆ అభిప్రాయం ...“భౌతిక సంపత్తి , కళా విలసనం, 
వ్యాపార వాణిజ్యాల ఇతో ధికాభివృద్ధి, ప్రగతి దృష్టి, సార్వత్రిక శాంతి, పరస్పర సహాయ్య సహాకార 
వైఖరి, జాతులమై త్రి, మతాల ఒద్దిక, సమాజంలోని ఆడ్డుగోడలనుకున్న వాటిని కూల్చి ఆటంకాలను 
రద్దుచేసి దేశమంతటా ఒకే ఆర్థిక విధావాన్ని అమలు పరిచి, స్వదేశీ పరిశ్రమలు 'పెంపాందించుకొని, 
ఇతర జాతులతో వర్తక వాణిజ్యాలు సాగిస్తూ దేశాల నడుమ గల వైమనస్యాలను తొలగించి ప్రపంచమంతటా 
ఏకైకమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని కోరుతున్న మధ్యమ వర్గ భావజాలమే ఈ గీతంలో 
అడుగుడుగునా కన్పిస్తుంది. “పరులకలిమికి పార్లి” ఏడ్వ గూడదన్నప్పుడు కలిమిలేములు అసమానతలు 
ఉన్నవి ఉన్నట్టుగానే కొనసాగడం అటుంచి, వ్యక్తి ఆస్తి భద్రతకు ఆస్కారం ఏర్పడుతుంది. అప్పారావు 
మానవతా వాదము ఆకాలానికి అభ్యుదయకరమే అయితే, దేశభక్తి గేయంలో అభ్యుదయ భావాలున్నా, 


58 


ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అభ్యుదయ రచయితల సంఘం, 1943 కి గాని ఒక రూపానికి రాలేదు. 
పోనీ, అప్పటికే భారతదేశంలో ఆ భావజాలం, ఆపేరుతో కొనసాగుతుందనీ చెప్పడానికి వీలులేదు. 
కానీ, 1935 నాటికే మార్క్సిస్టు దృక్పథంలో ప్రభావితులై రచనలు కొనసాగిస్తున్నారు. 1935 లోనే 
భారతదేశంలో “అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం” రూపుదిద్దుకొంది. (శ్రీ (శ్రీ 
“మహాప్రస్థానం” రాసే నాటికి కూడా మార్కిస్టు దృక్పథం తో రాయబడుతున్న రచనలకి కూడా 
“అభ్యుదయ సాహిత్యం అనే పేరు రూఢికాలేదు. 1940 తర్వాత మహాప్రస్థానం గేయం ప్రచురణ 
పొందిన తర్వాత నే అభ్యుదయ కవిత్వమనే పేరు వ్యాప్తిలోకి వచ్చిందో". అయినప్పటికీ , కందుకూరి, 
గురుజాడ వంటి వారిని 'ఆంధ్ర అభ్యుదయ రచయితలు' ఆదర్శంగా స్వీకరించి, వారి భావజాలాన్ని 
ప్రచారం చేయడంలో అభ్యుదయ దృక్పథమే కారణమనేది గమనించ వలసివుంది. ఈ దృక్కోణంతో 
పరిశీలించినప్పుడు, “దేశభక్తి గేయంలోని విశ్వజనీన (ప్రేమను ఆరుద్ర సమర్థించి, మార్క్సిస్టు విమర్శనా 
దృక్పథాన్నే ప్రదర్శించారని తెలుస్తుంది. ఈ దేశభక్తి గేయాన్ని (శ్రీ శ్రీ) సమస్త ప్రపంచ మహాజనుల 
జాతీయగీతంగా (ప్రశంసించారు. ప్రాంతపు టెల్లలను, దేశ సీమలను జలధులను దాటిన విశాలదృష్టి 
ప్రదర్శించి, అంతర్వాహినిగా విశ్వప్రేమను ఈగేయంలో ప్రకటించారని గురజాడ గురించి సినారే 
అన్నారు. 

రచనకుండే గుణం సమాజాన్ని ప్రగతి శీలంగా ముందుకి నడిపించేటట్లు రూపాందినదైయ్యేటట్టు, 
సామాజిక మార్పులకు సాధనంగా ఉపయోగ పడేటట్టు, సృజన జరగడమే కాకుండా, చరిత్ర గతిని 
ముందే నిర్ణయించే స్వభావం మార్కిజంలో ఉండటం వల్ల, ఆరుద్ర మార్కిస్టు దృక్పథంతో 
విమర్శానాత్మక పరిశోధన కొనసాగించి, శాస్త్రీయ దృక్పథానికి మార్గాల్ని తెరిచారు. నిజానికి గురజాడ 
మార్క్సిజం చదవలేదు. ఆయన ఆలోచనల్లో వర్గ సంఘర్షణ చోటు చేసుకోలేదు. అయినా, 
ఆయన రచనల్లో ఒక ముఖ్యమైన మార్కిస్టు లక్షణం వుందని కొంతమంది* విమర్శకులు పేర్కొనడాన్ని 
బట్టి కూడా ఆరుద్ర గురజాడ రచనల్ని మార్కిస్టు దృక్పథంతో పరిశీలించడం శాస్త్రీయ మైన దని 
తెలుస్తుంది. 


3.3.2. పరిశోధవాత్మక విమర్శ 


గురజాడలో పింగళిసూరన, నేమనల ప్రభావం కూడా కన్పిస్తుందన్నారు ఆరుద్ర (గు.గు. పీ.పు:106) 
పింగళి సూరన, కళాసిద్ధాంతాల్ని, వేమన సామాజిక స్పృహను ఆకళింపు చేసుకొని జాతిని మేల్కొలిపిన 
కవిగా గురజాడను అంచెనా వేశారు. పింగళిసూరన లక్షణ (గ్రంథం కాకుండా కళాపూర్ణోదయం 
కావ్యం రాసినా, స్వతంత్ర కల్పనతో సృజనాత్మక కళనుఎలా ప్రదర్శించ వచ్చో నిరూపించడం, ఆ 
కాల్చనిం జగత్తు స్థానంలో సమకాలీన సమాజ స్వరూపాన్ని తన ప్రతిభా విశేషాలతో ప్రతిఫలింప 
జేయవచ్చుననేది గ్రహించి ఉంటారనేది వీరి అభిప్రాయం కావచ్చు. గురజాడ చేసిన స్వతంత్ర రచనల్లో 
సామాజిక స్పృహను నిక్షిప్తం చేయడంలో సూరన క ళాసిద్థాంతాల్ని, వేమన స్పృహనీ ఆకళింపు 
చేసుకున్నాడనే ఆరుద్ర పరిశీలన లోతైనది. గురజాడ కంటే ముందుగా, కాలమాన పరిస్థితుల దృష్ట్యా 
చూసినా తెలుగు సాహిత్యంలో సామాజిక స్పృహగల కవులు వేమన, కందుకూరి, గురజాడలు కన్పిస్తున్నా, 


59 


వేమనను సంస్కరణవాదిగా (మ.వే. పుః397), కందుకూరి వీరేశలింగంలో కన్పించే సంఘ సంస్కరణ, 
సాహిత్య ప్రక్రియలను ప్రారంభించడాన్ని గమనించి, ఆధునికాంధ్ర సాహిత్య ప్రక్రియలను ప్రారంభించడాన్ని 
విస్మరింబగుండా కందుకూరిని “ఆధునికాంధ్ర సాహిత్య నిర్మాత" గానూ, గురజాడను “ఆధునికాంధ్ర 
సాహిత్య జనకుడు" గానూ పేర్కొని (గు.గు.పీ.పుట:111) అభ్యుదయ యుగ కర్తగా (శ్రీ (శ్రీ 
ని ప్రకటించడం ఆరుద్ర కున్న తెలుగు సాహిత్యం పట్ట గల లోతైన అవగాహన వెల్లడవుతుంది. 
ఇది కూడా ఆరుద్రకున్న విమర్శనాత్మక పరిశోధనా దృక్పథాన్ని పట్టిచ్చే అంశమవుతుంది. 


3.3.3. సంయమన విమర్శన దృష్టిః 


గురజాడను విమర్శనాత్మకంగా పరిశీలించడంలో తన పరిశోధనకు ఈ విమర్శను ఆంతర్భాగంగా 
చేసుకోవడం వల్ల, చాలా సంయమనంతో చారిత్రక, తులనాత్మక విమర్శనాపద్ధతుల సహకారాన్ని 
తీసుకొన్నారని తెలుస్తుంది. కానీ, ఎక్కడా మార్క్సిస్టు దృక్పథం అని పేర్కొనలేదు. దీనికో కారణం 
కూడా కన్పిస్తుంది. “కన్యాశుల్కం” లో సౌజన్యరావు, మధురవాణికి భగవద్గీత నిస్తాడు. దీన్ననుసరించి 
గురుజాడ భగవద్గీతను ఎంత గౌరవిస్తారో తెలుస్తుందన్నారు ఆరుద్ర (గు. గు. పీ.పుః87). అంతేకాకుండా 
అప్పారావు హేతు వాదే కాని, నాస్తికులు కారు. ఆయన భగవద్గీత వైపు మొగ్గుతారు. కళకు 
ప్రయోజనముందని గుర్తించి, కళకోసమే కళ అన్నవాదాన్ని ఖండించినా, ఆయన కర్మసిద్ధాంతాన్ని 
పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు కనపడుతుందన్నారు (గు.గు. పీ. పు:87) అంతటితోనే ఆగిపోకుండా, 
అప్పటికి సోషలిజం సిద్ధాంతాలు గురజాడకి పరిచయం కాకపోవచ్చు నన్నారు (గు.గు.పీ.పుః87) 
కె.ని.రమణారెడి ఈ విషయంలో చెప్పిన వ్యాఖ్యానం 'తర్కదృష్టితో కర్మ సిద్ధాంతం సత్తాను చూపి 
మెచ్చడమే గాని, దాన్ని మొత్తంగా తాను ఒప్పేసుకోవడమేమీకాదు' అనే వాదాన్ని ఖండించి, అప్పారావు 
కర్మసిద్ధాంతాన్నే నమ్ముతున్నారన్నారు ఆరుద్ర (గు.గు.పీ.పు: 87). ఈ విషయం లో సోమయాజుల 
వెంకట రామమూర్తి అభిప్రాయాన్ని చూస్తే, “ భగపుడ్డేతలోణి (ోక్టుక్ల బగవాశుణి యయువదే4ము 
లక్షలు అరికుడ్డడ్డాయ చంవుకొశోందుకు (వలల న్లుంటాడం, శాజిశ్యురావు 
నిజ్ఞానాయదేయడుూ అని తెలుస్తుందో. ఇదే సంకలన గ్రంథంలో కేతవరపురామకోట శాస్తి 
అభిప్రాయం ఇలా ఉందో. అమానుషంగా పరిణమించిన పాంఘికధర్మం ఇక సాగటానికి వీలు 
లేదని, దాన్ని సుమానుషంగా మార్చడానికి తోడ్పడుతున్న పుస్తకం గదా ఇది, తనకు తన రచనల 
మీద వున్న పూర్ణ విశ్వాసాన్ని ఎవరు ప్రకటిస్తే బాగావుంటుందో అని ఆలోచించి - అందుకు 
సౌజన్యరావును ఎన్నుకొన్నాడు గనుక, అప్పారావు గారి ప్రతినిధిగా పౌజన్యరావు కూడా మన విశ్వాసం 
చూరగొంటున్నాడు”. ఎస్‌. గంగప్ప ఇదేవిషయాన్ని మరో కోణం నుండి చూశారూ”. “ఈ హాస్యం 
అవహేళన (82t[8) చమత్కారయుతము (౪) అయినప్పుడు మరింత మనోజ్ఞంగా ఉంటుంది. 
బంట్రోతు గాయత్రి ప్రమాణం చేసి” ఇన్నాళ్ళకి జంరుప్పోగు వినియోగంలోకి వచ్చింది. థియోసో ఫిస్టులు 
చెప్పినట్టు ఓల్టుకస్టమ్స్‌ అన్నిటికి యేదో ఒహప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు యార్పరిచారు. 
ఆత్మానుభవం అయితేనే గాని తత్త్యం బోధపడదని వ్వాఖ్యానించడంలో సెటైర్‌ ఉంది” అలాగే 
వేదమంత్రాలను ఎద్దేవా చేసి నవ్వుపుట్టించడం సంప్రదాయంపై దెబ్బతీయడమవుతుంది వంటి 


వ్వాఖ్యానాల్ని చూస్తే సౌజన్యరావు, మధురవాణికి భగవ ద్గీత ను ఇవ్వడంలో, గురజాడ లక్ష్యం 
కొంత స్ఫురించే అవకాశం ఉంది. “భగవ ర్లీత-మార్క్సిజం"” గ్రంథంలో ఆర్వీయార్‌, కర్మ, 
భక్తీ సిద్ధాంతాలను చర్చించి, సమస్యల నుంచి పారిపోయో దారినే భగవద్గీత చూపిస్తుందనీ, శ్రామిక 
జనవిముక్తి పోరాటాన్ని ముందుకు సాగనివ్వదు అన్నారు. ఈ అభిప్రాయాన్ని లోతుగా ఆలోచిస్తే, 
మరి ఏదృక్పథంతో సౌజన్యరావు చేత మధురవాణికి “భగవద్గీతను ఇప్పించారనే తాత్తిక అంశాల 
పట్ల ఆరుద్ర విమర్శనాత్మక శక్తి తెలుస్తుంది. సౌజన్యరావు ద్వారా గురజాడ సంఘ సంస్కరణను 
ఆశించారని చాలామంది విమర్శకులు చెప్పారు. గురజాడ పాత్ర రూపంగా సౌజన్యరావు లో ఉన్నాడన్నవారూ 
ఉన్నారు. కనుక, ఆరుద్ర చాలా సంయమనాన్ని పాటిస్తూ, ఒక “విమర్శనాత్మక పరిశోధకుడు" గా 
రాగద్వేషాలకు అతీతంగా, గురుజాడ రచనల్లో మార్కిస్టు ధోరణులు కన్పిస్తున్నా, అప్పారావు హేతువాదే 
కాని, నాస్తికులు కాదని తన నిర్ణయాన్ని ప్రకటించారు. 

గురజాడ అప్పారావు సంధ్యావందనం చేస్తూండేవారని లేఖల వల్ల కూడా తెలుస్తుంది. కనుక, 
ఏరిశోధక విమర్శకుడుగా ఆరుద్ర, గురజాడను అంచనా వేయడంలో సంయమనాన్ని పాటించారు. 


3.4. (శ్రీ(శ్రీవట్లు ఆరుద్ర వైయక్తిక విమర్శ: 

శీ శీ (శీ రంగం శ్రీనివాసరావు) విషయంలో ఆరుద్ర కొన్ని వైయక్తిక అనుభూతులకు 
గోనైనట్లు కన్పిస్తుంది. అభ్యుదయ కవిగానే కాకుండా “అభ్యుదయం” అనే పేరుతోనే ఓ క వితను 
గాసినవాడు (శ్రీ శ్రీ. ఆరుద్ర, (శ్రీ) శ్రీ) బంధువులు. ఇద్దరూ కొన్నాళ్ళు మద్రాసులో కలిసి 
౨తికినవారుో. మార్కిస్టు జెండాల్ని మోసినవారు. పార్టీ సమావేశాల్లో పాల్గొన్నవారు. మొదట్లో 
'రుద్రని, (శ్రీ, శ్రీ) ప్రోత్సహిస్తూ, కవిత్వంలో గల లోటుపాట్లను తెలియజేసినవాడు". అలాంటి 
శ్రీ శ్రీతో సైద్ధాంతిక విభేదాలు రావడంతో ఇరువురూ తీవ్రంగా విమర్శించుకున్నారు. ఈ 
మర్భలు వైయక్తిమైతే పరిశోధకుడుగా ఆరుద్రను గాని, కవిగా (శ్రీ శ్రీ ని గాని పట్టించుకో 
"ల్సిన పనిలేదు. కానీ, ఈ విమర్శలవల్ల సాహిత్యానికి కొంత నష్టం వాటిల్లింది. అభ్యుదయ, విప్లవ 
విగా మార్కిస్టు దృక్పథాన్ని ప్రదర్శించిన (శ్రీ (శ్రీ లోనూ కొన్ని ఇజాల పట్ల తొణికిసలాట 
న్పిస్తున్నా, (ప్రధానంగా కన్పించేది మార్కిజమే! దీన్ని సూటిగా విమర్శకుడు, పరిశోధకుడు 
రూపించవలసిన అవసరం ఉంది. కానీ, తనతో సంబంధ బాంధవ్యాలు సక్రమంగా కొనసాగినంత 
నిలమూ ఒక పద్దతిలోనూ, తర్వాత మరొక రకంగానూ విమర్శను కొనసాగించడం ఒక విమర్శకుని 
వృకృథాన్ని పట్టి చూసినప్పుడు సద్విమర్శ ను కొవసాగిం చలేదని నిరూపితం కావడం తప్పుదు. 
ఆరుద్ర లో శ్రీ శ్రీ) పట్ల ఇలాంటి విమర్శనా దృక్పథం కన్పిస్తుంది. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో 
కొన్ని విషయాల్లో ఆరుద్ర వ్యాఖ్యానాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. వాటిని కింద విధంగా 
పరిశీలించవచ్చు. ఆరుద్ర, (శ్రీ) శ్రీ) పట్ల వ్యక్తీకరించిన కొన్ని అభిప్రాయాల్ని యధాతథంగా కింద 
పేర్కొనడం ద్వారా ఆరుద్ర దృక్పథం స్పష్టమవుతుంది. 

“౩ త్ర అంపిందో మోదలు ఎన్హండూ “అంపందమూత్టూ” అలా పేర్కొలేవాడు. ” 
'స.ఆం,సా,13 సం.పుః96) 


él 


గ? భుహావస్థాలం గతాణికి శజుల్‌ ఇస్తాయ్‌ కౌతా, వారీశ్‌ రానీల 'భుటామూ హైజుంగ్‌ 
అశే పాటా, శేషా  రబింబిళ “మూలో -మాలో -మాలో” అశే పోటా, (బోడ లాలి 


అయినా లీన్‌ గతరబనకు ఉత్తేజిత యెబ్చినబే బో “చిరకాలం ' దాకా శ్రీ శీ బెవ్పులేదూ. 
(స.ఆం.సా, 13పు.146). 


“ దళ్దిడోనాభళాద్తే చెప్పుల కొత్త కప్రలంతా తనో అయయాయలే అణి ్రూజిన్తూ “ఖీ త్రో 
వద్యాలణే ఎవాడుడు ” అనే గీతం ఆ శ్రీ రాశాడు. 


“రౌండు ల్లీ ౧కీల్‌ ట్లింకిల్‌ ఉయటల్‌ జ్ఞౌడ్లు 
రౌండు ఆరయ(దాభిషేకాలు 

రౌండు రామ యోగ శంఖాలు 

రౌండు ఎట్రియారాటాలు 

రెండు వాశుతుల్‌ శా(ల్రాలు 

రౌండు నయన్క రొంబ డోర్ల నారాయణా (ల్రాలు 
రెండు నాయరమాల్‌ సీడీలు రాగారా బాలు 
రెండు వలా పీలా కలో కురారాలు ” 
రెండు గోరా వీణా బినాయకా రాగాలూ 


ఈ పాదాలలో లిటిల్‌ థియేటర్‌ ఉద్యమాన్ని నడిపిన అబ్బూరివారూ, నేనూ (ఆరుద్ర) మౌవ 
శంఖం వ్రాసిన నారాయణ బాబూ, విబ్లియార్‌ రాసిన సింగరాచార్య, ఇంద్రగంటి హనుమచ్చా( స్తీ, 
విశ్వనాథ సత్యనారాయణ, పఠాఖీ, పిఠాపురం యువరాజా, గోరాశాస్త్రి అందరూ (శ్రీ, శ్రీ, ప్రభావంలోని 


వాళ్ళే అన్నది కవిహృదయం. కాని, వాస్తవానికి వీళ్ళంతా (శ్రీ (శ్రీ హృదయంలో మెదిలే కవి 
సింహలు, సింహ కిశోరాలు” (స.ఆం.పా.13వ సం.పు.287). 


“క్రీ శ్రీ సాహిత్య జీవితంలో పరిస్థితులకు వ్వక్తిగత జీవితంలో పరిస్థితులకు సమన్వయం సైకాలజిస్టులే 
చేయగల ప్రయత్నం”. (స.ఆం.సా.13 వ సం.పు.264). 


ఇవన్నీ సమ(గ్ర ఆంధ్ర సాహిత్యం 13వ సంపుటిలో (శ్రీ (శ్రీ పట్ల ఆరుద్ర చేసిన వ్యాఖ్యలు. 
ఆరుద్ర తన “గురజాడ గురుపీఠం”లో “సంకల్పం” శీర్షికతో ముందు మాట రాసుకొంటూ... 

“జాడ్యం యుడారిభవాడు తానే ఆద్భుడసుకొంటాయ. 7972 లో శేశూ ఈ వాతికేల్చు 
నొహిల్భం ఆశే వ్యానంలో ఇతగాడు 1939డాకా తెలుగు నొహిల్బం నన్ను శడిపింబిండా 
ఆ తర్గాత శుంబీ దాగి శేశు శజిపిన్తుల్చాశణి శిల్లాల ల్లో తర చేనుకున్చాడు. బండీ 
చక్రం ఎడ్‌ శుశ్చ ఈర ఆ బండీన తానే కజాలిల్లాశుకొంటుండా చార్యతక ఖౌతిక వాడా 
ఎవరూ. యిలా అశుకోరు. 1930 శుంబీ తెలుగు నాహిల్య చరత “ఖీ శీ "న్చీయ 
బర్మాల అఖికూడా ఆ (వబుద్ధుడు జొక్సీచక్కాడోంచాడు ” (గు.గు.పీ,పు.౪) అని అన్నారు. 


62 


1981 లో వేగుంట మోహన (ప్రసాద్‌ “7015 76౧86 71౫65” అనే తెలుగు కవితల ఆంగ్లానువాదాల 
సంకలనంలో “Dedicated to the memory of my father and presented to Sn Sri 
the Father of Modem Telugu Poetry” అని అంకిత వాక్యాలు రాయడాన్ని ఆరుద్ర అంగీకరించలేదు. 
దీన్ని ఆరుద్ర ఖండించినట్లే రోణంకి అప్పలస్వామి కూడా వ్యతిరేకించిన ఉత్తరాన్నీ, కథనాన్ని పేర్కొన్నారు 
(గు.గు.పీ.పు:౪॥) అంతేకాక, (శ్రీ (శ్రీ తనను కాదన్న వారిపై విరుచుకు పడ్డారనీ, వార్థక్యంలో 
గురివింద గింజవాడిలా ప్రవర్తించారని ఆరుద్ర వ్యాఖ్యానించారు. “(శ్రీ శ్రీ)” నిఅభ్యుదయ కవిత్వానికి 
యుగకర్తగా చాలా మంది అంగీకరిస్తున్నారు", 


1930 నుంచి ఎలా ఉన్నా, 1947 నుండి 1955 సంవత్సరాల మధ్య వెలువడిన అభ్యుదయ 
కవుల కవితా సంకలనాల్ని పరిశీలిస్తే (శ్రీ (శ్రీ) ప్రభావానికి లోను కాని అభ్యుదయ కవి కన్పించడని 
రామమోహన్‌ రాయ్‌ పేర్కొన్నారు ఇలాంటి అభిప్రాయాలు విమర్శకుల్లో ఉండగా, ఆరుద్ర కూడా 
శ్రీశ్రీ తో సైద్ధాంతిక విభేదాలు రాకముందు అభ్యుదయ కవి, విప్లవకవిగా (శ్రీ) (శ్రీ గురించి 
చెప్పారో. ఈ అభిప్రాయం 1955-69 లలో “రాసిన కలంచిత్రాలు ” లో సంప్రదాయం తెలిసిన 
విప్లవకారుడు, తెలుగు తనం జీర్ణించుకున్న జగత్‌ పౌరుడు గా కూడా అభివర్షించారూో. డా.సి.నారాయణ 
రెడ్డి తన సిద్ధాంత గ్రంథంలోనూ (శ్రీ (శ్రీ ని “అభ్యుదయకవి” గానే చెప్పారు, 

ఆరుద్ర, (శ్రీ (శ్రీ, అబ్బూరి వారితో తర్కించి కవిత్వంగా రాసిన “సాహిత్యోప నిషత్‌ ” లో 
శ్రీ శ్రీ అభిప్రాయంగా కవి ప్రగతి శీల భావాలు కలవాడు కావాలని ఆకాంక్షించినట్టు వర్షించడంలో 
మార్క్సిస్టు దృక్పథాన్ని తనదైన దృక్పథంతో ప్రకటించడం కన్పిస్తుందో. 

శ్రీ శ్రీ అభిప్రాయంగా ఆరుద్ర రాసిన కవిత్వంలో (శ్రీ, శ్రీ పట్ల ఆరుద్ర దృక్పథం దీనిలోమా 
తెలుస్తుంది. అయితే అంతకు ముందే స్వయంగా శీ శీ “దేశ చరిత్రలు లో ఈ భావాల్ని 
మరింత స్పష్టంగా కవిత్వీకరించారు”. దీన్ని “చరిత్ర నిర్మాతలు ప్రజలు. ఏరాజులో వారి తాబేదారులో 
కాదు. అన్న చారిత్రక భౌతిక వాద దృక్పథాన్ని కవితామయం చేసి ప్రతిభావంతంగా రాసినవాడ”ని 
ఎస్వీ. సత్యనారాయణ, (శ్రీ, (శ్రీ లో కన్పించే మార్సిస్టు దృక్పథాన్ని వివరించారు. ఇంత స్పష్టంగా 
చెప్పక పోయినా, డొంక తిరుగుడు పద్ధతిలోనైనా (శ్రీ (శ్రీ ని అభ్యుదయ కవిగా, మార్స్కిస్టు 
దృక్పథాంలోనే ఆరుద్ర వివరించడం తప్పలేదు. శ్రీ, (శ్రీ ని డిస్కవర్‌ చేయడమే కాక, నజ్రుల్‌ఇస్లాం 
గీతాలను ఎన్నింటినో మూలం నుండి చదివి వినిపించి, (శ్రీ (శ్రీ తిరుగుబాటులో తిప్పిన ఘనత 
నిస్సందేహంగా పురిపండాఅప్పలస్వామికే దక్కుతుంద నడంలో బలవంతంగా మార్క్సిజం లోకి 
శీ శ్రీ లాక్కొని రాబడ్డాడు గాని స్వతహాగా రాలేదవేది స్ఫురించేటట్లు ఆరుద్ర వ్యాఖ్యానించారు. 
(స,ఆం.సా.13వ.సం.వు. 119). 

ట్రాట్స్‌ స్కీ “రష్యా విప్లవం” “క్రో పాట్కెన్‌ “విప్లవ సందేశం' బుఖారిన్‌ “చారిత్రక భౌతిక వాదం” 
ఇంకా ఇటలీ విప్లవ కారుడు “మజ్ఞనీ చరిత్ర సామ్యవాద సిద్ధాంతాల పట్ట (శ్రీ, (శ్రీ ని ప్రభావితం 
చేశాయన్నారు. అలాంటి (శ్రీ (శ్రీ ప్రత్యక్షంగా పార్టీకార్య కలాపాల వల్ల మార్కిస్టు సిద్ధాంతం 
తెలియదని తానే చెప్పుకున్న ఉదంతాన్ని వివరించి, ఆదిలో మార్కిస్టు లైను లోకి (శ్రీ (శ్రీని 


6 


తీసుకొచ్చిన అబ్బూరి వారు ఎంత ప్రయత్నించినా” అతణ్ణి ఆ దారిలోంచి ప్రక్కకి తప్పించలేక పోయారన్నారు. 
(స.ఆం.సా.13వ.పు.106) 

శ్రీశ్రీ జీవితాన్నీ, రచనల్నీ విమర్శించడంలో ఆరుద్ర వ్యవహరించిన తీరుని పరిశీలించిన 
విమర్శకులలో కెవియార్‌ వంటివారు, తమ విచారాన్ని వ్యక్తం చేశారు”. కవి దాశరథి కూడా దీన్ని 
“అనారోగ్య కర విమర్శవారీతి'గా వ్యాఖ్యానించారు. 


“రుధిరజ్యోతిర్హర్శనం (సోమసుందర్‌) పుస్తకానికి పీఠికరాస్తూ” ఆరుద్ర, (శ్రీ (శ్రీని కించపరిచే 
మాటలు రాయటం న్యాయమనిపించదు. (శ్రీ, (శ్రీ, వైపు నుండి తీవ్రమైన శరాఘాతాలు వచ్చినపుడు 
ఆరుద్ర ఉఎక్షిస్తే, బా . అభ్యుదయ యుగకర్తగా (శ్రీ (శ్రీకి ఇవ్వవలసిన సముచిత స్థానాన్ని 
పనిగట్టుకొని భంగపరచ జూస్తున్నట్టు ఇటీవల ఆయన రచించిన కొన్ని వ్యాసాలవలన అనిపిస్తున్నది” 
అని ఆరుద్ర అభినందన సంచిక లోనే రామమోహన్‌రాయ్‌ “ఆరుద్ర ఆనందహేల' ఆనేవ్యాసం” 
(ఆ.అ.సం,పు: 28) లో విమర్శించారు. దీన్ని ఆరుద్ర తన అభినందన సంచిక నుండి తొలగించకుండానే 
ప్రచురించడం విశేషం! ఇదే సంచికలో దేవులపల్లి రామానుజరావు “ఆరుద్ర కవితలో భావ ప్రాధాన్యతతో 
పాటు అభ్యుదయ దృక్పథం ఒక ప్రత్యేకత, (శ్రీ, (శ్రీ, పక్కన నిలువదగిన కవి ఆరుద్ర' (ఆ.అ.సం.పు: 109) 
అని రాస్తే, నండూరి రామమోహనరావు'అభ్యుదయకవిత్వానికి ఆదిరుద్రుడైన (శ్రీ, (శ్రీ ఆరుద్రమ 
ఆరో రుద్రుడని పేర్కొన్నాడు. నిజానికి ఆరుద్ర రెండోరుద్రుడు, (శ్రీ (శ్రీ తర్వాత వెంటనే 
స్ఫురించే పేరు ఆరుద్రదే. అభ్యుదయ కవిత్వానికి ఒకరు మార్క్‌, మరొకరు ఏంగెల్స్‌ (ఆ.అ.సం.పు 
:71) అని పేర్కొన్నారు. ఆరుద్ర జీవితం, రచనలపై పరిశోధన చేసిన ఎల్‌. సంగయ్య, ఆరుద్ర 
పై మార్క్స్‌ సిద్దాంత ప్రభావం ఉంది (పుః112) అని పేర్కొంటే, ఆరుద్ర షష్టిపూర్తి అభినందన 
సంచిక (1985) కి సంపాదకుడుగా వ్యవహరించిన బి.ఎస్‌.ఆర్‌. కృష్ణ “(శ్రీ (శ్రీ - ఆరుద్రిల 
మధ్య వివాదాన్ని గురించి రాస్తూ “కొందరికి కోపం, కొందరిలో నిరసన, మరికొందరిలో విచారం 
కలిగించాయి. వారి వారి ఆలోచనా ధోరణులను బట్టి ఈ తరతమ భేదాలు.. వ్యక్తివికాసం 
అందరిలో ఒకే లాగ మూసపోసినట్టు జరగదు. ఊహతెలిసి, ఊహలు పెరిగిన కొలది సాలోచనాపరుల 
ఆలోచనలు వివిధ దశలలో వేరువేరు దిశలు విస్తరిస్తుంచాయి. (శ్రీ (శ్రీ ఒక సిద్ధాంతానికి నిబద్ధుడైన 
కనికాగా, ఆరుద్ర ఏ ఒక్క సిద్ధాంతమూ పరిపూర్ణమైనది కాదన్న నమ్మికతో పూర్ణమాననవాది అయినాడు" 
(ఆ.అ,సం.పు: 122) అని ఇరువురి దృక్పథార్ని విశ్లేషించారు. ఈ షష్టిపూర్తి సభలోనే అధ్యకోపన్యాసం 
చేసిన జస్టీస్‌ చిన్నప్ప రెడ్డి హేతు సమ్మితమై శాస్త్ర గతమైన దృక్పథంతో కానీ పాత అంతా రోత 
అనక, నవ్యతను (గ్రహిస్తూ నవీన మార్గాలను సూచిస్తూ, రచయితగా, విమర్శకునిగా 'పయనిస్తాడనీ, 
ఆరుద్ర ఆలోచనలమీద, రచనలమీద మార్క్సిజం వెలుగు ప్రసరించడం వల్ల మార్క్సిస్టు, హ్యూమనిస్టు 
అనొచ్చు (ఆ.అ.సం.పుః11,12) అన్నారు. 

ఇంతమంది అభిప్రాయాల్లో కూడా శ్రీ (శ్రీ, ఆరుద్ర ల దృక్పథాలు వెల్లడవుతున్నాయి. 
శ్రీ శ్రీ - ఆరుద్ర ల్లో భిన్న దృక్పథాల కన్పిస్తున్నా, (శ్రీ (శ్రీ లో మార్క్సిస్టు దృక్పథం స్పష్టంగా 
కన్చిస్తున్నా, కొన్నిసార్లు మార్కిస్టు వ్యతిరేక తాత్త్విక ఆలోచనలూ కన్పిస్తున్నాయి. ఎ స్వీ. సత్యనారాయణ 


మాటల్లో దీనికి సరైన సమన్వయాన్ని చూడగలిగే అవకాశం కన్పిస్తుంది. “సాహిత్యాన్ని తానొక్కడే 
శీ శ్రీ నడిపిస్తున్నాననే భావం ఇలాంటి వాటిలో ఒకటి. కవిత్వరూపం విషయంలో (శ్రీ (శ్రీ 
ప్రకటించిన భావంకూడా ఇలాంటిదే. ఇవన్నీ (శ్రీ (శ్రీ లాంటి ప్రజాకవి స్థాయిని తగ్గించవు కానీ, 
ఆయన ఓ సందర్భంలో రాసినట్టు పబ్లిక్కున నిలబడితే ఏమైనా అంటాం అనే వాళ్ళకు అవకాశం 
కల్గించాయన్నదే బాధో! ఇక, ఆరుద్ర అన్నట్టు “సైకాలిజిస్టులు' కూడా (శ్రీ) (శ్రీ) కవిత్వం అలా 
వెలువడడానికి గల కారణాల్ని విశ్లేషించారు. జీవితంలో తటస్థించిన కొన్ని పరిస్థితుల వల్ల సర్రియలిజం 
వంటి కవిత్వాన్ని రాయడానికి కారణమన్నారు. కానీ, ఈ దృష్టితో ఆరుద్ర ఆ వ్యాఖ్య చేయకుండా, 
వ్యక్తిగత రాగద్వేషం కన్పించడం వల్ల ఆరుద్ర విమర్శనా దృక్పథం, (శ్రీ, (శ్రీ) విషయంలో (ప్రత్యేకించి 
కొంత కళంకాన్ని ఆపాదించుకొన్నదనే చెప్పాలి. పురాణం సుబ్రహ్యణ్య శర్మ భావించినట్టు 
శ్రీ శ్రీ - ఆరుద్రల విభేదాలు జాబిల్లి మీద మరకలు వంటివి కాదు. ఇరువురి వ్యక్తిత్వాల్లోనూ 
పెరగడాలు, తరగడాలు లేదనడం సరైందికాదు. 


వివిధ దృక్పథాలు “ఆరుద్ర” లో కన్పిస్తున్నాయని తన అభినందన సంచికలో ప్రకటించినా, ఏ 
విధమైన దృక్పథం తనదో, ఒక మాట కూడా ప్రకటించక పోవడం ఆరుద్ర ను ఆలోచించవలసిన 
పరిస్థితినే కల్గిస్తుంది. 

ఏది ఏమైనా (శ్రీ (శ్రీ) జీవితం, రచనల పట్ల ఆరుద్ర విమర్మవాతృక దృక్పథంలో సూటిగా 
చెప్పే లక్షణం కొరవడిన్సా కవి జీవిత కావ్యసమన్వయ విమర్శను ఉపయోగించుకొని చారిత్రక, 


సామాజిక విషయాల్ని వివరిస్తూ, (శ్రీ శ్రీ) పట్ల ఆరుద్ర మార్కిస్టు విమర్శనా దృకృథాన్నే ప్రదర్శించారని 
స్పష్టమయ్యింది. 


3.5. “వ్యాస పీఠం” లో భిన్న దృక్సుకుల సంగమం: 

పత్రికల్లో ఆరుద్ర రాసిన కొన్ని వ్యాసాల సంకలనం “వ్యాసపీఠం”. ఈ [గ్రంథంలో “భగవద్గీత 
పుట్టుపూర్వోత్తరాలు”. “(బ్రిటనులో వామపక్ష పత్రికలు” వంటి వ్యాసాల్లో మార్కిస్టు విమర్శనా 
దృక్పథం కన్పిస్తుంది. “భగవద్గీత”, వర్ణవ్యవస్థను సంరంక్షించే గ్రంథమని, దీనివల్ల సమసమాజ నిర్మాణం 
సాధ్యంకాదనీ, దానికి శా స్రీయసామ్యవాదమే సాధనం కావాలని వ్యాఖ్యానించారు. (వ్యాసపీఠం. పు.65) 
భగవద్గీతకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యావాల్ని పేర్కొని, పరిశోధనా గ్రంథాల్ని పరిశీలించి, ఇపుడు 
ప్రదారంలో ఉన్న భగవద్గీతను ముగ్గరు వ్యక్తులు వేర్వేరు కాలాల్లో రచించారన్నారు. ఆ ముగ్గరు 
ఎవరో పేర్లు ప్రకటించకుండా, ప్రథమాచార్యుడు, ద్వితీయాచార్యుడు, తృతీయాచార్యుడు అని పేర్కొన్నారు 
(ఆ.వ్యా.పీ.పు.63) కొన్ని చారిత్రక కారణాల వల్ల ప్రథమాచార్యుడు ఉన్నత వర్గాల ప్రయోజనం 
కోసం; రెండన ఆచార్యుడు తాత్త్వికుల కోసం రాస్తే; తృతీయాచార్యుడు మాత్రం ఆర్హుల కోసం 
జిజ్ఞాసుల కోసం రాసి, అన్యదేవతా భక్తులను తనదైవానికి భక్తులను చేయదలిచాడని ఆరుద్ర వివరించారు. 
(అ.వ్యా.పీ.పు.64) (ప్రథమాచార్యుడు క్రీ.పూ. 600కు పూర్వుడనీ, ద్వితీయాచార్యుడు క్రీ.పూ. 
600-500 మధ్య, తృతీయాచార్యుడు క్రీ.పూ. 300-200 మధ్య కాలాలకు చెందినట్టు పేర్కొన్నారు. 


65 


(అ.వ్యా.పీ.పు.64) ఖైర్‌ రచించిన “క్వెస్ట్‌ ఫర్‌రియల్‌ గీత్‌ గ్రంథాన్ని" ఉదాహరించి (ఆ.వ్యా.పీ.పు.62) 
శీత మారాలంటే, మరికొన్ని పరిశోధనలు చేయాలని ముగించారు. ఈ పరిశీలనలో కొంత మార్కిస్టు 
విమర్శనాద్భకథం కన్పిస్తున్నా, వర్ణ, వర్గ రహిత సమాజం రావాలనే దృక్పథమే ఈ వ్యాసంలో ప్రధానంగా 
కన్పించే ప్రతిపాదన. 

ఇక, ఈ దృక్పథంతో రాసిన “బ్రిటనులో వామపక్ష పత్రికలు వ్యాసంలో” “శాస్త్రీయ సామ్యవాదాన్నే 
తమ మతంగా, అభిమతంగా ఎంచుకొనే నాకు సహజంగానే శ్రామికుల పత్రికలు బ్రిటనులోని కార్మికులు 
సరించి ఏంరాస్తుంటాయో చదవాలన్న తహతహ, నిజం తెలుసుకోవాలనే ఆకాంక్షతో కొన్ని పత్రికల్ని 
పరిశీలించినట్లు రాశారు. శాస్త్రీయ సామ్యవాదాన్ని విశ్వసించే వారు మిగిలిన పత్రికలకంటే 
తక్కువపుటలైనా, ఎక్కువ ధరైనా, “మార్నింగ్‌ స్టారు” పత్రికను కొని చదువు కొంటారని (ఆ. వ్యా.పీ. వుః 
292) రాశారు. ఇదేకాకుండా కమ్యూనిస్టు పార్టీకి చెందిన “కమ్యూనిస్ట్‌ ఫోకస్‌ మార్క్సిజం టుడే” 
వంటి మాస పత్రికల స్వభావాల్ని వివరించారు. (ఆ.వ్యా. పీ.పు.293) బ్రిటన్‌లో కమ్యూనిస్టు ఉద్యమాల్లో 
ఉన్న చీలికల్ని పత్రికలు ప్రకటిస్తుంటాయనీ, వీటన్నింటినీ ఆలోచిస్తుంటే “ప్రపంచ కార్మికులారా 
ఏకంకండి” అనే నినాదానికి ముందు “ప్రపంచ కమ్యూనిస్టు లారా ఏకంకండి'అనే నినాదం 
ముఖ్యమనిపిస్తోంది. ఎందు చేతనంటే ఏ శాస్త్రీయ సామ్యవాదవర్గానికైనా ధ్యేయం ఆర్థిక విధానమైన 
“వార్త'ను మార్చడమే సమస్త సమాజ స్థాపన కనుక (ఆ. వ్యా. పీ.పుః 296) అని ముగించారు. భారతదేశం 
లో కమ్యూనిస్టు చీలికల్ని, అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీల్లో కన్పిస్తున్న చీలికలతో పోలుస్తూ, 
ఇవన్నీ ఏకం కావాలనీ, లేకపోతే భిన్నవైరుధ్యాలు, సడలింపులు జరగనన్నాళ్ళూ సమసమాజ స్థాపన 
సాధ్యం కాదనే మార్కిస్టు విమర్శనా దృక్పథంలో ఒక అంశం ఆరుద్ర విమర్శలో కన్పిస్తుంది. 


“ఏకలవ్యుడి పుట్టు పూర్వోత్తరాలు" “ఖడ్గ తిక్కనా - కవి తిక్కనా” “గుండెలు బాదుకోవాల్సిన 
చెన్నీసన్‌ వ్యాసాల్లో తులనాత్మక విమర్శ కన్పిస్తుంది. ఏకలవ్యుని కథ ఆంధ్ర మహాభారతంలో 
కొద్దిగానే కన్పిస్తుంది. “సమగ్ర కథనం' కావాలంటే సంస్కృత భారత, హరివంశాలను, తెలుగు 
హరివంశాల్ని పరిశీలించవలసి ఉంటుందనీ, వాటిని సోదాహరణంగా వివరించారు. పాండవులు, 
ఏకలవ్యుడు మేనత్త, మేనమామ బిడ్డలవుతారనీ, ఆంధ్ర మహాభారతంలో ఆయా రచయితలు తమ 
దృక్పథాలను బట్టి ఏకలవ్యుణ్లి ఓ సంఘటనకు ఉపయోగించుకున్నారని తులనాత్మక పరిశోధకుడుగా 
ఆరుద్రలో ఫలితాంశాల్ని గమనించవచ్చు. ఖడ్గ తిక్కనా, కవి తిక్కనా వేర్వేరని సమకాలీన కావ్యాల్ని 
తులనాత్మక విమర్శచేసి నిరూపించి, కేతన “దశకువూరచరిడత్ర' ను ఆధారంగా చేసుకొని “ఖడ్గ 
తిక్కన - కవి తిక్కన” ల వంశవృశాాన్ని కూడా వివరించారు. దీన్ని సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో 
పరిశోధనగానే వాడుకున్నారు. 'గుండెలు బాడుకోవాల్సిన టెన్నసన్‌' వ్యాసంలోనూ తులనాత్మక విమర్శ 
కన్పిస్తుంది. ఆంగ్ల కవి ఆల్‌గఫడ్‌ టెన్నీసన్‌ (1809-1892)కీ, తెలుగు కవి గురజాడ కీ గల 
సోలికల్ని, తేడాల్ని ఈ వ్యాసంలో విమర్శనాత్మకంగా పరిశీలించారు. టెన్నీసన్‌ “ఇన్‌మెమోరియం” 
గురుజాడ వారు “కన్యాశుల్కం” అను ఇద్దరూ పెంచుకొంటూపోయారని (ఆ.వ్యా.పీ.పు. 232) 
ఇన్‌మెమోరియం లో నాలుగు పాదాల నూతన ఛందస్సులో రచించానని మురిసిపోయారనీ, అలాగే 
సరజాడ “ముత్యాలసరం” అనే ఛందస్సు ఒక ఫార్ఫ్భీగజల్‌ నడకను దృష్టిలో పెట్టుకొని నూతన 


66 


ఛందస్సుని సృష్టించానని రాసుకున్నారనీ, ఇద్దరినీ అప్పటికే అవివాడుకలో ఉన్న ఛందస్సులేనని ఆరుద్ర 
వ్యాఖ్యానించారు (ఆ.వ్యా.పీ.పు.234) టెన్నీసన్‌ కి ముందే ఉన్న లా ర్ల్‌ హెర్చెర్ట్‌ అనేకవి ఈ ఛందస్సుని 
పయోగించారని, అలాగే తెలుగులో గురజాడ కంటే ముందు కందుకూరి రుద్రకవి రాసిన “సుగ్రీవ 
వజయం' లో ముత్యాలసరం ఛందస్సు ఉందన్నారు. (ఆ.వ్యా.పీ.పు.234). ప్రస్తుతం ఆరుద్రలో 
కన్సించే తులనాతృక విమర్శనా దృక్పథాన్ని మాత్రమే పరిశీలించినప్పుడు టె న్నిసన్‌కీ, గురజాడకీ 
గల పోలికల్ని ఎలా వివరించారో, చివరికేమి నిర్ణయించారో తెలుసుకోవడమే ప్రస్తుత లత్యం- 
చెన్నీసన్‌-గురజాడ ఇద్దరికీ రాజాశ్రయం లభించిందనీ, తేడాల విషయంలో టెన్నిసన్‌ చనిపోయిన 
తర్వాత వ్రాతపతుల్ని, గ్రంథాల్ని భద్రపరిచేందుకు విశ్వవిద్యాలయాలు కృషిచేయగా, గురజాడ రచనల 
విషయంలో విశాలాంధ్ర వంటిప్రచురణ సంస్థలు ముద్రిస్తున్నాయన్నారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా 
ఉన్న విశ్వవిద్యాలయాల్లో గురజాడ రచనలపై పరిశోధనలు, అధ్యయనాల నిమిత్తం గ్రంథాలయాలు 
సేకరిస్తున్నాయనేది గమనించాల్సిన విషయమే అయినా, సమగ్ర రచనల్ని ప్రభుత్వపరంగా ముద్రించడం 
లేదన్నది ఆరుద్ర నిర్ణయంగా కన్పిస్తుంది. 


3.5.1. వ్రలవామాలు- శాస్త్రీయ దృక్తుథం: 

“శా స్త్టీయదృక్పథం” కన్పించే వ్యాసాల్లో “స్థలనామ పరిశోధన సంఘం ఆవశ్యకత' “ఇంటిపేర్ల 
నిఘంటు నిర్రాణం' పేర్కొనదగినవి. భాషాశాస్త్ర, సామాజిక, చారిత్రక విషయాల్ని ఆధారంగా 
చేసుకొని విమర్శను కొనసాగించడం ఈవ్యాసాల్లో కన్పిస్తుంది. రాజమండ్రి అనే స్థలనామాన్ని ఒకదాన్ని 
శాస్త్రీయంగా నిరూపించడానికెలా ప్రయత్నించారో కింది విశ్లేషణను పరిశీలిస్తే ఆరుద్ర శాస్త్రీయ పరిశోధనా 
పద్ధతి స్పష్టమవుతుంది. పరిశోధనలో విమర్శను ఎలా అంతర్భాగం చేయగలిగారో అర్థమవుతుంది. 

సాహిత్యంలో నన్నయ్య, (శ్రీనాథుడు, విన్నకోట పెద్దన్న వంటి కవులు పేర్కొన్న “రాజమహేంద్రి” 
“రాజమహేంద్రవరం” “రాజమహేంద్ర పురం” వంటి రూపాల్ని తీసుకొని, బూదరాజు రాధాకృష్ణ 
పరిశోధనా (గ్రంథాన్ని, చారిత్రక ఆధారాల్ని పరిశీలించి “రాజమహేంద్రం” అనే ప్రాచీన రూపం 
నుంచి “రాజమంద్రం” అనే లోక వ్యవహారం ఏర్పడి, ఆంగ్ర ప్రభావం వల్ల రాజమండ్రి రూపం 
సిద్ధించిందన్నారు. (ఆ.వ్యా.పీ.పు.86) 


వ్యాసపీఠంలో గల వ్యాసాల్లో కన్పించే పరిశోధనాంశాలు ఆయా శీర్షికలతో పరిశీలించిన విభాగాల్లో 
గమనించడం వల్ల, ఆరుద్రలో కన్పించే వివిధ పరిశోధనా దృక్పథాలు స్పస్టనువుతాయి. ఈ వ్యాస 
సంకలనంలో ప్రధానంగా మార్స్కిస్టు, తులనాతృక, విమర్శనా దృక్పథాలు కన్పిస్తున్నాయనేది పై పరిశీలన 
వల్ల స్పష్టమయ్యింది. 


3.6. * ప్రజాకళలూ- ప్రగతివాదులూ' మార్క్సిస్టు దృక్పథం: 
' ప్రజాకళలూ - ప్రగతివాదులూ” గ్రంథాన్ని, ఆరుద్ర రాసిన కొన్ని ఎంపిక చేసిన వ్యాసాల్ని సంకలనంగా 
ఆరుద్ర షష్టి పూర్తి సందర్భంగా ప్రజాశక్తి ప్రచురణాలయం వారు ప్రచురించారు. దీనిలో మోటూరి 


67 


నుమంతరావు 'ముందుమాట' లో ఆరుద్ర రచనల్లో కన్పిస్తున్న అభ్యుదయ భావాల్ని, మార్కిస్టు 
విమర్శనా దృక్పథాన్ని గమనించవచ్చు ననీ, ఆరుద్ర రాసిన కవితా ఖండికల్ని, వ్యాసాల్ని సోదాహరణంగా 
వివరించారు. కానీ “ఆరసం' లో గాని “విరసం' లో గాని దేనిలోనూ ఆరుద్ర చేరలేదని స్పష్టంగా 
ప్రకటించారు. మార్క్సిస్టు అరుణ పతాకాన్ని సాహిత్యపు వినువీధుల్లో నిలిపిన ఘనుడనీ, అన్ని కళలనూ 
సీడిత ప్రజల ప్రయోజనం కోసం ప్రయోగించదలచిన మార్కిస్టుగా ఆరుద్రను ఆయన అభివర్ణించారు. 
(ప్ర. ప్ర.పు-2-4) మార్క్సిజం ఒక్కటే మానవాళికి మహత్తర శాస్త్రంగా ఆరుద్ర భావించారన్నారు. 


ఈ వ్యాస సంకలనంలో ఆరుద్ర ప్రధానంగా మార్కిస్టు విమర్శనాదృక్పథాన్ని అనుసరించారు. 
తెలుగు ప్రజల కళారూపాల గురించి వివరిస్తూ ఆదిమ వర్గ రహిత సమాజాల్లో కళలన్నీ కూటి 
పెంపుదల కోసం తోడ్పడే ప్రపంచకరమైన విద్యలేననీ, శ్రమలోంచి శ్రమకోసం కళలు పుట్టాయన్నారు. 
(ప్రప్రపు.5) భరతుని నాట్యశాస్త్రంలో కళలపుట్టుక దైవసంబంధంగా వివరి స్తే ఆరుద్ర దాన్ని 
సామాజిక, చారిత్రక పరిణామ అభివృద్ధి గా చెప్పటంలో మార్క్సిస్టు దృక్పథం కన్పిస్తుంది. అరవై 
నాలుగు కళలుగా పేర్కొంటున్న కళల్లో జీవనాధార విద్యలెలా నిబిడీకృతమై ఉన్నాయో చక్కగా 
విశ్లేషించారు. (ప్ర. ప్ర.పు.8) పశువుల శరీరాన్నుండి చర్మాల్ని తీసే నేర్పు, చర్మాన్ని మృదువుగా 
చేసే నేర్చు, వస్రాలు నేయడం, ఇళ్ళు కట్టే విద్య, బొమ్మలు చేసే విద్య వంటివన్నీ గ్రామ సుఖ 
జీవనానికి అవసరమైనవన్నారు. కళల్లో సంప్రదాయ, జానపద కళలుగా ఎలావిడిపోయాయో సామాజిక 
విశ్లేషణ చేసి చూపారు. (ప్ర. ప్ర.పు.20) వీటిలో ప్రజాకళారూపాల్లో కొన్నింటితో ఫ్యూడల్‌ విలువల్ని 
ప్రచారం చేసే సాధనాలుగా పాలకులు వాడు కొంటున్నారనీ, వాటితోనే అభ్యుదయ రచయితలు 
ప్రజానాట్యమండలి కాలాకారులు సామ్యవాద ప్రచారానికి వినియోగించుకోవటం జరుగుతుందనీ, 
తాము నమ్మే సిద్ధాంతాన్ని జనం దగ్గరకి తీసుకొని వెళ్ళాలంటే ప్రజా కళారూపాలే ప్రబల సాధనాలవుతాయనే 
సూచన చేస్తున్నారు (ప్ర. ప్ర.పుః 22) “దేశమంటే మట్టికాదు మనుష్యులే గాని మనుషులంటే అత్యధిక 
సంఖ్యాకులైన శ్రమజీవులే'నని వారి ప్రయోజనానికి కళల్ని ఉపయోగించుకొని వర్గవహిత సమాజ 
నిర్మాణానికి మార్గాలు వేయాలన్నారు. (ప్ర. ప్ర.పు:34) శ్రమజీవుల దర్శనమే మార్క్సిజం అని 
(ప్ర. ప్ర.పు:171) ఈ వ్యాసంలో మార్కిస్టు దృక్పథాన్ని వ్యక్తం చేశారు. 

జానపద సాహిత్యాన్ని కూడా మార్కిస్టు దృక్పథంతో ఆరుద్ర అధ్యయనం చేయడం ఒక (ప్రత్యేక 
అంశంగ కన్పిస్తోంది. జానపదులు కాపాడుకొంటున్న “జాంబవ పురాణం వంటివి అఫ్టా దశ 
పురాణాల్లో వేటికీ తీసిపోవనీ, కళల్ని కొంతమంది తమ వర్గ స్వలాభాల్ని సంరంశ్షించుకోవడానికే 
పరిమితమై ఉంటుందన్నారు (ప్ర. ప్ర.పు:36) ప్రగతి వాదులు మాత్రమే ప్రజలకోసం ప్రజా కళారూపాల్ని 
ప్రచారం చేస్తారన్నారు (ప్ర. ప్ర.పుః37) సోవియట్‌ రష్యాలో జానపద కళారూపాలు నిజంగా ప్రజలకి 
సద్వినియోగమై, శాస్త్రీయ సామ్యవాద వ్యాప్తికి తోడ్పడ్డాయన్నారు (ప్ర. ప్ర.పుః 38). 

నృత్యకళాకారిణి బాల సరస్వతి (1918-1984) కి బామ్బాంజలి ఘటిస్తూ రాసిన వ్యాసంలో, 
ఆమె ప్రతిభను పేర్కొని, మరణాన్ని గురించి వాఖ్యానిస్తూ స్వర్గ నరకాల పట్ల నమ్మకాలు లేవనీ, 
ఉంటే (శ్రీనాథుడు, చేమకూర వేంకటకవివలే పద్యాలు వర్షించే వాడిననీ, కానీ, వాటి పట్ల నమ్మకం 


68 


లేక పోవడం వల్లనే బాలమ్మ (బాలసరస్వతి ని కొంత మంది అలాపిలిచేవారు!) అభినయకళ అవనిలోనే 
అనవతరం వుండిపోతుంది. తనకళ ఎక్కడుంటే బాలమ్మ అక్కడే వుంటుంది (ప్ర. ప్ర.పుః74) అని 
ముగించడంలో మార్క్సిస్టు సిద్ధాంతం పట్లు ఆరుద్రకు నమ్మకమున్నట్టు, ఆ ఆలోచనా ధారతో 
విమర్శ కొనసాగించినట్లు స్పష్టమవుతుంది. 

చలన చిత్రాల్లో ఇతివృత్తాన్నీ, దృశ్యచిత్రీకరణలో దర్శకుని ప్రతిభనూ, కళ కళకోసమా? ప్రజల 
కోసమా? అనే ప్రశ్నలొచ్చినప్పుడు, ప్రజల పక్షం వహించాల్సిన అవసరం ఉందని బి.నరసింగరావు 
నిర్మించిన “రంగుల కల” చిత్రాన్ని చక్కగా మార్కిస్టు దృక్పథంతో విమర్శించారు. చిత్రంలో 
కథానాయకుడు రవి మొదట్లో ఏమాత్రం సామాజిక స్పృహను కళలో వ్యక్తం చేయకుండా బ్రతికేస్తుంచాడు. 
నిత్యం సమస్యల్లో కొట్టుమిట్టాడే ప్రాంతంలో జీవిస్తున్నా, దాన్నేమాత్రం తన చిత్రాల్లో ఫ్రతిఫలించడానికి 
ప్రయత్నించడు. ఒక రోజు అనారోగ్యానికి గురి కావడం, సాటి కార్మికులు టీ ఇచ్చి ఆదరించడం, 
కొన్నాళ్ళపాటు రవిలో కొత్త ఆలోచనకు దారితీస్తుంది. తర్వాత రవి పికాసో చిత్రాన్ని వేస్తాడు. కార్మిక 
సంఘాల సమావేశాలకు వెళతాడు. సంజ్షిప్తంగా కథ ఇది. దీనిలో కళాత్మకతను సామాజిక పురోగతికి 
తోడద్చడేటట్టు దర్శకుడు నరసింగరావు నిర్మించిన పద్ధతిని చాలా చక్కగా విళ్లే షించారు ఆరుద్ర. 

ప్రపంచ దేశాల్లో వచ్చిన యుద్దాలు, వాటి ఫలితంగా కళాకారుల్లో వచ్చిన ఆలోచనా ధోరణుల్ని 
పేర్కొని, వారిలో పికాసో గురించి ఆరుద్ర వివరించారు. స్పెయిన్‌ అంతర్యుద్ధంలో వివిధ దేశాల 
కళాకారులు ప్రజల పఖానపోరాడి ప్రాణాలిచ్చిన చారిత్రక వాస్తవాన్ని విక్లేషించి, పాబ్లోపికాసో (1881-1973) 
శిల్చలక్షణాల్ని వివరిస్తూ, జీవితంలో అంతర్భాగంగా శిల్పం ఎలా పెనవేసుకుందో వివరించారు. 
విద్వాన్‌ విశ్వం “ఒకవాడు” కావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ రచించిన, “తాలిమాటల్లోని” 
శిల్చలక్షణాలు వేరు, జీవితం వేరు - భిన్న సిద్ధాంతాలు వెలువడవచ్చుననే దాన్ని ఆరుద్ర ఖండించారు 
(ప్ర. ప్ర.పుః93) పికాపో జీవితం శిల్పలక్షణాలు వేరని భావించలేదు కనుకనే, హిట్లర్‌ పంపిన వైమానిక 
దళం స్పెయిన్‌ లోని గెర్నికా గ్రామం మీద నిర్దాక్షిణ్యంగా 1937లో బాంబుదాడులు చేసినప్పుడు 
గెర్నికా అనే చిత్రాన్ని చిత్రించారనీ, దీనిలో హింసనూ, వ్యధనూ కళ్ళకు కట్టేటట్లు ప్రత్యేక ప్రతీకలతో 
చూపెట్టారనీ విశ్లేషించారు. వృషభం, అశ్వం, దీపం, మార్గదర్శక జ్యోతికి ప్రతీకలుగా పికాపో 
భావించారని ఆరుద్ర విశ్లేషించారు. ఈ చిత్రరచన తర్వాతనే పికాపో ప్రజల పకమైన కమ్యూనిస్టుతో 
చేరువయ్యాడనీ, చివరికి అంతర్జాతీయ శాంతి ఉద్యమంలో చేరి ఆ ఉద్యమ చిహ్నమైన శాంతి 
కపోతాన్ని చిత్రించాడని వివరించారు (ప్ర. ప్ర.పు:98) ఇలాంటి ఉద్యమస్ఫూర్తి పికాపో లో ఉంది 
కనుకనే, రంగులకల చలన చిత్రంలో కథానాయకుడు గెర్నికా చిత్రాన్ని చూసిన తర్వాత, శ్రామికుల 
సభకి వెళ్ళినట్టు దర్శకుడు చిత్రంచడంలో ఒక ఆభ్యుదయ దృక్చథం కన్పిస్తుందన్నారు. చుట్టూ 
అత్యాచారాలూ, అమానుషాలూ చెలరేగుతున్నప్పుడు నిజమైన కళాకారుడు ప్రజాల పత్షాన్ని చేరక 
తప్పదని వ్యాఖ్యానించారు (ప్ర, ప్ర.పు:98). 


ఇదంతా చూస్తే, ఒక చలన చిత్రాన్ని సమీక్షిస్తున్నట్లే అన్సించినా, దీనిలోను ఆరుద్ర ప్రతిభావంతమైన 
పరిశోధనాత్మక విమర్శ కన్పిస్తుంది. స్పెయిన్‌యుద్ధ సమయంలోనూ, తర్వాతా కళాకారుల్లో కలిగిన 


69 


అంతర్మాథనాన్ని చరిత్ర, సాహిత్య ఆధారాలతో, మార్క్సిస్టు దృక్పథం తో విమర్శనాత్మక పరిశోధన 

యికి తీసుకొని పోగలిగారు. “కళకళకోపవేం', అనే నివాదం సరైంది కాదనీ, కళ ప్రజలకోసమే 
అనే నినాదం సరైందనీ, 'కళ[ప్రజలకోసమే' అనే భావజాలం మార్క్సిజానికి బలం చేకూర్చే విమర్శనాత్మక 
దృక్పథాన్ని ఆరుద్ర ప్రదర్శించారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి జీవితాన్నీ, రచనల్నీ సమీక్షిస్తూ 
భారతి, రష్యావిప్లవాన్ని “యుగ పురట్చి” అని స్వాగతం పలికాడనీ, తమిళ సాహిత్యంలో “యుగవిష్ణవం” 
తెచ్చారనీ సోదాహరణంగా వివరించారు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణ వల్లనే అంతర్జాతీయ 
కవిగా సుబ్రహ్మణ్యభారతి మారగలిగారన్నారు (ప్ర. ప్ర.పుః 124). 1917 రష్యావిషవంలో జార్‌ చక్రవర్తి 
పతన వార్త విన్నాక “కొత్తర షా” అనే గీతాన్ని భారతి రచించారనీ, ఇది రాయడంలో ప్రజల పక్షం 
వహించిన కవిగా కన్సించారనే ఆభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. నిరంకుశత్వంపై ప్రజలు తిరగబడి 
పోరాటం చేశాక, హిరణ్య కశిపుడు వలే జార్‌ చక్రవర్తి నాశనమయ్యాడనీ, “పీడించే జార్‌ పాలన 
పిశాచవనం ఆత్మాంతం” వంటి కవితా సంక్తులతో పెల్లు౬కిందన్నారు (ప్ర. ప్ర. పు:125) అభ్యుదయ 
భావాలు సుబ్రహ్మణ్య భారతిలో వ్యక్తమైన వాటిని అనువర్తిత, కవిజీవిత సమన్యయ విమర్శ చేస్తూనే, 
మార్కిస్టు దృక్పథాన్ని కొనసాగించారు. 


“మనుషులంటే ఎవ్వరోయ్‌?” అనే వ్యాసంలో ఆరుద్ర చారి త్రకభౌతిక వాదమొకటే మానవ చరిత్ర 
పట్ల సరియైన దోహదాకారి అవుతుంది” అని చెప్పి (ప్ర. ప్ర.పుః: 129), రావూరి భరద్వాజ రచనల్లో 
శాస్త్రీయ సామ్యవాద చింతనను విశ్లేషించారు (ప్ర. ప్ర.పు:130). “మార్క్స్‌కు ముందే విఫలమైన 
కమ్యూనిజం ప్రయోగాలు” వ్యాసంలో సెయింట్‌ సైమన్‌, జార్ది రిప్లే, నోయస్‌ వంటి వారు సామ్యవాద 
సంఘాలను స్థాపించినా, శాస్త్రీయ సామ్యవాదంపై ఆధారపడక పోవడమే కారణమని, మార్క్స్‌, 
ఏంగెల్స్‌ ప్రకటించిన నైంటోపీక లోవ లెజాణ్లై సోవియట్‌ యూనియన్‌ జన చైనాలోనూ జయ ప్రదంగా 
ఆచరణలోకి తెచ్చారనీ, మార్కిజమొక్కటే మానవాళికి మహత్తర శాస్త్రమని అభి ప్రాయపడటంలో 
ఆరుద్రలో మార్కిస్టు దృక్పథమే కన్పిస్తుంది. అభ్యుదయరచయితలు ప్రకటించిన మానిఫెస్ట్రోను 
బ్రిటన్‌ పరిశోధనల్లో సేకరించాననీ, దాన్ని “ఇఖ్టవాభొ బీండోశాలలో' (ప్ర. ప్ర.పు:161) పాఠకుల 
ముందు పెడుతున్నానడంలో వైయక్తికంగా కూడా మార్కిస్టు ఆరుద్ర కన్పిస్తున్నారు. 
ప్రజాకళలూ, ప్రగతివాదులూ సమసమాజ నిర్మాణానికి పాటుపడాల్సిన ఆవశ్యకతను విమర్శనాత్మకంగా 
వివరించగలిగారు. 


3.7. గుడిలో సెక్స్‌ - చారిత్రక విమర్శ: 

డి.డి, కోశాంబి, రొమెల్లాథాపర్‌ వంటి మేధావులు మన ప్రాచీన చరిత్రను మార్కిస్టు దృక్పథంతో 
అవగాహన చేసుకోవచ్చునో నేర్పారనీ, శాస్త్రీయ సామ్యవాద దృక్పథంతో దేవాలయాల మీద బూతు 
బొమ్మలెందుకుంటాయో పరిశో ధన చేసి రాసిన గ్రంథంగా “గుడిలో సెక్స్‌” గ్రంథాన్ని ఆరుద్ర పేర్కొన్నారు 
(గుసెపు;3) ప్రాదీన కాలంలో గుడిలో దేవదాసీ వ్యవస్త ఉండేది. ఈ వ్యవప్త ఏర్పడడానికి గల 
కారణాల్ని అన్వేషిస్తూ, చారిత్రక, సామాజక శాస్రాలసహాయంతో వేద, పురాణాల్ని ఆధారాబగా 
చేసుకొని, అవి కావ్యాల్లో ఎలా వర్షితమయ్యాయో సవిమర్శనాత్మకంగా వివరించారు. వేశ్యలకీ అప్పరసలకీ 


70 


గల భేదాన్ని వివరిస్తూ, “అప్సరసలు” వేశ్యలు వంటి వారేననీ, కానీ, వేశ్యలు డబ్బుకోసం వృత్తిగా 
వ్యభిచారాన్ని కొనసాగిస్తుంచే, అప్సరసలు అశ్వమేథ రాజసూయాగాది కార్యక్రమాల్లోని పుణ్యతం త్రాలే 
ప్రతిఫలంగా భావించేవారని ఆరుద్ర తెలిపారు. (గు.సె.పు:31) గుడి ఒక పవిత్ర స్థలంగానే కాకుండా, 
అక్కడే స్పష్టి కార్యాలు జరిగేవనీ, అయితే, ఆలయంలో “దిన్య సెక్స్‌” కే అంకితమయ్యిందనీ 
(గు.స.పుః4) అది తర్వాత కాలంలో దేవుడు, దేవతల విగ్రహాల్ని ఒకే చోట కలిపే వారనీ, 
దాని స్థానం లో ఒక కన్యను “దేవదాపీ” గా మార్చారనీ, ఆమె ఆ దేవాలయ ధర్మకర్తుత్వ మండలి 
యజమానికి అంకితం కావాలనే (గు.సె.పు:6) ఆచారం మొదలైందన్నారు. 


దేవాలయాలలో “అమ్మ” “అయ్య”ల విగ్రహాలనే శయ్యాసనాల పైపడుకోబెట్టి “అలౌకిక శృంగార 
రసానుభావం” మాత్రమే జరిగేదను కోరాదు. కేవలం విగ్రహాలమూలంగానే కాక, ప్రాణమున్న 
వ్యక్తులద్వారా “లౌకిక శృంగార రపాను భావ భావవ' కూడా జరిగేది. గుడిలో సెక్సు 
సేవలకోసమే దేవదాసీలను అంకితం చేశారు. 


దేవదాసీలు దేవుని వధువుల, రజస్వల కాక ముందే గుడి సేవకోసం ప్రత్యేకించిన అమ్మాయితో 
దేవుని తో పెళ్ళి అయిపోతుంది. పెళ్ళయ్యాక గుడి ఏ రాజు గారి ధర్మ కర్తృత్వంలో ఉందో ఆయనగారి 
పడక గదికి వెళ్ళి అ దేవవధువు ప్రభువు గారి శయ్యను చేతితో స్పృశించాలి. రాజుగారు ఆమె 
కళ్ళల్లో కళ్లు పెట్టి చూస్తారు. ఆ చూపుల కలయిక ఉత్తరోత్తరపిల్ల ఈడేరాక జరిగే అంగ 
సంగమానికి నాంది. దేవదాసీ పెద్దమనిషి అయ్యాక దేవునితో కాక దేవుని ప్రతినిథి అయిన రాజుతోగాని, 
ఆలయానికి చెందిన (ప్రధాన బ్రాహ్మణునితోగాని ప్రథమ సంయోగం విధిగా జరగాలి. (గు. సె.పుః6). 


ఇలాంటివి కేవలం తెలుగు ప్రాంతంలోనే కాకుండా, భారతదేశంలో అనేక దేవాలయాల్లో జరిగేవంటూ, 
పూరీ జగన్నాథ స్వామి ఆలయం, కొప్పేశ్యర స్వామి ఆలయం(గోదావరీ మండలం), పలివెల 
(తూర్పుగోదావరి జిల్లా) లో జరిగినవిగా ప్రజలు చెప్పుకొనే కథల్ని ఆరుద్ర ఉదాహరించారు- 
పూజారులు, ధర్భకర్తత్వ మండలి వారూ దేవదాసీలను తమ సెక్స్‌ కార్యానికి ఉపయోగించుకోనేవారని, 
ప్రజలు గానీ అధికారులు గాని, రాజులుగాని నిలదీస్తే ఏవో కథలు చెప్పేవారని, విగ్రహాలతో 
పూజారులు చెప్పిన మహత్కార్యాలు కన్పించడం వల్ల వాళ్ళు తప్పించుకొనే వారనీ తేల్చారు. అయితే 
ఆ మహత్కర్యాలు గురించి ఆరుద్ర స్పష్టమైన వ్యాఖ్యలు చేయలేదు. 

అత్యంత ప్రాచీన నాగరికతగా పేర్కొంటున్న సింధునాగరికతలో పంటచేల సారాన్ని వృద్ధి చేయడానికి, 
ప్రజలకు సంతాన బాహుల్యాన్ని కలిగించడానికి ఆచరించే సెక్స్‌, కర్మకాండలలో పవిత్ర వ్యభిచారం 
ముఖ్యమైన భాగమైందనీ, కాబట్టి దీనిని సింధు నాగరికులు కూడా అవలంబించారని ఈ పవిత్ర 
వ్యభిచారుణులనే “అప్సరసలు” అనే వారన్నారు (గు. సె. పుః23) ఇటువంటి సిక్స్‌ కార్య క్రమాలు కేవలం 
సేంధునాగరికతలోనే కాకుండా, అప్పటి సమకాలిక పరదేశ నాగరికతలలోని ఆచారాలు, ఆధారాలు 
ఈజిఫ్ట్ర, పానీషియా, అస్సీరియా, కాల్డీయోకానాన్‌, పర్షియా దేశాలలో ఐసిస్‌, మొలాక్‌, బాల్‌, అస్ట్రార్ట్‌ 
మెలిట్టా మొదలైన దేవతల ఆరాధనలలో విపరీతమైన సెక్స్‌ జాతరలు జరిగేవనీ, బాబిలోన్‌లో కొంత 


71 


వరకూ నిర్బంధ వ్యభిచారం అన్ని తరగతుల (స్త్రీలపైనా మైలిట్టాదేవత గౌరవార్థంగా విధించే 
వారన్నారు.(గు. సెపుః27). 

మాతంగిని కూడా సగౌరవంగా 'మాత' అనిపిలుస్తారు. ఊరి మేలుకోసమే ఆమె జీవిస్తుంది. జాతర్లలో 
ఆమెస్థానం ప్రత్యేకమైంది. ఆమె ఆమ్మవారికి ప్రతిని ఫి ఆమెలో ఆమ్మవారిని జనులు చూసుకుంటారు. 
వివాహం చేసుకోదు. అలాగని సెక్సు సంబంధాలనుంచి దూరంగా ఉండదు. ఆమె ఎప్పుడూ 
కన్యే! సవర్డుల దేవాలయాలు నిర్మితమయ్యాక అంటరానికులాల మతాలకు వాటిల్లో |ప్రవేశంలేదు. 
అందుచేత ఆదిమ ఆచారాలనే పాటించి వానలు కురవటం కోసం, పంటలు, సంతానం పెరగటం 
కోసం, చేసే ఆరాధనలకు ఒక గణం ఏర్పిడింది. ఒక పక్క రాజుదాసీలు ఉంటే మరోపక్క దేవదాసీలు 
సమిష్ట్ర సంక్షేమం కోసం ఉద్భవించారు (గు. సె.పుః72) మాతంగి కన్యలు, మాతమ్మలు, మాతలు 
అమ్మవారి కొలువులలో మం్రచర్యలు జరపడంలో ముఖ్యపాత్రను వహిస్తారు, ఇది అత్యంత 
ప్రాచీనకాలాలనుంచి వస్తున్న పద్ధతే, సమాజం వ్యావసాయిక స్తితి అందుకొనని ముందుకాలాల్లో 
సంచార జీవనం గడపే ఆటవిక జాతులందరిలో తల్లి పెత్తనమే ఉంటుందనీ, వ్యవసాయాన్ని కనిపెట్టెందీ 
'స్తీలేనని ఆరుద్ర అన్నారు (గు. సె.పుః73) నేలతల్లి పండటానికి ఎన్నెన్ని మంత్రచర్యలు ఆచరించాలో 
అన్నీ మాతృత్వాధికారం ఉన్న సమాజంలో నే మొదట ఉద్భవించాయి (గు. సె.పుః79) ఇది బుగ్వేద 
కాలంలో వుంత్రచర్యగా మారింది, వ్యావసాయక వుంత్ర చర్యలో దీన్ని ఆచరించారు 
(గు.సె.పుః74), వ్యావసాయిక మంత్ర చర్యలో వ్షేత్రాన్ని సారవంతం చేయడం, బీజాన్ని స్తెర్యం చేయడం 
అవసరం. భూమాత కడుపు పండడానికి రాష్ట్రమాత కడుపుకూడా పండాలి. దీనికి కులపాలిక 
పురోహతునితో పవిత్ర సంభోగం చేయాలి. దీనిని చూసి దేవతలు సృష్టికార్యానికి 
ఉద్యుక్తులవుతారు. సర్వదేశాలలో ప్రజలు నేల ను తల్లిగానూ, నింగిని తండ్రిగానూ, భావిస్తారు 
(గుసె.పు:74). 


కనుక, సెక్స్‌ అనేది సృష్టికార్యమనీ, ఉత్పత్తి సంబంధాల్లో ప్రధాన పాత్ర వహిస్తుందనీ పంటకూ, 
కడుపు పంటకూ (స్త్రీపురుషులిద్దరూ ఉండాలని పేర్కొన్నారు ఆరుద్ర (గు.సె.పు: 52). 

దేవాలయాలమీద “భూతు బోమ్మలెందుకుంటాయో, గుడిలో సెక్స్‌ కార్యాలపరమార్గమేమిటో 
సంప్రదాయ పండితుల వివరణలనూ పరిశీలించిన ఆరుద్ర, వాటిని ఖండించటం కన్పిస్తుంది. ఆదిమ 
వామాచారాలు పబ్లిగ్గా వ్యావసాయిక మంత్ర చర్యలరూపంలో ఉత్పత్తికోసం జరిగితే, కొన్ని ఆచారాలు 
బహిరంగ మయ్యాయన్నారు (గు.సె.పుః103). చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ఫై వాళ్ళకు గుడులు 
ఏర్పడినప్పుడు శిల్పాలు లేవు. కాని రాజులు పెద్ద ఆలయాలు నిర్మించడం మొదలు అెట్టాక పురాణ 
ఇతిహాసాలలోని వివిధ దేవతలు కథల మధ్య కామ శిల్పాలు కూడా చోటుచేసుకున్నాయి. సంస్కృత 
కావ్యాలలో సంభోగ వర్ణనల ఎటువంటి స్థానాన్ని ఆక్రమంచాయో దేవాలయ శిల్పాలలో కామదృశ్యాల 
చిత్రీకరణ కూడా అలాంటి ప్రామాణ్యాన్ని పొందింది (గు. సె. పుః104) అయితే సంప్రదాయ వాదులు 
క్రింది కారణాల్ని చెప్పారని, వాటిని వివరించారు. (గు.పె.పుః104). 


నే 


1. ఓంకారంలో ఎలాగైతే సంయోగాన్ని చూడాలో అలాగే ఈ శిల్పాలలో ప్రకృతి పురుష శక్తుల 
సంయోగాన్ని, దైవత్వంలో ఏకత్వాన్నీ చూడాలి. 

2. ఆధ్యాత్మిక సచ్చిదానందాన్ని ఐహికచిహ్నాలతో శిల్పాలు సూచిస్తాయి. 

3. భక్తులలోని విషయ వాంఛలను ఈ మిథునాలు రేకిత్తించి వాటిని అధిగమించడానికి తోడ్పడతాయి. 

4. ఈ శిల్పాలు ఐహిక జీవితంలోని నృత్య, గీత, ఆలంకరణాది దృశ్యాలను చిత్రించడంతో పాటు 
మానవ వ్యాపారాలలో భాగమైన శరీర సుఖాన్ని కూడా తెలియచేస్తాయి. కళ దేనినీ విస్మరించదు, 
విసర్ణించదు. 

5. దృష్టిదోషాల నుంచీ, పిడుగు పాటునుంచీ ఈ శిల్పాలు దేవాలయాలను రశ్షిస్తాయి. 

6. విషయ వాంఛాసక్తులను సైతం ఈ చిత్రాలు గుడికి రప్పిస్తాయి. ఆలయానికి ఏమిషమీదవచ్చినా 
మంచిదే కదా! 

7. ఈ మీథన శిల్పాలు అజ్ఞానులకు కామశాస్త్ర శిక్షణను ప్రత్యక్ష దృశ్యాలతో ప్రబోధించి 
జ్ఞాననంతులను చేస్తాయి. 


8. తంత్ర విద్యలలోని మంత్ర చర్యలకు ఇవి సూటైన యోగ చిత్రీకరణలు. 
అయితే వీటిని సాకులు, సంజాయిషీలుగా ఆరుద్ర కొట్టిపారేశారు. (గు.సె.పు:104). 


ఇంకా ఇలాంటి వివరణలు ఉన్న కొన్ని గ్రంథాల్ని పేర్కొని వాటిని తార్కికంగా ఎందుకు 
కాదో నిరూపించడానికి ఆరుద్ర ప్రయత్నించారు. 


మానవ సంతానాన్ని వ్యాపింప జేయడం, వంశాన్ని విస్తరింపచేయడం అన్నవే అదిను తంత్రంలశ్యాలు - 
(గు.సెవ, :105) దేవాలయాలనూ బృహన్నిర్మాణాలుగా రూపొందించిన వాళ్ళంతా రాజ్యధినేతలే, 
వాళ్ళమతాలూ, అభిమతాలూ, రుచులూ, అభిరుచులూ, ఆ ఆయతనాలలో చోటుచేసుకున్నాయనీ 
ఊహించారు (గు.సె.పు : 106). అసంఖ్యాకులైన శిల్పులు వీటిని మలిచారు, ఆగమశాస్త్రాల 
ప్రకారం వీటిని కట్టారు, ద్రావిడ, నాగర, వేసర రీతులలో నిర్మించిన ఏ దేవాలయాలోవైన ఉదాత్త 
పౌరాణిక శిల్పాలతో పాటు కామశిల్పాలు కూడా చోటుచేసుకున్నాయి (గు.సె.పు : 106). అయితే 
తెలుగు భాషాసమితి వారు ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం 14వ సంపుటం “లలితకళలు” అనే సంకలనంలో 
ఈ మైథున శిల్పాలు గురించి కొంత వివరణ కన్పిస్తుంది. 

1. ప్రకృతి పురుషుల సంయోగమే సృజనకు మూలకందం. ఈ సనాతన భావం భారతీయ శిల్పాల్లో 
నే కాకుండా, పౌరాణిక మూర్తుల రూపకల్పనం లోనూ కన్పిస్తుంది, అలాంటి భావనే వాజ్మయం 
లోనూ విస్తృతంగా ఆలముకొంది, ఇదే భావన వాత్సాయన కామసూ్రాలకీ ప్రాతిపదిక అయ్యిందనేది 
విజ్ఞాన సర్వస్వం చెప్తుంది. అశ్లీలమైన శిల్పాల గురించి చెప్తూ “ ల్ఞకీలత రు దాగికి దేశ కాలాలేతయుగు 
కొలబద్రరు దేశీ బర యింవబాలయు. ఈణాడు తొల్లి (ాబీశ బాతుల డరందే కాడ, నజ్దుత 
యంద ఉల్భుయ స్థాయికీ చేడుకొణి భటుల బాఎంచు కొట్టి నంయయుల గ్రే ేషధారణలలో 


73 


దర్జా బారయు అశాచ్భాదటై ఉండుట బక్కలా నందాడంయుగా బాఎంవభిడగ్గ కొర్టు 
నల్ల శాతులవాడు అక్ర లేషయుశు ల్లఖీలయు రస్కు అనద్తయు అబూజరసించుటి తనరు 
బుళ్ళుడ అట్టి యెడ ఒకిబ్రితయగు కొలబద్హంజ్రయుంబ లేయనుట శుబిదోతయు. కారుల 
రోడార్భయుశణ్కు తక్కిన బోటులతు తనరు ఆయన లిల్దుయులయు వాణి గిరా కాలథ్రు 
రౌంమీక వరినరయుల ద్థష్టీలో అర్హయు బేనుకున వాణికి డావయొనగన ళిల్టు ల (వలిభకు 
)లువలచు ౧3 రొంచుల తూతయు నవ్చుయయుల ధడ్జయూ' (వి.స.వుః 175-176) అని వివరించడం 
కన్చిస్తుంది. 

ఈ వినరణలన్నీ సంప్రదాయ సిద్ధమైన సమర్థన రీతులను తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి, 
అయితే ఒక ఆచారం గాని, మంత్ర చర్యగాని ఆవిర్భవించడానికి సామాజికమైన అవసరాలు ఉంటాయి, 
సాహిత్యంగాని, కళగాని, శిల్పంగాని, సాంఘిక ప్రయోజన రహితంగా ఆదిలో పుట్టదు (గు. సె.పుః 107) 
ఆది నుండే జనుల ఆచారవ్యవహారాలు నిత్యజీవిత దృశ్యాల చిత్రీకరణ కూడా దేవాలయాలపై జరిగి 
ఉంటుంది. కొన్ని చారిత్రక కారణాల వల్ల శిల్పాల్లో కామం గణనీయమైన స్థానాన్ని ఏర్పరుచుకుందన్నారు 
(నుసెపు : 111) ఉత్పత్తి విధానాలలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎంత అభివృద్ధి జరిగినా 
ఎంత విజ్ఞానం కలిగినా తొలినాటి ఆచారాలు, ఆస్తులను పట్టి జాతిజనుల్లో ఉండిపోయాయి. 
భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, వాటిలో ఎన్నో కామ శిల్పాలు ఉన్నాయి, అన్నింటిని 
గురించే రేఖా మాత్రంగా నైనా చెప్పడం ఒక చిన్న సంపుటంలో సాధ్యం కాదన్నారు ఆరుద్ర (గు. సె.పు. 
110). ఆర్యులు భారత దేశానికి రాక ముందు నుంచీ, వచ్చాక ఈ వ్యవసాయిక మంత్ర చర్య 
ఆరు బయిట జరుగుతూ ఉండేది. యాగళశాలలు పరమ పవిత్రమైనవి. కనుక అక్కడే అవి జరిగేవి. 
యాగశాలలూ క్రమంగా తగ్గిపోయి దేవాలయాలు వచ్చాక వ్యావసాయికమైన సెక్సు చర్యల 
ప్రత్నామ్నాయాలుగా గుడిలోనే చోటుచేసుకున్నాయి, యజ్ఞాలలో యజమాని పత్ని సోమిదమ్మ, 
సోమిసాని స్థానాన్ని “గుడిపాని” పాందింది. చారిత్రక పరిణామంలో ఆదిమ సెక్సు మంత్ర చర్యలు 
గుడిలో ప్రత్నామ్నాయ ప్రతీకల, ప్రతిమల, కామశిల్పాల రూపంలో నిశ్షిప్రమయ్యాయని (గు. సె. పుః81) 
నిరూపించడానికి ఆరుద్ర ప్రయత్నించారు. 

డి.డి, కోశాంబి దేవాలయాల దగ్గర ఉండే కొలను గురించి చారిత్రక ఊహలు చేశారు. సంస్కృతంలో 
ఈ తటాక్తాన్ని “పుష్కరా” అంటారు, ఇవి దేవాలయాల ప్రక్కనే చోటు చేసుకున్నాయి, 
ఇవి కు పద్ధతిలో కట్టేవారు, అక్కడ అప్పురపలు ఆనే నీటి దేవతలు లేదా నీటి మంత్ర 
గత్తెలు ఉంటారని నమ్మేవారనీ కోశాంబి చెప్పారో. “భారతచరి(త్ర పరిచయంవ్యాపాలు” 
డి.డి.కోశాంబి పురుషులు పుష్కరాల్లో స్నానంచేసి, ఆ యువతులతో సంభోగించే ఆచారం ఉండి 
ఉండవచ్చునీ, ఇది పునరుత్పత్తి కోసం కొన్ని తాంత్రిక ఆచారాలతో మొదలయి ఉండవచ్చునన్నారూో. 
అంతేకాక, దేవాలయం ఉత్పత్తి కార్యక్రమాలలో భారీ పాత్ర నిర్వహించి ఉండవచ్చునన్నారు. 

వీటిన్నింటినీ విళ్లేషించినప్పుడు “గుడిలో పెక్స్‌” గ్రంథంలో చారి త్రకవిమర్శనే ఆరుద్ర మార్కిస్టు 
విమర్శనా దృక్పథం వివరించాడానికి వినియోగించారు. చారిత్రక సమాజ పరిణామ (క్రమాన్ని వివరిస్తూ, 


"4 


చరిత్ర, సమాజ శాస్త, సాహిత్య, పౌరాణిక గ్రంథాలను ఆధారంగా చేసుకొని తన పశిశోధనను 
విమర్శనాత్మకంగా కొనసాగించారు. 


3.8. _ “రాముడికి సీత ఏమవుతుంది?”- చరిత్ర, తులవాత్మకలిమర్భః 

ప్రధానంగా పరిశోధనా గ్రంథనైనప్పటికీ “రాముడికి సీత ఏమవుతుంది?" గ్రంథంలో పరిశోధనకు 
అంతర్వాహినిగా చారిత్రక తులనాత్మక విమర్శను ఆరుద్ర ఉపయోగించుకున్నారు. వివిధ కాలాల్లో 
వచ్చిన రామాయణాల్లో వచ్చిన మార్పులకు, ఆకాలంలో ఉండే సామాజిక సంబంధాలు కారణం 
అవుతుంటాయి. వాటిని కాలానుగుణంగా పరిశీలించినప్పుడే ఆ రామాయణాల్లో ఆ విధమైన మార్పులు 
కనిపించడానికి కారణాలు స్పష్టమవుతుంచాయి. అందుకనే వాల్మీకి రాసిన రాయాయణం నాటికే 
రామకథ (ప్రచారంలో ఉందనీ, ఆనాటి కాలపరిస్థితులకు అనుగుణంగా వాల్మీకి ఆ వస్తువుని 
వర్ణించారనే అభిప్రాయాన్ని ఆరుద్ర వ్యక్తీకరించారు. రా.సీ. ఏ.వు. దీన్ని తన పరిశోధనలో భాగంగానే 
వివిధ రామాయాణాల్ని, వివిధ దేశాల్లో ప్రచారంలో ఉన్న రామకథల్ని పోల్చిచూడడం, విశ్లేషించడం 
అనే రెండు పద్ధతుల్ని అనుసరించారు. “విమర్శకుడు పోల్చి చూడడం, విశ్లేషించడం అనే రెండు 
పద్ధతుల్ని వాడుతుంటార' ని విమర్శకులు భావిస్తున్నారో. అంతేకాక చారిత్రక విమర్శను గురించి 
వివరిస్తూ ముదిగొండ వీరభద్రయ్య చారిత్రక విమర్శలో రచన ఏ సంప్రదాయంలో ్రభావించింది 
దాని కాలం ఏమిటి అన్నది ముఖ్యాంశాలుగా ఈ దృష్టితో అధ్యయనం చేసినప్పుడు ఉంటాయన్నారు”. 
కనుకనే ఆరుద్ర రామాయణాల్ని, రామకథల్ని పరిశీలిస్తూ ఆదేశ సామాజిక చారిత్రక పరిస్థితుల్ని 
విశ్లేషించడం ద్యారా చారిత్రక విమర్శనా దృక్పథాన్ని ప్రదర్శించారని తెలుస్తుంది. జానపద సాహిత్యం 
లో రామకథ గురించి విశేషంగా వివరించడం ఏసంప్రదాయంలో రామకథ ప్రభవించిందో చెప్పడానికి 
ఆరుద్ర ప్రయత్నించడమే అవుతుంది. ఆరుద్ర చేసిన జానపద పరిశోధన విభాగంలో “రాముడికి 
సీత ఏమవుతుంది?” అనేది మరింత విపులంగా పరిశీలించడం గమనించవచ్చు. 


3.9. “పీలికలు”- నమున్వయ దృష్టి: 


ఆరుద్ర, వివిధ రచయితలు, కవులు రాసిన పుస్తకాలకు పీఠికలు రచించారు. వీటిలోనూ ఆరుద్ర 
విమర్శనా దృక్పథం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే సర్వ సాధారణంగా పీఠికలు (ప్రశంసలతో 
నిండి ఉంటాయి. తెలిసిన వారికి, తెలిసిన వారే రాసేమాటలు కనుక, ప్రొత్సాహాన్ని అందిస్తూనో, 
మోహమాటానికో నాలుగు వాక్యాలు రాసేవారు కొంత మంది ఉంటే, అలాంటి వాటికి దూరంగా 
ఉండే వాళ్ళూ కన్పిస్తుంటారు. అలాంటి వాళ్ళు నిర్మొహమాటంగా తనదైన లోచూపుతోనే పీఠికలు 
రాస్తుంటారు. అయితే, పీఠిక రాయడానికి అంగీకరించడమే ఆ గ్రంథం పట్లనో, ఆ గ్రంథ విషయం 
పట్లనో, ఆ (గ్రంథకర్త పట్టనో గల అనుబంధం లేదా పరిచయం వల్లనే జరుగుతుంటుంది. కొన్ని 
సార్టు కొన్ని సంస్థలు పనికట్టుకొని రాయించే పీఠికలూ ఉంటాయి. ఇటువంటి (గ్రంథాలు, రచయితలు 
ఆ కాలానికి సజీవంగా లేక పోవటం వంటి కారణాల వల్ల నిష్పుక పాతంగా, విమర్శనాత్మక పీలిక 


75 


వెలువడే అవకాశం ఉంటుంది. ఆరుద్ర ఇటువంటి వాటికి సుదీర్హమైన పీఠికలు రాయడం కన్పిస్తుంది. 
ముద్దుపళని రచించిన “రాధికా పాంత్వవవలు” కావ్యానికి రాసిన పీఠిక ఈ కోవకి చెందుతుందో. 

రచయిత జీవించి ఉండగా రాసిన పీఠికకూ మరణించిన తర్వాత రాసే పీఠికకూ చాలా వ్యత్యాసాలు 
కన్చించే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి భిన్న రకాలైన పరిస్థితుల్లో ఆరుద్ర పీఠికలు రచించడం 
వల్ల దృక్పృథ ప్రతిఫలనకు అవకాశాలు ఎక్కవగానే కన్పిస్తున్నాయి. ఎల్లోరా రాసిన “జానపద సాహిత్యం” 
గ్రంథానికి సుదీర్సమైన పీఠిక రాస్తూ “ఇది ఒక ప్రణాళిక వేసుకొని ప్రయత్నపూర్వకంగా రాసిన 
పాఠ్యగ్రంథం కాదు. ఏదితోస్తే అది, ఎలాతోస్తే, అలాగు, ఎప్పుడు తోస్తే అప్పుడు రాసినవి. ప్రకరణాలు 
వైదుష్యం, వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం చూపెట్టే గ్రంథమనీ, జానపద సాహిత్యంపై పరిశోధనలు 
సే విద్యార్తులు చూడక తప్పని గ్రంథమే” అన్నారు". ప్రణాళిక లేకపోవడం, ఎలాతోస్తే అలారాయడం 
ంథరచనల్లో, ముఖ్యంగా పరిశోధన (గ్రంథ రచనల్లో సరైందికాదనే ఆరుద్ర విమర్శ సూచనామాత్రంగా 
ఇక్కడ కన్పిస్తుంది. కానీ, దాన్ని తెలివిగా చెప్తూ “పరిశోధక విద్యార్దులు చూడక తప్పని గ్రంథమే" 
అన్నారు గాని, "తప్పనిసరిగా చూడాలనలేదు'. అంటే సామగ్రీ సేకరణకు బాగా ఉపయుక్తమయ్యే 
గ్రంథమనే విమర్శకూడా ఉంది. గ్రంథ విశ్తేషణ చేస్తూ, (గ్రంథంలో పేర్కొన్న “అప్పగింతలు” 
శీర్షిక ను ఉదాహరించి, దానిపై తన వ్యాఖ్యానాన్నీ, నిర్ణయాన్నీ ఆరుద్ర ప్రకటించారు. 


pt 


సలి 


“పాటలేనిదే బ్రతుకే లేదా అనిపిస్తుంది! లేచింది మొదలు పడుకొనే వరకూ... శ్రామికులు 
ఏపనిచేస్తున్నా పాటలేనిదే చేయరు..” ఇలా కొనసాగిన ఒక పేరాను ఉదాహరించిన తర్వాత, ఆరుద్ర 
తన నిర్ణయాన్ని ఇలా (ప్రకటించారు. “ఇందులో పనీకీ పాటకూ గల సంబంధాలను చర్చించే మౌలిక 
జిజ్ఞాస ఉంది. ఈ భావాంకురం మొలకెత్తితే శాస్త్రీయ సామ్యవాద దృష్టితో మొత్తం జానపద 
సాహిత్యాన్ని అవగాహన చేసుకొనే అవకాశాలు తప్పుకుండా ఉంటాయి. శ్రమతో కూడుకొన్న ఏవ్యాపారమైనా 
కూటికోసమే. అందుకే ఉత్తరోత్తరా కోటివిద్యలూ కూటి కొరకే అవసరమయ్యాయి. అన్ని 
కళలూ ఆదిలో ఆహారోత్పత్తి, కోసమే ఉద్భవించాయి...” అంటూ మార్కిస్టు విమర్శనా దృక్పధంతో 
పీరికను కొనసాగించటం విశేషం! 


పఠాభి ప్రచురించిన “కయితనాదయిత” కవితా సంకలనానికి పీఠికరాస్తూ ఆరుద్ర, వచన పద్యాలనే 
దుడ్డు కర్రలతో పద్యాల నడుం విరగ్గాట్టే అహంభావ కవిగానే పఠాభి మిగిలిపోయాడుగాని, కొన్ని 
కవితల్లో ఏదో ఒక మాత్రాఛందస్సు ను ఉపయోగించాడన్నారూ' శాంతి నికేతనంలో చదువుకొనేటప్పుడు 
రవీంద్రుని ప్రభావానికి లోనై అంత్యప్రాసలతో మాత్రాఛందస్సులో కవిత్వం రాశాడనీ, వాటిలో కొన్నింటిని 
సోదాహరణంగా వివరిస్తూ ప్రబంధాలలో రగడలు వాడే చోట్ల విధిగా అంత్యప్రాసలు పాటించే 
ఛందోసం ప్రదాయాన్ని గుర్తుచేసి, మొదట అష్ట విధనాయిక లక్షణాలకు కావ్యరూపం ఇచ్చే ఏనిమిది 
కవితల్లో, పదేసి పాదాలు ఒక ఖండంగా ఎనిమిది రచనలలోనూ కనబడుతుందని ఆ పదిపాదాలలో 
రకరకాలుగా అంత్య ప్రాసలను పఠాభి పాటించాడనీ, ఒకదానిలో వాడిన క్రమంలో ఇంకొకటి 
వాడలేదని,వాటిని వివరించారు అంతేకాక, పఠాభి పెట్టుకున్న ఈ వివిధ నియమాలు విశ్లేషించి 
చూస్తే ముందుగా ఎంత పథకం వేసుకొని పరిశోధనలు ప్రారంభించాడో తెలుస్తుందనీ, ఈ ఖండికల్లో 


76 


గల అంత్య ప్రాస నియమాలను కూలంకూషంగా పరిశీలించడం అవసరమన్నారు అంతే కాకుండా, 
పఠాభి ప్రభావం తనపై గాఢంగా పడిందనీ ఆరుద్ర ఒప్పుకున్నారో. ఇది ఆరుద్ర రాసిన 
లోహవిహంగాలు” ఖండకావ్యంలో స్పష్టంగా కన్పిస్తుందనీ ఈ పీఠికలోవే చెప్పుకున్నారు. ఈ 
సందర్భంలోనే (శ్రీ) (శ్రీపై అబ్బూరివారి ప్రభావం, ఈ శ్రీ ప్రభావం తనపై పడటం, దాని నుండి 
తప్పించుకోవడానికి పఠాభి ముద్రకు లోనుకావడం జరిగిందన్నారు. పఠాభి కూడా విశ్వనాథ వారి 
“కిన్నెరసాని” ప్రభావం కన్పిస్తుందనీ, కొన్నింటిలో (శ్రీ (శ్రీ ప్రభావంకూడా పఠాభిపై ఉందని 
సోదాహరణంగా. నిరూపిస్తు పరిశోధన వ్యాసాన్ని తలపించే తులనాత్మక విమర్శనా దృక్పథాన్ని 
ఈ పీఠికలో కొనసాగించారు. ఆరుద్ర తులనాత్మక విమర్శనాత్మక పరిశోధనా దృక్పథాన్ని పట్టిచ్చే 
ని పీఠికగా దీన్ని చెప్పుకోవచ్చు. 


చక్క 


నూతల పాటి గంగాధరం గారి “వెలుగులోకి” కవితాసంవుటికి పీఠిక రాస్తూ ఆరుద్ర, 
కవి అభ్యుదయ పంథాను వివరిస్తూనే, తెలుగు సాహిత్యాన్ని చిరుసమీక్ష చేసి, గంగాధరం కవిత్యం 
అభ్యుదయ కవిత్వానికి చెందుతుందనీ, బతుకుకోసం, ప్రగ తికోసం, ఆరని వెలుగుకోసం సమరం 
చేస్తుంటారనీ, ఆ బాటలోనే కవి పయనిస్తున్నాడంటూ, అభ్యుదయ థోరణి ప్రోత్సహించేటట్లు 
రాశారో ముదిగొండ వీరభద్రమూర్తి వర్ణించిన “వందేమాతరం” (స్యాతంత్రోద్యమ చరిత్ర 
(1860-1906) కు ఆరుద్ర తన అభిప్రాయాన్ని తెలుపుతూ “అడాశేశు నంఖ్రూర్లంగా చదలలేదు 
ఇందులో “ అరరండు ఖండం అశే భాగాగ) యూతమే నాకు కబగారు ఇఅచ్చాయ ఆయన 
ఉద్దేశంలో * అశ్హయుంతా చూడాలా ఓక మెతుకు చూస్తే చాలదా అన్నట్టు నాకు అబ్బ 
శళ్టున్నాయు నంఖ్రూర్థ కొయ్యం బదవందే వరివ్తూర్త తైల అభివాయం (వకటోంచటం శా 
అభిమతం కాడు. అయినా ఒకానొక వర్ణం శా చేతికిన్లూ త్రోయూలర్లా గారు బెప్టీన కొ 
ఎబికయాలభల్ల ఈ వర్దుంలోణొ శమీ శాక్టుమైందా. ఆంధ్‌ దోపు అడుగుల్డపై కూర్చుణ 
ఊవోగాశంలో ఈయన అంగ్లాండు య త్తర్జాంచలేదం కథాకాలంశాటీ ఇంగ్లాడుగు కయ్ము లారా 
చూనీ కళకు కావలనీళంల కబెల్లా[ ౧) బాడుకొంటూ కళగం చేశాడీయుగ అనడంలో ఆరుద్ర 
వ్యక్తిత్వం, దృక్పథం స్పష్టమవుతుందిో. కావ్యానికి అభిప్రాయం రాయాలంటే మొహామాటాలు కంటే, 
చిత్తశుద్ది అవసరమనేది దీనిలో వ్యక్తంచేశారు. ఒక పర్వాన్ని చదివినా, కొంతమంది స్టాలీపులాక 
న్యాయంగా “ఇంగ్రండం” ఖండాన్ని పరిశీలిస్తున్నానంటూ, దానిలోని సొగసుని" చెప్పి, వాటిని 
కావ్యానికంతటినీ అనువర్తించే అవకాశం ఉన్నా నిష్పక్షపాతంగా, వాస్తవానికి అవకాశాన్ని కల్గించే 
అభిప్రాయాన్ని ఆరుద్ర వ్యక్తంచేశారు. 


ఇంకా చాలామంది పుస్తకాలకు ఆరుద్ర పీఠికలు రాశారు. దాశరథి (కవితాపుష్పకం) గుంటూరు 
శేషేంద్ర శర్మ (బుతుఘోషు నాగభైరవకోటేశ్వరరావు (ఒయాసిస్‌) వంటి కవుల కవిత్వాన్ని 
సీఠికల్లో వివరించారు. “మార్గ శీర్ష" ద్వానాశ్యాస్త్రిలు కలిసి ప్రచురించిన “పమాధిలో స్వగతాలు" 
“కవితా సంకలనానికి పీఠిక రాస్తూ ఆరుద్ర” “కొన్ని పీఠికలు విధిలేక రాయాలి, కొన్ని విధి గాభావించి 


౮యాలన్నారు. ఇది రెండో కోవలోనిది” అన్నారు”. ఏమాత్రం ప్రగతి దృక్పథం గల రచయిత 
అయినా నిశ్శబ్దాన్ని భరించలేడు, నిశీధాన్ని వరించలేడు. అందుకేలేస్తాడు అని తన దృక్పథాన్ని కొంతవరకూ 
ఆరుద్ర బయట పెట్టారు. ఇద్దరు కవుల్ని మెచ్చుకుంటూ, మినీకతల్ని వర్ణించడానికి కొంత ప్రత్యేకమైన 
నేర్చుచూఎ౦చ వలసిన ప్రక్రియ గా చెప్పి, కొసమెరుపు, కొసమలుపు కావాలనీ, ఆఖరి పాదం చద 
వగానే “ఆహాబాగుంది' అనిపించగలగాలనీ, మార్గశీర్ష పరిణితి వైపు పయనిస్తూ ఉంటే, ద్వా.నా.శాస్త్రి 
ప్రస్ఫుటత్వం అలవర్చు కొంటున్నట్టుందని ఇద్దరినీ నొప్పించకుండానే ఇరువురిలో గల కవితా (ప్రతిభను 
ప్రశంసిస్తూనే, ఇద్దరూ ఇంకా మంచి సంకలనాలు మున్ముందు తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను 
అన్నారు. ఈ పీఠికలో ఆరుద్ర దృక్పథాన్ని పట్టిచే అంశాలు మూడు కన్పిస్తున్నాయి 


(1) ప్రగతి భావాలున్న వాటిని ప్రోత్సహించటం, 


(1) కవిత్వంలో ఉండే సామాజిక స్పృహను విశ్లేషిస్తూనే, కవిత్యల లక్షణాన్ని గుర్తిస్తూ ఆప్రక్రియ 
గౌరవాన్ని కాపాడమని ప్రబోధించడం 


(11). విమర్శకుడిలో (ప్రధానంగా ఉండాల్సిన నిర్మమమత, సహృదయతలను పాటించడం వల్లనే 
చెప్పవలసింది నొప్పించకుండా తెలియచేయగలిగారు. పీఠికలు ఏస్థితితో రాయాల్సివస్తుందో 
కూడ దీని ప్రారంభంలోనే రాయడం వల్ల కొన్ని మహమాటంతో రాయవలసి వస్తుందనీ 
చెప్తున్నారు. 


ఇంతవరకూ ఆరుద్ర రాసిన పీఠికల విశ్లేషణలు అన్నీ, సమకాలీన కవుల, కావ్యాల, సంకలనాలకో, 
సంపుటిలకో చెందినవై ఉన్నాయి. ఇప్పుడు ప్రాచీన సాహిత్యంలో, ఆ రచయిత్రి ప్రస్తుతం లేకపోయి, 
ఆ కావ్యానికి “పీఠిక రాయాల్సి వచ్చి నప్పుడు ఆరుద్ర ప్రదర్శించిన విమర్శనా వైచి త్రిని తెలుసుకోవడానికి 
వీలుగా ఈ పరిశీలన గమనించవచ్చు. 


ముద్దపళని రచించిన “రాధికా సాంత్వనం” (దీనికే “ఇలాదేవీయం' అనే మరో పేరుకూడా 
ఉంది.) చిలకమర్తి లక్ష్మీ నరసింహం “గణపతి” నవలకు ఆరుద్ర పీఠికల్నిరాశారు. వీటిలో ముద్దుపళని 
రచించిన “రాధికా సాంత్వనం' కావ్యానికి చక్కని కావ్య విమభ్శనాత్మక పీఠికను ఆరుద్ర రచించారు. 

“రాధికా సాంత్వనం' లో ఉన్న కథమ సంక్షిప్తంగా వివరించి, ముద్దపళని కవితా విశేషాల్ని సవివరంగా 
వివరిస్తూ “ఈ కావ్యంలో గొప్ప కవిత్వధోరణులుగానీ, విశేష చమత్కారాలు గానీ కనబడకపోవచ్చును- 
గాని సమకాలిక కవుల శబ్బాడంబరం నైపుణ్యాలు, ఆ లోపాల పాపాలు కూడా కనబడువు. ముద్దు 
పళనిలో వున్నగొప్పు సుగుణం పాత్ర చిత్రణ, వాళ్ల మానసిక భావాలు, సంభాషణలద్వారా, వాళ్ళ 
స్వగతాల ద్వారా బయట పెడుతుందిగాని తాను కథనం చేయదు. మధ్యలో జొరబడి అనవసర 
వ్యాఖ్యానాలు చెయ్యదు” అని పాత్రల్ని పోషించడాన్ని కవి తీసుకోవాల్సిన మెళకువుల్ని మెచ్చుకుని, 
కవియిత్రి రచనా వైపుణ్యం పట్ల ఆసక్తిని పెంచారు, కావ్యంలో గుణం కన్నా కవయిత్రి కులానికి 
ప్రాముఖ్యం ఇవ్వడం తగని పని అనీ, మనపూర్వులు ఆ దృష్టితోనే చిన్న చూపు చూడడం సరైంది 


కాదన్నారు ఆరు[ద్రో తరచు వీరిలోని వేశ్య 'తంజ నాయకి, పెంచుకున్న అమ్మాయి 'ముద్దపళని' 
అని చెప్తూ, దక్షిణాదిని “పళని' అనేవ్నేత్రంలో కుమారస్వామి ఆలయం ప్రసిద్ధమైంది, ఆపేరే ఆమెకు 
పేరు పెట్టారు, పిల్లల పేరుముందు 'వలుద్దు' అనే ఆప్యాయ సూచిక పదం పెట్టడం సర్వసాధారణం 
కనుక, 'ముద్దపళని' అనే పేరు వచ్చిందన్నారు ఆమె సాహిత్యవిద్యా విశారద అయ్యి, కవన, 
లలిత కళా వైభవాన్ని సంతరించుకొని, మహారాష్ట్రరాజు ప్రతాపసింహురుకోరుకొనేటంత కీర్తిని 
సంపాదిచుకోవటంవల్లనే ముద్దుపళవిని ఆరాజు ఆదరించ గలగాడని ఆమె జీవితాన్నీ పరిచయంచేశారు. 


ముద్దు పళని రాసిన “రాధికా సాంత్వనం' లోగల కొన్ని బూతు పద్యాలవల్ల నిషేధించిన సంఘటన 
ప్రస్తావించి, కందుకూరి వీరేశలింగం వంటి వారు ఈ కావ్యంలో గల బూతు పద్యాల పట్ల స్త్రీలు 
వినదగిన పద్యాలు కాదనడాన్నీ, ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ బెంగుళూరు నాగరత్నం ఇచ్చిన సమాధానాన్ని 
కూడా పేర్కొని, ప్రకాశం సంతులు (ప్రభుత్వంలో నిషేధాన్ని తొలగించిన చారిత్రిక యధార్థాల్ని 
కూడా ఈ పీఠికలు వివరించారో.. తెలుగు సాహిత్యంలో ఈ ఇతివృత్తంతో వచ్చిన కావ్యాల్ని, 
కవుల్ని ప్రస్తావించి, కొన్ని కావ్యాల్లో గల పద్యాల పోలికలు ముద్దుపళిని ' రాధికా సాంత్వవం'లో కన్పించడాన్ని, 
ఆమె చదువును తెలియజేస్తాయే గాని ఘనతను తగ్గించవన్నారూ'. 


మన తెలుగు సాహిత్యంలో 'రాధ' ఇతివృత్తంతో వచ్చిన కావ్యాల్ని చూస్తే చాలావచ్చాయి. వాటిలో 
ప్రముఖంగా చెప్పుకోదగినవి ముద్వుపళనికి పూర్వవేం లింగనవంఖి తిరుకావంయ్య. 
'సత్యభామాసాంత్వవం'; చింతలపూడి ఎల్లన్న 'రాధామాధవం'; ధరణిదేవుల రామయ్య 'దశావతార 
చరిత్ర; (దీనిలోనూ రాధాకథ ఉంది); వెలిదిండ్ల వెంకటపతి; “రాధామాధవ సంవాదం' వంటివెన్నో 
రాధా-కృష్ణల ఇతివృత్తంతో వచ్చిన కావ్యాలు. అయినా ముద్దుపళని మళ్ళీ రాధాకృష్ణల ప్రణయాన్ని 
వర్షించి కావ్యం రాస్తే, ఎంతగొప్పగా ఉంటే ఆదరిస్తారో తెలిసిన ప్రజ్ఞావంతురాలు కనుకనే, నైపుణ్యతను 
'ప్రదర్శించారన్నారు. ఆరుద్ర రాసిన ఒక చిన్న విశ్లేషణాత్మక పరిశోధన వ్యాసం వలే కొసాగిన పీఠికగా 
దీన్ని చెప్పవచ్చు. 
పేఠికల్లో ఆరుద్ర విమర్శను కింది అంశాలుగావివరించడానికి అవకాశం ఉంది. 

1. ఆత్మాశ్రయంగా వివరిస్తూ, వైయక్తికానుభావాల్ని చెప్పడం. 


2. రచయితను పరిచయం చేయడం. 
కావ్యాన్ని సమీశ్షీస్తూ శిల్చసౌందర్యం, కావ్యవస్తువులో భాగంగా ఉండి కళ కళకోసమే కాకుండా, 


ప్రజల కోసం పాటుపడేలా ఉండాలనే దృక్పథాన్ని వ్యక్తంచేయడం. ప్రగతిశీల భావాల్ని ఆహ్వానించి, 
సామాజిక దృక్పథాన్ని పెంపోందించే దిశగా కవిని పయనించేటట్లు ఉత్తేజితం చేయటం. 


4. కవికాలాన్ని, కావ్యవస్తు కాలాన్ని నిర్ణయించడానికి ప్రయత్నించడం. 


5. కావ్యహృదయాన్ని సరళమైన వాక్యాల్లో వివరించి, ఆ కావ్యాన్ని చదివే ఉత్సుకతను కలిగిస్తూ 
సమన్వయ దృష్టిని ప్రదర్శించడం. 


é. కావ్యంలో ఉండే వస్తువు, అలాంటి వస్తువుకి దగ్గరలో ఉండే కావ్యాల్నీ ప్రయోగాన్ని సందర్భోచితంగా 
వివరించడం. 


7. కావ్యాన్ని సంపూర్ణం గా చదివిన తర్వాతనే అభిప్రాయాన్ని రాయాడానికి ప్రయత్నించడం, 
అలాకానప్పుడు ఆ విషయం స్పష్టంచేయడం. 


8. రచయితను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పర్చేలా వ్యాఖ్యానించకుండా, సహృదయతతో, 
సౌకుమార్యంగా సూచనల్ని అందించే చక్కని శైలిని ప్రయోగించడం. 


9. విధిలేక పీలికలు రాసినా, ఆ విషయాన్ని వ్యంగ్యంగా విశదీకరించే చక్కని భాష్లాప్రొఢిమను 
ప్రదర్శించడం. 


10. కవిసమకాలికుడైనా, జీవించినా/ మరణించినా చెప్పదలిచిన అభిప్రాయాల్ని స్పష్టంగా అభివ్యక్తీ 
కరించడం. 


ఇవన్నీ ఆరుద్ర పీఠికల్లో కన్పించే అంశాలు. భాషా, ఛందోప్రయోగాల్ని వివరించడం కూడా 
ఆరుద్ర ఏ పరికల్లో కన్పించే ఇంకో అంశం. అయితే వీటన్నింటినీ కేవలం పరిచయ వాక్యాలుగానో, 
చిరు సమీక్షలుగా నో కాకుండా, విమర్శను పరిశోధన స్థాయిలో కొనసాగించే సృజనాత్మకతను ప్రదర్శించడం 
ఆరుద్ర పీఠికల్లో గొప్పతనం! 


3.10. విమర్శకుడుగా ఆరుద్రః 


వివిధ వ్యాసాలూ, (గ్రంథాల్ని పరిశీలించినప్పుడు 'విమర్శకుడుగా ఆరు[డ్రో వివిధ విమర్శ 

పద్దతులను పాటించినా, ప్రధానంగా మార్క్సిస్టు విమర్శకుడుగానే స్పష్టమవుతున్నారు. మార్క్సిస్టు 
విమర్శను చేసినా, సంయమనాన్ని, సహృదయతనూ, నిర్మవుత ప్రకటించిన ఆరుద్ర శ్రీశ్రీ 
విషయానికొచ్చేసరికి రెండు రకాలుగా విమర్శను కొనసాగించారు, విభేదాలు రాకముందు ఒక విధంగానూ, 
వ్యక్తిగత విభేదాలు వచ్చిన తర్వాత మరొక రకంగానూ శ్రీశ్రీ రచనల్ని విమర్శించడం వల్ల 'విమర్శకుడుగా 
ఆరుద్ర లో కొన్ని లోపాలున్నాయని చెప్పకతప్పలేదు. శ్రీశ్రీ విషయంలో ఆరుద్ర విమర్శలో కొన్ని 
లోపాలున్నప్పటికీ, మిగిలిన అన్ని రచనల్నీ చారిత్రక, కవి జీవిత అనువర్తిత విమర్శను కూడా 
అనుసరించడం, భాషాశ్వాస్త్ర విషయంలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రదర్శించడం వంటివన్ని 
'విమర్శకుడుగా ఆరుద్ర' స్థానాన్ని తెల్పుతున్నాయి. గుడిలో సెక్స్‌, కన్యాశుల్కం వంటివాటిని 
వి్లేషించినప్పుడు విమర్శలో పరిశోధనాంశాల్ని చేర్చి పరిశోధక విమర్శకుడిగా ఒక విశిష్ట్రస్థానాన్ని 
పాందగలిగారు. అయితే, విమర్శలో మా త్రమే కాకుండా పరిశోధనతోనూ సృజనాత్మకతను ప్రదర్శిస్తూనే 
పరిశోధకుడుగా ఒక విశిష్టస్టావాన్నెలా పాందగలిగారో తరువాత అధ్యాయాల్లో అధ్యయనం 
కొనసాగుతుంది. 


80 


అధ్యాయం- 3 
సూచికలు (Referances) 


1. సంజీవమ్మ, అమాత్య ఎలంర్భు-నూర్భ్సిన్టు దక్షు థం (వ్యా, (సం) తుమ్మల 
వెంకట్రామయ్య, అభ్యుదయ- విమర్శ విశేష సంచిక- 1980, ఆగస్టు, అరపం: ప్ర,ప్ట.?,పు.34. 


2. Mudigonda Veerabhadriah, MAJOR CRITICS OF MODERN TELUGU LIT- 


ERATURE, Pallavi Publications : Vijayawada, First Edition, 1998, p.29,31. 


3. ముదిగొండ వీరభద్రయ్య, ఎయర్ట శకోౌలిక” లక్షణాలు తెలుగు అకాడమి ప్రచురణ: 
హైదరాబాదు, ప్రము.1990,పు.74. 


4. అదే.పు.94. 
5. సంజీవమ్మ.పు.33-4 1. 


ఈ ఎన్‌.గోపి. (వజాకబ లోలుశ్‌, ఎన్‌.అరుణ ప్రచురణ: హైదరాబాదు. 
ప్ర.ము.1980,ద్వి.ము.1992, పు.224. 


7. అదే.పు.240. 
8. అదే.పు.347. 
9. అదే.పు.354. 


10. జ్వాలాముఖి, ొయాడుకలై ర ధ్యా లభూధ్య లేళ బ్యా), (సం) కె.కె. రంగనాథాచార్యులు, 
తెలుగులో తొలి సమాజ కవులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణ : హైదరాబాదు, 
ప్రము.1983,పు.104,113. 


11. అదేపు.116. 
12. అదే.పు.117. 
13. అదే.పు.118,119. 


14, కె.కె, రంగనాథాచార్యులు, నంవొదోకీయ భ్యానం, తెలుగులో తోలి ననూూజు కులు, 
ప్రము.1983, ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణ : హైదరాబాదు, ఫు.x౫౫౪i-౪ iii. 


15. జివి.సుబ్రహ్మణ్యం, ఆం(ద సాహిత్య ఎెయార్డో = ఆంగ్ల (వథాలంః ఫు.149. 


5 


25. 


26. 


. శ్రీ శ్రీ భూశగురణాడ (కూర్చు) చలసాని ప్రసాద్‌, విరసం ప్రచురణ : విశాఖపట్టణం, 
1988, ఫు.22,62. 


. అదే.పు.56. 
. కఠెవరపు వెంకట్రావు, క్యాళరల్బ ౦- చారి(తకణేపథ్య్యం (వ్యా) (సం)నిర్మలావంద 
ప్రజాసాహితి, కన్యా శుల్కం (ప్రదర్శన శత జయంతి ప్రత్యేక సంచిక - ఆగస్టు, 1992, పు.115. 


* సినారాయణరెడ్డి, ఆఢుణికాం(ధో కబాల్త భు- నం(ప్రదాయయులు * (పయారయులు 
పు.206. 


. ఆరుద్ర, నళూర్‌ ఆం(దో నొహిత్యం (11వ సంపుటి) పు.ము, పు.225,226. 


+ సి.నారాయణరెడ్డి, ఆథుణికాం(ధో తబిత్త్యయు- నం్రదాయయులు 8 (వడారయులు 
పు.586. 


“శీ శ్రి వంశ గరంరజాడు పు.60. 


= సినారాయణ రెడ్డి, పు.246. 


. మరువాడ రాజేశ్వరరావు, దరజాడయార్చిన్హూ డ్ధుష్టే (వ్యా, ప్రజాసాహితి- ఆగస్టు-1992, 


పు.136. 

సోమయాజుల వెంకట రామమూర్తి, (సం.లు)మొదలి నాగభూషణ శర్మ, ఏటూకూరి ప్రసాద్‌, 
క్బాలుల్బుం చూరోళ్ళు నభూలోబ్‌నం పు.310. 

కేతవరపు రామకోటశాస్తి , కస్యాకుల్ముం-శూరోల్ళ) నయాలోబనోం పు.393. 

+ ఎన. గంగప్ప, తన్యాజంల్క -శూరేళ్ళ నవూలోబోనోం పు.335,336. 


. ఆర్వీయార్‌, బరబద్దీతామయార్చివిం విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ : హైదరాబాదు, 
జూలై,2002, పు.62. 


* శో (శో భుహోవుశ్ణాశం (కసం, 1940, (కూర్చు) చలసాని ప్రసాద్‌, 1999, విప్లవ 
రచయితల సంఘం, ఆంధ్ర (ప్రదేశ్‌ ప్రచురణ : విశాఖ పట్టణం, పు.65. 


* శ్రోశోకో ఆయ(దో జాబు (లేఖ) ఆరుద్ర అభినందన సంచిక, (సం) బి. ఎస్‌. ఆర్‌.కృష్ణ, 
ఆరుద్ర షష్టి పూర్తి ఉత్సవ సంఘం, మదరాసు, 1985,పు.102. 


+. ఎల్‌. సంగయ్య, పు.3. 


82 


32. 


33. 


34. 


35. 


36.. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44, 


45. 


46. 


47 


48. 


49. 


సి.నారాయణరెడ్డి. పు.535. 


రామమోహనరాయ్‌, తొలుగు కపెతా ఎకానం(1947- 1980), ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 
ః హైదరాబాదు, 1982, పు.234. 


ఈరు(డో్‌ అబ్రి(లాయ౮ం, చల్లా రాధాకృష్ణ శర్మ వ్యాసం కమ్మని కలం చిత్రాలు ఆరుద్ర అభినందన 
సంచిక, పు.5. 


సి.నారాయణరెడ్డి, పు.535. 


ఆరుద్ర, సినీవాలి- ౫హీత్య్ళోవణిషల్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ : హైదరాబాదు, 
ప్రము.1987, ద్వి.ము.1990, పు.24. 


ఢ్రీఢీ భుపోకుశ్థాశం - 1999, పు.84. 


ఎస్వీ. సత్యనారాయణ, లోఖాబి(తాలు ఆంధ్ర ప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం : 
హైదరాబాదు, 1987,పు.?7. 


కె.వియార్‌, కబివుంగషైలు (వ్యా), ఆరుద్ర అభివందన సంచిక, ఫు.61. 
దాశరథి ఆబైణాయం, ఆరూ(డ్‌ అఆభైశథండోణ్‌ నంబిక్క పు.62. 
ఎస్వీ. సత్యనారాయణ, రోఖాబి(తాలు, పు.8. 

పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఈఊర(దో ఆభైనండశ నంబిక్క పు.124. 


డి.డి.కోశాంచి, భారత బర్యత- వరిబడం బాలలు (అను) వి. రామకృష్ణ, హైదరాబాదు 
బుక్‌ (ట్రస్ట్‌ ప్రచురణ : హైదరాబాదు. ప్ర.ము.1986, రెం.ము.1996, పు.26-27 
అదే.పు.26. 

అదే.పు.28. 


ముదిగొండ వీరభద్రయ్య, ఎలొర్టు భరౌలెక లక్షణాలు, పు.4. 


. అదే.పు.9 2. 


ఆరుద్ర (వలేళిక (వీ), యుద్దువలని- రాదాకా ఫొంత్లశం, ఎమెస్కో (ప్రదురణః 
విజయవాడ, 1997, పు. 9-20 


ఆరుద్ర-సంతోష కారణం (పీ), ఎల్లోర- జానపద సాహిత్యం, దీప్తి పబ్లికేషన్స్‌ : హైదరాబాదు, 
1982, పు.19-20 


83 


50. 


51. 


52. 


53. 


54. 


$55, 


56. 


57. 


58, 


59. 
60. 


61. 


1982, పు.19-20 


అదే. పు.21. 


ఆరుద్ర, గోరంత క్ర్రుతజ్హైత (పీ), పఠాభి-కవిత నాదయిత, వర్ణమాన సమాజం ప్రచురణః 
నెల్లూరు, పు.1. ౯ 


అదే.పు.4. 
అదే.పు.7 
అదే.పు.8. 


ఆరుద్ర, 'హాబజోంవు, (ప్రీ, నూతలపాటి గంగాధరం-వెలుగులోకి (క.సం.) ఎస్వీ. పబ్లికేషన్స్‌, 
మద్రాసు, మొ. ప్ర.1974.పు.9. 


ఆరుద్ర పీలిక యుదారొండ IPI Fr (ఇల తంల బగ టీం 


బీరత 1860- 1906), ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణ : హైదరాబాదు, మొ. ప్ర.1977, 
పు.88. 


ఆరుద్ర, శవాకాంక్షలు, (23 శూూర్లబీర్ణ, డ్వా[.శా. శస్రీ-ననూథైలో న్చరతాలు 
గత 

(కసం) (సం) బి.వి.రమణమూర్తి, శ్రీ శారదా ప్రిటింగ్‌ వర్క్స్‌, భట్నవిల్లి, మొ. ప్ర.1981. 

పు. 


ఆరుద్ర, (వలేళిక (ఈ) యుడ్డు వలా - రాడాకా నొంత్లశం, ఎమెస్కో ప్రచురణః 
విజయవాడ, 1997, పు.9. 


అదే.పు.19 
అదే.పు.19. 
అదే.పు.21. 


84 


అధ్యాయం- 4 
భబుమ[ ఆంధ్ర ఇంహిత్త్యం : 
తఆ౭ంతిము[ద్రణ, 
పునర్హు[దణల మార్పులు-చేర్పులు 


అధ్యాయం-4 


సమగ్ర ఆంధ సాహిత్యం తంతి ముద్రణ 
పునర్సు[ద్రణల మార్పులు-చేర్పులు 


4.0. ప్రధావమైన మార్పులు: 


“సమగ్ర ఆంధ్ర సాహిత్యం” తొలిముద్రణ మొదటి సంపుటిలో ప్రకటించిన యుగ విభజన ప్రణాళికకూ, 
మూడవ సంపుటి లో ప్రకటించిన యుగ విభజన (ఉజ్ఞాయింపుకాలాలు) కీ, పునర్ముద్రణలో యుగ 
విభజనకీ తేడా కన్పిస్తుంది. తొ.ము. మొదటి సంపుటిలో (ప్రకటించిన ఆదిమ చాళుక్య కాకతీయ 
యుగాల్లో మార్పులు చేయలేదు. కానీ, పద్మనాయకయుగం తొ.ము.మొ. సంపుటిలో మొదటి సర్వజ్ఞ 
సింగమనాయకుని రాజ్యంవరకూ క్రీ.శ.1337-1399 వరకూ అని పేర్కొన్నారు. దీన్ని తొ.ము. 
మూ.స ఫుటికి వచ్చేసరికి 1300-1375 వరకూ అని కాలాల్ని మార్పు చేశారు. రెడ్డిరాజులయుగం 
తొ.ము.మొ.సం.లో 1400-1450గా ప్రకటించి, మూ.సం.లో 1400-1450 గా ప్రకటించి, 
మూ.సం.లో 1375-1450 గా మార్పుచేశారు. తొ.ము. మొ.సం.లో గజపతులయుగం ప్రకటించలేదు. 
మూ.సం.లోనూ ఈ మార్పులేదు. కానీ నాల్లవసంపుటిలో 1435 నుండి గజపతులయుగం చేర్చారు. 
దీన్ని రెడ్డిరాజుల యుగానికి అనుబంధం వంటిదిగా పేర్కొన్నారీ. నాయకరాజుల యుగం మొ. సం.లో 
1600-1670 గా ఒకే సంపుటిగా అందించాలనుకున్నది, తొ.ము. పదవ సంపుటి నాయకరాజుల 
యుగం-1 (1600నుండి... రఘునాథనాయకుని పాలన) నాయకరాజుల యుగం-1 1670 
వరకూ.... విజయరాఘవ నాయకుని కాలం) అని రెండు సంపుటాలుగా మార్చేశారు. అంటే తొ.ము. 
మొ.సం.కీ,11వ సంపుటిలో పేర్కొన్న యుగ విభజనకీ మార్పులు కన్పిస్తున్నాయి. కవుల వరుసల్ని 
మార్చారు. కాలాల్నీ సవరించారు. ఇటువంటి ఎన్నోప్రధానమైన మార్పుల్ని పు.ము.లో చేశారు. 

పునర్ముద్రణలో ఆరుద్ర 'మనవిమాటలు' లో చెప్పుకున్న దానిలో పద్మనాయకయుగం 1337-1399, 
రెడ్డి రాజాలయుగం 1400-1450 గా ఆదిలో (ప్రణాళిక వేసుకొన్నట్టు ప్రకటించారు. కానీ తాము 
లో మొ.సం.లోనే ఈ యుగ విభజన కన్పిస్తుంది. మళ్ళీ మూడవ సంపుటినుండి మార్చుచేశారు. 
ఇవన్నీ పై వినరణలో స్పష్టమవుతున్నాయి. వీటన్నింటినీ పుటల సంపుటాల వారీగా కింది విధంగా 
పరిశీలించడం వల్ల “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో తొలి ముద్రణ పునర్ముద్రణలలో చేసిన 
మార్చులు- చేర్పులు అవగతమవుతాయి. 


4.1. మొదటి సంపుటి (ఆదిమ, చాళుక్య యుగాలు) 
అదయ aloo 


ఫు.ము 1 (పు.1) లో మల్లియరేచన కవిజనాశ్రయంలో తెనుగ్కుతెలుగు అనే వాటిలో దేన్ని 
సర్కొన్నాడో నికరంగా చెప్పలేమన్నారు ఆరుద్ర. బహుశా తెనుగు ప్రయోగం చేసి ఉండ వచ్చునన్నారు. 


ఇది అదనంగా చేర్చిన సమాచారం. 


4 తొ.ము 1 (పు.3) లో శాతవాహనులు, పు.ము 1 (పు.2) లో “సాతవాహనులు' 'శాతవాహని 
పదానికి ప్రాకృతరూపమే “సాతవాహన' సాతవాహన, 'శాతక్షర్ణి” పదాలు సమానార్థకాలుగా కన్పిస్తున్నాయి. 
“సత', 'శత', “సద అనే హ్రస్వ రూపాలు నాణేలమీద ఉన్నాయి. ప్రాకృత వయ్యాకరణ హేమచం ద్రుని 
ప్రకారం “శాలివాహన” అనేది “శాతవాహనకు' మరొక ప్రాకృత రూపం అని తెలుస్తుంది”. 

“జన ప్రభాసూరి' అనే జైన రచయిత ప్రకారం వందలకొలది (శతాని) వాహనులను (వాహనాల్ని) 
దానం చేసినందువల్ల శాతవాహనులయ్యారనే అభిప్రాయం ఉందో. 

శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. మాతృభాష తెలుగ. ఫు.ము 1 (పు.2) ఇటీవల 
పరిశోధనల్లో సాతవాహనుల జన్మభూమి ఆంధ్ర దేశమేననీ, వారి భాషలో తెలుగు మాటలే 
ఉన్నాయనీ, పురాణాల్లో ఆంధ్ర భృత్యులూ, ఆంధ్ర రాజులూ, సాతవాహనులేనని పరిశోధకులు రూఢిగా 
చెప్పారు. 

ఇది తొ.ము.లో లేదు. 

4తా.ము (పు.3) లో “పురవానూరు' లో “ఆయ్‌ మందిరం” అనే నాయకుని ప్రసక్తి ఉంది. 
ఫు.ము 1 (ఫు.) “ఆమ్‌ మందిరం.” గా మార్పు చేశారు. 

*తొ.ము 1 (పు.6) లో పాదసూచికలో “నాగబు గురించి వివరిస్తూ *ఆం(ధ లిపికి 
యూలబుంత్రాక్షళ౭గా భావించామన్నారు.పు.ము (పు.4) లో మూలంగా భావించారు. మార్క్సిస్టు 
భావజాలానికి అనుగుణంగా సంప్రదాయ భావన “'మంత్రాకరం'” అనేది తొలగించడం గమనించవచ్చు. 

*తొ.ము 1 (పు.19) తెలుగు, సంస్కృత భాషా జన్యం కాదని అప్పటికి దీన్ని, వివిధ వాదనలను 
బట్టి చెప్పారు. కాని. పు.ము (పు.14)లో దీన్ని శాస్త్రీయంగా భాషాశాగస్త్రజ్ఞాడు M.S.Andronov 
పరిశోధనలను ఉటంకిస్తూ ద్రావిడభాషల వ్యవహార భౌగోళిక పటాన్ని కూడా చేర్చారు. 

*తొ.ము 1 (పు.23) లో లేని కూబీ భాషను మాట్లాడే కొండదొరల గురించి పు.ము 1 (పు. 18) 
లో ప్రస్తావించారు. తాము పాండవుల సంతతిగా కొండదొరలు చెప్పుకొంటారని రాశారు. 


ఆదిమ సమాజాల్లో స్త్రీ పురుఘలు పనుల్లో పాటపాడుకొంటూండేవారనీ, శృంగార, హాస్య, 
పదలాలిత్యంతో కూడి ఒక సమిష్టి జీవనానికి పాట తోడ్చడేదని సవరల జీవితాన్ని గురించిరాసిన 


86 


గిడుగు వారి భావాల్ని పేర్కొనడం.తొ.ము. 1 (పు.30) లో లేదు. ఇది పుము! (పు.23)లో 
అదనపు సమాచారం. 


+ తొ,ము. 1 (పు.30) లో గాథాసప్తశతిలో గల “చక్కగాదంచిన .....”పాట ఏడవవందలోని 
89వ గాథ అని పేర్కొనగా, పు.ము 1 (పు.24) లో 98 గాథ అని సరిదిద్దారు. 


ఫు.ము 1 (పు.27-31) లో తొ.ము. 1 లో లేని సాతవాహనుల రాజకీయ ప్రాభవం పేర్కొని, 
వారి కాలంలో గల ప్రాకృత భాషనీ, (బ్రాహ్మీలిపినీ, వాడుకలో ఉన్న నాణార్నీ భౌగోళిక పటంతో 
సహా వివరించారు. సాతవాహనులు తమ నాణాలపై ఒకవైపు ప్రాకృతంలోనూ, రెండోవైపు తెలుగులోనూ 
తమ నామధేయాల వక్కణాన్ని (బ్రాహ్మీలిపిలో, మాత్రాఛందస్సులో చెక్కించారన్నారు. వీటిని 
సోదాహరణంగా వివరించారు. వీటితో పాటు గాథా ఛందస్సు కూడా విరివిగా ప్రచారంలో ఉందని, 
తెలుగు ఛందస్సుకీ, గాథా ఛందస్సుకీ మధ్య సంబంధాల్ని పరిశీలించారు. 


4తా.ము. 1 (పు.68) లో లేని మగన్దు లోని బండి “ఆ” “రకు కాక 'డు కు చిహ్నం 
కావచ్చని, పు.ము 1 (పఫు.54) లోడే*హను చేర్చారు. 


ఛీతా.ము. 1(పు.72) లో లేని అంశం పు.ము 1 (పు.57) లో బూదరాజు రాధాకృష్ణ “ప్రాచీనాంధ్ర 
శాసనాలు గ్రంథంలో నాగబుదగ్గర నుంచి క్రీ.శ 1100 వరకు లభ్యమైన శాసన ప్రతులు తయారు 
చేసిన విషయాన్ని స్పృశించారు. 


ఛీతా.ము. 1 (పు.77) లో లేని అంశం పు.ము 1 (ఫు.59) లో రేచన ద్విపద లక్షణం గురించి 
వివరించి చెప్పారు. 


తా.ము 1 (ఫు.77) లో లేని అంశ పు.ము 1 (పు.60) లో నన్నయ “తరువోజును వాడారు 
గాని ద్విపడేను వాడలేదు. కనుక అది ప్రాచీనం కాదా అని మన పరిశోధకులు భావిస్తారని చేర్చారు. 


ఛీతా,ము. 1 (ఫు.78) లో పాల్కురికి సోమనాథుని కాలంనుండీ ద్విపదలు కన్పిస్తున్నాయనే 
అమరేశం రాజేశ్వర శర్మ ప్రతిపాదనను అంగీకరించారు. పు.ము 1 (పు.60) లో ఆ 
ప్రతిపాదన సమంజసంగా కన్పిస్తుందేమోగాని, నన్నయ కు ఒకే శతాబ్ది పూర్వుడు మల్లియరేచన 
తమవోజ, ద్విపదలకు విడివిడి లక్షణాలు చెప్పాడు కనుక, అతని కాలంలో రెండూ ఉండేవి 
అన్నారు, 

*తొ.ము 1 (పు.93) లో నన్నయ కు ముందు గల వచన రచనల్లో వ్యాకరణాన్వయానికి లోబడని 
వాక్యాలలో ఉండడాన్ని చూస్తే, ఆ నాడు వచన రచనలేదనిపిస్తుందని చెప్తూనే, నన్నయ వచన రచనకు 
దగ్గరలో ఉన్న గద్య కుసుమాలు ఆనాడు వికసించక పోలేదనికొని శాసనం లోని వాక్యాల్ని 
ఉదాహరించారు. కాలంకూడా తొమ్మిదవ శతబ్దపు మధ్యకాలందన్నారు. పు.ము1 (పు.72) “నన్నయ” 
కు బదులు “శిష్టకావ్యాల వచన రచనకు దగ్గరలో” అన్నారు. 850 నాటి ధర్మవరం శాసనాన్ని 
ఉదాహరించారు. 

87 


ఛీతొ.ము. 1 “ఆదిమ యుగం” అనే ప్రకరణం “అనగనగా ఒక ఈగ ఇల్లలుక్కొంటూ తన పేరు 
మరిచిపోయిందటి...... అంటూ(ప్రారంభించి. 


“ఇల్లలికొక ..... ఇక పండుగే ! ” అని ముగించారు. తొలి ప్రకరణం 95 పుటల్లో రాశారు. 
ఫు.ము. 1 (136-73) లో ఇంతవరకూ జరిగిన చేర్చులతో పాటుఇంకా 63 పుటల అదనపు 
సమాచారం “ఆదిమయుగం'లో చేర్చారు. 


ఈ అదనపు సమాచారం ప్రధానంగా, సాహిత్యం పట్ల దృక్పథాన్ని (పు 74) చెప్తూ, ప్రజలే 
సాహిత్య చరిత్రను స్పష్టించుకుంటారను గతితార్కిక భౌతిక వాద దృక్పథాన్ని ఉదహరించారు. 


వివిధ కోణాలనుండి సాహిత్య చరిత్రను అధ్యయనం చేయాలి. ఆం(డ్లులు, ఆంధ్రభాషను వేదాలు, 
బ్రాహ్మణాలు, చారిత్రకంగా కన్పించే శాసనాలు పరిశీలించి, తెలుగు వారి సంస్కృతికి సంబంధించిన 
విషయాలు వివరించారు. జైన, బౌద్ధ మతాల ప్రభావం తెలుగు సాహిత్యం మీద పడిందన్నారు. 
తెలుగు వాళ్ళ మెదటి ఛందో గ్రంథం జైన రచనే నన్నారు. (పు.101) కేతన దశకుమార చరిత్ర, 
మంచెన 'కేయురబాహు చరిత్ర" లలో ఆనాటికి తెలుగు దేశంలో ఉన్న జైన ప్రభావం కన్పిస్తుందన్నారు. 


ఛీతా.ము! లో లేని ఒక కొత్త అంశం. తెలుగు లో ఆదికవి గురించిన చర్చ పు.ము (పు.112) 
కన్పిస్తుంది. 

*తా.ము (1110) (131-132) లో “లింగమ కుంట సర్వకవి శీర్షికతో తొందరపడి రాశానని 
తొ.ము 1 సం. (పు.114) లో ఆరుద్ర చెప్పుకున్నారు. ఈకవి తెనాలి రామకృష్ణుని అల్లుడు. 
లింగము కుంట రామయ్య అని ఆరుద్ర పు.ము 1 లో చెప్పారు. 


“సర్వదేవుడు” అనే అర్వాచీన కవి కోసం గాలించి గుర్తించానే తప్ప, అతడు “ఆది పురాణం 
అనే జైన గ్రంథాన్ని రాసి వుంటాడు అని లోతుకు వెళ్ళి ఆలోచించలేదు. అని పు.ము 1 (పు.114) 
లో ఒప్పుకున్నారు. నేలటూరి వెంకటరమణయ్య, నిడదవోలు వెంకటరావులు, పాన్నమయ్య నే 
సర్వదేవుడనీ, తెలుగులో “ఆది పురాణం” రచించాడని నిరూపించినదానినే ఆరుద్ర సమర్ణిస్తూ పు.ము.] 
లో (117) వివరించారు. దీన్ని తనదైన పరిశోధనా పటిమను ప్రదర్శిస్తూ ఛందోవిధానాన్ని విశ్లేషించారు. 
“పాన్నడు” “పాన్నమయ్య"” లనే “సర్వదేవుడు” గా పూర్వ పరిశోధకుల ఫలితాలను ఆధారంగా చేసుకొని, 
ఆంధ్ర మహాభారత కర్త నన్నయ్యకు ముందే తెలుగులో కవిత్వం ప్రచారంలో ఉందన్నారు. “ఆది 
పురాణం" లో కొన్ని పద్యాలే దొరుకుతున్నాయి గాని, మిగిలిన వన్నీ లభిస్తే, “పొన్నమయ్య' తెలుగులో 
ఆదికవి అవుతారన్నారు. పు.ము 1 (పు.118) 

*తా.ము 1 లో లేని మల్లియ రేచన “ఆదికవి” చర్చ ద్వి.ము-1 లో కన్పిస్తుంది. దీనితో పాటు 
మళ్లియరేచన “కవిజనాశ్రయం' గురించిన సుదీర్హ చర్చ కూడ దీనిలో చేశారు. కుల ప్రభావం వల్ల 


రేచనను కవులు పూర్వ కవి స్తుతిలో పేర్కొనడానికి వెనుకంజవేశారని, భీమన ఛందంగా పేర్కొన్నారనీ, 
“కవిజనాశ్రయం”లో గల ఛందస్సుని అనుసరించి దీనికీ భీమన ఛందస్సు అన్నారనీ, రచయితకు 


రావల్సిన కీర్తిని రానీయకుండా అడుపడ్డారనీ, నిజం నిలకడమీద తేలక పోదు అన్న సామెతకు రేచన 
కవిజనాశ్రయం చక్కని నిదర్శనమని నిరూపించిన పరిశోధన కృషి ది.ము 1 (136) కన్పిస్తుంది. 


చాళుక్య యుగం 

ీతొ.ము. 1 లో (ఫు.101) 100వ పుటలో లేని ఆంశం. “ఈ రామకథను వావికొలను 
సుబ్బారావు అనువాదాన్ని కూడా పేర్కొని: కశలవులను “మార్గమ' ను సంగీత విధానాన్ని అనుసరించి 
“రామచరిత్ర ను పొడినట్టు చెప్పారు. ప్రజాకళలు ప్రభువుల ప్రాంగణాలిలోకి వెళ్ళగానే క్లాసికల్‌ ఆహార్యాన్ని 
ధరిస్తాయని ఇది సంగీతంలో మరీ ఎక్కువ జరుగుతుందని చెప్పారు. ఇది పు.ము 1 (143)లో 
ఉంది. 


4తొ.ము1 (పు.103) లో తెలుగు గడ్డ మీద జన్మించిన కవులు కన్నడం, సంస్కృతం, |ప్రాకృతాలలో 
రాసిన కావ్యాలు దొరుకుతున్నాయి. తెలుగులో రాస్తే దొరకవు రాయలేదని కొందరు సిద్ధాంతీకరిస్తున్నారు. 
కవులున్నారు గాని కావ్యాలు లేవని మనం భావించాలి అని ఉన్నదానికి “భావించాలి కాబోలు” అని 
అన్నారు. నన్నయ పూర్వం ఉన్న భాషా స్టితిని మల్లంపల్లి సోమ శేఖర శర్మ, నేలటూరి వేంకట 
రమణయ్యలు చెప్పిన దాన్ని పేర్కొని బూదరాజు రాధాకృష్ణ అముద్రిత పరిశోధనా వ్యాసంలోని 
అంశాల్ని ఆధారంగా చేసుకొని ప్రాక్సాహిత్య దశ, కావ్య భాషాదశలను పరిచయం చేసి 7వ శతాబ్దం 
నుంచే మన భాషల కావ్యశైలి ఏర్పడిందని చెప్పిన కోరాడ మహదేవశా స్త్రి పరిశోధనను ఉటంకించారు. 
ఇది (పు.142 నుండి 144 వరకు) ఆదనపు సమాచారం. 


శతొ.ము 1 (పు.116) నన్నయ కాలానికి ముందు ఉన్న మల్లియ రేచన కాలాన్ని చెప్పలేదు. 
కాని పు,ము (పు.153) లో క్రీ.శ 940 లో మల్లియ రేచన కవిజనాశ్రయాన్ని రచించినట్లు చెప్పారు. 


శీతా.ము. 1 (పు.118) సంస్కృత శబ్దాలను కన్నడం చేసారని చెప్తూ పంపన, రన్నడలను 
మాత్రమే తొ.ము 1 (పు.118) లో పేర్కొంటే పు.ము 1 (పు.155) లో పాన్నమయ్యను కూడ 
చేర్చారు. 

4తొ.ము 1 (పు.126) లో దివాకర్ల వేంకటావధాని నన్నయ భారతాన్ని మాత్రమే పరిశీలించి 
భారతం పట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా పు.ము1 (పు. 161) లో జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
సిద్ధాంత గ్రంథం “వ్యాస భారతం-నన్నయ పరిష్కారం' కూడా పరిశీలించారు. 

4తొ.ము 1 (పు.133) లో “ఆంధ్ర శబ్ద చింతామణి” ని నన్నయ రాసినట్టు కొంతమంది నమ్మారని 
అన్నారు. కానీ, పు.ము 1 (పు.167) లో ఈ వ్యాకరణ గ్రంథాన్ని ప్రామాణిక బలం కోసం నన్నయకు 
అంటగట్టాూరని నమ్మకంగా చెప్పవచ్చని స్పష్టం చేశారు. 

4తొ.ము 1 (పు.137) లో శాసనం కుడా కావ్యం వలే ఉంటుందని నన్నయ రాసిన ఓ శాసన 
భాగాన్ని పేర్కొని, తర్వాత అంశానికి వెళ్ళిపోతే, పు.ము 1 (పు.169)లో శాసన లేఖకుల్ని “సాంథి 


89 


విగ్రహకులు, మహసాంధి విగ్రహకులు అని పిలవడం వేములవాడ చాళుక్యుల కాలంలో కన్పించేది. 
నన్నయ కూడా “సాంధి విగ్రహకులై ప్రసిద్ధి పొంది ఉంటారు. 


“సాంధ విగ్రహకులు” అంటే మంత్రులు, అన్యరాజులతో సంధిగాని, యుద్ధంగాని వీరి వల్ల జరిగేదనే 
చరిత్ర పరిశోధకుల అభి ప్రాయాలు పొరపాటని పేర్కొన్న నేలటూరి వెంకట రమణయ్య అభిప్రాయాల్ని 
ఆరుద్ర సమర్ధించి, వాక్య రచనలోనూ, శబ్బాల్ని కూర్చటంలోనూ, నైపుణ్యం గలిగిన వారిని “సాంధి 
విగ్రహకులు” గా భావించవచ్చునన్నారు. ఈ కారణాల వల్లనే నన్నయకు “విపుల శబ్ద శాసనులు” 
అనే విశేషణం వచ్చి ఉండుందని ఆరుద్ర భావించారు. 

చరిత్ర పరిశోధకుల ఫలితాంశాల్ని, నన్నయకు అన్వయించి చెప్పటం వల్ల సాహిత్య చరిత్రకు 
కొత్త ఆలోచనను అందించినట్లయ్యింది. 


4తొ.ము 1 (పు.140) లో బ్రాహ్మణులకు దానం చేయడం నన్నయకు సరదా అని మూలంతో 
తులనాత్మకంగా పరిశీలించ లేదు. ఇది పు,ము 1 (పు.172-174) వరకు కనిపిస్తుంది. వ్యాస 
భారతంలో బ్రాహ్మణ ప్రశంస ఆధిక్యత దానాలు కొంచెంగా కన్పిస్తున్నా, ఆంధ్ర మహభారతంలో 
ఎక్కువగా కనిపిస్తున్నాయని రెండు మహాభారతాల్ని తులనాత్మకంగా పరిశీలిస్తూ దీనిలో పరిశోధన 
చేసిన వారి కృషిని కూడా స్పర్మించడం ఉంది. ఇంద్రగంటి హనుమచ్చా స్త్రి వ్యాస భారతంలో ఉన్నవే 
నన్నయ తెలుగు భారతంలో పెట్టారని వాదించిందాన్ని పూర్వ పక్షం చేయడానికి జొన్నలగడ్డ 
మృత్యుంజయరావు సిద్ధాంత వ్యాసాన్ని ఆధారంగా చేసుకొని సోదాహరణంగా నిరూపించారు. 


4తా.ము 1 (వు.142)లో ప్రసన్న కథాకలితార్థయ్యుక్తిని చెప్పడానికి విశ్వనాథ సత్యనారాయణ 
వ్యాఖ్యానాన్ని మాత్రమే ఆరుద్ర ప్వీకరించి సమర్థించారు. కాని, పు.ము 1 (పు.175)లో వివిధ 
పాఠాంతారాల్ని ప్రముఖుల అభిప్రాయాల్ని పేర్కొన్నారు. 


“నన్నయ మీద పంపన భారత ప్రభావం ఉంది. కవితా ధర్మాలు, ఛందో వైవిధ్యంలో ఇద్దరిలోనూ 
పోలికలు కనిపిస్తాయి. అయితే కథా కథనం చేయడంలో ఉద్దేశ్యాలు వేరు. పంపన లశ్యం తన 
ప్రభువు అరికేసరికి, అర్జునుడికి అభేదం కల్పించి భారతాన్ని ప్రబంధంగా కథనం చేయడం. 


నన్నయ “అధిక థీ యుక్తితో మహాభారత అర్థాన్ని నిరూపించి తెలుగు వాళ్ళకందించటం లక్ష్యం 
పాండవులది చంద్ర వంశం కావడం రాజరాజనరేంద్రుడిది అదే వంశం కావడం నల్ల భారత రచనకు 
(ప్రేరణ అయ్యింది. ఇది నన్న్మయ్యపంపన రచనలులో గల పోలికలు భేదాలు. వీటిని ఆరుద్ర చర్చించారు. 


అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు, నన్నయ పరరా ష్టాలనుండి వచ్చిన ఆనాం(థ్రుడు అనే వాదాన్ని 
లేవదీసారు. దీన్ని ఆరుద్ర నన్నయ పేరులో ఉన్న శబ్దానికున్న అర్థాన్ని కూడా చర్చించి దీనికి శాసనాలలో 
ఉన్న ప్రయోగాల్ని పరిశీలించారు. “నన్ని” శబ్దం నుంచే వన, నల్లన అనే పదాలు తమిళంలో ఉన్నాయి. 
“నల్ల' అంటే మంచి అని అర్థం. “నల్ల' శబ్దానికి వేదాలనీ “నల్సార్‌ అంటే “వేదవిదులని' అర్థం. 
బ్రాహ్మణ అగ్రహారానికి “నల్లండ్లు' అనేది దేశ్య రూపం. నన్నయ “నల్లిండ్లు ప్రయోగం చేసాడు. 


90 


పాజ్మన్నయ యుగంలో వ్యక్తి నామాలుగా నల్లయ, నల్లాతణ్‌ నల్టుడు అనే పేర్లు కనబడతాయి. 
వీటిలో “నల్ల” శబ్దం రంగుకాక మంచితనాన్ని “వేద పాండిత్యాన్ని" సూచిస్తుంది. బూదరాజు రాధాకృష్ణ 
“ప్రాచీనాంధ్ర శాసనాలు” లో ఈ వివరణ స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నింటినీ విశ్లేషించి, “వన్న' 
పదాన్ని ఆధారం చేసుకొన్నా, అక్కిరాజు ఉమాకాంతవిద్యాశేఖరుల వాదం నన్నయ అనాంద్రుడని 
వాదించడం ఎంతమాత్రం సమంజసంగా లేదని దాన్ని పూర్వ పక్షం చేశారు. 


చాళుక్యులకీ, చోళులకీ మధ్య బంధుత్వాల్ని చర్చించి, రాజరాజనరేంద్రుడు బహుశా తంజాపూరులో 
జన్మించి ఉండవచ్చునన్నారు. నన్నయ తెలుగువాడేనని వివరించారు. 


మహా భారతాన్ని ఆంధ్రీకరించమని రాజరాజనరేంద్రుడు, నన్నయను అడిగిన కాలమూ రచన 
కొనసాగిన, ఆగిపోయిన కాలాల్ని ఆరుద్ర ఊహించారు. అవి 1052 నుంచి భారత రచన కొనసాగుతూ 
1061లో ఆగిపోయి ఉంటుంది. రాజరాజ నరేంద్రుడు పదవీచ్యుతుడు కావడంతో భారత రచన 
ఆగిపోయిందనే చరిత్ర కారుల ఊహలను ఉటంకించారు. 


భారత రచన ఆవిర్భావం, కన్నడ ప్రభావం, పంప భారతానికీ, నన్నయ భారతానికీ మధ్యగల 
పోలికలు, భేదాలు నన్నయ ప్రాంతం వంటివన్నీ, ఫు.ము 1 లో అదనంగా చేర్చిన అంశాలు, 


Cr న్నాబోడుడు. 


*తొ.ము 1 (ఫు.143) లో నన్నెచోడుడు కి ముందు “నాల్గవ ప్రకరణం' గా “పావులూరిమల్లన' ను 
గురించిన వివరించగా పు.ము] (ఫు. 187) లో నన్నెచోడుని తర్వాతనే పావులూరి మల్లనను వివరించారు. 


*తొ.ము.1 (ఫు.155) లో లేనిమానవల్లి రామకృష్ణ కాలాన్ని పు.ము1 (పు.187) లో 1866-1957 
అని పేర్కొన్నారు. పు.ము 1 (పు.190)లో నన్నెచోడుని వస్తుకవితను చర్చిస్తూ, తెలుగు కావ్యాల్లో 
ఎక్కడా దొరకలేదు. మల్లియ రేచన కవిజవాశ్రయం లో “వస్తుకవి జనాశ్రయుణ్ణ' అని చెప్పుకున్నాడు. 
కన్నడ సాహిత్యంలో వస్తుకవిత ఉండేదని కన్నడంలో ఆదికవి పంపన వస్తు విద్య, వస్తుకృతి అనే 
మాటలు ప్రయోగించాడు. కన్నడ వాజ్మయాన్ని నన్నెచోడుడు చదివి ఉంటాడు. క్రీ.శ.853 నాటికే 
కన్నడంలో “అసగుడు” అనే పేరు గల కవి రచించిన “కుమార సంభవం' (ప్రచారంలో ఉండి ఉంటుంది. 
ఇది నన్నెచోడుడు చదివినా, చదవకపోయినా, వస్తువిద్యను పట్టుకొని, వస్తుక్ళతిని తెలుగులోకి తెచ్చాడు. 


నన్నెచోడుని వస్తుకవిత గురించిన మరింత సమాచారం పు.ము 1 లో చేర్చారు. తిమ్మాల కోదండ 
రామయ్య వస్తుకవిత్వం గురించి చేసిన పరిశీలనను పేర్కొనడంలో కన్నడ, తమిళ సాహిత్యలనుంచి 
వస్తుకవిత అనే సంప్రదాయాన్ని నన్నెచోడుడు స్వీకరించాడని పు.ము 1 (పు.191) లో ఉంది. కానీ, 
తొ,ము] (160) లో తమిళం నుంచి కూడా స్వీకరించి ఉంటారనే తిమ్మావ జ్ఞలవారి అభి ప్రాయంలేదు. 


*తొ.ము 1 (పు.170) లో నన్నెచోడుని కుమారసంభవంలో పార్వతి, మల్లికార్డున యోగిని 
ఆరాధిస్తుంది. ఈ మల్లికార్డున యోగి ఎవరై ఉంటారని చర్చిస్తూ, జైన మతాచార్యుల్ని ఓడించిన 
వాళ్ళలో “వాదీంద్ర చూడామణి” అనే ఆచార్యుడు ఉన్నాడేమోననీ, ఈ వాదీం ద్రుడే తెలుగులో మొదటి 


91 


లక్షణ గ్రంథాన్ని రాసిన మల్లియరేచన గురువు అని తేల్చగా పు.ము] (పు.198) లో ఒక వాదీంద్రుడు 
అనేది ఈ వాదీంద్రుడు స్థానంలో పెట్టారు. అంతేకాకుండా నన్నెచోడునికి రేచన కొన్ని తరాల 
ప్రాదీనుడనీ పేర్కొన్నారు. 

పు.ము 1 (పు.199) నన్నెచోడుడు ఒరయూరుపురాధీశ్వర అనిచెప్పుకోవడాన్ని పరిశీలిస్తూ 17వ 
శతాబ్ది ప్రథమ పాదంలో పర్తియాల సంస్థానం పాలకులు జూపల్లి వారుకూడా తాము ఒరయారు 
వురాధీళ్లురులమనే చెప్పుకున్నారు ఎలకూచి బాల సరస్వతి “చంద్రికాపరిణయం'లో ఉంది. ఇది 
తొ.ము 1 లలో లేదు. ఎప్పుడో తమ వంశం వారు పాలించిన ప్రాంతాన్ని వదిలి పెట్టినా, ఆపేరు 
చెప్పుకోవటం బిరుదుగా ఆరుద్ర ఊహించారు. 


4తా.ము 1 (పు.176-178)లో కుమార సంభవం ఆ శ్వాసాల్లో, కథ ఎత్తుకొనే మొదటి గద్య 
పద్యాల విభక్తుల పట్టిక కీ, పు.ము 1 (ఫు.202-204) లో తేడా కన్పిస్తుంది. ఇది ముద్రణా 
దోషమని తెలుస్తుంది. ఆ శ్వాసాల క్రమం పు.ము 1 లో తప్పింది. 


ఛీతా.ము 1(పు.186) తెలుగులో నన్నెచోడుడు ఆదికవి అనే పేరుకి నోచుకోక పాయినా, చాలా 
విషయాల్లో ఆద్యుడనీ, ప్రప్రథమ ప్రబంధపరమేశ్వరుడని పరిశోధకులు భావించినవాటిని పేర్కొని, 
అది సత్యమే అయినా, కొత్త పీట వేసికొలుచు కోవటం మంచిదనీ, ప్రబంధ ప్రభాపతి గా అభివర్ణించి 
ముగించారు. పు.ము 1 (పు.211) లో దీన్ని పొడిగించి మరికొన్ని పరిశోధన వివరాల్ని చేర్చారు. 
నన్నెచోడుని “కుమార సంభవం” అనే ప్రాచీన కావ్యం ఏదోలేదని మానవల్లి రామకృష్ణకవిగారే దానిని 
రాసి తమ వ్రాత ప్రతికి పుత్రికగా ఒక తాళపత్రి ప్రతిని పుట్టించి, దానిని తంజాపూరు సరస్వతీ 
మహాలు గ్రంథాలయం లోనికి స్ఫుగుల్‌ చేశారనే కొర్లపాటి (శ్రీరామమూర్తి వాదాన్నీ పేర్కొన్నారు. 


దీనికి సంబంధించి సరస్వతీ మహాలు గ్రంథాలయంలో తాళపత్ర గ్రంథాన్ని “కుమార సంభవం” లో 
కన్పిస్తూండడం వల్ల తమిళ తొలి కావ్యం 'కళింగత్తు పరణినీ' ఈ కావ్యానికి కారణభూతుడైన కుళోత్తుంగ 
చోళుని కాలాన్ని కూడా పరిశీలించారు. వేటూరి ప్రభాకర శాస్త్రి, శ్రీధరమూర్తి వంటి పరిశోధకుల 
సంబంధిత విషయాల్ని, శాసన ప్రమాణాల్ని పరిశోధించి నన్నెచోడుని కాలం కీ.శ. 1080-1130 
ప్రాంతాల వికావచ్చునన్నారు. కుమార సంభవమనే తెలుగు కావ్యం కూట స్పష్టి అనే నీలాపనిందను 
ఎవరూ సీరియస్‌గా పట్టించుకొన్నట్లు లేదు. అయితే నన్నచోడుని కావ్యాన్ని మాత్రం సాహీతీ పరులు 
సీరియప్‌ గా అధ్యయనం చేయాలి. అది మన ప్రథమ సమీప బంధుర ప్రబంధంగా తేల్చి ముగించారు. 
ఈ పరిశోధన తొ.ము 1 లో కంటే పు.ము 1 లో సుమారు (211-217) ఆరు పుటలు అదనంగా 
చేర్చారు. 
జట్జాశా 

అమృత నాథుడు, మరికొందరు శీర్షికతో కొంతమంది కవుల్ని తొ.ము1 లో బద్రెనను వివరించలేదు. 
పుము 1 (పు.218-229) చేర్చారు. 


92 


ఇగ చహల్హాల 


పు.ము 1 (పు.230) లో నన్నెచోడుడు, బద్దెనల తర్వాత పావులూరి మళ్లనను వివరించారు. 
తొ.ము1 లో మాత్రం పావులూరి మల్లన తర్వాతనే నన్నెచోడుడిని పెట్టారు. “సారసంగ్రహ గణితం" 
రాసిన పావులూరి మళల్లనకు రాజరాజనరేంద్రుడు ఒక అగ్రహారాన్ని ఇచ్చాడని వీరేశలింగం రాశారు. 
పొవూలూరి మల్లనను కాదని ఇతరులంటున్నారు. అని తొ.ము 1 (వు.144) లో కంటే పుము 
1 (ఫు.230) లో వేటూరి ప్రభాకర శాస్త్రి రుజువుచేశారని సృష్టంగా ఆరుద్ర ప్రకటించారు. 


ఫు.ము] (పు.230) నన్నెవోడుడుని పరిశీలించిన తర్వాతనే “రాసిన పావులూరి మల్లన' ప్రకరణంలో 
“మొదటి తెలుగుకావ్యాన్ని ప్రారంభిస్తూ నన్నయ....” అనడాన్ని బట్టి నన్నెచోడుడు రాసిన “కుమార 
సంభవం' తెలుగులో తొలికావ్యం అవ్వదనీ, నన్నెచోడుడు ఆదికవి కాడనీ స్పష్టమవుతుంది. సంస్కృతంలో 
“గణిత సార సంగ్రహం” రచించిన మహావీరాచార్యుల రాష్ట్రకూట రాజుఅమోఘవర్డుని రాజ్యకాలంలోనివాడు 
కీ.శ.814-877 మధ్య తన గ్రంథాన్ని రచించాడని ఫు.ము. 1 (పు.232) లో పేర్కొన్నారు. కానీ, 
తాము. 1 పు.(146) లో రాజునీ, కాలాన్ని పేర్కొనలేదు. 


పు.ము 1 (ఫు.237)లో ప్రాచ్యలిథఖిత (గ్రంథాలయంలో పదమూడు ప్రతులు ఉన్నాయని వీటి 
సంఖ్య 0 2283 మంచి 02295 పేర్కొన్నారు. ఒక కాగిత ప్రతి ఉన్నా, అన్ని అసమగ్ర లేనవ్నారు. 
మహావీరాచార్యుల “గణిత సార సం గ్రహం” లో ఎనిమిది ప్రకరణాలు ఉంటే, పావులూరి మల్లన (గ్రంథంలో 
ఇంకా అచ్చుకావాల్సింది ఉందన్నారు. ఈ సమాచారం తొ.ము. 1 లో లేదు. తిమ్మావజ్ఞల వారు 
భారతి, 1953 జూలై సంపుటి 30 సంచికలు 7-9 అనే స్పష్టమైన ఆధారాలు కూడా ఫు.ము.లో 
ఉన్నాయి. 


ఆయ1ంలఅవాడ బ్ర. 

4తా.ము 1 (ఫు.187) లో నన్నెచోడుని తర్వాత వేములవాడ భీమ కవిని పేర్కొన్నారు. కానీ, 
వేములవాడ భీమ కవిని ద్వి.ము 1 (పు.238) లో పావులూరి మల్లన తర్వాత పెట్టారు. 

పు.ము 1 (పు.242) లో పాదసూచికలో “చూడు” కి పాఠాంతరం అర్జాలు (0౯౦ 2260) 
ప్రకారం వివరించారు. ఇది తొ.ము 1 (ఫు.193) లో లేదు. 

శీతో.ము 1 (పు.204) లో వేములవాడ భీమకవి చెప్పినట్టు అప్పకవి. ఉదహరించిన పద్యంలో 
“మైలభీమన చారిత్రక వ్యక్తేనా అవే 'ప్రశ్నార్హకం పు.ము 1 (పు.250) చారిత్రక వ్యక్తే అని నిర్ధారణలో 
చెప్పారు. 

మైల భీముడు కీ.శ. 1101-1124 ప్రాంతాలన్నారు. పు.ము 1 (ఫు.251-254) లలో మైల 
భీముని కాలనిర్ణయానికి మరికొంత పరిశోధన చేసినట్లు కన్పిస్తుంది. 


33 


భీమకవి వ్యక్తిత్వం తెలియడానికి, ఆతని చాటువులూ, ఆతని పద్యాలనూ, ఇతరులు ఉదహరించినవీ 
పరిశీలించి, ఏ కవుల, ఏ కాలాలలో స్తుతించారో అలాంటపుడు ఏయే విషయాలు చెప్పారో కవుల 
కాలనిర్ణయాలతో విషయ వివరణతో పట్టిక రూపంలో పరిశోధించారు. ఈ పరిశోధనలో కొన్ని 
మార్పుల కన్పిస్తున్నాయి. 

శ్రీనాథుడి కాలం తొ.ము 1 (పు.210) లో 1380-1450 గా పేర్కొంటే, పు.ము 1 (ఫు255) 
లో 1387-1458 గా సరిదిద్దారు. 


ఒక కవి శైలీ, ప్రత్యేకత, భావనాశక్తి సంతృప్తికరంగా ఆవిష్కరిరర్రాచాలంటే కనీసం ఒక ఘట్టాన్ని, 
ఒక సంపూర్ణ శీర్షికనైనా చదివితేనే రసానందు కలుగుతుందన్నారు. వేములవాడ భీమకవి చెప్పిన 
పద్నాలుగు పద్యాల్ని తొ.ము 1 (ఫు.215-217) లో ప్రచురిస్తే, పు.ము 1 (పు.259) లో పద్యాల్ని 
పేర్కొనకుండానే పద్నాలుగు పద్యాల (ప్రస్తావన కూడా లేకుండానే, అలాంటి అవకాశం భవిష్యత్తులో 
కలుగుతుందేమోనని  ఆశిద్దామని ఈ కవి గురించిన చర్చ ముగించారు. 


4తొ.ము 1 లో వేములవాడ భీమకవి తర్వాత స్థానం పొందిన మల్లియరేచన పు.ము (పు. 118) 
ఆదిమయుగంలోకి చేర్చారు. 

మల్లియరేచన గురించి చేసిన మార్పుల్ని ఇంతకుముందే పరిశీలించడాన్ని గమనించవచ్చు. 
పు.ము 1 (పు.259) లో వేములవాడ భీమకవి తర్వాత, “సుమతి భీమని శీర్షికతో కొంత 
పరిశీలన కనిపిస్తుంది. సుమతీ శతక కర్త గురించి, తెలుసుకోవడం సాహిత్య చరిత్ర కారుల విధి 
అని భావించారు. దీనికి ఆధారాలుగా పంగిపర్రు భీమనప్పయ్య (కీ.శ.900 ప్రాంతం) మల్లియ భీమనప్ప 
(కీ.శ 900 ప్రాంతం) భీమన (ప్రెగ్గడ (క్రీ.శ.1072 ప్రాంతం), బంగెన భీమన (కీ.శ.1124) ఎల్లమ 
నున, పూరమ భీమనలు, వేములవాడ భీమకవి, శ్రీధరుని భీమన, చెదలవాడ భీమన ల గురించి 
సుమారు (పు.259- 274) పదహారుపుటలలో, సుమతీ శతకం ఒక ప్రతి" లభిస్తుండడంవల్ల ఈ 
శతకాన్ని భీమన రచించారన్న మాటకన పడుతుంది. కనుక, ఇతడిని సుమతీ భీమనగా పిలవడం 
సకువితమన్నారు. ఈ పరిశోధనకు మద్రాసు ప్రాచ్యలిఫిత (గ్రంథాలయంలో దొరుకుతున్న శతక 
తాళ పత్రప్రతుల్ని పరిశీలన చేయడం (పు.264) కన్పిస్తుంది. 


Ee 


సుమతీ శతక కర్తబద్రెన'అనే వాదననీ పరిశీలించడం (పు.274-277) పు.ము1 లోనే కన్పిస్తుంది. 
ఈ అధ్యయనానికీ "సరస్వతీ మహలు" ప్రతుల్ని పరిశీలించి కొత్త అంశాల్ని పు.ము 1 లో చేర్చారు. 


సుమతీశతకాన్ని భీమన రాశాడని చెప్తూ లాక్షణికుడు కూచిమంచి తిన్ముకవి తన “సర్వలక్షణ 
సార సంగ్రహం” లో ఉదహరించడంతో వివాదాలు ప్రారంభమైయ్యాయి. మానవల్లి రామకృష్ణ కవి 
ప్రకారం బద్దెన “సుమతీ” శతక కర్త అవుతున్నాడంటూ నే తాళపత్రాల్లో భీమకవి పేరు కన్పించిందన్నారు. 
ఈ వాదోపనాదాల్లో వంగూరి సుబ్బారావు. వేదం వెంకట కృష్ణ శర్మ వంటివారు పాల్గొన్నారు. వీటిని 
సోదాహరణంగా పు.ము 1 లో చర్చించారు. 


94 


భంల్లెకారాణ తఈందడీతారా Pye 


'దా&:రామంలో సుమారు ఎనిమిది వందల ఏళ్ళకిందట' అంటూ మల్లికార్డున పండితారాధ్యుడు 
శైవదీక్ష తీసుకొన్న నాటిస్టితిని చెప్తూ తొ.ము 1 (పు.229) లో చెస్తే, పు.ము 1 (పు.278) 'బ్రాకెట్‌ 
లో “బహుశ (క్రీశ 1160 లో” అని కాలాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. 

మల్లికార్జున పండితారాధ్యులు పుట్టిన కాలాన్ని పు.ము1 (పు.278) బహుశా 1140 లో పుట్టినట్లుగా 
చెప్పారు. తొ.ము 1 లో ఇది పేర్కొనలేదు. 

4*తా.ము 1 లో లేని, బిజ్జలుని కోశాధికారిగా ఉన్న శివభక్తుడైన బసవన్న పు.ము 1 (పు.279) 
లోక్రీ.శ 1160 నుండీ శైవమత ప్రచారం చేస్తున్నట్టు కాలాన్ని పేర్కొన్నారు. 

4రా.ము 1 లో లేని మరొక అంశం పు.ము 1 (పు.280) లో పండితారాధ్యుడు, వెలనాటి 
చోళుల రాజధాని"చందవోలు' క్రీ.శ 1774 ప్రాంతాలలో వచ్చి, మతాన్ని బోధించాడన్నారు. అలాగే, 
చందవోలు నుండి అమరావతికి బహశా, క్రీ.శ 1175 లో వెళ్ళాడన్నారు. పు.ము 1 (పు.281) 
ఇది తొ.ము 1 (పు.235) లో లేదు.1174 అనేది 1774 గా ముద్రణా దోషం పుములో 
కన్పిస్తుంది. 

పండితారాధ్యుని శిష్యులు వెలనాటి చోడుళ్లి హత్య చేసినట్టు “పండితారాధ్య చరిత్ర" కథనం - 
నేలటూరి వెంకట రమణయ్య భావాల్ని అనుసరించి చెప్పి, తర్వాత వివరణకి తొ.ము 1 (పు.235) 
లోకి వెళ్ళిపోయిన ఆరుద్ర, పు.ము 1 (పు.282) లో పండితయ్య చంపించిన వెలనాటి చోడడు 
క్రీ.శ 1163-1180 వరకూ పాలించిన రాజేంద్ర చోళుడని నిర్ణయించారు. 

మళల్లికార్డున పండితరాధ్యుడు బసవన్న దగ్గరకు వెళ్తూ, మార్గమధ్యలో నల్లగొండ జిల్లా పానగల్టులో 
మకాం చేశాడు. ఆ ఊరు చోడరాజులకు ముఖ్యపట్టణం. దాన్ని అప్పుడు ఉదయచోడుడు 
పరిపాలిస్తున్నాడు. ఈ కాలాన్ని కూడా పు.ము 1 (ఫు.282) లో క్రీ.శ 1136-1176 గా పేర్కొన్నారు. 

చోడరాజులలో ఉండే ఫ్యూడల్‌ స్వభావం తొ.ము 1 (పు.236) లో లేదు. పు.ము 1 (పు.282) 
లో విశదీకరించారు. స్వామిభక్తిని ప్రకటించుకోవడానికి దాసులు ఎంగిలికూడు బలవంతంగా తినవలసి 
వచ్చేది. ప్రభువు నమిలి ఉమ్మే తాంబూలాన్ని దాసులు అరచేతిలో పెట్టుకొని తినవలసివచ్చేది. 

ఈ దుశ్చర్యల్ని వివరించడంవల్ల సేవకులు రాజవిధుర్ని వ్యతిరేకించడానికి కారణాల్ని పఠిష్టంగా 
చెప్పడం కన్పిస్తుంది. సేవకుడైన ధవలేశు నామయ్య, ప్రభుఖక్తిని పరీశ్షంచుకొని ఎంగిలి తాంబూలాన్ని 
తినడానికిష్టపడక, ఆత్మహత్య చేసుకున్నాడు. తొ.ము 1 (పు.236.) లో రాజవిధినిని నిర్వర్తించని 
వామయ్యపై రాజుకి పౌరుషం వచ్చిందన్నారు. ద్వి.ము 1 లో కొంచెమే మార్పులు చేసిన, ఆనాటి 
ప్యూడల్‌ సమాజ స్వరూప స్వభావాలు చక్కగా స్పష్టవమవ్వడానికి అవకాశం ఏర్పడింది. 


మత కార్యక్రమానికి కథనం ఎక్కువగా ఖర్చుచేస్తున్నందుకు కోపడిన బిజ్ఞలుని, బసనన్న చంపినట్లు, 
మార్గమధ్యలో పయనంలో ఉన్న మళ్లి కార్డున పండితారాధ్యునికి తెలియడంతో, బసవన్న ఉండే కర్నాటకకు 


95 


ప్రయాణాన్ని విరమించుకొని, (శ్రీ శైలం మార్గం పట్టి, తనకు ఓపికలేక శిష్యుణ్ణి కొండపైకి ఎక్కమని 
తాను, తనువు చాలించినట్లు మాత్రమే తొ.ము 1 (ఫు.237) లో ఉంది. కానీ, వీటిని కాలానుగుణంగా 
బసవన్న క్రీ.శ.1196 లో మరణించాడు, (శ్రీశైలానికి వెళ్ళేమార్గమధ్యలో కృష్ణాతీరంలో కూడలికి 
రెండుమైళ్ళ దూరంలో ఉన్న సంగమేశ్వరాన్ని పరిపాలిస్తున్న కన్నాటి గోకర్న దేవమహరాజు క్రీశ 
1185 లో, తన తండ్రి పోచిరాజుకి పూర్వం లభించాలనే తలంపుతో మల్లికార్డున పండితారాధ్యుడి 
కాళ్ళు కడిగి దినం చేశాడు. ఈ లోగా శ్రీశైలం కొండకెళ్ళి మొక్కులు చెల్లించి వచ్చిన శిష్యుల్ని 
చూసి, పండితారాధ్యుడు తనువుచాలించాడు. ఇది బహుశా 1197లో జరిగి ఉంటుందని ఆరుద్ర 
చెప్పారు. ఇవన్నీ పు.ము 1 (పు.283) లో చేర్చిన అంశాలు. 


+ తొ.ము 1 (పు.237) లో లేని బసవన్న మతబోధనల ప్రభావం, సామాజిక పరివర్తన, ఆతని 
బోధనల వల్ల కులకట్టుబాట్టు తొలగిపోతున్నందుకు కొన్ని కులాలు వారి ఆగ్రహాలు పు.ము 
1 (పు.283-286) లో సృజనాత్మక పరిశోధకుడుగా బాగా వివరించారు. బడాల రామయ్య 
“బసవేశ్వర వచనాలు - సమగ్ర సమీష్ష' (గ్రంథం నుండి చాలా విషయాల్ని ఆరుద్ర గ్రహించడం 
కన్పిస్తుంది. 
సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉంది. కళ ప్రజలకోసమని భావించాలి. వర్ణభేదాల, వర్గ భేదాలు 
తొలగించి సర్వతా సమానులనే నూతన వ్వవస్లను నిర్మించాలనే ఉద్యమంగా బసవన్న సాహిత్యాన్ని 
భావించి, ప్రజలకోసం, ప్రజల భాషలో రాసిందని విశ్లేషించారు. దీని వల్ల ఆరుద్ర పరిశోధనలో 
మార్కిస్టు దృక్పథం వెల్లడవుతుంది. 


4తొ.ము 1(పు.252) లో “పండితారాధ్యుని విలక్షణ పదాల పట్టికలో “ఆలాపు” అని ఉంటే 
పు.ము 1 (పు.297) లో “ఆలావు” అని కన్పిస్తుంది. 


నిఘంటువులకెక్కని పదాలుగా కొన్నింటిని “శివతత్త్వసారం' లో ఉన్నాయని చెప్పడం వల్ల వీటిలో 
ముద్రణాదోషం ఉందో మార్పుల చేశారో చెప్పలేదు. 


ప్రము 1 లో కంటే పు.ము 1 (పు.298 లో 14 పద్యార్ని “అనుబంధం” ఇచ్చారు. వీటితో 
పాటు ' అనుబంధాలు” పేరుతో సాతవాహనుల రాజవంశం (పు. 300) ఇజ్వాకుల రాజవంశం (301), 
పల్లవరాజనంశం (పు. 302) విష్ణుకుండిను రాజవంశం (303) తూర్పుచాళుక్యుల రాజవంశం (పు. 304), 
వేములవాడ చాళుక్యుల రాజవంశం (పు. 305), ముదిగొండ చాళుక్యుల రాజవంశం వెలనాటి చోళుల 
రాజనంశం (306) అ పట్టికలో రాజులక్రమం, పరిపాలనా కాలాలను చేర్చారు.. 


ఉపయుక్త (గ్రంథాలని ఇవ్వకపోయినా తొ.ము 1 కంటే పుము1 లో (ఫు301-312) పుస్తక 
గ్రంథాలు - వ్యాసాలు, పత్రికలు ప్రత్యేక సంచికలు, 96160164 Bibliography లలో ఎక్కు వ 
(గ్రంథాలు, వ్యాసాల జాబితా కన్పిస్తుంది. 


96 


సమగ ఆం(ధ సాహిత్యం: తొలి ము[దణ 
పునర్ము[దణల మార్పులు చేర్పులు 


4.2. రెండవ సంపుటి(కాకతీయ యుగం) 
కాకతీయ 4266౮2 


ఛీ తా.ము1[1మే. 1965లో ప్రచురితమైంది. పి.వి. రాజమన్నారు ప్రవేశిక విశ్వనాథ సత్యనారాయణ 
పీఠిక ఉంది. ఈ పంపుటిలో “కాకతీయ యుగం” గురించి వివరించారు. 


పు.ము 11 1989 జూలైలో ప్రచురితమైంది. 


+ తా.ము 1 (పు.1) లో (కాకతీయులరాజ్యకాలం క్రీ.శ 1000-1030 ప్రారంభమైండణ్నారు. 
పు.ము (పు.!) కాలం 900-912 కు మూడుతరాల ముందే ప్రారంభమైందన్నారు. 


+ లా.ము 11 లో లేని పుము 1 (పు.2) కాకతీయ సామ్రాజ్యం, గణపతి చక్రవర్తికాలం, 
పటం ఇచ్చారు. 

+ తొము11(పు.3) లో లేని ముమ్ముడి గండన, ముత్తాత వెన్నరాజు కాకతీయుల 
రాజ్యష్థాపకుడు. కాకతి నుండి రాజ్యం చేయడంవల్ల ఈ వంశం వారిని కాకతీయులని పిలుస్తారు. 
ఈ వంశం వారికి 'కాకతమ్మో అనే గ్రామదేవత ఆరాధ్యదైవం. దుర్ర్ణయవంశం, సామంతవిస్లి వంశానికి 
చెందిన కాకతీయులు నాందేడ్‌ జిల్లా లోని కందహారుపురం నుండి వచ్చి, తెలుగు వాట స్థిరపడ్డారు 
అనేది పు.ము 1 (పు.3) అదనపు సమాచారం. పు.ములో ఈ వంశం రాజుల కాల నిర్ణయాలను 
మార్పులచేసిన విధంగా రాజుల పాలనను వివరించారు. 


పు.ము 11 (ఫు.5-6) లో నిడదవోలు చాళుక్యులు, జననాథపురం చాళుక్యులకు అణకువగా 
ఉండి, కాకతీయ సామాజ్యం వేళ్చునుకుంటున్న కాలంనుంచీ దీనికి సామంతులయ్యారు. ఆ చారిత్ర 
కాలన్నిరయాల పట్టికను చూపారు. 


ఈ యుగంలో గల వేశ్యరికం, జూదమాడటాన్ని గురించి సుమతీ శతకకారుడి పద్యాన్ని అదనంగా 
(పు.7) చేర్చారు. దీనితోపాటు బసవపురాణం, పండితారాధ్యచరిత్ర లలో గల వర్షనలను పేర్కొన్నారు. 


శీతా.ము 1] (పు.2) లో కాకతీయ వంశ పాలకుల పట్టికకీ పు.ము 11 లో పట్టికకీ తేడా 
కన్పిస్తుంది. 


97 


తా. 

1. ముమ్ముడి గుండన క్రీశ 900-912 
Dererereeeeeee ఏం 2. ఎర్రన క్రీశ 912-950 
శ్రమ అలలటలలలంలళలబ అలం 3. మొదటి బేతన క్రీశ 00000 ? 
4. మొదటి బేతరాజు క్రీ.శ 1000-1030 | 4. పిండిగుండన 950-1050 
క. మొదటి ప్రోలరాజు క్రీ.శ 1030-1075 | 5. ఇమ్మడిబేతన 990-1050 
6. రెండవబేతరాజు 1075-1110 | 6. ప్రోలన 1055-1075 
7. రెండవ ప్రోలరాజు 1110-1158 | 7. ముమ్మడి త్రిభువన మల్హబేతన 1075-1098 
8. రుద్రదేవమహారాజు 1158-1195 | 8. త్రిభువన మళల్లదుర్గరాజు 1098-1115 
6. మహాదేవరాజు 1195-1198 | 9.ఇమ్మడి ప్రోలరాజు 1115-1150 
7. గణపతి దేవ చక్రవర్తి 1198-1262 | 10.రుద్రదేవమహారాజు 1950-1195 
8. రుద్రమదేవి 1262-1291 | 11.మహాదేవరాజు 1196-1199 
9. ప్రతాపరుద్రుడు 1291-1323 | 12.గణపతి దేవచ క్రవర్తి 1198-1262 

13.రుద్రమదేవి 1262-1291 

14. ప్రతాపరుద్రుడు 1291-1323 


4తా.ము 11 (పు.14) కాకతీయ యుగంలో (ప్రజలు భోగలాలసులైనా, నీతి పరులన్నారు. 
పు.ము 11 (పు.14) లో దీనిని పొడిగిస్తూ నీతి అవినీతి అనేవి యుగ ధర్మాన్ని బట్టి మారతాయని, 
ఆ యుగ ధర్మం ఉత్పత్తి విధానాలు, ఆర్థిక సంబంధాలకు అనువుగా రూపాందుతుందని వివరించారు. 
శైవ, జైన, బౌద్ధ మత (ప్రభావాలు, కాకతీయ యుగాల్లో ఉన్న పరిస్థితిని, ఆనాటి సామాజిక, ఆర్థిక 
రాజకీయ పరిస్థితుల్ని శాసనాలు, పాల్కురికి సోమావాథుని రచనలు, డి.డి.కోశాంది Myth & Reality 
అనుసరించి పరిశీలస్తూ కొత్త విషయాల్ని సుమారు నాలుగు పుటల్లో (14-18) విశ్లేషించారు. చారిత్రక 
కాల నిర్ణయాల్ని కూడా స్పష్టం చేయడం పు.ము 11 లో కన్పిస్తుంది. 


బాన్కలనబికేతన 


ఛీతా.ము 11 (ఫు.29) కేతన “కాదంబరి” నుంచి మూడు పద్యాలూ, ఒక శార్టూల పాదం మాత్రమే 
లభిస్తున్నాయన్నారు. పు.ము 11 (పు 29)లో మానవల్లి రామకృష్ణ కవి నన్నెవోడుని కుమారసంభవం 
తొలిసారి ప్రచురించిన ప్రథమభాగం అనుబంధంలో చూపించిన రెండు పద్యాల్ని పేర్కొన్నారు. (వు. 30) 
దీన్ని అనుసరించి భాస్కరునికేతన “కాదంబరి నుంచి అయిదు పద్యాలూ అనేది కొత్తగా చేర్చిన సమాచారం. 


98 


యో థావాక్ళు ల అన్మ్మచూయ్ళో 


ఛీతా.ము 11 (పు.30) ఉపశీర్షిక ౫ చ్చితమైన సర్వేశ్వర శతకాన్ని తొలి శతకం అని పెడితే, 
ఫు.ము 11 (వు.32) లో వృత్తాలలో “తొలి శతకం” గా మార్పులు చేశారు. తొ.ము 1 (ఫు.30) 
లో శతక వాజ్మయ శాఖలో మకుటనియమం గల మొదటి కృతి యథావాక్కుల అన్నమయ్య రచించిన 
సర్వేశ్వర శతకం. పు.ము 1 (పు32) లో శతక వాజ్మయశాఖలో మకుటనియమంగల మొదటి 
కృతి సుమతీ శతకం అని మార్పు చేశారు. 


ఛీతా.ము 11 (పు.33) పూర్వకవుల్ని స్తుతిస్తూ యథావాక్కుల అన్నమయ్యను పేర్కొన్న వారిలో 
పింగళి ఎల్లకవి కాలాన్ని క్రీ.శ 1590-1620 గా గుర్తించినా, పు.ము 11 (పు.33) లో క్రీ.1760 
ప్రాంతంగా మార్పుచేశారు. 


వ్రోయేాం(య3దూ 


*తా.ము 11 లో లేని అంశం, పు.ము 11 (ఫు.45-47) లో తెలుగు శ్లేమేంద్రుడు రాసిన 
“శతపత సంవాదం” ఒక పద్యమే లభిస్తే, ముద్రామాత్యంలో 32 పద్యాలు దొరికినందుకు సంతోషించాలని 
చెప్తూ, ఇతడు “శూద్రక చరిత్ర” ను తెలుగు లో రాశారని వివరిస్తూ కొంత సమాచారాన్ని చేర్చారు. 
సంస్కృత శూద్రకుడిని గురించి కూడా వివరించారు. తెలుగు వ్షేమేంద్రుని రచనలు దొరకలేదు 
గాని ఇతని పుస్తకాలు దొరికితే సాహిత్య చరిత్రకు మరింత ప్రయోజకారవుతుందని ముగించారు. 


*తొ.ము 11 లో వ్షేమేంద్రుడు తర్వాత తిక్కన సోమయాజిని వివరించగా, పు.ము 11 లో 
(ఫు.48) లో కవిభల్లటుడిని చేర్చారు. ఇతడు క్రీ.శ.1600 కి పూర్వపు వాడని, తెలుగు వాడే 
అయినా, కాశ్మీర సువాసనలు గుభాళించే కవిత చెప్పాడేమో అన్నారు. (పు.53) ఇతడు సంస్కృతంలో 
గణమంజరి, పదమంజరి అనే రెండు గ్రంథాలు రాశాడట. (పు.48) అని, కందుకూరి, నిడదవోలు, 
చాగంటి శేషయ్యల పరిశీలనలను పేర్కొన్నారు. 


తిక్కల లోలా 


శీతా.ము 1] (పు.58) లో “విజయ సేనంి లోని దని జగ్గన ఉదహరించిన మరొక పద్యం 
ప్రబంధ రత్నావళిలో పద్యసంఖ్య 156 గానూ, పు.ము 1 (పు.59) లో పద్యసంఖ్య.136 గాను 
ఉంది. 


పద్య సంఖ్యలో తేడా. తొా.ము 11 (పు.65) లో (విరాట -2-242) 
పు.ము 1 (పు.65) లో (విరాట -2-212) 
*శా.ము 1 (పు.కిశ) లో ఉద్యోగ పర్వ పద్య సంఖ్య (2-238) గానూ, 


పు.ము 11 (పు.79) లో ఉద్యోగ 3-242 గానూ పేర్కొన్నారు. 


99 


ఛీతొ.ము 11 (పు.93) లో ఆంధ్ర మహాభారతంలో గల మొత్తం గద్య పద్యాల సంఖ్య 16,457 
ఫు.ము 11 (పు.87) లో ఈ సంఖ్య 16,617 గా ముద్రితమై ఉంది. 


4తొ.ము 11 (పు.95) లో నీరుపైగవిసిన నిప్పులట్ల (విరాట 5-351) ఉంటే, పు.ము 11 
(పు.89)లో (15-351) అని ఉంది. 


4తా.ము 11 (పు.109) లో తిక్కన వంశ వృక్షం లో సంఖ్యల్నిచ్చి, వాటిని వివరించారు. 


పు.ము 11 (పు.100) లో వరుస సంఖ్యలతోపాటు మావెన (1) 1-28 అనే పద్ధతితో అదనపు 
సంఖ్యను ఇచ్చారు. ఆశ్వాస పద్యాలు దేనిని భావించవలసి ఉందో వివరణ లేదు. 


vo(p బోలా 


తాము 11 (పు.137) భోజరాజకాలాన్ని 11వ శతాబ్లిగా పేర్కొని పుము 11 (పు.120) 
లో క్రీశ 1000-1050 గా చెప్పారు. 


ఛీతొా.ము 11 (పఫు.139) లో మడికి సింగన కాలం 1347 ప్రాంతం వాడిగా వేదం వెంకట 
రాయశాా స్త్రీ ని పేర్కొనగా, ద్వి.ము 1] (పు.121) లో దీన్ని మల్లంపల్లి సోమశేఖర శర్మ కాల 
నిర్ణయంగా మార్పులుచేశారు. మడికి సింగన తన “పద్మపురాణం” ఉత్తర ఖండంలో దాని రచనాకాలాన్ని 
ఇచ్చాడని, అది క్రీ.శ 1420 అని కొందరు సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే, క్రీశ 
1370 ప్రాంతాల లోనే మడికి సింగన ఉండి ఉండాలన్నారు. ఇది మడికి “సింగన కీర్తి శిఖరం” 
అనే ఉపశీర్షకతో (ప్రత్యేకం గా పేర్కొన్నారు. 

“భోజరాజు విభూషణ” మనే నీతి భూషణము పేరుని మానవల్లి రామకృష్ణ ఉదహరించారు. 
“నీతిభూషణం” లో నుంచి లక్షణ కర్తల ప్రయోగాలు స్వీకరించారు. మడికి సింగన “నీతి భూషణం” 
నుంచి ప్రయోగాలు స్వీకరించారు. 


ఆఅవ్జు ళయాం(తా 
అప్పన మంత్రి కాలం మడికి సింగనకు పూర్వమే నంటూ, మడికి సింగన కాలాన్ని 1370 ప్రాంతాలుగా 
పు.ము 11 (పు.126) లో మార్పులు చేశారు. ఇది తొ.ము 11 (పు.145) లో 1347 గా చెప్పారు. 


పు.ము1 (ఫు 128-129) లో అప్పన మంత్రి 'చారుచర్య' లో గల నాలుగు పద్యా (33,51,56,80,) 
లను ఉదహరించారు. 


'చారుచర్య” ను వేటూరి (ప్రభాకర శాస్త్రి పీఠికతో మక్త్యాల సంస్థానాధీశులు “ ప్రకటించారట” 
అని తొ,ము 11 (ఫు.147) లో రాస్తే, పు.ము 11 (పు.129) లో “ప్రకటించారు”. అని దానిని 
పాదసూచికతో సహా పేర్కొన్నారు. ప్రభాకర శాస్త్రి పీఠికలో “చారుచర్య' ఆత్మ సంబోధన (గ్రంథం 
బద్దెననీతి సారమొకటుంది. దానికీ, దీనికీ శైలీ సాదృశ్యం ఉంది. కాబట్టి, ఈ కవి తిక్కన, బడ్దెనలకు 


100 


సమకాలికుడై ఉంటాడని వ్రాశారట అన్నారు. వేటూరివారి పీఠికలోని అంశాలుగా పు.ము 11 
(పు129) లో మార్పుల చేసిన విషయాల్ని పేర్కొన్నారు. 

బద్దెన, తిక్కనకించుమించు పమకాలీనుట గా భావిస్తున్నారనీ, ఇతడు అప్పుటివాడుకాదని, మడికి 
సింగనకు నూరేండ్లముందున్న వాడన్నమాట అని రాశారని పేర్కొన్నారు. 


వ్రాత ప్రతుల్లో భోజుని సంస్కృత చారుచర్య రెండు విధాలుగా ఉందనీ, ఒకటి చిన్నదనీ, రెండోది 
కొంచెం పెద్దదనీ ప్రభాకర శాస్త్రి చెప్పిన విషయం (పు.ము 11 (పు.129) లో పేర్కొన్నారు. ఈ 
తెలుగ రచన భోజుని గ్రంథానికి అనువాదమేకాని, సరైన తెలుగు కి అనువాదం కాదని, సం గ్రహాలన్నారన్న 
ప్రభాకరశాస్త్రి పీఠిక విషయాల్ని ఆరుద్ర వివరించారు. భోజుడే కాకుండా చేమేంద్రుడు కూడా ఒక 
“చారుచర్య' సంస్కృతంలో చెప్పడం, దీనికి హిందీలో దేవదత్త శా స్త్ర) వ్యాఖ్యానానికి, పి, వి. రమణారెడ్డి 
తెలుగు వచన వాఖ్యానం వంటివి వివరించి, భోజుని చారుచర్యకీ, దీనికీ సంబంధం లేదన్నారు. 

“నీతిభూషణం' రచించిన ఆంధ్ర భోజుడు, భోజుని చారుచర్యని తెనిగించిన అప్పనమంత్రే అని 
నేను భావిస్తున్నాను. ఇద్దరూ భిన్న వ్యక్తులయినా ఇతడు కాకతీయ యు గంలోని వ్యక్తే అని ఆరుద్రన్నారు. 


ఖేర్‌ CE 


శివదేవయ్యను పూర్వ కవిస్తుతిలో పేర్కొన్న వారిని, గ్రంథాల్ని ఉదాహరిస్తూ తొ.ము 11 (పు.153) 
లో ఎడపాటి ఎర్రన కాలం క్రీ.శ 1504-1530 గాను, అయ్యంకి బాలసరస్వతి - తురగా రాజకవి 
అనేజంటకవులు రచించిన నాగరఖండం క్రీ.శ 1584 ప్రాంతంగామ పింగళి ఎల్లన'తో భ్యవరిత్ర' క్రీ.శ. 1620 
ప్రాంతంగానూ పేర్కొన్నారు. పు.ము 11 (పు.133) లో కాలాల్ని మార్పులు చేశారు. ఎడపాటి 
ఎర్రన కాలం క్రీ.శ 1678-1693 గాను, నాగర ఖండం 1680 ప్రాంతాలగాను, తోభ్యచరిత్ర 1760 
తర్వాత గానూ మార్చులు కన్పిస్తున్నాయి. రాజసభలో లేఖకులు ఉండేవారు. లేఖలు చదవడం వీరి 
వృత్తి. వీరి లక్షణాలను శివదేవయ్య మూడు పద్యాలలో వివరించాడు. ఆ పద్యాలలో మొదటిరెండు 
భీతి రాజు ముమ్మయ్య రచించిన విష్ణుకథావిధానం లోని పద్యాలని వేటూరి ప్రభాకరశాస్త్రి “ప్రబంధ 
రత్నావళి" లో (376,399) పద్యాలుగా గుర్తించటం పు.ము 11 (పు.136) లో అదనంగా చేర్చారు. 


భూలథుటోక కోతణ 


పు.ము [1 (పు.140) లో తిక్కన ఖడ్గతిక్కనల సంబంధ బాంధవ్యాల్ని, వీరి పదవుర్ని మూడు 
సేరాల్లో వివరించారు. ఇది తొ.ము 11 లో లేదు. 
“అభినవదండిగా పేరొందిన మూలఘటికకేతన రచించిన తెలుగులో తొలికథాకావ్యంగా భావిస్తున్న 
“దశకుమార చరిత్ర లోని కథను పు.ము 11 (పు141-145) కథాసార సంగ్రహాన్ని చేర్చారు. 
దండి “దశకుమార చరిత్ర" ను సంస్కృతంలో వర్ణించిన చాలా వాటిని తెలుగులో కేతన మార్పులు, 
చేర్పులు చేశాడనే కందుకూరి, శిఫ్లా రామకృష్ణ శాస్త్రీ ల అభిప్రాయాల్ని పు.ము 11 (పు 146-147) 
లో అదనంగా చేర్చారు. 
101 


వేశ్యమాత, తన కూతురికిచ్చేశిక్షణను ఎలా వర్ణించారో విద్వాన్‌ విశ్వం చేసిన అనువాదాన్ని అనుసరించి 


ఫు.ము 11 (149-150) లో వివరించడాన్ని అదనంగా చేర్చారు. 


మూలంలో . కేతన గర్భధారణనను అష్టా దశవ్యర్ణనల్లో వరించిన తరువాత కవులు చాలామంది 
అనుసరించారని అందులో అల్లసాని పెద్దన “మను చరిత్ర" 1-4 పద్యం ఉందని మాత్రమే ద్వి.ము 
11 (పు.171) లో పేర్కొనగా పు.ము 1 (పు.152) లో ఆ పద్యాన్ని కూడా ఇచ్చారు. 


కావ్యాంతంలో కేతన, భరత వాక్యాన్ని వరించిన పద్యాన్ని పు.ము 1 (ఫు.153) లో పేర్కొన్నారు. 
ఇది తొ.ము 1 లో లేదు. 


కేతనకు ప్రాచీనులు, కొద్దిపాటి సమకాలికులు షష్ట్రంతాల తరువాత కథ ప్రారంభించిన పద్ధతిని 
వివరిస్తూ నన్నెచోడుడు “కుమార సంభవం” తిక్కన “నిర్వచనోత్తర రామాయణం” మంచెన “కేయూర 
బాహుచరిత్ర' మారన “మార్కేండేయ పురాణం” లను సోదాహరణంగా పు.ము 11 (పు 153-154) 
లలో వివరించారు. ఇది తొ.ము 1 లో లేదు. 


పు.ము 11 (పు.155) లో కేతన ఛందస్సు గురించి శిష్టా రామకృష్ణ శాస్త్రి “ఆంధ్ర వాజ్మయ 
చరిత్ర సర్వస్వం” లో వివరించిన దాన్ని పేర్కొంటూనే, శిష్టావారు గుర్తించిన తరువోజ, ఉత్సాహ 
వృత్తాలు, మత్త కోకిల తరళం వృత్తాలను కేతన ప్రయోగించాడని అదనపు సమాచారం ఉంది. 
ఇది తొ.ము 1 లో లేదు. 


కేతన రచించిన మరో పుస్తకం “ఆంధ్ర భాషాభూషణం” గురించి వివరిస్తూ పు.ము 11 (పు.156) 
లో ఈ గ్రంథానికి ముందున్న “ఆంధ్రభాషావ్యాకరణం” పట్ట జరిగిన వాదోపవాదాల్లో వజ్ఞల చిన 
సీతారామ శా స్త్రి పేరుని ఉటంకించారు. అలాగే, తొ.ము 11 (పు.174) లో ఆంధ్ర భాషావ్యాకరణమే 
తెలుగు భాషలో తెలుగు భాషకు చెప్పిన వ్యాకరణమనే విషయాన్ని ఉపోద్ధాతంతో సంక ప్తంగా వివరించారు. 
దీన్ని పు.ము 11 (పు.156-157) లో సుదీర్ణ ఉటంకింపులో పేర్కొన్నారు. 


*తా.ము 11 (పు.175) లో “ఆంధ్ర భాషాభూషణం” మొదలుకొని వడ్లమూడి వారి వ్షీవహారిక 
వ్యాకరణం చ్వారా వచ్చిన వ్యాకరణ సమన్వయం చాలా అవసరమని ఈ (గ్రంథం గురించి ముగించేశారు. 


కానీ, పు,ము11 (పు 158-163) లో సుదీర్ణంగా వివరించారు. వ్వాకరణాల విషయమై పరిశోధకుల 
అభిప్రాయాల్ని విశదకరించారు. దీనితో కేతన చెప్పిన తెనుగు భాష (పు.158) దేశీ తెలుగులో 
ఉండే పదాలు ఎటువంటివో పట్టిక రూపంలోనూ 11 (పు 159) , వివరించారు. హరిశివకుమార్‌, “కేతన 
అతని కృతులు", బొడ్డు పల్లి పురుషోత్తం “తెనుగువ్యాకరణవికాసము' అమరేశ్వర రాజేశ్వర శర్మ 
" ఆంధ్రవ్యాకరణ వికాసం” వంటి పిద్ధాంత (గ్రంథాలలో గల అభిప్రాయాల్ని ద్వి.ము 11 లో చేర్చారు. 


*తా.ము 1 (పు.176) “విజ్ఞానేశ్వరీయం' లో గల మూడు కాండల పద్యవివరాల్ని పేర్కొని 
433 మొత్తం పద్యాలుగా పేర్కొన్నారు. తర్వాత వాటిని వివరించలేదు. పు.ము 11 (పు.163) 


102 


లో నేడు వ్యవహారంలో ఉన్న ఆచార వ్వవహారాలు అంటే ఏమిటో వివరించారు. “విజ్ఞానేశ్వరీయం' లో 
ఆచారం అంటే వర్ణా శ్రమధర్భాల నిర్వహణ; వ్వవహారం అంటే 'సివిల్‌లా' అని ఉందన్నారు. 


చాతుర్వర్లాల వారికి నిర్దేశించిన శిక్షలు (Punishments) ని (బ్రాష్టాణులకు “తుల; శృత్రియులకు 
"అగ్ని", వైశ్యులకు “జలం” శూద్రులకు “విషం” పరిక్షలు ఉండేవనీ, కోశ పరీష అన్ని వర్ణాల వారికి 
విధించే వారనేది సోదాహరణంగా వివరించారు (పు, 167- 168) యాజ్ఞ వల్య్య మహర్షి సంస్కృతంలో 
రచించిన దీన్ని కేతన తెలుగులో అనువదించినా, స్వతంత్ర గ్రంథంవలే, తనకాలపు విషయార్ని 
చొప్పించాడని కొన్నింటిని పేర్కొన్నారు. శూద్రులను దండించడానికి విషపరీక్ష పేట్టేవారు. దాన్ని 
వివరిస్తూ... 
“ కొత్త కుండలోన (గూ నద్దయుణిడి 
ABIL (FY oR 
బియ్మవండులేనీ శెఎ్భితో దాలిడంంగ 
లోఢర్భిడైణ్‌ వాడు భద్దుడడ్యూ” (3- 121) 
ఈ పద్యాన్ని పేర్కొన్న తర్వాత ఆరుద్ర ' విజ్ఞానేశ్వరీయలు' లో కేతన తన కాలంనాటి సంగతులనే 
మ్ల్రతికర్తల అభిమతానికి విరుద్ధంగా కూడా చెస్పాడు. (పు.168) అని వ్యాఖ్యానించారు. 


ఇన్ని పుము 1 లో అదనంగా చేర్చిన అంశాలు. 
కళులథా బాయాత్కుడూ బిల గ్‌ 


ీతా.ము 1 లో మూలఘటిక కేతన తర్వాత బద్దెన ను వివరించగా, పు.ము 11 లో బద్రైన 
ను తొలగించి, కమలనాభామాత్యుడు, బయ్యనలను పెట్టారు. 


(శ్రీనాథుని తాత, కమలనాభామాత్యుడు, అనంతామాత్యుని తాత బయ్యన, వీరి గురించి కొత్త సమాచారం 
ఏమీ చేర్చలేదు. 
అంంజాల 

శీతా.ము 11 లో “మంచని గానూ, పు.ము 11 లో “మంచెన” గానూ ఆరుద్ర ఈ కవిని 
వ్యవహరించారు. 

శీతొా.ము 11 (పు.191) లో మంచెన పద్యం మాత్రమే పేర్కొంటే, 

పు.ము 11 (పు.173) లో కొంత వ్యాఖ్యానం చేశారు. ఏ కథను చెప్పాలో ఎలా చెప్పాలో 
కృతి పతే నిర్దేరాడని ఆ పద్యాన్ని పేర్కొన్నారు. 

పు.ము 11 (పు.174-176) “కేయూర బాహు చరిత్ర" లోని కథా సార సంగ్రహాన్ని వివరించారు. 


103 


ఇది తొ.ము 11 లో లేదు. 


మంచెన పద్యాల్ని అల్లసాని పెద్దన అనుకరించిన పద్యాలుగా రెండు చెప్పినాతొ.ము 11(పు.196) 
ఒక్టాన్నే పేర్కొన్నారు. కాన్సీ పు.ము 11 (పు.180) రెండవపద్యాన్ని చూపించారు. 


ీతొ.ము 11 (పు.199) లో “కేయూర బాహుచరిత్రి లోని వంట్లూమడికి సింగన 'సకలనీతి 
సమ్మతం” లో ఉదహరించిన రెండు పద్యాలనూ పేర్కొన్నా, ఈ రెండూ "కేయూర బాహుచరిత్ర'లో 
కనబడవు అని చెప్పారు. కానీ, పు.ము 11 (పు.181) లో ఈ రెండూ “కేయూర బాహుచరిత్ర' 
లో ఉన్నాయని,మొదటి ఆశ్వాసం 86వ పద్యం, తృతీయాశ్యాసం 232 పద్యంగా కనబడతాయి? 
అన్నారు. 

ఈ, మార్పులు చాలా ముఖ్యమైనవి. 
పెద్ద యాయాత్కు/డూ 


తా.ము 11 (పు.202) లో మంచెన తర్వాత పాల్కురికి సోమనాథుడుని వివరించగా, పు.ము 
11 (పు.184) లో పెద్దయామాత్యుడు ని పేర్కొన్నారు. 


జక్కన తాత పెద్దయామాత్యుడు, మనుమసిద్ధి చనిపోయిన తర్వాత క్రీశ 1285 నుంచి నెల్లూరిని 
పాలించిన తిక్కరాజు ఆస్థాన కవి. 

“విక్రమార్క చరిత్ర లో జక్కన వర్ణించిన పన్నెండు పాదాల సీసమును బట్టి పెద్దయామాత్యుడు 
చిత్రకవితలు రాసి ఉంటాడని చెప్పారు. ఈ కవిరచనలేమీ దొరకలేదు. కానీ, ఈ కవి చెప్పిన చిత్ర 
కవితలు ఎలాంటివో వివిధ కవుల పద్యాల్ని ఆరుద్ర విశ్లేషించారు. 


పెద్దయామాత్యుడనే ఓ కవి ఉన్నాడని చెప్పడం తప్ప,ఈ కవి రచనల్ని ప్రత్యేకించేమీ చెప్పకుండానే 
సుమా రు (184-191) ఎనిమిదిపుటలు పెంచడానికి ఆరుద్ర ప్రయత్నించారు. 


లలు రాకీ IIT Pot 


*తా.ము 11(పు.210) లో బసవన్న కథ, భక్తులకథా చెప్పాలనుకున్నా, పాల్కురికి సోమనాథుడు 
“జనానికి అందుబాటులో ఉండే విధంగా కొత్త ఛందస్సును స్పష్టించుకొన్నాడు" అని రాస్తే ద్విము 
11 (పు.197) లో “క పూర్వ ఛందస్సును ఎంచుకొన్నాడు అని మార్పుచేశారు. 


పు.ము11(పు. 198) లో ద్విపద లక్షణాన్ని రేచన “కవిజనాశ్రయంలో' చెప్పిన దానిని పేర్కొన్నారు. 
జైనులు ఈ ద్విపద ఛందస్సును మత (ప్రచారం కోసం వాడుకొన్నారని భావించవచ్చన్నారు. ద్విపద 
యోగ్యమైన ఛందస్సుగా భావించి సోమనాథుడు ఈ ఛందస్సుని దేశానికి పరిచయం చేశాడన్నారు. 
సోమనాథుడు కథనం చేసిన ముప్పై రెండుమంది భక్తుల చరిత్రలను బసవన్న కథతో జోడించి 
చెప్పారని వారి "పేర్లను ఆకారాది గా వివరించారు. పు.ము 1 (పు. 199) లో మూడవ ఆశ్వాసంలో 


104 


ఉన్న బసవన్న తన భార్య చీరవిప్పించి ముండ జంగానికి ఇప్పించినట్టు చెప్పారు. తొ.ము 1] (పు.212) 
లో "మిండ జంగానికి అనలేదు. “జంగాలకి” అన్నారు. 


ఫు.ము 11(పు.201) బసవన్న గురించి సోమవాథుడు చెప్పుకొన్న రెండు ద్విపదర్ని పేర్కొని 
అవి సోమనాథునిక్తే వర్తిస్తాయన్నాడు. ఇది అదనంగా చేర్చారు. 


ఫు.ము 11(పు.202) లో సోమనాథుని రచనలు జీవితంపై పరిశోధన చేసిన వేటూరి ప్రభాకర 
శాస్త్రి బండారు తమ్మయ్యల అభిప్రాయాలను అదనంగా చేర్చారు. 


పాల్కురికి సోమానాథుని రచనల్లో కన్పించే మతతత్త్వాన్ని వివరించి, భగవంతుని కన్నా భక్తుడు 
గొప్పవాడని, శివుడే ఆ రూపంతో వస్తాడని సిరియాళుణ్ణి చంపి వండి పెట్టడం వంటి వాటిని 
జిగుప్సుగా భావించిన వాలాయుధుని వంటివారి వాదనల్ని పేర్కొన్నారు. వర్గ భేదాల్ని రూపుమాపకుండా 
వర్గ భేదాల్ని తొలగించడానికి ప్రయత్నించడం కష్టమన్నారు. (పు.207) దృక్పథంలో మార్పు 
పు.ము॥ లో కన్పిస్తుంది. శైవమతంలోని కొన్ని ధోరణులను సోదాహరణంగా, కాశీనాథుని నాగేశ్వరరావు 
వంటివారుచెప్పిన అభిప్రాయాలో వివరించారు.. 


ఇలాంటి తాత్త్విక చర్చ చారిత్రక సామాజిక నేపథ్యంతో పరిశీలించడం కూడా కన్పిస్తుంది. 


పాల్కురికి సోమనాథుని జీవితకాలం గురించి ఉన్న భిన్నాభిప్రాయాన్ని తొా.ము 11(పు.219) 
లో ఉన్నట్లే పేర్కొంటూ వాటన్నింటికంటే ముందు వేటూరి ప్రభాకాశా స్త్ర నిర్ణయించిన కాలాన్ని 
1190 ప్రాంతంవారుగా పేర్కొన్నదాన్ని ఉటంకించారు. కానీ, నేలటూరి వెంకటరమణయ్య నిర్ణయించిన 
కాలం 1280-1340 నే ఆరుద్ర కూడా అంగీకరించారు. (పు.211) ఇది.పు.ము 11(వు.208) 
లో చేరిన అదనపు సమాచారం. 


చక్రణాణో రంరనా డూడూ 


రంగనాథ రామాయణాన్ని, అది రాసిన కవి ఎవరైనా, 14వ శతాబ్ది చివరి భాగంలో 1380 
ప్రాంతాల్లోగా తొ.ము 11 (పు.222) లోనూ, పు.ము 11 (211) 1330 గానూ ఉంది. పు.ము 
11 లోఉన్నది ముద్రణా దోషమని తెలుస్తుంది. 


శీ క్ల శలాబారర్ణ[ ల. 


*రా.ము 11 లో చక్రపాణి రంగనాథుడు తర్వాత మారన నను పేర్కొనగా, పు.ము 11 (పు.218) 
లో కృష్ణమాచార్యులు గురించి వివరించారు. ఈ కవి గురించి తొ.ము 11 లో లేదు. పు.ము1॥ 
లో అదనంగా చేర్చారు. 


సింహగిరి వచనాలు రచించిన కవి కృష్ణమాచార్యులు ప్రతాపరుద్రుని కాలంలో జీవించాడు. సుమారు 
పద్దెనిమిది పుటల్లో (పు.218-235) ఈ కవిని గురించి ఆరుద్ర వివరించారు. 


105 


తరణ 


మారన “మార్కండేయపురాణం' రచించడానికి గల నేపథ్యాన్ని వివరించడంలో శైలిలో పు.ము 
11 (ఫు.237-238) మార్పు కన్పిస్తుందికానీ, విషయం ఇంచుమించు ఒకటే. 

ఫు.ము 11 (పు 238) లో “మార్కేండేయ పురాణంలో తృతీయాశ్వాసంలో ఉన్న రాజధర్మాల 
ప్రసక్తి “వీ జ్ఞానేశ్వరీయం' తో పోలిక చెప్పడం వంటివి అదనంగా చేర్చారు. 

వ్యాసుని శిష్యుడు జైమినికి కలిగిన సందేహాల్ని నివృత్తి చేస్తూ, మార్కేండేయు మహాముని కొన్నింటిని 
చెప్పి, మరిన్ని వివరాలకి వింధ్యనగరంలో ఉన్న నలుగురు ధర్మపక్షల దగ్గరశెళ్ళమనడం తర్వాత, 
కథా కథనం శైలిలో మార్పు పు.ము 1 (పు.239) కన్పిస్తుంది. పషలేమిటి ధర్మసందేహాల్ని నివృత్తి 
చేయడమేమిటనీ జైమిని ఆశ్చర్యం వంటి వాటిని ఆరుద్ర కథనీకరించారు. 

పు.ము 11 (పు.239-248) సుమారు పది పుటలలో "మార్కండేయ పురాణలిలో గల విశేషాల్ని 
కవి ప్రతిభను వివరించారు. 


“మార్కండేయ పురాణం” మూలంలో కంటే తెలుగులో కన్పించే విశేషాంశాల్ని శేషాద్రిరమణ 
కవుల, నేలటూరి వెంకటరమణయ్యల పరిశీలనలనూ కూడా అదనంగా చేర్చారు. 


4తాొ.ము 11లో ఎనిమిది పుటల్లో (పు.231-238) మారన గురించి వివరిస్తే 
పు.ము 11 (పు.236-238) పదమూడు పుటల్లో పెంచి విశదీకరించారు. 


ఆదడోర్హాతా చార్చుూడూ 


నన్నయ వదిలిన భారతాన్ని విరాటపర్వం నుంచి తిక్కన మాత్రమే కాకుండా, అధర్వుణుడు పూర్తి 
చేశాడనీ, అయితే అది లభ్యం కాలేదంటూ అధర్వణ్ఞుపరిచయం చేశారు. ఆ భారత భాగం లభ్యం 
కాలేదని ముగించారు. ఇతడు రచించిన “ఆనందరంగ రాట్బంధం'లో 26 పద్యాలు మాత్రమే 
లభ్యమవుతున్నాయి. అయితే ఇతడు రచించినట్టు చెప్పుకుంటున్న ' వికృతి వివేకరి గురించిన చర్చ 
పు.ము11 లో అధికంగా కన్పిస్తుంది". ' వికృతవివేకం” అధర్వుణుని కృతం కాదనీ, అహోబలపండితుడే 
దీనిని సృష్టించి అధర్వణనికి అంటగట్టారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన దొణప్ప పరిశోధనను, 
“నికృత వివేకం” రచించక పోయినా, అధర్వణుడు "త్రిలింగ శబ్బాను శాసనం” రచించి ఉంటాడనే 
అమరేశ్వరం రాజేశ్వర శర్మ అభిప్రాయాన్ని చర్చించడం పు.ము 11 (ఫు.251) లో అదనంగా చేర్చారు. 
కానీ క్రీ.శ 1660 ప్రాంతాల్లో మండలక్ష్మీ నరసింహా చార్యులు "ఆంధ్రకౌముది' ని రచించారు. దీనికే 
"త్రిలింగ శబ్బాను శాసనం' అనే పేరు ఉందనీ, దీనికి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం కేటలాగు 
1-1223 ప్రతిని ఆధారం చూపారు. 'ఆంధ్ర శబ్దచింతా మణికంటే ఈ ' త్రిలింగ శబ్దాను శాసనం” 
'ప్రథమమనే అమరేశ్వర రాజేశ్వరశర్మ అభిప్రాయాన్ని పూర్వ పకంచేశారు. “త్రిలింగ శబ్దాను శాసనం” 
అధర్వణకృతం కాదు అనడం వంటివన్నీ పు.ము 11 లో అదనంగా చేర్చిన అంశాలు.. 

ఈ కనితో రెండన సంపుటిని ముగించారు. 


106 


సమగ ఆంధ సాహిత్యం: తొలి ముదణ 
పునర్ముదదణల మార్పులు చేర్పులు 


4.3. మూడవ సంపుటి( పద్మనాయక, రెడ్డిరాజుల యుగం) 


ఖీతా.ము. 111 జున్‌ 1965 లో ముద్రితమైంది. పి.మిరాజమన్నారు. శివశంకరస్వామిలు 
“ముందుమాటలు” రాశారు. 


పు.ము 11 మార్చి 1990 లో ప్రచురించారు. పి.వి రాజమన్నారు. శివశంకర స్వామిల ముందు 
మాటల్ని తొలగించారు. 


4*ఈ.ము 111 పద్మనాయక యుగంలో భాస్కర రామాయణ కవులు, శరభాంకుడు, కృష్ణమాచార్యులు, 
రావిపాటి తిప్పన్న, పెద్దయామాత్యుడు, చిమ్మవూడి అమరేశ్వరుడు, ఎట్ట (ప్రెగ్గడ, నాచనసోమనాథుడు, 
(శ్రీగిరికవి, గోనబుద్దరాజు, భూపతి విట్టలరాజులవరకూ వివరించారు. 

పు.ము 111 లో పద్మనాయక యుగంతోపాటు, రెడ్డిరాజుల యుగాన్ని కూడా కలిపారు. 

వద్యునాడయాక $0 


*తా.ము 11 లొ “పద్మనాయక యుగం లోనే చెప్తూ, రెడ్డిరాజుల ఆస్థానంలో ఉన్న 
ఎర్రా ('పెగడ గురించి, పద్మనాయక యుగంలో చెప్పుకొనడం చారిత్రక కాల విభజన వల్ల తప్పుని 


సరి అవుతోంది అన్నారు. (పు.7.) దీన్ని పు.ము 111 లో తొలగించారు. 

4*తొ.ము 1 లో (పు.8) ఎడపాటి ఎర్రన కాలాన్ని 1509-1530 గానూ, పు.ము 111 లో 
(పు.6) ఈ కవి కాలాన్ని 1678-1693 గా మార్చుచేశారు. 

*తా.ము. 11% (పు.9) లో తురగారాజకవి, అయ్యంకి బాలసరస్వతి అనే జంటకవుల రచన 
“నాగర ఖండం' (ప్రబంధం 1584 గానూ, పు.ము 111 (పు.6)లో 1731 గానూ మార్చు చేశారు. 

*తా.ము 11.లో “పద్మనాయక యుగం" మాత్రమే ఉండగా, పు.ము 111 లో “రెడ్డి రాజుల 
యుగం" కూడా కలిపారు. (పు. 10) పన్నెండు పుటలలో రెడ్డి రాజులయుగ ప్రాశస్త్వాన్ని వివరించారు. 
బాన్కలో రాయాయడా కదులు 


కాకతీయయుగం లో (స్త్రీలు పాడుకొనే రామాయణం నుండిగాని, ఈ భాస్కర రామాయణ 
కవులు మార్పులు స్వీకరిస్తే వాళ్లని అభినందించాలని ఆరుద్ర చెప్పారు. రెండుపుటల (పు.47-48) 
అదనపు సమాచారం ఇచ్చారు. 


107 


జరబాంతుడూ 


ఛతా.ము1] (పు.50) శరభాంకుణ్ణి కవిగా అనంతరకవుళథతించారు. 16వ శతాబ్ది ప్రధమపాదంలో 
ఉన్న “ఎడపాటి ఎర్రయ్యకవి..”గా చెప్పారు. 


ఫు.ము 111 (పు.50) ఈ కవిని 17వ శతాబ్ది చరమ పాదంలో ఉన్న కవిగా మార్చుచేశారు. 


8 ayo. 


4తా.ము 111 (పు.57-72) లో శరభాంకుడు తర్వాత కృష్ణమాచార్యులు గురించి వివరించగా, 
పు.ము 111 (పు.55) శరభాంకుడు తర్వాత శ్రీగిరి అయ్యగారుని చేర్చారు. 


శ్రీగిరి కవి రచించిన “నవనాథ చరిత్ర" అనే పద్యకావ్యాన్ని గౌరన ద్విపదగా వర్ణించాడు. “శ్రీగిరికవి 
మతాచార్యుడు కావచ్చును అన్నారు. శైవాచార్యుల్ని “అయ్యగారు” అనీ, వైష్ణవాచార్యుల్ని ' అయ్యంగారు" 
గానూ పిలుస్తుంటారు. (పు.56) కాకతీయ (ప్రభువులలో ప్రతాపరుద్రుడు (కీ.శ 1291-1323) 
కాలంలో ఈ కవి జీవించాడు. శాసన (ప్రమాణాలలో “ప్రమధకవి శ్రీగిరి అని కన్పిస్తుంది. (పు.60) 
ఆన్నారు. 
రాబిబాలో తిక 

ఛీతా.ము-]]1 (పు.76) లో లేనిది పు.ము 111 (పు.62) లో ఆన వేమారెడ్డి (కీ.శ. 1364-1386) 


కాలంలో ఒకరాయని భాస్కరుడు ఉన్నాడని కొన్నిచాటువులు చెప్తున్నాయి. రావిపాటి తిప్పరాజు ఈ 
కాలం వాడని భావిస్తున్న మల్లంపల్లి సోమశే ఖర్హశర్మ అభిప్రాయాన్ని ఈ సందర్భంలో చేర్చారు. 


బిళ్ళ్ణవూడో అభంలోజ్ఞ రండ 


4తా.ము 11 (పు.88) లో రావిపాటి తిప్పన్న తర్వాత పెద్దయామాత్యుడుని వివరిస్తే, పు.ము 
1(ఫు.72) లో చిమ్మపూడి అమరేశ్వరుడు గురించి వివరించారు. 

అమరేశ్వరుణ్ణి స్తుతించిన కవులపట్టిక తొ.ము 111 (పు.101) లో నూతకవి సూరన్నకాలం (క్రీ.శ, 
1475-1500 గానూ పు.ము 11 లో (పు.1700 ప్రాంతాలుగానూ మార్పు కన్పిస్తుంది. 


ఛీతా.ము 111 (ఫు.108) లో ఒకపద్యం పేర్కొన్నారు. పు.ము 111 (పు.77-78) లో ఇది 
“విశ్రమసేనం' లోని పద్యమని “ప్రబంధ రత్నాకరంలోనూ, “ఉదాహరణ సంకలనం" లోనూ చేర్చినా, 
ఇది వాస్తవానికి నన్నెచోడుని పద్యమేనని, "కుమార సంభవం సప్తమా శ్వాసం 108 వ పద్యంగా 
నిర్ణయించారు. 

“విక్రమ సేనం'లోనిదని “ప్రబంధ రత్నాకరం”, “ఉదాహరణ (గ్రంథం' లోనూ ఇద్దరు సంకలన 
ర్తలో పారపడి ఉండవచ్చుననీ, వాస్తవానికి ఈ కావ్యం బమ్మెరపోతరాజుదనీ, దశమ 


స్కంథపూర్వభాగంలోని 1288 వ పద్యంగా పు.ము 111 (పు.84) మార్పుల చేశారు. 
108 


4*తొ.ము 11 (పు.129) లో “భూమినిండెమింట” పద్యం అమరేశ్వరునిదిగానే భావించగా, 
ఫు.ము (పు.95)లో భాగవతంలోని దశమస్కంధం పూర్వ భాగం 1291 పద్యంగా మార్చు చేశారు. 


ఫు.ము 111 (వు.99) లో మానవల్లి రామకృష్ణకవి ప్రకటించిన “ప్రబంధమణి భూషణం" అనే 
సుకవికృత కథాకావ్యాన్ని ప్రకటించిన విషయం చెప్పి, దీనిలో ఏయే కృతులనుండి పద్యాల్ని తీసుకొని 
కథను ఆల్లాడో చెప్పలేమన్నారు. వీటిలో 411 పద్యాలకు మాత్రమే కర్తలెనరో కనిపెట్టగలిగారాన్నారు. 
రవ్యా శ్రీహరి 'అలభ్యకావ్యపద్యముక్తావళి' మటివాటిలో నిడదవోలువారు పారపాటున చెప్పారోమేనని 
చెప్పిన అభిప్రాయాల్ని పేర్కొన్నారు. “విజయ సేనము' బదులు *విక్రమ సేనలు" గా తంజాపూరు 
మూలప్రతుర్ని ముందే పేర్కొన్నారు. ఇవన్నీ అదనపు అంశాలు సుమారు అయిదు పుటలవరకూ 
పెంచడం ఇక్కడ కన్పిస్తుంది. 


శాబశశోలండూ 


శీతా.ము I (పు.201) లో “సోముని సత్యభామలో పయ్యెదకొంగు ఒకింత తొలగలేదు. 
ఆ తొలగిన పైటను కృష్ణుడే పాందుపరచవలసి వచ్చింది.” అని ఉండగా, పు.ము 111 (పు.154) 
లో “పోతరాజు గారి సత్యభామ ........ తొలగలేదు. సోముని భామలో ఆతొలగిన పైటను 
పాందుపరచవలసి వచ్చింది.” అని మార్చుచేశారు. 

ఛీతా.ము 11 (పు.206) లో లేని వివరణ, పు.ము 111 (పు.158) లో ఒకటి కన్పిస్తుంది. 
“మిండరికము”, “లంజెతనము” అనే మాటలు సోముడు కావాలని నీచత్వం కోసం వాడిన మాటలు 
కావు. అతని సమకాలిక సమాజంలో వాటిని వాడే వారు వంటి వివరణలు చేర్చారు. 


ఛీతా.ము 111 (పఫు.216) లో మొత్తం మీద లాక్షిణికులో, సంకలనకర్తలో ఉదాహరించడం 
వల్ల నాచన సోమన కృతులు 1 ఉత్తరహరివంశం, 2 ఆదిపురాణం లేక ఆదిత్యపురాణం 3 వసంత 
విలాసం అనే మూడింటిగా గుర్తించగా, పు.ము 111 (పు.170) లో నాచనసోముని కృతులుగా 
నాలుగింటిని పేర్కొన్నారు. ఆ నాల్గవది హరి (ర) విలాసం. 

దీనితోపాటు మరికొంత అదనపు సమాచారాన్ని పు.ము 111 (పు.165- 170) చేర్చారు. దీనిలో 
మానవల్లి రామకృష్ణకవి గుర్తించినవి తిరుపతి ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలోని 'బాలబోధ ఛందస్సు" లో 
ఉదాహరించినవీ, వీరేశలింగం “కవుల చరిత్రలో పేర్కొన్నవీ. వుంత్రిప్రగడ భుజంగరావు 
గుర్తించినవీ, సంపత్కుమారాచార్య పరిష్కరించిన ప్రతులను కూడా పు.ము 111 లో విశ్లేషించారు. 


రోల! బుధ్ధరాజా 


తాము 11 (పు.217) లో నాచన సోముడి తర్వాత శ్రీగిరి కవిని పేర్కొని తర్వాత గోన 
బుద్ద రాజుని వివరించగా పు.ము I (ఫు.170) గోన బుద్ధరాజుని వివరించారు. 


109 


4తా.ము 11 (పు.224) లో చెంగల్పట్టు జిల్లా తిరుప్పుకు శాసనంలో ఒక గోనకాటయ 
చేరు కన్సిస్తుందని మళ్లింపల్లి వారు గుర్తించానన్నారు. 


ఫు.ము 111 (పు.173) తమిళ అక్షరాన్ని తొలగించారు. 


4తా.ము 111(పు.236) లో మల్లంపల్లి సోమశేఖర శర్మ, వివిధ రామాయణాలలోని అవాల్మీక 
గాశల్ని పట్టికలో చూపగా, పు.ము 11 (పు.183) మరికొన్ని రామాయణ ప్రతుల్ని పరిశో ధించినట్లు 
ఆరుద్ర చెప్పుకున్నారు. లండన్‌ లోని ఇండియా ఆఫీసు గ్రంథాలయం, ప్రాచ్యభాగంలో రెండు రంగనాథ 
ప్రతుల్ని చూసి వాటిని (TEL-MSS-UR 5397, TEL-MSS-OR 8841) సండిప్రంగా వివరించడాన్ని 
చేర్చారు. బ్రిటన్‌లోనే కాకుండా, ప్రాన్స్‌లో ఉన్న ఒకప్రతి కార్డు నెంబరు 38-938-11 271.1 
ని పేర్కొన్నారు. ఇలా కొత్త అంశాల్ని సుమారు మూడు పుటల (183-185) వరకూ తొ.ము 
11 లో లేని అంశాలు పు.ము 11 లో చేర్చారు. 


కాజ బరావత్తా ఎడు లరాడూ 


ఛీతా.ము 111 (పు.253) లో తిరుప్పుక్కు గ్రామంలో గోనకాటయ శాసనం గురించి వివరిస్తూ 
“తిరుప్పుక్కు” తర్వాత తమిళ లిపిలో ఒక అక్షరం కన్పిస్తుంది. ఇది సుమారు “తిరుప్పుకు” తర్వాతనే 
మూడుసార్లు వచ్చింది. ఇది పు.ము 111 (పు.198) లో తొలగించారు. 

కాచభూపతి, విట్టలరాజులతో తొ.ము 11 సంపుటిని ముగించగా, పు.ము 111 లో 
దోనయామాత్యుడు, పశుపతినాగనాథ కవి, ప్రకాశ భారతీయోగి, కందనామాత్యుడు, మడికి సింగన, 
మడికి అనంతయ్య, కొరవి సత్యనారన, విన్నకోట పెద్దన, జన్నమంత్రి, కవి రాజ్షసుడు, (శ్రీనాథుడు, 
నిశ్శంకకొమ్మన, దగ్గుపల్లి దుగ్గన, జక్కన కవుల్ని వివరించారు. 

4*తా.ము 11 లో గల కవుల్ని పు.ము 111 లో చేర్చారు. 
TE re ao. 


*తా.ము 1 “రెడ్డిరాజుల యుగం' గా ఒక సంపుటిలో వివరించగా, పు.ము 111 లో పద్మనాయక, 
రెడ్డిరాజాలయుగాలు గా ఒకే సంపుటిలో కలిపేశారు. తొ.ము పు.ము 111 గా మార్పు చేశారు. 


దలోశయాయాత్కూడూ. 


దోనయామాత్యుడు గ్రంథంలో ప్రాచీన ధోరణి కన్పిస్తుందనీ, తరువోజ, తోటక వృత్తాలు వాడారని 
నిడదవోలు వెంకటరావు భావించగా, లేఖకులు పారపాటువల్ల చేరి ఉండవచ్చుననీ, అది తరువోజు 
కాదనీ, మంజరీద్విపద అనీ చెప్పి, ప్రాచీన తరువోజ లక్షణాలయిన ఏక యతీ నియమం పాటించలేదు. 
ఈ పద్యాలను చూశాక, క్రీ.శ. 1356 ప్రాంతాలలోనే మంజరీ ద్విపదలు తెలుగు సాహిత్యంలో 
ప్రవేశించాయని చెప్పుకోవాలి అన్నారు. కానీ, తొ.ము 1V (పు.25) లో కాలాన్ని 1360 ప్రాంతంగా 


గుర్తించినదాన్ని పు.ము 111 లో మార్పుచేశారు. 
110 


కాళిదాసు “మేఘసందేశం” లో మేఘుణ్ణి మంచిరోజున కథలో ప్రవేశపెట్టారని వివరించి పు.ము 
111 (వు.200) లో దోనయామాత్యుడు ఆ విధంగా వర్షించటంలో గల కవి ప్రతీకను వివరించారు. 


(పుః201) 


దోనయామాత్యుడు రచించిన “సస్యానందం' గురించి తొ,ము 1 (పు.22) లో “మద్రాసు 
ప్రాధ్యలిఖిత పుస్తకశాలిలో తాళపత్ర, కాగిత ప్రతులు కొన్ని “ఉన్నాయట” అని పేర్కొన్న ఆరుద్ర. 
పుము 111 (పు.204) లో “ఉన్నాయి” అని నిర్ధారణలో చెప్పారు. . 

పు.ము 111 (పు.205) మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో డి 2385 సంఖ్యగల (ప్రతిని 
చూపారు. అంతేకాకుండా తొ.ము 1V లో నిడదవోలు వెంకటరావు చెప్పిన కాలాన్ని 1356 గాని, 
క్రీ.శ. 1360 గాని అవుతుందన్న దాన్ని ఉటంకిస్తే, పు.ము 111 (పు.205) లో దోనయామాత్యుని 
పోషకుడు విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి సర్వసిద్ధిని పాలించిన చాళుక్య వంశంలోనివి మూడవ 
ఉపేంద్రుడు అనీ, ఈతని కాలం 1356 నుండి 1364 వరకు గా చరిత్ర చెబుతుందన్నారు. 
దోనయామాత్యుడు కూడా ఈ కాలానికి చెందినవాడేనని చెప్పారు. 


4తొ.ము 1V లో లేని విషయాలు కొన్ని పు.ము 111 లో చేర్చారు. రైతులకు “సస్యానందం' 
వంటి గ్రంథ ప్రయోజనాన్ని, శుక్రుడికీ, గురుడికీ రైతులు పెట్టుకొనే పదాల్ని మాండలిక వృత్తిపదకోశం 
ఆధారంగా విశ్లేషించి, 210 నుండి 212 పుటలవరకూ దోనయామాత్యుని కృషిని వివరించారు. 


వళువుతి శారనాథరయా 
తా.ము 1V లో దోనయామాత్యుని తర్వాత కవి భల్లటుడు ఉంటే.,పు.ము 111 (213) 
లో పశుపతి నాగనాథకవిని వివరించారు. 


పశుపతి నాగనాథకవి 1369 లో పాలించిన పద్మనాయక ప్రభువు అనపోతనాయకుని అయినవోలు 
శాసనానికి నాగనాథుడు కర్త అనేది కొత్తగా పు.ము 111 (పు.216) చేర్చిన అంశం. మల్లంపల్లి 
సోమశేఖర శర్మ రచించిన History of Reddy Kingdoms (పు.531) ని ఆధారంగా తీసుకొని 
ఈ కొత్త అంశాన్ని చేర్చారు. 


(వకాళజారతీడూగా 


శీతా.ము 1V (పు.44) లో ప్రకాశ భారతీయోగి గురించి శాసనాలవల్ల కొన్ని వివరాలు చెప్పి, 
అనవేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడేమే అన్నారు. పు.ము 111 (పు.219) లో ఆనవేముని కాలాన్ని 
1364-1386 గా పేర్కొని, ప్రకాశ భారతీయోగి చెప్పినట్లు తెలుస్తున్న శాసనపద్య విశేషాల్ని మరి 
కొన్నింటిని వివరించారు. 


111 


కందోనాయాత్కు/డూ 


పబ్బినాడు (హనుమకొండ ప్రాంతం) ని రాయగిరి దుర్గం రాజధానిగా క్రీ.శ 1350 ప్రాంతాల్లో 
పరిపాలించిన ముప్పుభూపాలుని మంత్రి కందనామాత్యుడు, ఇతడు కవికూడా! 


కందనామాత్యుడు చెప్పిందని మడికి సింగన “సకలనీతి సమ్మతం" లో చేర్చినా ఇది “కవిజనా శ్రయం' లో 
కన్పిస్తుంది. అయితే “కవిజనా శ్రయం' లోకి కందనామాత్యుని ' నీతితారావళి' నుండే ఈ పద్యం వెళ్ళడానికి 
అస్కారటందని తొ.ము 1V (పు.49) లో చెప్పగా, పు.ము 111(ఫు.223) లో (ప్రతుల లేఖకుల 
పారబడ్డారేహనంటారు. లేఖక దోషాల్ని కూడా గుర్తించారు. 


భూడికి సింగన 


మడికి సింగన 1377 ప్రాంతంవాడని ఫు.ము 111 (ఫు.230) లో కాపయనాయకుని కాలం 
1345-1367ని బట్టి, 1347 నాటి ఆనపోతవాయకుని ద్రాఖారామ శాసనాన్ని అనుసరించి, ఈ 
కాలంలో మడిసింగన తండ్రి అయ్యల మంత్రి జీవించి ఉండటం వల్ల తరానికి ముప్పయి సంవత్సారాలు 
లెక్కించి నిర్ణయించవచ్చునన్నారు. 

ఇది తొ.ము 1V లో లేదు. పుము 11 లో అదనంగా చేర్చారు. 
భుడికి అభంతయ్య్కో? 


ఈ కవి గురించి ప్రస్తావన చేస్తూ “కేయూరబాహు చరిత్ర" నే “మారని రచించినట్టు తొ.ము 
1V (పు.79) లో పేర్కొని, పు.ము 111 (పు.247) లో “వుంచెన' గా సరిదిద్దారు. 


4తొ.ము.1V (పు.81) లో “ఇది (శ్రీమదన గోపాలవర ్రసాద...... 
పు.ము 11 లో (పు.249) “వరి తొలగించారు. 


ఛీతా.ము 1V లో (పు.82) మడికి సింగన తమ్ముడు అనంతయ్య కాలం 1347-1400 ల 
ప్రాంతాలుగా పేర్కొంటే, 


ఫు.ము 111 లో (పు.250) 1374-1400 ప్రాంతాలుగా మార్పు చేశారు. 
+5.ము 1V (పు.83) లో శేషయ్య “నిరూపించారు”. 

పు.ము 111 (పు.250) లో శేషయ్య “ఆరోపించారు”. 

*తా.ము 1V (పు.83) లో అనంతయ్య రచనని నిరూపించారు. 


పు.ము 11 (పు.250) లో అనంతయ్య రచనని ' అనంతయ్యరచన అని శేషయ్య' ఉద్దేశం. అన్నారు. 


112 


ఛీతొా.ము 1V (పు.83) లో “మనం దానిని పటిష్టం చేద్దాం' అన్నారు. 


పు.ము 111 (పు.250) లో “మరికొన్ని కొత్త విషయాలతో మనం దానిని పరిశీలిద్దాం”.అని 
వాక్యాన్ని మార్చు చేశారు. 


4*తొ.ము 1V (పు.84) లో గోదావరి మండల వాసిగా అనంతయ్యను శేషయ్య నిరూపించారని 
అన్నారు. 


ఫు.ము 111 (పు.251) లో శేషయ్య వాదిస్తున్నారన్నారు. 


4తా.ము 1V (పు.86) లో “విష్ణుమాయానాటకం', “తారక (బ్రహ్మరాజీయం', మధ్య భేదాల 
గురించిన వాఖ్యానం పు.ము 111 (పు.252) లో ఉంది. తొ.ము 1V (పు.86) లో *విష్ణుమాయా 
నాటకం,” తారక “బ్రహ్మరాజీయం”' మధ్య భేదాల గురించిన వ్యాఖ్యానం పు.ము 111 (పు.252) 
లో ఉంది. తొ.ము 1V (పు.86) లో చాగంటి శేషయ్య వాదన “గ్రంథ కర్తలు భిన్నం” ఆ 
దాని! చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని ఒకే కవి భిన్న కావ్యాలలో భిన్న కథలు రాసి ఉండవచ్చునని 
శ్రీనాథుడు “కాశీ ఖండంలో గుణనిధి కథను, “శివరాత్రి మాహాత్య్మం' లో “సుకుమారుని కథ 
రామకృష్ణుడు ఉద్భటారాధ్య చరిత్ర లో మదాలసుని కథ, “పాండురంగ మాహాత్మ్యం'లో 


“తెనాలి 
గమశళర్మ కథ ఉన్నట్లే ఎల్లన కూడా పయనించాడనుకోవచ్చు గదా" అన్నారు. 


నిగ 

ఛీతా.ము 1V లో కంటే, పు.ము 11 (పఫు.248) లో పతితులు మోక్షంపాందిన కథలున్న 
కావ్యాల్ని వింగడించడంలో మరింత స్పష్టత కన్పిస్తుంది. “కాశీఖండం' లో గల గుణనిధికథను పట్టికలో 
అదనంగా చేర్చారు. అంతేకాకుండా, పు.ము 111 లో ఏ కావ్యంలో ఏ కథలు పతితులు మోక్షం 
పాందాలో స్పష్టంచేశారు. అవి: శివరాత్రి మాహాత్మంలో సుకుమారనికథ; ఉద్బటారాధ్య చరిత్ర 
లో, మదాలసునికథ, పాండురంగమాహాత్మ్య్యంలో నిగమశర్మ కథ. 

4తా.ము 1V (పు.88) లో మడికి సింగన, మడికి అనంతయ్యలను అన్న, తమ్ముడుగా పేర్కొని, 
“అన్నగారు వ్రాసిన పద్యాన్ని తమ్ముడు అనుసరించిన పద్యాన్ని” అని వివరిస్తే, పు.ము 111 (ఫు.254) 
లో “సింగన పద్యాన్నీ విష్ణుమాయానాటకంలో అనుసరించిన పద్యాన్నీ" కూడా చూడ్డామన్నారు. 

అలాగే తొ.ము 1V (88) లో సింగన పద్యం, అనంతయ్య పద్యమని మరొక చోట ప్రయోగించగా, 
పు.ము 111 (254) లో సింగన పద్యం, పద్యంగా మార్పు చేశారు. అర్వాదీనుడి'. 

విష్ణుమాయానాటక కర్త మడికి అనంతయ్యగా తొ.ము 1౪4 లో భావిస్తే, పు.ము 111 లో, 
కర్తృత్వాన్ని, అనంతయ్యకి దాఖలు పర్చలేమన్నారు. (పు.255), అందుకనే అన్న, తమ్ముడు 
రచించినవనడంలో మార్పు చేశారు. 

*తా.ము 1౪ (ఫు.90) లో “విష్ణు మాయానాటక కర్త" మడికి అనంతయ్యగా నిర్ణయించినా, 
పు.ము 111 (ఫు.255) లో వివిధ పరిశోధకుల సిద్ధాంతాల్ని చర్చించి, కర్తుతూ విషయంలో 
విష్ణుమాయానాటకాన్ని అనంతయ్యదిగా భావించడాని వీల్లేదన్నారు. 


113 


ఎిల్హుతోణు. పెద్దన 


4తొ.ము. 1V (పు.107) లో “నన్నయ్య కాలాన తెలుగులో ఛందో గ్రంథంగాని, వ్యాకరణం 
గానిలేదు”. అని ఉంటే, పు.ము 11 (వు.268) లో చాళుక్య రాజు కాలాన తెలుగులో ఛందో గ్రంథంగాని 
వ్యాకరణం గాని లేదు. అని వాక్యరచనలో మార్పు చేశారు. 


Gor pote 
4తా.ము 1V (128) లో రెడ్డి రాజుల కాలం నాటి ఆంధ్ర దేశం పటం ఉంది. 
పు.ము 111 (283) లో పటం ఖాళీ ఉంది కానీ, పటం లేదు. ఇది ముద్రణాదోషమని తెలుస్తుంది. 


*తొ.ము 1V (పు.168) లో అన్నమంత్రి శ్రీనాథుడ్ని స్కాందపురాణంలోని గోదావరీ ఖండాన్ని 
అనువదించమన్నాడు. శ్రీనాథుడు అంగీకరించారు. ఇది సంస్కృత “స్కాంద పురాణంలో గోదావరి 
ఖండ మనేది ఏదీ కనపడదనిఅన్నారు. పు.ము 111 (పు.312) లో ఈ వాక్యిలు తొలగించారు. 


*తొ.ము1V (ఫు.169) '“భీమఖండం' కథాకథన్రైలికీ, పు.ము 111 (పు.313) కీ భేదం కన్పిస్తుంది. 


*తొ.ము1V (ఫు. 175) లో శ్రీనాథుడు చెప్పిన కర్ణాటభాషను బట్టి ఆతని ప్రాంతాన్ని నిర్ణయించడానికి 
కొంత ప్రయత్నం కన్పిస్తుంది. ఇది చేర్చు 

శ్రీనాథుడు సాకనాటివాడన్నారు. “శ్రీశైలం అడివారనుండి తూర్పున సముద్రం దాకా విస్తరించిన 
సీమను పాకనాడు అని పిలిచేవారు. శ్రీనాథుని స్వష్థానాన్ని ఆనాడు “కర్నాడు” అని కూడా 
వ్వవహరించేవారు. కర్ణినాడు, కర్నాట, కళ్ణు విషయ అన్నవి ప్రాచీన నామాలు. నందికొట్యోర్లు, కర్నూలు, 
నంద్యాల తాలూకాలోని కొన్ని భాగాలు కలిసి ఒకప్పుడు “కరునాడు” అని చెలామణి అయ్యేవి. 
సాతవాహనుల కాలంలోని కర్ణి రాజుల ఏలుబడిలోని ప్రాంతార్ని “కర్ణినాడు” అని పిలిచేవారు. కళ్లు 
విషయమని వ్వవహరించేవారు. సాతవాహన కోట రూపాంతరమైన “సాతానికోట” ఇప్పటికీ ఈ 
ప్రాంతాలలో ఉంది. 


శ్రీనాథుని కాలంలో కొంత పాకనాడు, కొంత కమ్మనాడు కలిసి కర్నాడుగా చెలామణి 
అయ్యేవనిచెప్పవచ్చు. అందుకే తన భాషా ప్రౌఢి వల్ల సంస్కృతం, పలుకు నుడికారం వల్ల తెలుగు 
అయినా మొత్తం మీద కర్ణాటక భాష అని చాటుకున్నారు. 


పాల్కురికి సోమనాథుని కాలంలో కర్నూలు ప్రాంతార్ని కర్నాడు అని పేర్కొనేవారు. కర్నూలు 
తాలూకాలోని గొబ్బూరును కర్ణాటక భూమికి కుటీరమని సోమనాథుడు చెప్పారు. (పు.318) 


*రా.ము 1V (పు.185) లో కథాసూత్రంతో “జారుముడి” వేశారు. 


పు.ము 11 (పు.326) లో కథాసూత్రంతో “జూరుముడి” వేశారు. 


114 


4తా.ము 1V (పు.193) లో డిండిమభట్టుని గురించి చెప్తూ ఇటువంటి పండితుణ్లి గతిన్తే 
పేరు... అన్నారు. 

పుము 111 (పు.33) “ప్రొఢ పండితుణ్ణి* అని విశేషణాన్ని చేర్చారు. 

ఛీతె.ము IV (పు.193) మధ్యస్థం 

ఫు..ము 111 (వు.332) మాధ్యస్థం 


ీతా.ము 1% (పు.211) శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యంలో నాలుగు ఆశ్వాసాల వరకే కథ 
దొరికిందనీ, బిరుదురాజు రామరాజు సంపాదించిన సంపూర్ణ గ్రంథం (ప్రకటించబోతున్నారన్నారు. 


పు.ము 11 (పు.344) లో శిథిల పూరణం చేసి గ్రంథాన్ని ఇటీవలే ముద్రించారని మార్పుచేశారు. 
4తా.ము 1V (పు.248) లో లేని అంశాల పు.ము 11 (పు.371) లో కొన్ని కన్పిస్తున్నాయి. 
పు.ము.11 (పు.372-373) (శ్రీనాథుని జీవిత కాలాన్ని కొమర్రాజు, కందుకూరి, బండారు, 
మల్లంపల్లి ,చాగంటి, వేటూరి వారు ఎలా భావించారో ఒక పట్టికలో చూపించారు. ఈ పట్టికలో 
శ్రీనాథుని కావ్యాల్ని, కృతిపతుల వివరాల్ని పేర్కొన్నారు. జాతే దీనిలో “నందన నందన చరిత్ర 
చ న శ కొ 
అనే పేరుతో ఒక కావ్యాన్ని (శ్రీనాథుడు రచించిన ట్లు చెప్తున్నారని, కానీ దీన్ని వేటూరి వారు 
విశ్వసించలేమన్నారు. 
భీమఖండంలో (శ్రీనాథుడు, మొట్టమొదట అవతారికలోరా ధాకృష్ణుల ప్రసక్తి తీసుకువచ్చాడు. తెలుగు 
సాహిత్యంలో మొట్టమొదట రాధామాధవ శృంగారాన్ని వర్ణించిన ఘనత ఈకవికే చెందుతుంది. 


మడికి అనంతయ్య రాసిన విష్ణుమాయనాటకమే శ్రీనాథుడు రచించిన “నందనందన చరిత్ర" అనే 
బాలాంత్రపు వేంకటరావు వాదాన్ని చర్చించారు. “నందనందన చరిత్ర రాసి ఉండొచ్చునని చాగంటివారు 
అంగీకరించడం, “భీమ ఖండం' లోని రాధామాధవస్తుతిని బట్టి “నందనవందన చరిత్ర" శ్రీనాథుడు 
రచించి ఉంటాడనే కొర్లపాటి శ్రీరామమూర్తి పరిశోధనను పేర్కొన్నారు. 


ఈ అంశాలన్నీ అదనంగా పు.ము 111 లో చేర్చారు. (శ్రీనాథుడు తన కావ్యాల్లో పేర్కొన్న 
శాక పాఠాల్ని పు.ము 111 (పు.379-384)లో ఆరుపుటల్లో వివరించి “అనుబంధం” గా చేర్చారు. 

శీతా.ము 1V శ్రీనాథుడు తో ముగించగా, (పు.ము 111) లో మాత్రం నిశ్ళంక కొమ్మన, 
దుగ్గపల్లి దుగ్గన, జగ్గనల వరకూ వివరించారు. 
బిభ్బుంకకొబ్తులో 

నిశ్శంకకొమ్మనను తొ.ము 11/ గజపతులయుగం లో మొదట వివరించారు. గజపతుల యుగాన్ని 
ఆరుద్ర వివరిస్తూ ఆంధ్రదేశంలో గజపతులు చిరస్థాయిగా ఉండే ఊళ్ళు కట్టించి, చెరువులు తవ్వించి, 


115 


పాలించారు. వీరి రాజకీయ చరిత్ర రెడ్డి రాజుల అవసాన కాలంలోనూ, మలిరాయల యుగంతోనూ 
పెనవేసుకొని ఉంది. గజపతులు తెలుగు సాహిత్యాన్ని ప్రత్యక్షంగా పోషించినట్లు సాథ్యం లేకపోయినా 
ఒడయనంబి విలాపం, మాఘ మాహాత్య్మం మొదలైన గ్రంథలవల్ల వాళ్ళు చేసిన దానాలు, విద్యాపోషణ 
తెలుస్తూండడం చేత గజపతుల పేర ఒకయుగాన్ని పేర్కొని, దానిని రెడ్డిరాజుల, తొ లిరాయల యుగాలకు 
అనుబంధంగా జమకట్టుకొందాం. శ్రీనాథుని సమకాలికులూ, సమీప కాలికులూ ఇందులో ఉంటారు 
(ఫు.16) అని ఆరుద్ర అన్నారు. కానీ పు.ము.1%లో గజపతుల, తొలిరాయల యుగం విషయంలో 
చాలా మార్పు కన్పిస్తుంది. ఈ మార్పుల్ని పు.ము.1౪లో గల కవుల, రచనల్లో జరిగిన మార్పుల్ని 
పరిశీలించినప్పుడు గమనించవచ్చు. 


DI Dog 
తొ.ము V (పు.36-58) లో గౌరన గురించి వివరించగా, పు.ము 111(పు.1400) లో దుగ్గపల్లి 
దుగ్గవను వివరించారు. అయితే తొ.ము V(పు.157)లో అయ్యలరాజు తిప్పయ్య తర్వాత వివరించారు. 


తొ.ము V (పు.158) లో దుగ్గన రచించిన 'శివకాంచీ మాహాత్యరీ ప్రస్తుతం అభించకపోయినా, 
రెండు పద్యాలు లభిస్తున్నాయని ఉదాహరించి,"శివకాంచీ మాహాత్య్యానీకి మూల (గ్రంథమేమిటో కావ్యంలో 
ఏయే విషయాలు ఉంటాయో వివరించిన భాగాల్ని పేర్కొన్నారు. అది వివరించినటే కుమళ్ళ అచ్యుతరావు 
పేరు పు.ము 111 (పు.401) లో కొన్ని మార్పులతో పేర్కొన్నారు. 

నాసికేతుని కథ భారతీయతత్త్వశాస్త చరిత్రలో ఒక సంధియుగానికి సంబంధించింది వంటి వ్యాఖ్యలు 
పు.ము 111 (ఫు.414) లో ఉన్నాయి. ఇవి తొ.ము V (ఫు.175) లో లేవు. అలాగే దుగ్గన 
గురించి ముగిస్తూ చందలూరి బక్కయ్య (కీ.శ1550పూర్వం) శృంగారకవి తిరుమల నాథుడూ 
(కీ.శ.1740) ప్రాంతాలవాడు మిక్కిలి మల్లికార్జునుడు 1805-1875) తోలేటి వెంకటసుబ్బారావు 
(1887) వంటివారు నాసికోతోపాంఖ్యావం, దుగ్గవ ప్రభావం వల్ల కూడా రచించారు వంటివి అదనంగా 


చేర్చిన అంశాలు. 
ఉక్కులో 

తొ.ము V (పు.59) లో గౌరన తర్వాత జక్కనను పేర్కొనగా, పు.ము 111 (పు.416) లో 
దుగ్గన తర్వాతనే జక్కన ను వివరించారు. 


తొ.ము V (పు.59) లో లేనిది పు.ము 111 (పు.418) లో 'ఆదిమయుగం' లోనే “శూద్రకరాజ 
చరిత్రీఅనే పేరుతో విక్రమార్కుని కథ కన్నడ తెలుగు సాహిత్యాల్లో రూపొందాయని చెప్పి, తర్వాత 
క్ర.శ.1400 ప్రాంతాలకే విక్రమార్కుని కథలు అతని పేరు కూడ తెలుగులో ఉన్నాయన్నారు. 


జక్కన కవితో పు.ము 111 ముగిసింది. 


116 


సమగ ఆంధ సాహిత్యం: తొలి ముదణ 
పునర్ముదణల మార్పులు చేర్పులు 


4.4. నాల్గవ సంపుటి(గజపతుల, తొలి రాయల యుగం) 


4తా.ము V లో గజపతుల యుగం పేర్కొనగా, పు.ము 1V లో గజపతుల యుగంతో పాటు, 
తొలిరాయల యుగాన్నికూడా చేర్చారు. పు.ము 111 లో ప్రచురణకర్తల, ఆరుద్ర ముందుమాటలు 
మాత్రమే ఉన్నాయి. తొ.ము V ని ఆగస్టు 1965 లో ప్రచురించగా, పు.ము 1V మార్చి 1990 
లో ప్రచురించారు. 


ఛీతొ.ము V (పు.2) లో లేని కొత్తఅంశాలు పు.ము 1౪ (ఫు.3-5) లో గజపతుల గురించి 
కొన్ని చేర్చారు. 


16వ శతాబ్ది ప్రథమ భాగంలో జీవించిన అజ్జరపు పేరయలింగం రచించిన 'ఒడయనంబివిలాసం'లో 
తనపూర్వులకు అగ్రహారం ఇచ్చినాడు అని పేర్కొన్న ఒక పద్యాన్ని ఉదాహరించారు. దీనిలో “గజిరాట్సిం 
హాసనాధ్యక్షనిన్‌ ” అని వర్ణించిన గజపతి ఎవరోని కరంగా తేల్చలేదన్నారు. 


కపిలేశ్వరగజపతి (క్రి.శ. 1434-1468), పురుషోత్తమ గజపతి (క్రీ.శ. 1465-1497) ప్రతాపరుద్ర 
గజపతి (క్రీ.శ.1497-1538) పద్యాలలో వర్ణించిన గజపతి వీరిలో ఎవరో ఒకరై ఉంటారని 
తొ.ము V స్పస్టంగా ఉంటే, మరికొన్ని కొత్త అంశాలు చేరుస్తూ, వెనమళ్ళ సోమన “సీమంతనీ 
కల్యాణం” కావ్యావతరికను బట్టీ “ఏనుగు లక్ష్మణ కవి” తన ఇంటి పేరులోని “ఏనుగు” రావడానికి 
కారణం గజసతి భర్త చేత “గజము తోడ అగ్రహారాలు పొందడం” వంటి వర్షనలు అవతారికలో 
కన్ఫించడాన్ని బట్టి, గజపతులు ఎందరో కవుల్ని ఆదరించారనే విషయాన్ని వివరించారు. 


కపిలేశ్వర గజపతి, పురుష్తోత్తమగజపతి, ప్రతాపరుద్ర గజపతుల పాలన గురించి చాటువుల్చి, 
చరిత్రను ఆధారం చేసుకొని పు.ము 1% (పు.6-10) లో వివరించినవి కొత్తగా చేర్చిన అంశాలు. 


పు,.ము 1V (పు.15) లో గజపతులు తెలుగు వారికి వంశ పారంపర్యంగా వస్తున్న హక్కుల్ని 
సంరక్షిస్తూ, సముచిత స్థానాన్ని ఇవ్వడమే కాకుండా, శాశ్వతంగా ఉండేటట్లు శాసనాలు వేయించారని 
చెప్పారు. పూరీ జగన్నాథ ఆలయంలో జయదేవుని గీతగోవిందం గానం చేసే హక్కు తెలంగాణా 
నుండి వచ్చి పూరిలో స్త్రీరపడిన నట్టువ మేళం ఆటగత్తెలకే ఉండేవని, ఒరియాభాషలో గజపతులు 
1499 లో వేయించిన శాసనాన్ని వివరించారు. దేవశర్మ పద్మావతి అనే ఒక అమ్మాయిని జగన్నాథునికి 
వివాహంచేయదలచి తెలంగాణా నుండి వెళ్ళాడు దేవశర్మ: పాండాలకు దేవుడు కలలో కన్పించి 
జయదేవుణ్ణి వివాహం చేసుకోమనడం, దానికి జయదేవుడు నిరాకరించడం, దేవశర్మ, పద్మావతిని 
దేవాలయంలో వదలి వెళ్ళిపోనటంతో కొన్నాళ్ళకు జయదేవుడు పద్మావతిని ప్రియురాలుగా స్వీకరించాడు. 


117 


తెలంగాణా కు చెందిన ప్రాచీన నట్టువ మేళంతోనే పద్మావతి వచ్చి ఉంటుంది. ఆమె జయదేవునికి 
'పీయురాలు కావడం వల్ల ఆమెతో వచ్చిన ఇతర దేవదాసీలకు కూడా “గీతగోవిందం' పై ఒక రకమైన 
అడపడుచుల హక్కు ఏర్పడింది. సుమారు మూడు వందల ఏళ్ళుగా ఈ కుటుంబాలు గీత గోవిందాన్ని 
అభినయిస్తూ, దేవుణ్ణి సేవించుకోవడం గమనించిన ప్రతాపరుద్ర గజపతి, ఆసం పైడాయిం శాస్వతంగా 
కొనసాగేటట్లు ఈ శాసనం చేయించారని ఆరుద్ర వివరించిన ఈ అంశాలు తొ.ము V లో 
లేనివి పు.ము 1౪ లో కొత్తగా చేర్చినవని తెలుస్తున్నాయి. 


ప్రతాపరుద్ర గజపతి ముందే ఆతని తాత కపిలేశ్వరుడు “నట్టున మేళం” వారిని ఆదరించాడని, 
1459 కి ముందే ఓరుగల్టుని జయించిన కసిలేశ్వరుడిని ఆంధ్రవాట్యం, నర్తకీ మణులు నచ్చడం 
వల్ల తన కటకానికి వీరిని తీసుకొని వెళ్ళి ఉంటాడన్నారు. (పు.18) 


గజపతులు, ఒడ్డెరాజుల కాలంనాటి అంశాల్ని వివరిస్తూ 'కేయూరబాహు చరిత్ర' రచించిన మంచన 
గురించి వివరించారు. మంచనను మార్చు చేయలేదు. (పు.19) 


ఇతరచోట్ల తొ.ము 1 లో “వంచన” ను “వుంచెవ” గా పు.ము 1V లో మార్పు చేశారు. 


గజపతుల యుగం గురించిన ముగింపు పు.ము 1V (ఫు.20) లో వీరి రాజకీయ చరిత్ర తొలి; 
దశ రెడ్డిరాజుల అవసాన కాలంలోనూ, చివరి దశ మలి రాయుల యుగం తోనూ వెనవేసుకొని 
ఉంది. వీరి పాలనంలో తెలుగు సాహిత్యాన్ని పోషించారు. 


ఛీతా.ము V(పు.15) లో వీరి రాజకీయ చరిత్ర రెడ్డి రాజుల అవసాన కాలంతోనూ, మలిరాయల 
యుగంతోనూ పెనవేసుకొని ఉంది అని గజపతులు తెలుగు సాహిత్యాన్ని ప్రత్యక్షంగా పోషించినట్లు 
సాఖ్యాలు లేక పోయినోఒడయనంబి విలాసం మాఘ మాహాత్మ్యం మొదలైన గ్రంథాలవల్ల వీరి దానాలు, 
విద్యాపోషణా తెలుసుకోవచ్చుననీ., గజపతుల సేవ ఒక యుగాన్ని పేర్కొన్నా, దాన్ని రెడ్డి రాజుల, 
తొలిరాయల యుగాలకు అనుబంధంగా చేసికొని, శ్రీనాథుని సమకాలికులూ, సమీపకాలికులు ఇందులో 
ఉంటారన్నారు. (పు.16) 


తొలి రాడంల భగం 


పుము 1V లో గజపతుల యుగంతోపాటు, తొలిరాయల యుగాన్ని కూడా ఒకే సంపుటి 
లో చేర్చారు. కానీ, తొ.ము V లో గజపతుల యుగం (సంపుటి ౪) తో రాయలయుగం సంపుటి 
లుగా విడివిడిగా పరిశీలించారు. 


+ీతా.ము * లో ఖండవల్లి లక్ష్మీ రంజనం రచించిన పీఠిక ఉంటే పు.ము 1V లో దాన్ని 
చేర్చలేదు. 


గం 


పది ద్విపద పాదాలు సమాసం కట్టి గౌరన' హరిశ్చంద్ర చరిత్రలో ఎలా వర్గించాడో వాటిని 
ఉదహరించడం అదనంగా పు.ము 1(పు.33) లో చేర్చారు. 


గౌరన రచించిన “హరిళ్చింద్రచరిత్ర' ద్విపదనూ, “నవనాథ చరిత్రనూ చదువుతూ ఉంటే సాహిత్య 
పరిశోధనా నిపుణులకు ఎందరో పూర్వ మహాకవుల ప్రయెగాలు కొన్ని చోట్ల స్ఫురిస్తాయన్నారు. 
తిక్కన, పాల్కురికి సోమనాథుడు, నాచనసోమనాథుడు వంటి వారు ప్రయోగించిన జాతీయాలు సామెతలు, 
పలుకుబళ్ళను దృష్టిలో పెట్టుకొని అటువంటి వాటిని కొన్నింటిని తన కావ్యాల్లో వర్ణించారని 
సోదాహరణంగా వివరించారు. గౌరన పద్యాలలో గల భావాల్ని వేమన పద్యాల్లో కూడా చూడవచ్చునని 
(పు.47) హరిశ్చంద్ర చరిత్రలో ఉన్న ఒక పద్యాన్ని వేమన పద్యంతో పోల్చి చూపించారు. ఇవన్నీ 
కొత్తగా చేర్చిన అంశాలు. 


ఎౌల్జాలకంటో అశ] 


*రా.ము V లో గౌరన తర్వాత జక్కనను పేర్కొనగా, పు.ము 1V లో గౌరన తర్వాత వెన్నెలకంటి 
అన్నయ్యను పేర్కొన్నారు. 

పు.ము 1V (పు. 59-60) లో (శ్రీనాథుని “హంసి తర్వాత, వెన్నెలకంటి అన్నయ్య “చిలుక 
తెలుగు సాహిత్యంలో ఆడుగు పెట్టిన ద్వితీయ విహంగ పాత్ర. ఇది కవితలు కూడా చెప్పగలదు. 
వాటిని కొన్నింటిని ఆరుద్ర పేర్కొన్నారు. ఇది అదనంగా చేర్చిన అంశం.. 


so $a రాల 


*తొ.ము V (పు.77) లో దుగ్గుపల్లి దుగ్గన తర్వాత ఆం(ధ్రకవి రామయ్యను పేర్కొనగా పు.ము 
1V (పు.101) లో అయ్యులరాజు తిప్పయ్య తర్వాత ఈ కవిని చేర్చారు. 


పోతన 


పు.ము 1V (పు.124) సింగభూపాలుని కొలువులో ఉండడంవల్లనే కాకుండా, ఆ సంస్థానంలోని 
వైష్లవ గురువు సాన్నిహిత్యం వల్ల కూడా పోతన భోగినీ దండకం రాశారనీ భావించవచ్చునని 
ఆరుద్ర భావించారు. వీటికి తమిళ సాహిత్య సంప్రదాయ (ప్రభానం పోతనపై పడి ఉంటుందనేది 
అదనపు సమాచారం (పు, 124-126) వరకు వీటిని వివరించారు పు.ము 1V (పు.139-141) 
లో భాగవత రచనా కాలం నాటికి సింగ మరేడు రాజ్యం చేస్తున్నాడా ?లేదా ? అనేది చారిత్రక 
విశేషాలతో చర్చించటం ఆదనంగా చేర్చారు. 1430 లో రాజ్యానికి వచ్చిన కొత్తలో పోతనకు రాజాశ్రయం 
దొరికి ఉంటుందన్నారు. 1430-33 సంవత్సరాల మథ్య “భోగిని దండకం” రచన జరిగి ఉంటుంది. 
తరువాత ఒక దశాబ్దం లేదా ఒక పుష్కర కాలం భాగవతం శ్రీధర వ్యాఖ్యతో అధ్యయనం 


119 


శేసారనుకొవచ్చు. భాగవతాన్ని ఎన్నోసార్లు చదివిన పోతన ఆ తత్త్వాన్ని ఒంట పట్టించుకొన్నాడు 
అనేవి(పు.146) కొత్త అంశాలు. పు.ము 1౪ ( తా.142-144) లో “ఆంధ్ర మహా భాగవతపు 
వ్యాసములు పోతన చరిత్ర స్థల-కాలములు అనే అంశం పై ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి 
ఉపన్యాసాలను అనుసరించి మరికొన్ని కొత్త అంశాలను చేర్చారు.పోతన తో తొ.ము. ఐడవ సంపుటి 


ముగిసింది. 
బోవ్దురాజా రంరణ్‌ 


బొప్పరాజు గంగన గురించి తొ.ము V1 (6వ సంపుటి) లో తొలిరాయల యుగంలో వివరించారు. 
కానీ పుము 1V లోనే చేర్చారు. 


ఈ కవిని గురించి చేప్తూ ఇతని కవిత్వంలో శిల్ప పరమైన అంశాలు వివరించి, ఇది సహృదయులకు 
పెద్ద ఆనందం ఇవ్వదని తొ.ము V1 లో (పు.16) ముగించారు. కాని, పు.ము 1% (పు.66-68) 
కొంచెం ఉదార దృక్పథంతో చూసే వాళ్ళకు గంగన రచన మెరుగ్గానే కనబడుతుందని చాగంటి 
శేషయ్య వంటి వారి అభిప్రాయాల్ని పేర్కొంటూ మరికొంత సమాచారాన్ని చేర్చారు. 


కారణ వండి లల 


4తా.ము V1 లో (పు.44) అప్పకవి వంశ వృక్షంలో సోమన కుమారులు అమరేశ్వరుడు, కొండలయ్య, 
రంగన్న లక్ముణుడు లని అన్నారు. పు.ము 1V (పు.189) రంగన్న బదులు గంగన్నగా మార్చారు. 


శూతనకజూ నూర్‌ 


ఖీతా.ము V1 లో కాకునూరి పండితులు తర్వాత భైరవకవి ని (పు.48) పేర్కొనగా పు.ము 
1 (ఫు.192) లో నూతన కవి సూరనను ఈ వరుసలో చేర్చారు. కాని తొ.ము V1 లో ఖైరవకవి 
తర్వాత ఈ కవి కనిపిస్తాడు. 


నూతనకవి సూరన ధనాభిమార్గాన్ని ద్విపదలో చెప్పాడో లేక రావిపాటి తిప్పన్న సంస్కృతంలో 
'ప్రేమాభిరామం తో పాటుధనాభిరామం కూడ చెపితే, దానిని జాతి వార్తలతో చెప్పాడో తెలియదు. 
సూరన 328 గద్య పద్యాలలో “ధనాభిరానుం'లో చెప్పిన కథను ఎజ్జన ఒక పద్యంలో సండిస్తం 
చేశాడు. అలాగే ఇందులోని సారాంశాన్ని ఒక్క పద్యంలో సుమతీ శతక కారుడు ఏనాడో చెప్పాడు. 
ఈ పద్యం చెప్పిన కవి ధనాభిరామం చదివాడో లేదో తెలియదు. నూతన కవి సూరన సుమతీ 
శతకం చూసాడో లేదో తెలియదు. సుమతీ శతక కారుడు ఎప్పటి వాడో కూడా చెప్పలేం! కాని 
గ్రంథం గురించి విపులంగానే చర్చించవచ్చు. అని తొ.ము V1 (పు.86) లో ముగిస్తే పుము 
1V (పు.205) ఈ చర్చను లేకుండా ఉత్తరోత్తరా ఇంకొక శతక కర్తయైన వేమన. “ధననున్నది 
ఎలా ఉత్పన్నమౌతుందో చెప్పార”ని ఒక పద్యాన్ని వివరించి మన శతక కవుల దృక్పథం విలషణమైనదని 
ఇంటి పేరు వల్ల మాత్రమే సూరన కొంతవరకు “నూతన కవి” అని ముగించారు. 


120 


దూదికుంతట నారాడొడా కజి 


తెలుగులో పంచతంత్ర కథల్ని అనువదించిన దూబకుంటనారయణకవి గురించి చెప్తూనే, తెలుగులో 
పంచతంత్ర కావ్యాల పట్టికను ఆరుద్ర చూపారు (తొ.ము V1 ఫు.130-131) ఫు.ము 1V (పు.237) 
లో 20 వశతాబ్దంలో విద్వాన్‌ విశ్వం నాలుగు వేల పంక్తులతో ద్విపద కావ్యంగా బాలుర కోసం 
రచన చేసి, చందమామలో (ప్రచురించిన దాని వివరాలు అదనంగా చేర్చారు. 


CEN 


తాళ్ళపాక అన్నమయ్య గురించి పు.ము 1V(పు.266-73) వరకు తొ.ము V1 (పు.169) లో 
లేని అంశాలు మరికొన్ని చేర్చారు. తాళ్ళపాక వారి పద సాహిత్యంపై గౌరిపెద్ది రామ సుబ్బశర్మ 
ప్రకటించిన అభిప్రాయాల్ని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య ఆకాడమీ ప్రదురణలోని అంశాల్ని చేర్చారు. అన్నమయ్య 
కీర్తనలు రాసిన రేకులు ఇప్పటివరకు లభించినవి 2284 మాత్రమేనని తాళ్ళపాక వారి కుటుంబ 
సభ్యుల రేకుల వెరసి సంఖ్య 2531 అని చెప్తున్న పరిశోధనలను వివరించారు. 


“తాళ్ళపాక వారి పలుకుబళ్ళు" (గ్రంథంలో పేర్కొన్న అంశార్ని కూడా (పు.267-269 వరకు) 
చేర్చారు. అన్నమయ్య వాడిన శబ్దాలకు అర్థ నిర్ణయం చేయటంలో జరగాల్సిన కృషిని వివరించడానికి 
చాలా వివరణ కన్పిస్తుంది. పదకవితా పితామహుడైన అన్నమయ్య ప్రయోగించిన పదాల పరిణామాన్ని 
ఆకారాది(క్రమంగా పరిశీలించడం (పు.272-273) అదనంగా ఉంది. 


తాల్ధులొక తిభర్ణాక్ళ 


తాళ్ళపాక తిమ్మక్క, తాళ్ళపాక అన్నమాచార్యుల ఇల్లాలని తొ.ము V1 (పు.173) లో చెప్పగా, 
పు.ము 1V (పు.276) లో ఈ విషయాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి తేల్చారని, సాహిత్యచరిత్ర 
పరిశోధకులలో వివాదాలున్నాయన్నారు. 

4*తా.ము V1 (పు.175) లో తిమ్మక్క రచనా శైలిని నన్నయ భారతంలో స్వీకరించిన అంశాల్ని 
వివరిస్తూ, దక్షిణాదికి వచ్చిన అర్జునుడు మా తిరుపతికి రాకుండా ఉంటాడా? అని ఆమె భావించడంలో 
తప్పులేదు. అతిక్రమణ కు వరవడి పెట్టినది నన్నయ గారు కదా ఆయనవేలు చూపినచోట ఈమె 
కొండ అందుకొంటుంది అని ఉండగా, పు.ము1'/ (పు. 178) లో ఈమె “మండ అందుకొంటుంది” 
మార్చు చేశారు. 

ఛీతా.ము V1 లో లేని తాళ్ళపాక తిమ్మక్క“ సుభద్రా కల్యాణం” కర్తృత్వం తాళ్ళపాక 
తిమ్మక్కా? తిమ్మప్పా? ఆడ మగా? అనే చర్చ పు.ము 1V లో కనిపిస్తుంది. సమగ్ర ఆం(ధ్రసాహిత్యం 
తొ.ము సంపుటి నాయక రాజుల యుగం మొదటి భాగానికి తాపీ ధర్మారావు రాసిన “పీఠిక ” 
లోని అంశాన్ని యధాతథంగా పు.ము 1V (పు.287-290) లో చేర్చారు. 


121 


తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1950 లో సుభద్రా కల్యాణం ప్రచురించారు. దీన్ని వేటూరి 
ప్రభాకర శాస్త్రీ పరిష్కరించి పీఠిక రాస్తూ, తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య, తిమ్మక్క ఈ గేయకృతికి 
రచయిత్రి అనీ, సంగీత సాహిత్య చతుర అనీ, ఈమె రాసిన పాటలోని పలుకుబళ్ళు చేమకూర 
వేంకటకవి “విజయవిలాసం” లో కన్పిస్తున్నాయన్నారు. 


కానీ, తాపీధర్మారావు ఈ వాదాన్ని ఆధారాలు లేవని కొట్టిపారేశారు. అంతేకాకుండా, వేటూరివారు 
మంచి పరిశోధకులు కావడం వల్ల ఆయన ప్రకటించిన చాలా పరిశోధనల వల్ల, ఈ పరిశోధననూ 
కొనసాగించాలనే ఆలోచనలో పరిశోధకులు పారబడ్డారన్నారు. (పు.287) 


తాళ్ళపాక తిమ్మక్క కాదనీ, “తిమ్మప్ప” అనీ అది స్త్రీ కి సంబంధించిన పేరు కాదనీ, పురుషుడై 
ఉంటాడనీ కొన్ని ఆధారాల్ని చూపి, తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్యకాదన్నారు. పైగా, 
విజయ విలాసంలో ఉన్న కొన్ని పద్యాలు సుభద్రా కల్యాణంలో ద్విపదుల అనుకరణ అనడాన్ని కూడా 
సరైంది కాదదని తాపీవారన్నారు. (పు.289) 


తాళ్ళపాక అన్నమాచార్యుల కంటే తాళ్ళపాక తిమ్మప్ప (క్క) అర్వాచీనుడన్నారు. వర కవీశ్వరుడు 
కావచ్చుననీ తాపీవారు నిర్ణయించారు. 


అయితే, ఆరుద్ర మాత్రం తిమ్మక్క విషయమే “తిమ్మప్ప” విషయంలో పారబాటున మాత్రమే 
ఉండనని తెలుస్తుందన్నారు. (పు. 29 2) తాపీవారు చెప్పిన తాళ్ళపాక తిమ్మనాచార్యులు గ్రంథాల లేఖకులోనే 
మనకు తెలుస్తున్నారని కవి అని చెప్పిలేవునీ ఆరుద్ర (పు.293) వివరించారు. దురదృ 
ష్షవళశాత్తు తాళ్ళపాక వారి కుటుంబంలోని మగమహారాజులందరూ పేరుమోసిన కవిపుంగవులయినా 
ఒక్కరూ తిమ్మక్క “కవియిత్రి" అన్న సంగతి (గ్రంథస్థం చేయలేదనీ, ఇది ఒక అపచారమేననీ, ఆడవారికి 
మగవాళ్ళు ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు కనుక అలాంటిదే ఇదీనని, చారిత్రకంగా కూడా ఇలాంటివి 
కన్చిస్తున్నాయని ముగించేశారు. (పు.294). 


అంటే తాళ్ళపాక తిమ్మక్క విషయంలో వేటూరి ప్రభాకర శాస్తి నిర్ణయాన్నే ఆరుద్ర సమర్థించడం, 
ఆ విషయాలు పు.ము 1V లో చేర్చి, మరింత సృష్టం చేయడంగా గమనించవచ్చు. ఈ వాదాలు 
తొ.ము V1 లో లేవు. కనుక తాళ్ళపాక అన్నమాచార్యులు భార్యగానే తాళ్ళపాక తిమ్మక్కను ఆరుద్ర 
భావిస్తున్నారని తెలుస్తుంది. 


(ోలురంటో. చాశ్డయు భూం(లి 
యక్షగాన ఆవిర్భావ వికాసాన్ని చర్చిస్తూ, చిత్రకవి పెద్దన లక్షణసార సంగ్రహంలో వర్ణనను చెప్పేటప్పుడు 


చిత్రకవి పెద్దన కాలాన్ని తొ.ము V1 (పు.191) లో క్రీ.శ 1550 గా చెస్తే పు.ము 1V(పు.297) 
లో క్రిశ 1330 గా మార్పు చేశారు. 


122 


చిత్రకవి చెప్పిన యక్షగాన లక్షణాన్ని అప్పకవి (క్రీ.శ 1656) కొద్ది మార్పులతో చెప్పాడన్నారు. 
అలాగే 1600 ప్రాంతాల ఆపైన వార్తకవి రాఘవయ్యతోపాటు, క్రీ.శ.1450 కి ముందు కవులు 
యక్షగాన అస్తిత్వాన్ని చెప్పారన్నారు. 1485 నుంచి 1512 వరకూ పాలించిన సాళువ నరసింగ 
రాయలుకాలంలో నిశ్చయంగా యక్షగానం రాశాడని చెప్పకోదగ్గ రచయిత ప్రోలుగంటి చెన్నయ 
మంత్రి కన్పిస్తున్నాడన్నారు.. 


ఈ అంశాలన్ని పు.ము 1 లో అదనంగా చేర్చిన అంశాలు. తొ.ము V1 లో ఇవి లేవు. 


ప్రప్రథమ యక్షగానంగా ప్రసిద్ధి చెందిన “సౌభరి చరిత్ర" కర్త ప్రోలుగంటి చెన్నయ మంత్రి జక్కుల 
కథగా చెప్పారంటే “సౌభరి చరిత్ర" “విష్ణు పురాణం" లో కన్పిస్తుంది. దీన్ని అనుసరించి యక్షగానానికి 
ఉండే సాంఘీక ప్రయోజనాన్ని వివరించి తొ.ము V1 లో ముగిస్తే, పు.ము 1౪ (పు.302-307) 
లో కైఫీయత్తులను అనుసరించి చూపారు. 


మాచుపల్లి కైఫీయత్తులో ఒక కథ ఉందని “ఆంధ్రవాగ్గేయకార చరిత్రములలో బాలాంత్రపు 
రజనీకాంతారావు (గ్రంథంలో మల్లంపల్లి సోమశేఖర శర్మ మాటలుగా తొ.ము V1 (పు.197) గా 
చేస్తే, పు.ము 1V (పు.302) లో ఆ వైఫీయత్తుని ఆరుద్ర పేర్కొంటూ వివరించడం కన్పిస్తుంది. 


అంవాాథటుంతల ఉంట : 


వీరిని పరిచయం చేస్తూ, ఉపోద్దాతంలో భారతదేశంలో ఉన్న దర్శనాలగురించి తొ.ము V1 
(పు.230.-231) లో వివరించగా, పు.ము 1V (పు.332) ఆరు ఆస్తిక దర్శనాలు, ఆరు నాస్తిక 
దర్శనాలను పేర్కొని ఆస్తిక దర్శనాలు వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తాయని, వాటిని వివరించారు 
(పు.332) 


బైరబ్‌ కపి 


+ తొ.ము V1 (పు.48-67)లో భైరవకవిని, కారునూరి పండితుల తర్వాత పేర్కొనగా, పు.ము 
1V (పు.349) లో నంది మల్లయ్య, ఘంటసింగన్న తర్వాత వివరించారు. 


భైరవుడు రచించిన “రత్న పరీక్ష అనే గ్రంథం ఆవిర్భవించడానికి గల కారణాలను వివరిస్తూ 
ముదిగొండ కేదారయ్య కోరికపై ముదిగొండ వీరభద్రునికి అంకితమిచ్చినట్టు, ముదిగొండ గ్రామం 
తెలంగాణాలో ఉన్నట్లు తొ.ము V1 (పు. 158) లో పేర్కొని భైరవుడు రాచకొండ పద్మనాయుకుల 
కొలువులో ఉన్న మంత్రికుటుంబంలోని వారనే చారిత్రక వివరణకు వెళ్ళి పోయారు. కానీ, పు.ము 
1V (ఫు356) లో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అచ్చంపేటకు సమీపంలో గల తీగలమాను దగ్గర 
వజ్రాల్ని కాల్చి తీసేవారు. ఆ రత్నాల్ని పరీశ్నించి, వ్యాపారం చేసేవారు. అందువల్లనే భైరవుడు “రత్న 
పరీక్ష గ్రంథాన్ని తెనిగించి ఉండవచ్చునని రంగాచార్య అభిప్రాయాన్ని (పు.356) చేర్చారు. ఇంకా 
తెలుగు ర్గాస్త్రంలో కృష్ణానది ప్రవాహించిన చోట, గుంటూరు జిల్లా చేజెర్ల, సత్తెనపల్లి దగ్గరలో కొల్లూరు, 


123 


కర్నూలు జిల్లా , అనంతపురం జిల్లా వజ్రకరూరుల దగ్గర వజ్రాలు దొరికేవన్నారు. కొల్లూరు దగ్గరే 
కోహినూరు వజ్రం దొరికిందని కథలు చెప్పకుంచారన్నారు. 


భైరవకవి సర్వలఘ రచన లేకాకుండా బంధకవిత్వం, చక్ర బంధం, నాగ బంధం, గోమూత్రికా 
బంధం వంటివి రచించాడు. వీటిని తొ.ము V1 (పు.255-256) చిత్ర పదాలతో చూపించి, 
పద్యాలు మాత్రం (పు.67) లో చూడమన్నారు. పు.ము 1V లోనూ “అనుబంధం'లో చిత్ర పటాలు 
పెట్టినా, పద్యాలు కూడా అక్కడే పేర్కొన్నారు. (పు.367,368) 


ఖైరవకవి తో పు.ము 1V ముగించగా, తొ.ము V1 నంది మల్లయ్య ఘంట సింగన లతో 
ముగించారు. 


124 


సమ్మగ ఆంధ సాహిత్యం: తాలి ము[దణ 
పునర్ముదదణల మార్పులు-చేర్చులు 


4.5. అయిదవ సంపుటి(మలిరాయల యుగం) 
వుత్తటో Mp౮, 
అల్లసాని పెద్దన తర్వాత ధూర్లటిని తొ.ముV11 (పు.201) లో వివరించగా పు.ము V (పు.146) 
పుత్తేటిరామభద్రయ్యను చేర్చారు. 
హరిబట్టు 


ఈ కవి గురించి తొ.ము V11 (పు.258) లో ఒక పుటలో మాత్రమే సంజిప్తంగా పేర్కొనగా 
ఫు.ము V ఫు.187-199 వరకూ వివరించారు. 


వీడవర్గి కజ్టులు 

పిడపర్తి సోమనాథుడు రచించిన కొన్ని ద్విపద పాదాలు ఉదహరించడం పు.ము V (పు.202-203) 
లో చేర్చారు. 
తాల్ధ్రటొక కజ్టులు 


హరిభట్టు మత్స్యపురాణంలో చెప్పిన కొన్ని పద్యపాదాల్ని పు.ము V (పు.205-206) లలో 
ఉదహరించారు. య్యక క్రతువుల వల్ల కంచే సంగీత కృతుల వల్లనే దేవుని మనసునురంజింప చేయవచ్చునని 
నారదునితో విష్ణువు చెప్పిన మాటలుగా ఉదహరించి తాళ్ళపాక కవుల “పాట” గొప్పతనాన్ని వివరించారు. 


యారంటత్లో ogy 


ీతా.ము V1] లో ఈ కవి గురించి చెప్పలేదు. పు.ము ౪ లో (211-221) వరకు ఈ 
కవిని గురించి వివరించారు. 


బోట్ల లొంగ 
ఈ కవిని గురించి తొ.ము /11 లో ఇతర కవులు ప్రకరణం (ఫు.258) లో అరపుట మాత్రమే 


వివరించారు కానీ, పు.ము V11(ఫు.222-226) వరకు పద్యపాదాల్ని ఉదహరిస్తూ వివరించారు. 


125 


(బాఢకణ బూర్రాన్లు 


ఈ కవిని గురించి కూడా తొ.ము *11 (పు.259) లో అరపుట మాత్రమే వివరించగా 
పు.ము ౪ (పు.227-233) వరకు ఈ కవి రచించిన “రుక్మాంగద చరిత్ర'లోని పద్యాల్ని వివరిస్తూ 
పేర్కొన్నారు. కాల నిర్ణయాన్ని కూడా నిర్ణయిస్తూ 1550 ప్రాంతం వాడన్నారు. 


ఎల్డ లకంటో శూర 


ఈ కవిని గురించి కూడా కేవలం తరపుటలో వివరించిన దానిని పు.ము ౪ (పు.234- 248) 
వరకు వివరించారు. 


వాసీరాజా GT 


*తా.ము ౪11 లో వివరించలేదు. కానీ, తొ.ము V111 ఫు. (88-91) లో ఉన్న ఈ కవిని 
పు.ము V (పు.249-251) వరకు వివరించారు. 


జందలూరా బిక్క డు 


ఈ కవిని గురించి కూడా తొ.ము Vl లో లేదు. కానీ తొ.ము ౪111 (ఫు.92-97) వరకు 
ఉంచి పు.ము V లో (పు.252-256) ఉంది. 


కోలళూంకోలలూ ఆన్ములూరాడూ 


ఈ కవిని గురించి కూడా తొ.ము V1 లో లేదు కానీ, తొ.ము ౪111 పు.98-102 వరకు 
ఉంది. పు.ము V (257-260) వరకూ వివరించారు. 


బొలూంకజూ 


ీతా.ము ౪11 (పు.260) లో అరపుట మాత్రమే ఉన్న వివరాలు పు.ము V పు.261-264 
వరకు వివరించారు. 


తె pm 

చాలా రాయాక్ట్ర కడ 

ఇది తొ.ము ౪11 లో ఈ కవి గురించి లేదు. కానీ, తొ.ము ౪111 (పు.15-65)వరకు 
ఉంది. ఫపు,ము V (పు.265-300) వరకు వివరించారు. 
రందొంక్రదారా CCE 

ఈ కవిని గురించి కూడా తొ.ము ౪1] లో లేదు. కాని పు.ము V పు.301-314 వరకు 
వివరించారు. 

126 


అతల కజ్తులు 


*తా.ము 1711 (పు 257-262) వరకు పదవలూడు వుంది కవులను సంక్షిప్తంగా 
వివరించారు ఆ కవుల పేరు. 


1. యాదవామాత్యుడు (పు.257) 7... భానుకవి (పు.260) 

2. పోశెట్టి లింగన్న (పు.258) 8. కాణూరివల్లభాచార్యులు (పు.260-261) 
3... హరిభట్టు (పు.258) 9. ఎడపాటి ఎజ్బన (పు.261) 

4. ప్రొఢకవి మల్లన్న (పు.259) 10. పుత్తేటి రామభద్రుడు (పు.261) 

5. వెన్నెలకంటి సూరన (ఫు.259) 11. మాచిరాజు బసవన్న (పు.262) 

6. పెదపాటి సోమయ్య (పు.259-260) 12. త్రిలోకభేది (పు.262) 


13. వెల్లంకి తాతంభట్టు (పు.262) ఉండగా పు.ము లో ఇతర కవులు ప్రకరణంలో 18 మంది 
కవులను సంజ్షిప్తంగా పేర్కొన్నారు. తొ.ము V11 లో సంక్షిప్తంగా పేర్కొన్నవన్నీ కొంత మందినీ, 
పుము / లో సుదీర్ణంగా వివరిస్తూ ప్రత్యేక ప్రకరణాలుగా పేర్కొన్నారు. 

పు.ము.V లో వివరించిన 18 వుంది కవులు 
1. యాదవామాత్యుడు (పు.315 2. పెదపాటి సోమయ్య (పు.316) 
3. కోడూరి వల్లభయ్య (పు.316-317) 4. బొమ్మలాట కవులు (బొమ్మలాట అమృతకవి, 
ఇతనికే చంద్రయ్య అని పేరు కూడా ఉంది. బొమ్మలాట మెహనకవి అనే పేరుగల బొమ్మలాట 
సిద్దయ్య బొమ్మలాట సాంబయ్యలు, “బొమ్మలాటి కవులుగా ప్రసిద్ది) 
5.కోదండ రామయ్య గారి రామచంద్రయ్య (పు.3 18) 6.కాకమాను గంగాధరుడు (పు.318-320) 
7. రాయసంగణపయ్య (పు.320) 8. కుడిచెర్ల తిప్పరాజు (పు320- 321) 9. కుంటుముక్కల 
తిమ్మయ్య (పు. 321-322) 10.రాపురది దేచిరాజ (పు.322) 11.పోతరాజు (పు.322) 12.భీమన్న 
(పు.322-323) 13. రెడ్డిపల్లి ముద్రమరాజు (పు. 323) 14.పోతరాజు వీరయ్య (పు.324) 15. సిద్రన 
ప్రగఢ (పు.324) 16.కాబిరాజు బసవన్న (పు.324) 17. త్రి లోకభేది (పు.324) 18.వెల్లంకి 
తాతం భట్టు (పు.324-325) 


127 


సమ్మగ ఆంధ సాహిత్యం: తొలి ముద్రణ 
పునర్ముదణల మార్పులు-చేర్పులు 


4.6. ఆరవ సంపుటి(నవాబుల ఆరవీటి రాజుల యుగం) 


అశవాబుల గం 


4తా.ము V1 లో “నవాబుల యుగం” ఒక సంపుటిగా ప్రచురించగా, పు.ము V1 లో నవాబుల, 
ఆరవీటి రాజుల యుగాల్ని ఒక సంపుటిగా చేర్చారు. 


నవాబుల యుగం 1 (అ) 
ఆరవీటి రాజాల యుగం 1 (ఆ) 


ఛీతా.ము 1X లో ఆరవీటి రాజుల యుగం ఒకసంపుటిగా ప్రచురించగా పు.ము V1 లో 
నవాబుల యుగంతోపాటు, ఆరవీటి యుగాన్ని కూడా ఒకే సంపుటిలో చేర్చారు. 


Hossa 


ఫు.ము V1 లో మొదట శంకరకవిని పేర్కొన్నారు. జ్రితే తొ.ము 1/11 లో శంకరకవి కంటే 
ముందు తెనాలి రామకృష్ణుణ్లి వివరించారు. కా.ని పు.ము V1 లో తెనాలి రామకృష్ణుణ్ణి తొలగించారు. 


అణ లరాజా రాయా p(t 


ఈ కవి రచించిన “రామాభ్యుదయం' అనే రామాయణ ప్రబంధంలో కొన్ని పద్యాల్ని ఆరుద్ర 
ఉదాహరించారు. అశోకవనంలో ఆంజనేయుడు (శ్రీరాముని ముద్రిక ఇచ్చినప్పుడు దాన్ని చూస్తూ 
తమ్మ అనుకొన్న మాటలు 14 పద్యాలలో వర్ణించారని, వాటిని పేర్కొని తొ.ము V111 (పు.125) 
రామా6.187-200 గా సూచించగా ఫు.ము. /1 పుః59 లో రామాః6:187- 200గాసూచించగా, 
ము పు. 59లో స పద్య సంఖ్యల్ని అచ్చు తప్పులు పడ్డాయి. 157వ పద్యం నుండి 200 
రకు ఉన్న పద్యాలు 14. కనుక తొ.ము ౪111 లో 187-200 అనడం పారపాటు. 


€ 9q¥ 


ల 


తెనాల్‌ కజ్టులు - బందోొత్రులు 


శీతా.ము VII (ఫు.129-130) లో లింగమకుంట సర్వకవి గురించి చెప్తూ, అజ్ఞాత గ్రంథ 
సంధాత బహుశా లింగమకుంట సర్వన్న గ్రంథంలోంచి ఉదాహరించాడేమేన్‌ని ఆ పద్యాల్ని వివరించారు. 
పుము V1 (పు.64) లో సంజిప్తంచేసి పెదపాటి ఎర్రన తన మృల్లణచరిత్ర లో ఒక సర్వదేవుణ్ణి 


128 


నుతించాడనీ ఆ పద్యాల్ని పేర్కొని, ప్రాచీన కన్నడ కవికాక కృష్ణరాయలకాలానికి కొంచెం పూర్వుడో, 
సమకాలికుడో అయి లింగమగుంట సర్వదేవుడు కావచ్చునన్నారు. ఈ విషయం భావి పరిశోధనల 
వల్ల తేలవచ్చునన్నారు. 
అద్దంకి forgot 

ఈ కవి రచించిన “తపతీ సంవరణము' లో గల కొన్ని విశేషాల్ని పద్యాలతో సహా ఉదహారించడం 
ఫు.ము V1 (పు.69-70) వరకూ పెంచారు. తొ.ము ౪111 (పు.139) లో ఇవి లేవు. తపతీ 


సంవరణం 1550 ప్రాంతంలో సంకల్పించ బడి, 1565 ప్రాంతంలో ఇభరాముడికి అంకితమిచ్చారన్నారు. 
కాన్యవిశేషాల్ని కూడ వివరించారు. 


సొరంగం తబల 


4తొ.ము VIII లో పాన్ని కంటి తెలగన్న, చదలవాడ మల్లన్న ల తర్వాత సారంగు తమ్మయ్యను 
పేర్కొనగా (పు.158) పు.ము V1లో పొన్నీకంటి తెలగన్న తర్వాతనే వివరించారు. 


బదోలువాడ వపా 


+తా.ము VII (పు.149) లో పోస్నికంటి తెలగన్న తర్వాత పేర్కొన్న ఈ కవిని, పు.ము 
V1 (పు.86) లో సారంగు తమ్మయ్య తర్వాత వివరించారు. 


పింగళి సూరన్న 

శీతా.ము VIII లో పింగళి సూరన కంటే ముందు సారంగు తమ్మయ్య, కందుకూరి రుద్ర 
కవులను వివరించగా, (పు.ము V1 పు.93) లో చదలవాడ మల్లన తర్వాత పింగళిసూరన్నను 
గురించి వివరించారు. 


Cr] సేంరరాచార్కు/లూ 


ఈ కవి సుమారు పందొమ్మిది కావ్యాలు రాసినట్టు, అతడు రచించిన “శుద్ధాంధ్ర నిరోష్ట్య 
సీతాకల్యాణం” లో విశదీకరించారని చెప్పారు. ఈ కావ్యాలు ఏయే వయస్సులో ఏ యే కావ్యాలు 
రచించిందీ పు,ము V1 (పు.146) లో స్పష్టంగా వివరించారు. తొ.ము V111 (పు.262) లో 
పండితులు సేకరించిన వాటిని బట్టి ఈ కవి రచనలు తెలుస్తున్నాయన్నారు. దొరికిన సాఖ్యాలు 
వళ్ల ఈ కవిని ఉద్దండ పండితుడని చెప్పవచ్చుని తొ.ము V111 (పు.263) లో ఉన్నదాన్ని, పు.ము 
1/1(పు.147) లో పెట్టుకొన్న నియమాల పరిధిలో ఇతడు ఉద్దండకవి అని (భ్రమించడానికి 


అవకాశాలున్నాయన్నారు. 


129 


“సింగరాచార్యులు నిజంగా కబ్బాల సింగం” అని తొ.ము. ముగించగా పు.ము V1 (పు.14) 
PF yee పింగం అనిపిస్తాడు గాని, ఇతనికావ్యాన్ని పరిశీలించినవారు ఈ కవి రచించిన “దశరథ 
రాజనందన చరిత్రి లో కవిత్వం ప్రౌఢంగా లేకున్నా, సులభ గ్రాహ్యంగానూ లేదని చెప్పకతప్పదన్నారు. 
పైగా, ఈ కావ్యంలో రామకథనే చెప్పినా, పెట్టుకున్న నియమాల ప్రకారం రామల కణ శబ్దాలలో 
ఒష్టాలున్నాయని, వాటిని యథాతథంగా వాడ లేకపోయాడన్నారు. ఆస్త్రికులకు పరమ పవిత్రమైన 
రాము నామము ఈ కబ్బంలో వాడడానికి కవిగారికి ఇబ్బంది కరమైందన్నారు. 


4రా.ము VI లో ఈ కవి పట్ల ఆరుద్ర ప్రకటించిన అంచెనాకీ, పు.ము V1 లో చేసిన 
నిర్ణయానికీ చాలా తేడా కన్పిస్తుంది. 


వశ్చైండూభూండా లేదాంతంలు 


వీరిలో “సదానందయోగి” “నవ్యతరభోగి (శ్రీ సదానందయోగి' అనే మకుటంతో ఇతడు 99 
పద్యాలని తొ.ము ౪111 (పు.270) లోనూ పు.ము V1 (పు.154) లో 90 పద్యాలని ఉంది. 


తొ.ము VII ముగిసింది. 
వజ్ధుకప్తంరపు తెరులేంగలరాజా 


ఛీతా.ము 1X ఈ కవితో ప్రారంభమౌతుంది. ఈ కవిని గురించి పు.ము V1 (పు.161) 
లోనే వివరించారు. 


పెడఇాలో డార్హణ్డు 


ఇతడు రామరాజు రంగప్పు రాసిన “సాంబోపాఖ్యానం' లోని పద్యాన్ని ప్వీక రించటం వల్ల 
ఇతని కాలం క్రీ.శ 1580 కావచ్చునని, కాబట్టి పెదపాటి జగ్గన్న (క్రీ.శ 1580-90 ప్రాంతాలకు 
తన “ప్రబంధ రత్నాకరం” సమకూర్చాడని భావించవచ్చునన్నారు. జగ్గన్న పేర్కొన్న 60 మంది 
కవులలో 38 మంది గురించి ఆయా యుగాల్లో ఆరుద్ర చర్చించారు. తొ.ము 1X (పు.92) కానీ, 
దీన్ని పుము V1 లో మార్చు చేశారు. “సాంబో పాఖ్యానాన్ని' క్రీ.శ 1560 ప్రాంతాలలో రచించి 
ఉంటాడని చెప్పారు. ఇటీవల పరిశోధనల వల్ల తేలిన కాల నిర్ణయాలను పేర్కొంటూ పెదపాటి 
జగ్గన్న ' ప్రబంధరత్నాకరా” న్ని బహుశా క్రీ.శ 1600 ప్రాంతాలలో సంకలనం చేసే ఉంటాడని చెప్పారు. 
పు,ము V1 (పు.215) ఇలా ఈ కాలాన్ని నిర్ణయించడానికి రామరాజు రంగప్పరాజు రచించిన 
'సాంబోపాఖ్యాన రచనా కాలం క్రీ.శ 1560, అద్దంకి గంగాధరుని తపతీనంవరణం అంకిత కాలం 
క్రీశ 1565 తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యం రచనాకాలం 1575. ఈ ముగ్గురు 
కవుల గ్రంథాల్లో నుంచి పద్యాలు తీసుకొని పెదపాటి జగ్గన్న మూడు కావ్యాల పేర్లు తప్పుగా పేర్కొన్నాడని 


130 


చెప్పి, ఈ కవులకు జగ్గన్న సమకాలికుడు కావచ్చు, లేదా తరం అర్వాచీనుడన్నా తప్పులేదు. ఆయా 
యుగాలలో వివరిస్తున్నట్టు పు.ము V1 (పు. 225) లో వివరించారు. వారిచ్చిన పట్టికలో పు.ము 
V1 (పు.252) లో పెదపాటి ఎర్రన్నను తొలగించారు. 


తొందర ల్ల AFaane 


పెదపాటి జగ్గన్నకు ఒక తరం ముందు వారో సమకాలికులో అయి ఉంటారంటూ 22 మంది 
కవులను గురించి సంశ్షిప్తంగా కొందరు ప్మరణీయులు అనే ప్రకరణంగా పు.ము V1 (పు.233-249) 
వరకు వివరించారు. వీరిని గురించి పెదపాటి జగ్గన్న ప్రకరణం లోనే తొ.ము 1X (పు.96-118) 
వరకూ కలిపి వివరించారు. 

“జ్ఞాపకం పెట్టుకోదగ్గ ఒక్క పద్యం చెప్పిన కవినైనా సాహిత్యలోకం సర్వసాధారణంగా విస్మరించదు.” 
అంటూ 37 మందిని ఈ (ప్రకరణంలో ఆరుద్ర వివరించారు . 


యాళ్లు అభంతరాఖా 


ీతా.ము 1X (పు.119) లో పెదపాటి జగ్గన్న తర్వాత ఒక అజ్ఞాత గ్రంథసంధాత ప్రకరణం” 
తర్వాత మట్ట అనంతరాజుని పేర్కొనగా, పు.ము V1 లో పెదపాటి జగ్గన్న తర్వాత ఉన్న “కొందరు 
స్మరణీయ కవుల” తర్వాతనే వివరించారు. 
ఆరారోవ్లుంల భార్థాణ్‌ 

శీతా.ము1౫% (పు.161-164) లో ఈ కవికంటే ముందు తురగారాజకవి, అయ్యంకి బాలసరస్వతిలను 
వివరించారు. 
కుల వురాణాలూ, శ్రల వురాణాలూ సీనలు పురాణాలూ: 


*.ము 1X లోలేని బకకయిది. దీన్ని అదుగా చేర్చారు. తొ.ము1X లో “ఇతరకప్రలి” పేరుతో 
ఉన్న ప్రకరణంలో కొంతవుంది కవుల్ని దీనిలో చేర్చారు. భద్రకవిలింగకవి, ఎల్లకర నయుంహకవి, 
భాస్కరాచార్యులు, మల్థారకిదేశాయి, కలిదిండిభామారాయణ పాన్షతోటు ఓబళకవి, రాజరింగకవి, 
ఇడ్ర్రాడి పెద్రయ్యలనూద్రత్యకించి దీనిలో చేర్చారు. 

ఇతర కజ్టులు 


42 మంది కవుల్ని ఈ ప్రకరణంలో సంశ్షిప్తంగా పు.ము V1 (పు.338-358) లో 34 మందిని 
మాత్రమే వివరించారు. 


131 


e 


న 
క్ర.సం. తొ.ము 1X పుట సంఖ్య ఫు.ము VI పుట సంఖ్య 


2. 


వుట్టేక 


పెదకెంపరాయుడు 


బద్రకవి లింగకవి 


. ఎల్లకర నరపింహకవి 
1 భాస్కరాచార్యులు 

. మల్లారెడ్డి దేశాయి 

. కలిదిండిభావారాయణ 
. పాన్నతోట ఓబళకవి 
. రాజలింగకవి 

. కావూరి ఎల్లయ్య 

. గూలికల్టు వేంకటరమణ 
+ తామరపర్లి తిమ్మయ్య 
. మోచర్ల నన్నయ్య 

+ కంచెర్ల అయ్యన్న 

+ నారన్నగారి సూరన్న 

+ బడ్డిపూడి పెద్దయ్య 

* రాయసం వేంకటపతి 
* ఉప్పుగుండూరి కవులు 
* కుందుర్తి పండితులు 
* రేటూరి కవులు 


* ఎలుగంటి పెద్దన 


228 


229 


230 


132 


పెదకెంపరాయుడు 

కావూరి ఎల్లయ్య 
గూళికల్టు వేంకటరమణకవి 
తామరపల్లి తిమ్మయ్య 
మోచర్ల నన్నయ్య 

కంచెర్ల అయ్యన్న 
నారన్నగారి సూరన్న 
రాయసం వేంకటపతి 
ఉప్పుగుండూరి కవులు 
కుందుర్తి పండితులు 
రేటూరి కవులు 

ఎలుగంటి పెద్దన 

బద్దెవీటి దత్తప్పు 

వెప్పల్లె అప్పన్న 

మల్లవరపు వీరేశ్వరుడు 
సెనుమర్తి వెంకటార్యుడు 
కోట శివరామకవి 
కొటికెలపూడి సోమనాథుడు 
నేబది కృష్ణమంత్రి 


పెద్దిరాజు గారి రామరాజు 


338 


339 


339 


. బడద్జెవీటి దత్తప్ప 

. సెప్పుల్లై అప్పున్న 

. మల్లనీరపు నీరేశ్వరుడు 

. పెనుమర్తి వెంకటార్యుడు 

. కోటరామకవి 

. కొటికెలపూడి సోమనాథుడు 
. నేబది కృష్ణమంత్రి 

ల పెద్దిరాజు గారి రామరాజు 

. పలకలూరి గోపన్న 


. ఎడవల్లి పర్వతన్న 


పాట్టూరి గోపన్న 


=, వణుకూరి గురవరాజు 
+ రాచపూడి వెంకటయ్య 
+ గౌరరాజు 


= కంచి వీరశరభయ్య 


'సర్వజ్ఞపద్మనాయకభూపాలుడు 


+ వెణుతుర్ల ఒడ్డెయ్య 

* ముడియం వెంకటరమణకవి 
+ వేగినాటి కొండన్న 

+ చెన్నబసవయ్య 

= ముకుందయోగి 


* చరిగొండ నరసింహకవి 


247 
247 
248 
248 
249 
250 
251 
252 
253 
254 
255 
255 
256 
256 
256 
257 
258 
259 
260 
261 
261 


261 


పలకలూరి గోపన్న 

ఎడవల్లి పర్వతన్న 

పాట్టూరి గోపన్న 
వణుకూరి గురవరాజు 
రాచపూడి వెంకటయ్య 
గౌరరాజు 

కంచి వీరశరభయ్య 

సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు 
వెణుతుర్ల ఒడ్డెయ్య 
ముడియం వెంకటరమణకవి 
వేగినాటి కొండన్న 

చెన్న బసవయ్య 
ముకుందయోగి 


చరిగొండ నరసింహకవి 


351 
351 
352 
352 
352 
353 
353 
354 
355 
355 
356 
356 
356 


357 


సమగ ఆంధ సాహిత్యం: తొలి ముదదణ 
పునర్ముద్రణల మార్పులు చేర్పులు 


4.7. ఏడవ సంపుటి(నాయకరాజుల యుగం) 
నాయకరాజుల యుగం 


ఫు.ము 111 (పు.6) లో నాయకరాజుల గురించి వివరిస్తూ, చెవ్వప్ప వాయకుడూ, అతని తండ్రి 
తిమ్మప్ప నాయకుడూ కృష్ణ దేవరాయలవారి కాలం నుంచి సార్వభౌముల కొలువులో ఉన్నారని రుజువు 
చేయడానికి శాసన ప్రమాణాలను చూపిస్తూ కొంత అదనపు సమాచారం చేర్చారు. ఇది తొ.ము 
౫లో లేదు. 


వీటితోపాటు అచ్యుతప్పనాయకుడు నాట్యకళకు శాశ్వతమైన స్థానాన్ని తంజావూరు రాజ్యంలో 
నెలకొల్పాడనడానికి వీలుగా కొన్ని దాఖలాల్ని చూపారు. పు.ము ౪/11 (ఫు.7) అతడు బ్రాహ్మణులకు 
చేసిన దానాల్ని (పు.8) పేర్కొన్నారు. 


రకునాథ్‌లాలేంుడు 


4తా.ము ౫ (పు.51-52) లో స్పష్టంగా రఘునాథనాయకుణ్ణి గురించి వివరించగా పు.ము 
V1 (పు.38-39) ఒక పేరాలోది మరొక -పేరాలోకి మారిపోయి గందరగోళంగా తయారయ్యింది. 


తాము ౫ లో విషయమే మీ మార్పు లేకపోయినా పు.ము V11 లో గందర గోలానికి దారి 
తీసింది. ఇది ముద్రణాపరమైన దోషనుని తెలుస్తుంది. 


4తా.ము ౫ (పు.70) లో క్రీశ 1615 లో యార్పణం పాలించే యడేర్‌ మజ్ఞసింగ ఆర్యుడనే 
పరరాజశేఖరుడు మరణించాడు. “నుండి (పు 76) లో ఈ దుర్భర శామాన్ని తొలగించడం ఒక్క 
బుష్యశ్ళంగునికే చేతనాను, అతన్ని తీసుకురమ్మని రాజు సాని కూతుళ్ళకు పురమాయించాడు. 
మీ అంతం.....4.. వరకు పు.ము V11 లో (పు.50) లోపించింది... 


ఇదీ ముద్రణా దోషమే కానీ, దీనివల్ల రఘునాథ నాయకుని గురించి చెప్పవలసిన అంశాలకు 
పూర్తిగా సమన్వయం లోపించింది. 

పరరాజశేఖరుని నురణానంతరం అతని మూడేళ్ళ కుమారునికి అరసకేసరి పండారణ్ణి సంరక్షకునిగా 
రాజశేఖరుడు మరణించేముందే నియమించాడు. ఈ నియమకాన్ని పోర్చుగీసు వారు ఆమోదించాల్సి 
ఉంది. ఈ లోగా కొన్ని కుట్రలు జరిగాయి. దానిలో పసిబిడ్డ, సంరక్షకుడు చనిపోయారు. ఆ 


తరువాత రాజ్యానికి సంకిలి కుమారుడు అనే రాజబంధువు డు. కానీ కొందరు వీరనాయకులు 
5 
134 


పోర్చుగీసువారు సమ్మతించక అతన్ని రాజ్య భ్రష్టుణ్ణి చేశారు. ఇతడు తంజావూరు వెళ్ళి రఘునాథుణ్ణి 
ఆశ్రయం ఇమ్మని ప్రార్థించడం, అతడు అభయమివ్వడం జరిగిపోయాయి. ఈ లోగా కావేరి సముద్రంలో 
కలిసే చోట కొలనూరు లోపలిగట్టున దేవికోట దుర్గాన్ని చోళగుడు పరిపాలిస్తున్నాడు. దుర్మార్గుడైన 
చోళగుడు/చెంజో నాయకునికి సామంతుడు, పోర్చుగీసు వాళ్ళకు మిత్రుడు. కనుక రఘునాథుడు 
ఇతన్ని ఓడిస్తేగాని దేశంలో శాంతి ఉండదని భావించాడు. వీటిని సాధించాడు. “సాధిత సము ద్రాంతర 
ద్వీప" అనే బిరుదు చోళగుని పై విజయాన్ని సూచిస్తుందనీ “నేపాళ భూపాల స్థాపనాచార్య' అనేది 
సంకిలి రాజుకి పట్టుం కట్టడం వల్ల వచ్చాయని ఆరుద్ర అన్నారు. ఈ విశేషణాలన్నీ రఘునాథుడు 
రాసిన రామాయణంలో కనిపిస్తాయన్నారు. ఇతనీ రామాయాణాన్ని రాముడికి అంకితమిచ్చాడు. దీని 
పేరే రఘునాథ రామాయణం దీన్ని సంపూర్ణంగా రచించినా, (ప్రస్తుతం'బాలకాండలోని కొంత భాగం 
మాత్రమే దొరుకుతుందన్నారు. వీటిలో “బుష్యశ్ళంగ చరిత్రిరమారమి నాలుగో వంతు ఉందన్నారు. 


పింగళి సూరన “రాఘవ పాండవీయం” లో రామ రాజ్యాన్ని వర్ణించినట్లే రఘునాథ నాయకుడు 
వర్ణించాడని వాటిని తులనాత్మకంగా వివరించారు. (పు. 73) రఘునాథ నాయకుడు తన రామాయణంలో 


22 రకాల ధాన్యాల్ని చెప్పాడని వాటిని పేర్కొన్నారు. (ఫు.75) ధావ్యాల్ని పేర్కొన్నా ఆనాటి తంజావూరులో 


ఇామాలు ఉన్నాయని, సామాజిక జీవిత చిత్రణను ఆరుద్ర ఊహించారు. బుష్యశ్చంగుని రాకకు 
పూర్వం రోమపాదుని రాజ్యంలో చినుకు బంగారమైందట. కనుక ఈ దుర్భర ఇామాన్ని తొలగించడానికి 
బుష్యశ్ళంగుని తీసుకురమ్మని రాజు సాని కూతుళ్ళుకు పురమాయించాడు. మీఅంత వారికి'.....వరకు 
పు.ము VI లో లేదు. 


చేలెుకూర లంకలో 


తొ.ము. ౫ (పు.120) లో “విజయ విలాసానికి సంపూర్ణమైన వ్యాఖ్యానాన్ని తాసీధర్మారావు 
గారే రచించి ప్రచురించ బోతున్నారు. వారు బయట పెట్టపోయే రత్నాలు భాషాసరస్వతి తలమీద 
పెట్టుకుంది”. (పు.120) అన్నారు. 


పు.ము V11 (పు.79) లో తాపీధర్మారావు గారే రచించి ప్రచురించారు. వారు బయటి పెట్ట 
పోయే రత్నాలు భాషా సరస్వతి తల మీదపెట్టుకుంది. అన్నారు. 


ఇక్కడ తాపీవారి వ్యాఖ్యానం వెలువడినట్లూ, దాన్ని పాదసూచికలో కూడా ఆరుద్ర పు.ము. V11 
వు.79 లో పేర్కొన్నారు. కానీ, బయటపెట్టిచోయే, అనేది మార్పులు చేయలేదు. 


పు.ము./11 పు.80లో సమగ్రాంధ్ర సాహిత్యం నాలుగ సంపుటంలో తాళ్ళపాక తిమ్మక్క గారిపై 

రాసిన ప్రకరణంలో సుభద్రా కళ్యాణం - (స్త్రీల పాట తాళ్ళపాక వారింటనే పుట్రిందనీ, అది 

తంజి వూరుదాకా పాకిందని నిరూపించాను. తాళ్ళపాక వారి సంకీర్తనాలు ముఖ్యంగా తోడయ మంగళంలోని 

అయిదు పాటలు నేటికీ తంజావూరు భజన సం ప్రదాయంలోనూ భాగవత మేళా ప్రదర్శనల ప్రారంభంలోనూ 

సజీవంగా ఉన్న సంగతి తెలియ చేశాను. తమ ఇళ్ళలో ఆడవాళ్ళు పాడుకొనే పాటల్లోని సొగసులను 

వర్ణనలనూ చేమకూర వారు వాడుకొని ఉండొచ్చని చెప్పాను అని కొత్త సమాచారాన్ని చేర్చారు. 
135 


కొందరు. ఆొట్టూుకబులు 


తిట్టు . కవులను చెప్పి విషమ స్థానాలలో దుష్ట్రాక్షరాలు పెట్టి పద్యం రాసిన లక్షణం తెలియక 
తిడితే తిట్టు దీవెన అవుతుందట. దీవిస్తే తిట్టు అవుతుందట. ఐతే వాల్మీకి తొలి శ్లోకంలో విషనూడ్షరమే 
ఉంటే తిట్టు కవిత్వంలో తొలి శోకం అవుతుంది. అని బోయవాడు జంట పులో ఒక పజిని 
చంపినపుడు వెలువడిన శ్లోకాన్ని పేర్కొని ఈ శ్లోకంలో అరింట 'త' కారం ఉంది అని తా,ము.౫ 
(పు.135) లో ముగించాడు. కానీ, ప్రాచీన కాలం నుండీ అన్ని మానవ సమాజాల్లోనూ ప్రచారంలో 
ఉన్ని కవి వాక్కు గొప్పతనాన్ని మరింతగా వివరించారు (పు.89) పు.ము ౪1] అయితే ఇంతా 
చర్చించిన తర్వాత జనసామాన్యంలో శాసాలకు చచ్చేవాడూ లేడు. దీవనలకు బతికేవాడూ లేడు అనే 
ధైర్యం కూడా క్రమేణా వచ్చి సామెతగా ఫ్థిరపడిందనీ, ఇది సూచకమైందని ముగించారు. 


తిట్టుకవుల భావజాలాన్ని వివరించడంలో ఆరుద్ర దృక్పథం అభ్యుదయభావజాలా :న్ని వివరించే 
దిశగా పయనించిందని తెలుస్తుంది. 


కట్టాలా రదోరాఖా 


తెలుగు సాహిత్యంలో లభ్యమవుతున్న ద్విపద రామాయణాలను పాద సూచికలో తొ.ము ౫ 
(ఫు.194) లో సూచించగా, పు.ము V1 (పు.132) లో వీటిని తొలగించారు. 


కవిగురించిన మార్చులేమిచేయలేదు. 
అందోూరంఅ ౫0౯%, Fry కులు 


అందుగుల వెంకయ్యగురించి వివరాలు ఇంకా లభించవలసి ఉందని కావ్య సమీక్ష దిశగా రచన 
కొనసాగించటం తొ.ము X (పు.200) లో కన్సించగా, పుము VII (పు.136-138) లో 
ఈ కవి కాల నిర్ణయాన్ని చేయడానికి ప్రయత్నించారు. చాగంటి శేషయ్య చేసిన కాల నిర్ణయాన్ని 
కూడ పరిగణతలోకి తీసుకొని, ఆయన చెప్పిన 1546 నుండి రెండు తరాలు హెచ్చించినా సరిపడడం 
లేదని వివిధ కారణాల్ని చూపి క్రీ.శ 1680 ప్రాంతాల్లో ఉండగలడన్నారు. “రామరాజీయం” కావ్యం 
1680 ప్రాంతాలనాటిదేనన్నారు. 


కుమార ధూర్ల్ణటి చిన్నతనంలో రాసిన ఇందుమతీ పరిణయం చక్కగా ఉంది. దీన్ని నూజివీడు 
పాలించిన మేకా వీర నరసప్పారావు కి అంకితమిచ్చాడు. ఇతడు విజయ అప్పారావు మనవడు. గోల్కొండ 
సూల్తానుల పక్షాన యుద్ధం చేశారు. ఫలితంగా “విజయ బిరుదు పొందారు. 1597 లో మరణించారు. 
వీరి మనవడు నరసప్పారావు 1627 ప్రాంతాల్లో నూజివీడు పాలిస్తూ ఉండేవారని భా వించవచ్చునన్నారు. 
(తొ.ము ౫ పు.203) కానీ, పు.ము.V11 (పు.140) లో నరసప్పారావు నూజివీడును 1700 
ప్రాంతాల్లో పరిపాలిస్తున్నట్లు మార్పు చేశారు. కృతి సమర్పణ క్రీ.శ.1700 ప్రాంతాల్లో జరిగి 
ఉటుందని (పు.143) కొంత చారిత్రక చర్చ చేశారు. 


136 


1667 లో రెండవ విజయ అప్పారావు గోలకొండ కుతుబ్‌షాహలవల్ల బిరుదులు అందుకొన్నారని, 
1680 లో నూజివీడు కోట కట్టూరని ఎ.ఏ. స్వామినాథ అయ్యర్‌ రచించిన (శ్రీమదప్పారాయాన్వయ 
చరిత్రము ను ఆధారంగా కొన్ని విషయాల్ని చేర్చారు. (పు.143) 


ధూర్లటి కవుల వివరాల్లో కాలన్నిర్భయాల్లో తొ.ము X (పు.211) పుము 1/1] (వు.146) 
శ్రీ మార్చుకన్చిస్తుంది. 

కుమార ధూర్లటి వెంకటరాయుడు కాలం క్రీ.శ 1630 గానూ, ఆరవీటి చినవెంకటపతి పోషకులుగా 
తొము ౫ లో పేర్కొంటే, పు.ము 11 లో క్రీశ 1700 నుండి 1710 మధ్యగా కాలనిర్ణయం 
చేస, నూజివీటి నరసప్పారావుని కూడా పోషకుల్లో చేర్చారు. అలాగే లింగరాజు 1655, ధూర్జటి 
వెంకటరాయుడు 1680 లుగా తొ.ము X లో చెప్పగా, పు.ము V11 లో 1730, బహుశా 1750 
లుగా మార్చు చేశారు. 


పెద్దా వురం. (కభ్రంభులు వార ఆగ్రితంలు 


'పెదలక్మణ కవి “ద్రౌపదీ పరిణయం” అంకితం పుచ్చుకొన్న సార్వభౌమ తిమ్మరాజు స్వయంగా 
కవిత్వం చెప్పలేదు. కానీ, వారి తమ్ముడు బలభద్ర రాజు ప్వయంగా కవి. ఈయన (శ్రీరామ శతకాన్ని 
రచించాడు. సాహిత్య సారజ్ఞాడై భోజరాజంత కీర్తిని ఆర్హించా, కవిత్వంచెప్పడమే కాక, 'కిరాతార్టునీయం' 
అనేకావ్యాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. ఇది “అమితఖ్యాతిమూలమైన కృతి" అని చినలక్ష్ముణ కవి 
చెప్పాడుగాని, అంతకిర్తిని పొందిన కావ్యాన్ని ఎవరురచించారో కూడా తెలియదని తొ.ము ౫ (ఫు.228) 
లో ముగించగా, పు.ము V11 (ఫు.157) లో ఈ పేరాకు కొనసాగింపుగా “బహుశా దిట్టుకవి 
వెంకటకవి చెప్పినది కావచ్చు”. అని చేర్చారు గానీ, హేతువుల్ని చూపలేదు. 


నాయకరాజుల సమకాలికులైన వార్ని వారి ఆశ్రతుల్ని వివరిస్తూ దిట్టకవి వెంకటకవి గురించి వివరిస్తూ 
తొ.ముగ(పు.229) లో విశ్వనాథం కుమారుడు ' విష్ణుపురాణం” మొదలైనవి రాశాడు. ఏవీదక్కలేదు. 
అని పేర్కొన్నారు. పు.ము V11 (వు.158) లో ఈ కవిని గురించి మరింత వివరిస్తూ “ఇతడు 
చెప్పిన “కిరాతార్జునీయం” ప్రతి అసమగ్రమైనా లభిస్తోందన్నారు. 

ఏనుగు పెదలక్మణకవి అని తొ.ము X (229) లో పేర్కొనగా పు.ము V11 (పు.159) లో 
ఏనుగు అక్మణకవి అనిమాత్రమే పేర్కొన్నారు “పెద” అనేది తొలగించారు. 
తొలితరం ఇతరళజ్రులు 


శీతా.ము ౫ (పు.230) లో ఇతర కవులు అని మాత్రమే ప్రకరణాన్ని సూచించగా, పు.ము 
౪11 (పు.160) లో “తొలితరం ఇతరకవులు” అని మార్పుచేశారు 


137 


4తొ.ము ౫ (పు.254) లో ఇదే ప్రకరణంలో ఈ సంపుటకిచివరి కవిగా వివరించిన అనఘం 
కోదండరామయ్యను. పు.ము V11 లో పేర్కొనలేదు. కానీ, 'విషయసూచికోలో ఈ కవిని గురించి 
వివరించినట్లు సూచిక మాత్రమే కన్పిస్తుంది. 


+తా.ము౫1 విజయరాఘవ నాయకుడు తో ప్రారంభమవ్వగా, పు.ము V11 లో 14వ ప్రకరణంలో 
ఈ కవిని వివరించారు. 


Pd SY, కొకయాగూ తూరు 


మూర్తికవి చంద్రగిరి కోట గాని, ఆ ప్రాంతాలలో గాని నివాసం ఉండాలి. ఈ గ్రంథం తిరుపతి 
వెంకన్నకు అంకితం అనేది పు.ము V1 (పు.222) లో చేర్చారు. 


few 


క్షేత్రయ్య పదాలు కనీసం 4500 వరకూ ఉండి ఉండాలని, కానీ, 450 పదాలు మాత్రమే 
దొరుకుతున్నాయని, వీటిని పరిశోధించిన వారిలో విస్సా అప్పారావు కృషిని తొ.ము ౫61 (పు.94) 
లో పేర్కొనగా, పు.ము V11 (ఫు.237) లో తంజావూరులో విజయ రాఘవుని మీడ చెప్పిన 
చ ఇ 


సైతం తెలియవసి, కేత్రయ్యను మెచ్చిబహుమానమిచ్చిన గోలకొండ పాదుషా అబుల్‌ హసన్‌ తానిషా 
శ 1620-1672) అని చారిత్రక విశేషాల్ని చేర్చారు. 


రాఖం (దభ), domwdiy dE oI 


రంగాజమ్మ తన “మన్నారుదాసవిలాసం” అనే ప్రబంధంలో తన కవితా శక్తుల గురించి చెప్పుకొన్న 
సీస పద్య భాగాన్ని ఉదాహరించి, దీనివల్ల రాయసంపడుచులు కేవలం రాతపోతలకే కాక, స్వామి సమయం 
తెలుసుకొని కార్యభాగాలు నివేదించే ప్రయివేటు సెడైటరీలుగా కూడా పనిచేశారని ఊహించవచ్చుననీ, 
రంగాజమ్మ రాయసంపడుచుగా కొలువులో చేరిరాజపత్నిగా ఎదిగిందన్నారు పు.ము V11 (పు. 266) 
లో దీన్ని చేర్చారు. ఇది తొ.ము ౫ (పు.125) లో లేదు. 


భారాయండా. తీడ్జుల్లు సేద్ద్రందొ 7౫8 


నారాయణ తీర్చులు, పారిజాతాన్ని దశ్షిణానికి వెళ్ళికముందే రాసి ఉంటారనే విశ్వనాథ సత్యనారాయణ 
అభిప్రాయాన్ని పు.ము V11 (పు.326) లో పేర్కొని చల్లపల్లి ముక్త్యాల ప్రభువులు తీర్చుల్ని సత్కరించి 
పోషించారనేది చరిత్ర విరుద్దం కావచ్చునన్నారు. వీటికి చారిత్రక సంఘటనల్ని, కొన్ని పద్యాల్ని ఇచ్చారు. 
సిద్దేంద్రుడనే వ్యక్తి ఎవరోకాదనీ, తీర్చులవారినే సిద్దేంద్రులుగా తెలుగువారు వ్యవహరించే వారనే ఒక 
వాదం ఉందని దాన్ని వివరించారు. (పు.327) జనశ్రుతి ప్రకారం సిద్దేంద్రుడు రచించినవి రెండే! 
భామాకలాపమనే పేర ప్రసిద్దమైన “పారిజాతం” “గొల్లకలాపం'. 


138 


సిద్దేంద్రయోగి మిద్యా వ్యక్తి కాక చారిత్రక పురుషుడే అయితే, జీవిత చరిత్రను కూచిపూడి 
వారే స్పష్టంగా చెప్పలేకపోవడం విచారించ తగ్గ విషయ మన్నారు. (పు.328) నటరాజు రామకృష్ణ 
అభిప్రాయం ప్రకారం సిద్దయ్య రాయలసీమ వాడు. దేశాటనం చేస్తూ కూచిపూడి చేరాడు. జోగావధాన్ల 
పుత్రికను వివాహమాడి అక్కడే ప్తిరపడి, కొంతకాలానికి సన్యసించి సిద్దేంద్రయోగి అయ్యారు. 


భారతదేశంలో ఆడకట్టు కట్టుకొని పురుషులే నాట్యం చేసేవారని, సుమారు 15 రాష్ట్రాలను పేర్కొని, 
ఏయే నాట్య సంప్రదాయాల్లో అలా జరుగుతుందో ఒక జాబితాను ఆరుద్ర ఇచ్చారు. (పు.328-329) 


అయితే, కూచిపూడి లో స్త్రీలను బహిష్కరించారనడానికి ఆస్కారం లేదన్నారు. 


ఆంధ్ర దేశంలో రకరకాల భాగవతులున్నారని, ఎర్రగొల్ల, బిందు, చిన్నమాదిగ, జంగం, మాల, 
యానాది, బలిజ భాగవతుల్ని పద్దెనిమిది రకాల్ని పేర్కొన్నారు. (పు.331-332) వీరిలో అందరూ 
పారిజాతాన్ని గానీ, భామాకలాపాన్ని గాని ప్రదర్శించరన్నారు. “ భామాకలాపం" లో ఉండే రచనా ప్రణాళిక 
ఉంటుందని, దాన్ని ప్రస్తావన, విళహం, దూతికా సంవాదం, స్వష్నావప్ర, అవధి, భామా సంవాదం, 
మన్మధ ఉపాలంభన, చంద్రోపాలంభన, వాయు ఉపాలంభన, మూర్చావస్త్ర, సపత్నీ వివాదం అనే 
పదకొండు ముఖ్యాంశాల్ని వివరించారు. తీర్చులువారు చెప్పిన ప్రణాళికకు ఈ భామా కలాప ప్రణాళికకు 
చాలా తేడా ఉందన్నారు. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్న వివిధ వేషకథల వైనాల్ని క్రోడీకరించవలసి 
ఉందని, ఆ పట్టికను (పు.335-336) ఇచ్చారు. ఇలాంటి అంశాల్ని ఫు.ము.V11 లో చాలా చేర్చారు. 


+తా.ము ౫] లో లేని అనేకాంశాల్ని పు.ము V1 లో చేర్చారు. 
అంరితరం ఇతర కజ్టులు 


శీతా.ము X1 (పు.254) లో ఇతరకవులు అనిపేర్కొన్న ప్రకరణం పేరుని పు.ము ౪11 (పు. 382) 
లో “మలితరం ఇతరకవులు' గా మార్చుచేశారు. కానీ కవులలో ఏమార్చుచేయలేదు. 

పు,ము V11 లో మాచపల్లి కైఫీయత్తుని “అనుబంధం-1' లోనూ (పు 397-399) కొండవీటి 
సీమపముతులు సీసపద్యాన్ని 'చాటుపద్యమణిమంజరి- 2' (1988) నుండి తీసుకొని *అనుబంధం- 1” 
గానూ (పు.400) కూచిపూడి (గ్రామం యొక్క పూర్వోత్తరము “అనుబంధం-111' గానూ 
(పు.401-403) చేర్చారు. 


139 


సమ్మగ ఆంధ సాహిత్యం: తొలి ము[(దణ 
పునర్ముదణల మార్పులు చేర్పులు 


4.8. ఎనిమిదవ సంపుటి(కడపటిరాజుల యుగం) 


GORY Dao 


4తొ.ము X11 (పు.32-40) లో కొంతమంది మెదకు సుభాకవుల్ని పు.ము V111 (పు.27) 
లో తొలగించారు. ఆ కవుల పేర్ణు వనపర్తి సంస్థానం, దీనినే “నూగూరు సంస్థానం” అని పిలిచేవారు! 
ఈ సంస్తానంలోగల కవుల్ని, అష్టభాషా గోపాలరావు, ఏరుట్ల శేషాచలం, వారింగంటి 
పెదనరసింహాచార్యులు, కర్పూరం కృష్ణమాచార్యులు, కాండ్రవీటి రామానుజాచార్యులు, అత్తాను 
రామానుజాచార్యులు ముదిగొండ బ్రహ్మయలింగం వంటి వారిని పు.ము ౪111 లో తొలగించారు. 


లేళ కజడవనుదాకజ్టులు 


ఛీతా.ము X11 (పు.59-72) లో వివరించిన వేమన గురించి పు.ము ౪111 (పు.43-68) 
లో చాలా మార్పులు చేర్పులు చేశారు. తొ.ము X11 లో కథా చరిత్ర వలె కొనసాగింది. కానీ, 
పు.ము VI లో చక్కని విమర్శతో కూడిన సాహిత్య చరిత్ర కన్పిస్తుంది. వేమన కాలనిర్ణయాన్ని, 
కులాన్ని, మతాన్ని, తాత్త్విక పరిణామాన్ని శాస్త్రీయంగా వివరించడానికి ప్రయత్నించారు. “మనవేమని 
“వేమన్న వేదం” గ్రభ్రాలలో ఆరుద్ర చెప్పిన అంశాల్ని ఈ పు.ము V1 లో సంశిప్తీకరించి వివరించారు. 
శ్రీశ 1627 ప్రాంతాలలో వేమన జన్మించాడని ఊహించిన వేమన కాలం 1652-1725 ని సమర్హించారు. 
అదే తొ.ము X11 సంపుటి (పు.60) లో వేమన 1650 ప్రాంతాలలో చిత్తూరు జిల్లా చంద్రగిరి 
తాలుకాలోని మూగచింతలపల్లిలో జహ్మించారని చెప్పారు. ఫు.ము లో వేమన కాలాన్ని 1627 గా 
మార్చారని తెలుస్తుంది. భాదజాలాన్ని వివరించటంలో కూడా తేడా కన్పిస్తుంది. వేమనను అనుకరించిన 
కవుల పేర్లను చారిత్రక కాలక్రమంలో కూడా (పు.63) చూపారు. తొ.ము V1] లో లేని ఆనేక 
అంశాల్ని పుము V1] లో చేర్చారు. 


భుధురనాయక రాజాలు, ఆఈ(ితంలు 


గొట్టిముక్కల వారు స్వయంగా సాహిత్య నిర్మాణం చేశారు. ఈ ఇంటిపేరు గల ముగ్గురు రాచవారు 
చెప్పిన కృతులు ఈ మధ్య వెలుగు చూశాయని, వాటిని పేర్కొన్నారు. “రాజపాళయం' రాజకవుల 
యకగానములు అని 1981 లో ప్రచురించిన వాటి వివరాలను ఇచ్చారు. 


140 


గొట్టిముక్కల కృష్ణమరాజు - సీతా కళ్యాణం 

గొట్టిముక్కల సింగరాజు - పారిజాతాపహరణం 

గొట్టిముక్కల _కుమారొపెద్దిరాజు - సావిత్రి. 

ఈ రాచకవుల యక్షగానాలనేకాక, బహుశా వారి ఆశ్రితులైన భాస్కర శేషాచలం తిరుమెక్కాళ, 
తిరువెంగళాచార్యులు రచించిన 'నాచ్చార్‌ పరిణయం' 'కూరత్తాళ్వార్‌ చరిత్ర అనే యక్షగానాలు కూడా 
రాజపాళయంలోనే దొరికాయని కొత్త అంశాల్ని తొ.ము X11 లో లేనివి, పు.ము V111ఫు. 106-107 
లో చేర్చారు. 


లఅంజాయ్రూరం భూహోరా (జ్ఞ రాజాలు 


శివాజీ కేవలం సాహిత్య విషయాలే కాక దార్భినిక చింతనకు కూడా ఆదరణ చూపాడని, నాటి 
వీరవైష్ణవం, అద్వైతం వంటివాటి ప్రభావాల్ని పు.ము V111(పు. 118) లో వివరించారు. ఇవి తొ.ము 
X॥ లో లేవు. గంగాధర, ఆధ్వర్యంలో, “అవైదిక దర్శన సంగ్రహం” అనే గ్రంథాన్ని సంకలనం 
చేయించాడన్నారు. (పు.118) 


IVI OP 


తన అన్నగారు శహాజీకి సంతానంలేనందు వల్ల తను రాజ్యనికి రావడం శరభోజి మనస్సుని బాగా 
కుదిసేసిన వైనాన్ని పు.ము 1/111(పు.120) లో అదనంగా చేర్చారు. తనకు పుత్రులు లేనందువల్ల 
రాను, తనతరుపున ఆస్థాన విద్యాంసుణ్ణి ఆయాక్షేతాలకు పంపించడం, తల్లి పేర నిర్మించిన 
దాసాంబపురానికి కూడా విద్వాంసు వెళతాడు. అక్కడ ఉన్న సదాశివ బ్రహ్మేంద్రులు అనుగ్రహించి 
శరభోజిని దీవిస్తూ తను కృతి “ఆత్మవిద్యా విలాసం" ప్రతినొకదాన్ని రాజుకి ఆస్టాన పండితుడి ద్వారా 
పంపించాడు. రాజవంశం వన్హిల్లుతుందని దీవించినట్టు కనిపిస్తుంది ఇటువంటి సంఘటనల్ని కొత్తగా 
చేర్చారు. 
తక్క జ 


తుక్కోజి కాలంలో ఆదరణలో ఉన్న చిత్రకళను గురించి వివరించడం అదనంగా పు.ము 
౪/111(పు.121) లో చేర్చారు. ఇది తొ.ము X11 (పు.138) లో లేదు.. 


ఆర్భా అునుబాకజులు 


ఎరపాటి ఎర్రన్న కవి పు.ము 1/111(పు. 156-157) అదనంగా చేర్చారు. ఈ ప్రకరణంలో 
ఈ కవిని గురించి తొ.ము ౫11 లో పేర్కొనలేదు. 


141 


కొండవర్హా ఎలూరం నర్భాయంలు 


“నూజివీటి వంశావళిలో ఇద్దరు అప్పారావులు ఉన్నారు. వాళ్ళలో రెండో వారి మనుమడి కాలంలో 
కుమార దూర్జటి ఉన్నాడని ఇంతకు ముందు చెప్పుకొన్నాం' అని పు.ము ౪11] (పు.172) లో 
మార్చు చేసుకొంటే ఈ ప్రకటన తొ.ము X11 (పు,205) లో “వాళ్ళలో రెండోవాడి మనుమడే 
అస్పారావు అని తెలియక పూర్వం తప్పులెక్కకళ్చేను. మొదటి విజయ అప్పారావు గారి మనమడి 
కాలంలో కుమార దూర్జటి ఉన్నాడనుకొని ఆ కవిని పోయిన యుగం (నాయకరాజుల యుగం) 
లో చేర్చాను అని ఆరుద్ర అన్నారు. 


ఉోలునాటో కజ్టులు 


ఈ ప్రకరణంలో అయ్యగారి పెదబాపయ్య శ్వాస్త్రిని పు.ము ౪111 (పు.211) లో అదనంగా 
చేర్చారు. 

లురగారాజకవీ, అయ్యంకి బాలసరస్వతిలను ఈ ప్రకరణంలోనూ సంక్షిప్తంగా వి: 
VII పు.273-277 లో వివరించారు. 


శ్‌ 
[2 
ళ్‌ 
ల్ల 
ష్‌ 
ర 
¢ 
E 


తొలి ముద్రణ లో గల 12 వ సంపుటాల్ని పునర్ముద్రణలో 8 సంపుటలుగానే అందించారు. 
9వ సంపుటనుండి 13 వ సంపుటి వరకు పూర్తిగా కొత్త సమాచారాన్ని వెలువరించారు. వీటిని 
సమగ్ర ఆంధ్ర సాహిత్య పరిశోధనలో ఆరుద్ర కృషితో పాటు సమీక్షించడం జరుగుతుంది. 


142 


అధ్యాయం-4 


సూచికలు (Referances) 


1. ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, తొ.ము.1౪ ఫు.౪, 

2. ఆరుద్ర, సన గ్ర ఆంధ్ర సాహిత్యం, తొ.ము.X పు.౪1. 

3.బి. యస్‌.యల్‌. హనుమంతరావు, ఆం(ధ్రుల చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హొస్‌ ప్రచురణ : 
హైదరాబాద్‌, వి.పి. హెచ్‌. ప్రథమ ప్రదురణ,1 994, ద్వితీయ ముద్రణ, 1997. ఫు.5 2. 

4. అదే, పు.53. 


5. అదే. పు.44. 


143 


అధ్యాయం-5 
సవా[గ ఆంధ సాహిత్య 
తులచాకేధన 


అధ్యాయుం-5 
నుయశ290ధ్రనావాత్స పరితకధన 


పరిశోధకుడుగా, సాహిత్యచరి త్రకారుడుగా తెలుగు సాహిత్యంలో ఆరుద్ర ఒక విశిష్ట స్థానం పాందడానికి 
కారణమైన రచన “సమగ్ర ఆంధ్ర సాహిత్యం గ వేనున, గురజాడ, రామాయణం వంటి వివిధ విషయాలపై 
అనేక పరిశోధన వ్యాసాలు రచించినప్పటికీ, ఆరు[ద్రను 'పరిశోధకుడు' అని పిలవగానే సాహితీ 
వేత్తల్లో 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' రచన పట్ల ఆయన చేసిన కృషే గుర్తొస్తుంటుంది. ఈ 
అధ్యాయంలో, ఆరుద్ర రచించిన 'సమ(గ్ర ఆంధ్ర సాహిత్యం' లో 'సమ(గ్రత' నూ, సాహిత్య చరిత్ర 
స్వరూపస్వభావాల్నీ, కవుల చరిత్రకూ సాహిత్య చరిత్రకూ గల పోలికలు, తేడాల్ని వివరించడం, 
యుగవిభజన, రచనలో పరిశోధనకృషి ఇతరుల రచనలతో తులనాత్మక పరిశీలన చేయడం వంటివన్నీ 
సమీక్షించడం వల్ల, ఆరుద్ర చేసిన పరిశోధన కృషి వెల్లడయ్యే అవకాశం ఉంది. 


5.1. సంపుటులు- రచనాకాలం: 


ఆరుద్ర రచించిన “సమగ్ర ఆంధ్ర సాహత్యం' తొలిముద్రణ ను నెలనెలా ఒక “నవలోవలే విడుదల 
చేయాలనీ పుటల సంఖ్య, ధర, పుస్తకాలు వెలువడే కాలం వంటివన్నీ ముందే ప్రకటించి, ఈ 
రచనకు పూనుకొన్నట్టు, రచయిత, ప్రకాశకుల 'ముందు మాటలోను బట్టి తెలుస్తుంది. తారిముద్రణ 
(తాము) లో 12 సంపుటులుగా సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని వెలువరించారు. తొ.ము.లో 
మొదటి సంపుటి 1965 ఏప్రియల్‌ లోనూ, 12వ సంపుటి 1968 ఫిబ్రవరికీ పూర్తయ్యింది. 
వీటిని అనుకొన్న ప్రకారం నెలనెలా ప్రచురించి ఇవ్వలేకపోయారు. దానికి అనేక కారణాల్ని ' ప్రకాశకులు" 
చెప్పుకున్నారు. పుటల సంఖ్య ్రకటించినట్లే ఇవ్వడం కుదరడం లేదనీ, సాహిత్యాన్ని సమగ్రంగా 
అందించడానికి మరికొన్ని పుటల్ని పెంచవలసి వచ్చిందనీ విన్నవించుకొన్నారో. అన్ని సంపుటాలకీ 
ఉమ్మడిగా పి.వి.రాజమన్నారు చేత “ప్రవేశిక నూ, ప్రతి సంపుటికీ విడివిడిగా ప్రముఖ సాహితీ 
వేత్తలతో 'పీఠిక' ను రాయించి, ప్రచురించారు. ఈ పీఠికల్లోనే సమగ్ర ఆంధ్ర సాహిత్యం రచనలోగల 


లోటుపాట్లను కొంతవరకూ చర్చించడం కన్పిస్తుంది. పత్రికల్లో కూడా చాలా విమర్శలు వెలువడ్డాయి. 
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొంటూనే రచన కొనసాగిస్తున్నట్లు ఆరుద్ర తెలిపిన “కృతజ్ఞతలు” 
తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ, తొలిముద్రణ లో గల లోటుపాట్లను, ఇంకా పూర్తి చేయవలసిన 
భాగాల గురించి, తన ఆరోగ్యం కుదుటి పడిన తర్వాత రాయడానికి పూనుకొంటానని చెప్పిన 
ఆరుద్ర, తొ.ము.లో జరిగిన పొరపాట్లను సవరించి, మార్పులూ, చేర్పులూ చేసి, కొత్త సమాచారాన్ని 
చేరుస్తూ పునర్ముద్రణ ను ప్రకటించారు. తొలి ముద్రణను, యం. శేషాచలం అండ్‌ కంపెనీ ప్రచురించగా, 
పునర్ముద్రణ ను ప్రజాశక్తి బుక్‌హౌస్‌ వారు ప్రచురించారు. 


పునర్ముద్రణ లో మొదటి సంపుటి జూలై,1989 లోనూ, పదమూడవ సంపుటి సెప్టెంబరు, 
1991 కీ పూర్తిచేశారు. పునర్ముద్రణలో ప్రచురణ కర్తల 'మామాటి, ఆరుద్ర రచించిన 'మనవిమాటలు' 
అన్ని సంపుటులకీ ఇంచుమించు ఉమ్మడిగానే పెట్టేశారో. తొ.ము.లో ప్రచురించిన “పీఠికలు', 
రాజమన్నారు ' ప్రవేశిక అన్నింటినీ పునర్ముద్రణ నుండి తొలగించారు. తొ.ము. పునర్ముద్రణలలో 
యుగాల పేర్చు కొన్నింటిని మార్చడం, చేర్చడం చేశారు. ఆయా సంపుటాలు వెలువడిన కాలం, 


యు.?ల పేర్ల వివరాలన్నీ పట్టిక 1, 11 లలో చూడవచ్చు. 


5.1.1. తొలిముద్రణ వివరాలు: 


పట్టిక-1 

సంఖ్య _సంపుటి పేరు పిలికకర్త | పీఠీకపేరు) 

1. | చాళుక్య యుగం ఏప్రిల్‌,1965 _|వేలూరి శివరామశాస్త్రి | మంగళాశా 
సనం 
2. కాకతీయ యుగం మే,1965 విశ్వవాథ సత్యనారాయణ పీఠిక 
3. | పద్మనాయక యుగం జూన్‌,1965 | శివశంకరస్వామి పీఠిక 
4. రెడ్డి రాజుల యుగం జూలై,1965 | మల్లాది రామకృష్ణశాస్త్రి పీఠిక 
5. |గజపతుల యుగం ఆగస్ట్రు,1965 | గిడుగు వేంకట సీతాపతి పీఠిక 
6. |తొలిరాయల యుగం సెప్టెంబరు, 1965 | ఖండవల్లి లక్ష్మీరంజనం పీఠిక 
7. |మలిరాయల యుగం అక్టోబరు, 1965 | దివాకర్ల వేంకటావధాని పీఠిక 
8. |నవాబుల యుగం నవంబరు, 1965 | రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ పీఠిక 
9. | ఆరవీటి రాజుల యుగం | ఫిబ్రవరి,1966 _|నేలటూరి వెంకటరమణయ్య పీలిక 
10. | నాయకరాజుల యుగం-1 అక్షోబరు,1966 | తాపీధర్మారావు. పీఠిక 
11. (నాయకరాజుల యుగం-1l పీఠిక 


మార్చి,1967 కప్పగంతుల లక్ముణశాస్త్రే 


ఫిబ్రవరి, 1968 


* కడపటి రాజులయుగం 


145 


ప్రచురణ కాలం 

ఆదిమ, చాళుక్యయుగాలు జూలై, 1989 
2 కాకతీయ యుగం జూలై 1989 
EN పద్మనాయక, రెడ్డిరాజుల యుగాలు మార్చి 1990 
4. గజపతుల, తొలిరాయల యుగాలు మార్చి,1990 
జ మలిరాయల యుగాలు ఆగస్టు, 1990 
6. నవాబుల, ఆరవీటి రాజుల యుగాలు నవంబర్‌,1990 
8 నాయక రాజుల యుగం నవంబర్‌,1990 
8. కడపటి రాజుల యుగం నవంబర్‌, 1990 
9. కుంఫిణీ యుగం-1 డిసెంబర్‌,1990 
10. కుంఫిణీ యుగం-1 డిసెంబర్‌,1990 
11. జమిందారీ, నవ్యసాహిత్యయుగాలు-1 మే,1991 
12. జమిందారీ, నవ్యసాహిత్యయుగాలు-1] 

ఆధునిక యుగం (ఆధునిక అభ్యుదయ యుగం) 


5.2. సవుగ్ర ఆం(ధ్రసాహత్యం- “సమగ్రత”: 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం లో “సమగ్రత” మ పరిశీలిస్తే, సాహిత్యం ప్రారంభమైంది మొదలు, 

సంపుటాలు వెలువడినంతవరకున్న అంతటినీ అందించేదని భావించడానికి వీలులేదు. ఆరంభం 

నుండి, అన్ని సంపుటాలు వెలువడిన నాటివరకూ సాహిత్యం లో గుర్తించదలచిన వాటిని విస్మరించకుండా 

రచన ెనపాగించగలగడం, ఆనాటి సాహిత్య స్పృహను అవగాహన కల్గించడానికి ప్రయత్నించడం. 

ఒక స్వరూపాన్నీ, ఒక అవగాహనను కల్గించడంగా భావించవలసి ఉంది. ఆరుద్ర, పదమూడవ సంపుటిని 

ముగిస్తూ “స్వస్తి వాచకం” లో చెప్పుకున్నట్లు సాహిత్య చరిత్రకు ముగింపు అంటూ ఉండదూ. 
146 


కాలం, "సమగ్రత" అంటే తెలుగు సాహిత్యోన్ని ఆరంభ వికాసాల్ని అవగతం చేసుకోవడానికి జరిగిన 
ప్రయత్నంగా గుర్తించవలసి ఉంది. *ఈ సాహిత్య చరిత్ర ఆశయం సమగ్రత. కాని సమగ్రతకు ప్రయత్నం 
మాత్రం జరిగిన ఈ (గ్రంథంలో అది పూర్తిగా ఫలించిందని చెప్పటానికి వీలులేదు. ప్రచురణకర్తల 
వ్యాపార దృష్టి కూడా ఈ సమగ్రతకి భంగం కల్గించింది. పుటల సంఖ్య నియమితం కావటం, 
అనంతర సంపుటాలు పెరగటం, రాను రాను ప్రముఖుల గురించి సంక్షిప్తంగా చెప్పార” ని ఎస్‌.వి. 
రామారావు అన్నారో అయితే, మలికూర్పులో లోపార్ని సవరించుకొనే అవకాశం గల (గ్రంథంగా, 
“సమగ్రత' కి దారి చూపిన సాహిత్య చరిత్రగా చిరస్మరణీయమైన దానిగా కూడా ఎస్‌.వి. రామారావు 
వ్యాఖ్యానించారు. పునర్ముద్రణలో ఆరుద్ర సమగ్రత కు ప్రయత్నించారు. ఆ “సమగ్రత గిడుగు 
సీతాపతి, తొ.ము. “పీఠిక లో వివరించిన దానికి దగ్గరలో ఉంది. గిడుగు సీతాపతి అభిప్రాయంలో 
ఆరుద్ర రచించిన గ్రంథాల్లో అన్ని విషయాలు సమగ్రంగా చర్చించడానికి అవకాశం కలిగింది. “ 
“సమగ్ర' శబ్దము సాపేక్షము”. ఒక దృష్టితో చూసినట్లయితే ఎంత విపులంగా రాసినా ఏదీ సమగ్రమవ్వదు. 
పదమూడు సంపుటాల్లో ఎంత వరకూ సాధ్యం కాగలదో అంతవరకూ సమగ్రంగానే వీరీ సాహిత్య 
చరిత్ర రచించారని, ఆరుద్ర రచనలో “సమగ్రతను సమర్థించారు. అయితే నిడదవోలు వెంకటరావు, 
ముదిగొండ వీరేశలింగం మొదలైన వారు సమగ్రం కాని రచన అంటూ కొంతమంది కవుల్ని, 
కావ్యాల్ని పేర్కొన్నారు. “ప్రబంధ రత్నావళి ఆధారంగా చేసుకొని కొంతమంది కవుల్ని చేర్చిన ఆరుద్ర, 
మరికొంతమందిని విడిచిపెట్టారని నాగలూటి శేషనారాధ్యుడు గురించి నిడదవోలు వెంకటరావు 
వివరించారు. వీరే “శేషనాథుడు' అని కూడా పేర్కొన్ని, 'శేషనారాథ్యుడు' - 'శేషనాథుడు' కి తేడాలేకుండా 
ప్రయోగించారు. ఈకవి 1500 ప్రాంతంలోని కవిగా వివరించారు. ఆరుద్ర “నాగలూటి శేషనాథుడి” 
ని వదిలేయలేదు. తొ.ము.1X పు-112; 2 పు.ము.6-245 లలో ఈ కవి వివరాల్ని సమగ్ర 
ఆంధ్ర సాహిత్యంలో చూడవచ్చు. “చేర్చవలసిన కవులనే పేర్కొంటూ, గ్రంథంలో ఉన్న కవుల్ని 
విమర్శిస్తాను” అని అస్పష్టమైన విమర్శను నిడదవోలు వారు చేశారు'' సుబ్బు కప్పు “పు అడయంంగలకప్సు 
SE IED, STILLS), దోతూడ తోలేడు నాయడు Rr Say, 
రామరాజు రంగప్పరాజు, బోడ్డుచెర్ల చినతిమ్మన, యెట్టలోయునాథ్‌ నోయయాజి, రేటూరి భావన 
థాగసో నూర అంగరవృసింహకవి, పెదపాటి జగ్గన, తెనాలి రాముక్టుష్ణ కవు మొదలైన వారిని 
పేర్కొన్నారు. “రేటూరి భాభన”ను ఆరుద్ర “ఈ ఇంటిపేరు (రేటూరి) తోనే-భావనామాత్యుడోనే 
కవి అని పేర్కొని “కామేశ్వరిచరితం” అనేద్విపద కావ్యం రాశాడు” అని రాశారు. "భావన అని 
ప్రత్యక్షంగా, సూటిగా లేకపోవడంతో ఈ కవిని ఆరుద్ర పేర్కొనలేదన్నారు నిడదవోలువారు. 
నిడదవోలు వారి విమర్శలో ఒకసంపుటిలో కవులు మరొక సంపుటిలోకి వెళ్ళిపోయారనే విమర్శమా(త్రం 
వాస్తవాన్ని తెలుపుతుంది. భారతి మాసపత్రికలో స.ఆం.సా. ఎనిమిదవ సంపుటి గురించి వివరించగా, 
తొమ్మిదో సంపుటిలో చాలామంది కవుల్ని ఆరుద్ర పేర్కొన్నారు. అయితే, భారతి 1966 ఫిబ్రవరిలో 
విమర్శవెలువడగా, తొమ్మిదవ సంపుటి కూడా అదేనెలలోనే (తొ.ము) వెలువడింది. కొంతమంది 
కవుల్ని పుటల విస్తరణ వల్ల వివరించలేక తర్వాత సంపుటిలో ఆరుద్ర చేర్చారని తెలుస్తుంది. అయితే 
భారతిలో నిడదవోలు వారి వ్యాసాలు వెలువడిన తర్వాత విస్మరించిన కొంతమంది కవుల్ని ఆరుద్ర 


147 


చేర్చారు. కానీ, కాలాన్ని స్పష్టంగా వివరించకుండా తొ.ము.లో తప్పించుకున్నా, పు.ము.లో దాన్ని 
సరిదిద్దికున్నారు. అంగరనృసింహకవిని విస్మరించారని నిడదవోలు వారు భారతి ఫిబ్రవరి 1966 
లో విమర్శించగా, అంగరనృసింహకవిని పదకొండవ సంపుటి (తొ.ము) పుట.267 లో చేర్చారు. 
కందుకూరి వీరేశలింగం కూడా పేర్కొన్న అంగరనృసింహకవి 1510 ప్రాంతంవాడనే వాదన ఉన్నా, 
దాన్ని నమ్మలేమని నిడదవోలు వారు వివరించి, ఈ కవి “రాజరాజాభిషేకము' అనే అయిదాశ్వాసాల 
కావ్యం రచించారన్నారు". 1650 'ప్రాంతలివాడైన కట్టావరదరాజు చేసిన ప్రయోగాల్ని అనుసరించి 
అంగరనృసింహకవి కూడా ఈ కాలంవాడే కావచ్చునని ఆరుద్ర తొ.ము ౫1 పు-267 లో చెప్పి, 
రాజరాజాభిషేకం అము ద్రితమన్నారు. అంగరనృసింహకవి గురించి తొ.ము.లో చెప్పినవే పు.ము 
పదకొండవ సంపుటి (పు.394) లోనూ ఉంచేసి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని 
భావించారు. 


తొ.ము. ఆరవసంపుటి (తొ లిరాయలయుగం) లో వివరించిన పిల్లలమట్టి పినవీరభద్రుడిని గురించి 
ముదిగొండ వీరేశలింగము, భారతి సెప్టెంబర్‌ 1966లో పెనుమళ్ళ సోమయ్య రచించిన 'సీమంతినీ 
పరిణయము” కావ్యం అముద్రితమనీ, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం సంఖ్య -513, ఉందనీ 
అధోదీపీక లో ఆరుద్ర పేర్కొనడాన్ని విమర్శిస్తూ, “సీమంతినీ పరిణయము” ముద్రితమేనన్మీ 
సాహిత్య చరిత్ర రాసే కాలంలో గ్రంథకర్తకు లభించలేదనడం సరైందికాదనీ, “ఇతి విషయాలు గ్రహించి, 
సరిదిద్ది కనీసము రెండవ ముద్రణములోనైనను గ్రంథస్కాలిత్యములను సవరించి, అనుబంధముతో 
సహా సంపూర్ణముగా వేయనిచో, ఇది సమగ్రాంద్ర సాహిత్య మెట్లగునో తెలుపవలసినదిగా కోరుచున్నాడ” 
అని “సమగ్రత” ను (ప్రశ్నించారు. ఆరుద్ర తొ.ము V1 పు.200 లో అథోదీపికలో ముదిగొండ 
వీరేశలింగం విమర్శించినట్లే ఉంది. ఈ విమర్శను దృష్టిలో పెట్టుకొని పునర్ముద్రణ పు.309 లో 
తొలగించారు. విషయంలో మాత్రం ఎలాంటి మార్ప్చూచేయలేదు. ముదిగొండ వీరేశలింగం భావించినట్టు 
కేవలం (గ్రంథాన్ని అముద్రితమవడం వల్ల సమగ్రతకు భంగవాటిల్లినట్టుకాదు. సాహిత్య చరిత్ర 
రాసేవారందరికీ లోకంలో ముద్రించిన కావ్యవివరాలన్నీ తెలిసి రాస్తేనే “సమగ్ర సాహిత్య చరిత్ర 
రూపాందుతుందను కోవడం సరైన ఆలోచనకాదు. ఆ కావ్యం లోకంలో లేకుండా ఊహలు చేయడం 
వంటినో, తెలిసే విస్మరించడమో చేస్తే, సాహిత్య చరిత్ర కారుడు సమగ్రతకు ప్రయత్నించ లేదన 
వచ్చునేమోకానీ, ప్రార్యలిథిత గ్రంథాలయంలోనైనా ప్రతిని సూచించి, దానిలో విషయాన్ని అందించినా, 
ప్రమరణ వివరాలు దొరకనంత మాత్రంచేత “సమగ్రత ' లోపించిందనడం సరైన విమర్శ అనిపించుకోదు. 
నిడదవోలు పేర్కొన్న కావ్యాల్ని, కవుల్ని అందరినీ సాహిత్య చరిత్రకారుడు 'పేర్కొనాలనేమీ లేదు. 
కావ్య విలువల్ని బట్టి ఆ రచనను సాహిత్య చరిత్రలో ఉటంకించాలో వద్దో రచయిత విచక్షణపై 
ఆధారపడి ఉంటుంది. కొంతమందికి దొరికిన కావ్యాలు ' సాహిత్య చరిత్ర లో లేకపోయినంతమా త్రంచేత 
కూడా సమగ్రతకు భంగం వాటిల్లిందని భావించడం. సాహిత్య చరిత్ర కాదనీ పరిధినీ, కాలాన్నీ, 
సామార్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సహృదయతతో చేసిన విమర్శ అనిపించుకోదు. కనిపించిన కావ్యాన్నో, 
కవినో రాస్తే విశ్వసించదగని వారి రచనల్ని స్వీకరించడమనే విమర్శకు లోను కావలసి వస్తుంది. 
అయినా ఆరుద్ర తన రచనలో శేషయ్య, బులుసు వారి అభిప్రాయాల్ని యథాతథంగా తీసుకున్నారని 


148 


నేల సూరి వెంకటరమణయ్య (తొ.ము 1౫ ఫీఠిక) విమర్శించారు. ఆరుద్ర సమగ్రతను ఆశయంగా 
భావించిన రచనగా చెప్పుకున్నా, కొంతవరకూ దాన్ని సాధించలేకపోవడానికి కారణాల్ని ఆరుద్ర కూడా 
కొన్నిచోట్ల చెప్పుకున్నారు. 12వ సంపుటి జమీందారీ నవ్యసాహిత్యయుగం (పు. ము) లో చెప్పుకోవలసిన 
వారి గురించి చెప్పడానికి ప్రయత్నించినా, అందరిగురించికాకపోయినా కొందరు రాసిన అన్ని పుస్తకాల 
గురించి కూడా విశదం చేయడానికి వీలుకాలేదనీ, చాలా మంది మిగిలిపోయారని (ఫు.367) 
అంగీకరించారు. వీటితోపాటు మరికొన్ని కారణాల్ని ఊహించవచ్చు. 


) కొంతమంది కవుల్ని విస్తృతంగా చర్చించారు. 


ఖ సామాన్యులకు సహితం అందుబాటులోకి రావాలనే తపనతో “సృజనాత్మక పరిశోధన 
కొనసాగించడం వల్ల కొందరిని వివరణాత్మకంగా చెప్పక తప్పలేదు. 


॥) సాధ్యమైనన్ని విషయాల్ని లోతుగా పరిశీలించాలనే ఆలోచనలతో సల, కాల, కర్త్వత్వాది విషయాల్ని 
చర్చించడం, అదీ కొన్ని కావ్యాల- కవులకే కేటాయించటవల్ల కొందరి గురించి చాలా తక్కువగా 
చెప్పవలసి వచ్చి ఉండవచ్చు. 


బాగా ఆకరాలు లభించిన వారిని సాధ్యమైనన్ని కోణాల్ని పరిశీలించడానికి ప్రయత్నించడం. 
ఇన్ని కారణాలు కన్పిస్తున్నా, పునర్ముద్రణలో సమగ్రతకు చేసిన ప్రయత్నం ఎంతో కన్పిస్తుంది. 


పోషకుల పేరుతో యుగవిభజన చేసుకున్నా, కొన్ని ప్రకరణాల్లో ప్రకియాపరంగా చెప్తూ, సమగ్రంగా 
రచనల్ని, కవుల్ని వివరించే ప్రయత్నం చేశారు. మరికొన్నింటిని అనుబంధాల రూపలో అందించారు. 
ఆరవసంపుటిలో కులపురాణాలు, స్టలపురాణాలూ, సిసలు పురాణాలూ, లోనూ 8వ సంపుటి పు.ము 
లో రామాయణ రచయితలు (ఫు.260) శీర్షికలతో సమగ్రతకు ప్రయత్నించి పెంచిన అయిదు సంపుటాల్లో 
ఈ ఆలోచన మరింతగా కన్పిస్తుంది. “కథలు-కమామీసలు 'విద్యావంతులు- భావచైతన్యం,” 
“భగవర్గీతలు- (బహ్మవిద్యలు; 'వాడుక- వేడుక భాషలయుద్ధం “వీధి నాటకాలు- ప్టేజినాటకాలు కథా 
సాహిత్యం- ప్రజాబాహుళ్యలీ మొదలైన శీర్షికలతో వివిధ ప్రకరణలో అనేక మంది కవుల్ని, రచనల్ని 
గమనించినప్పుడు తొ.ము.కంటే పు.ము. సమగ్రమైన సాహిత్యరచనకు ఆరుద్ర కృషిచేసినట్లే 
భావించవచ్చు. నాయకరాజుల యుగం, దీన్నే కొంతమంది శ్మీణయుగమనీ, దక్షిణాంధ్ర యుగమని 
పిలిచిన ఈ యుగంలో ఆరుద్ర చేసిన కృషిని ప్రత్యేకంగా గుర్తించవలసి ఉంది. “ఈ యుగము 
నాటి రాజకీయ సాంఘిక చరిత్రను నిశిత దృష్టితో పరిశీలించి, అట్టి వాతావరణములో వెలువడిన 
కావ్యములను గూర్చి విపులముగా చర్చించింది. తుండిర మండలమును గూర్చి చారి త్రకులు వ్యక్తీకరించిన 
భిన్నాభిప్రాయములను సమన్వయపరిచి తెలుగు కవులను, తుండిర మండ లాధిపులకును గల 
సంబంధమును సోపపత్తికముగ నిరూపించి తెలుగు సాహిత్య కేంద్రములలో చెంజికి సముచిత 
ప్రాధాన్యమొసగుట ఆరుద్ర గారి పరిశోధనాత్మక దృష్టికి తార్కాణముగనున్నది. విస్తృతాంశమునింత 
సమగ్రముగ వివరించిన అంశమొకటియే ఇది సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర యనుటకు నిదర్శనము” 
అని కప్పగంతుల లక్మణశాస్త్ర్ర, చేసిన ప్రశంసలో బౌచిత్యం ఉంది. 


149 


శివశంకరస్వామి, తొ.ము. “పీఠికొలో చెప్పినట్టు “రచయిత హృదయం ఏదో గమనించడం 
ముఖ్యం. ఆయన దానిని ఏ విధముగా నిర్వహించినాడు, అది సమంజనముగా ఉన్నదా లేదా 
అని సమీక్ష చేయడం సరసంగా ఉంటుంది. ఇందులో అవిలేవు, ఇవిలేవు, ఇవి ఎక్కువగా ఉన్నది, 
ఇవిన్యూనముగా ఉన్నవి- అని విమర్శించడం న్యాయముకాదు. విధానమును బట్టి ఈ సంపుటిని 
పరిశీలిస్తే రచయిత తలపెట్టిన లక్ష్యం నెరవేరినట్టుతోస్తుంది” అని 3వ సంపుటి గురించి చెప్పినా, 
ఈ అభిప్రాయం పు.ము. లో అన్నింటికీ వర్తించి, ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో “సమగ్ర” 
పదానికి న్యాయం చేయడానికి ప్రయత్నించినట్టు చెప్పడానికి ప్రామాణికమైన అభిప్రాయంగా దివాకర్ల 
వేంకటావధాని దీన్ని గుర్తించవచ్చు కూడా ఈ సమగ్ర ఆంధ్ర సాహిత్య రచనకు ఆరుద్ర సుమారైదేండ్ల 
నుండి కృషిచేసి, సమగ్రాంధ్ర సాహిత్యమను నామాన్ని సార్థకం చేశారని ప్రశంసించారు". ఇది పూర్తిగా 
కాకపోయినా చాలా వరకూ సమంజసమేనని పరిశీలించిన వారికి తెలుస్తుంది. 


5.3. సమగగ్ర ఆం(ధ్ర సాహిత్యం - “ఆంధ్ర” “తెలుగు” 


ఆరుద్ర “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” అనడంలో “ఆంధ్ర” శబ్దాన్నే ప్రయోగానికి తీసుకున్నారు. 
ఆంధ్ర, తెలుగు, తెనుగు, శబ్దాలలో దేన్ని తీసుకోవాలనే విషయంలో సమాసగత ప్రయోగానికి 
అనుకూలంగా “ఆంధ్ర” ని స్వీకరించారు. అంతే గాని “ఆంధ్ర, “తెలుగు”, “తెనుగు వేర్వేరు 
శబ్బాలుగానో, ఒకదానికంటే ఒకటి ప్రాచీనమో, అర్వాచీచనమో అనే భావనలో స్వీకరించి ఉండకపోవచ్చు. 
చాలామంది ఆరుద్ర కంటే ముందు, తర్వాతా, “సాహిత్య చరిత్రలు” రాసిన, రాస్తున్న వారున్నారు. 
“ఆంధ్ర సాహిత్య చరిత్ర, “తెలుగు సాహిత్య చరిత్ర అనే పేర్లతో సాహిత్య చరిత్రలను పేర్కొన్నారు. 
వాజ్మయం అనే పదాన్ని కూడా సాహిత్యమనే పర్యాయ పదంగానూ, విస్తృతార్షంలోనూ “ఆంధ్ర 
వాజ్మయ చరిత్రలు” రాసిన వారున్నారు. ఆంధ్ర, తెలుగు అనేవి జాతిపరంగా కాకుండా, భాషాపరంగానే 
సాహిత్య చరిత్రకారులు ప్రయోగించడం గమనించ వలసి ఉంది. ఆరుద్ర కూడా, సమగ్ర ఆంధ్ర 
సాహిత్యం లో “ఆంధ్ర” శబ్దాన్ని భాషాపరంగానే స్వీకరించారని అర్థం చేసుకోవలసి ఉంది. కందుకూరి 
వీరేశలింగం, కవిత్వవేధి, వంగూరి సుబ్బారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతం, 
ఇండవల్లి లక్ష్మీ రంజనం, ఇంద్రగంటి హనుమచ్చా స్త్రి, దివాకర్ల వేంకటావధాని, వారణాసి వేంకటేశ్వర్డు 
మొదలైన వారంతా సాహిత్య చరిత్రలకి ఆంధ్ర శభ్రాన్ని ప్రయోగించడం భాషా పరంగానే జరిగిందినేది 
ఈ సందర్భంగా గమనించవలసి ఉంది. 


జ.నాగయ్య, ఊటుకూరి లక్ష్మీకాంతం, కొర్లపాటి శ్రీరామమూర్తి, కె.కె. రంగనాథా చార్యులు, 
జి.వి.సుబ్రహ్మాణ్యం, ద్వా.నా.శాస్త్రి వంటివారు సాహిత్య చరిత్ర, వికాస చరిత్రలకు తెలుగు పదాన్ని 
ప్రయోగించడం కూడా భాషాపరంగానే అని తెలుస్తుంది. ఆంధ్ర, తెలుగు శబ్దాలు జాతి, దేశ, 
భాషావాచకాలుగా ప్రయోగంలో ఉన్నప్పటికీ, ఆరుద్ర భాషాపరంగానే స్వీకరించారు. కనుక, “ఆంధ్ర 
సాహిత్య చరిత్ర" అని పిలిచినా, “తెలుగు సాహిత్య చరిత్రి అని పిలిచినా తెలుగు భాషా, సాహిత్యాలకు 
చెందిన చరిత్ర అనే అర్థంలోనే స్వీకరిస్తున్నారు. 


5.4. సమగ్ర ఆంధ్ర పాహిత్యం- సాహిత్యం 


గ్రంథస్థములైన వాటితోపాటు, వాగ్రూపంలో వెలసిన సర్వవిధాల రచనలు, సంభాష 
ణలు, ఉపన్యాసాలు, పద్దులు, ఉత్తరాలు వంటివన్నీ, వాజ్మయం లో చేరుతున్నాయి. కానీ, శాస్త్ర 
వాజ్మయం, కావ్య వాజ్మయం వంటి విభజన చేయడం వల్ల, కావ్య వాజ్మయమే “సాహిత్యం” అనే 
వ్యవహారంలో కన్పిస్తుంది. పరిమితమైన అర్థంలో వాజ్మయం, సాహిత్యం అనే శబ్బాలికి పర్యాయపదంగా 
మారింది. 


లిఖితమైన లేక గ్రంథస్థమైనదంతా, అంటే శ్వా స్త్ర గ్రంథాలు, పంచాంగాలు వార్తా పత్రికలు, శాసనాలు, 
నిఘంటువులు వంటి సర్వశాస్త్ర కావ్య సమూహాన్నంతటినీ సారస్వతమంటారని సాహితీ వేత్తలు 
భావిస్తున్నారు*. 


“సహితస్య భావః సాహిత్యమ్‌, హితేన సహితం సాహిత్యమ్‌' వంటి శ్లోకాల్లో, సాహిత్యం ధర్మం 
మొదలైన సకల శాస్త్ర రహస్యాలతో మిళితమైందని తెలుస్తుందో”. (ప్రకృతి సత్యాన్ని సౌందర్యవంతం 
చేస, ఆనంద పర్యవసాయిగా చిత్రించేది సాహత్యమవుతుంది. అటువంటి సాహిత్యం మేలు చేకూరుస్తూ, 
ప్రీతి దాయకమై, నీతిని బోధిస్తుంది. జి.నాగయ్య అభి ప్రాయంలో “సార్వజనీనము, సార్వకాలికమునయి 
కవి యొక్క ఆత్మీయతను స్పురింపజేయుచూ రస ప్రధానములును, ఆనంద ప్రదములును నగు కావ్యజాలమే 
సాహిత్యమనబడును”*, 


ఈ చర్చను బట్టి వాజ్మయ, సారస్వత, సాహిత్య శబ్దాలు మూడూ సామాన్యంగా పర్యాయపదాలుగా 
ప్రయోగించడం కన్పిస్తుంది. 


ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం లో “సాహిత్యం” అనే శబ్దాన్ని కవుల రచనలు, వాటిలోని 
సౌందర్యాలను వివరించే ఆర్థంలోనే ప్రయోగించారు. తొ.ము. ముఖ చిత్రంలో “తెలుగు సాహిత్య 
సౌరభ సౌందర్యాలకు వాచవి'గా పేర్కొనడం ఈ సందర్భంలో గమనించవచ్చు”. 


5.5. కవుల చరిత్ర-సాహిత్య చరిత్ర: 


కవుల చరిత్ర, సాహిత్య చరిత్రలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. గురజాడ (శ్రీరామమూర్తి, 
కందుకూరి వీరేశలింగం వంటివారు కవుల చరిత్రలను రాయగా, పింగళి లక్ష్మీకాంతం, కొర్లపాటి 
(శ్రీరామమూర్తి వంటివారు సాహిత్య చరిత్రల పేరుతోనే రచించారు. జి.నాగయ్య 'తెలుగు సాహిత్య 
సమీక్ష” అని పేర్కొన్నారు. కవుల చరిత్ర అనడంలో కేవలం కవుల్నే కేంద్రంగా చేసుకొనే అవకాశం 
ఉంది. ఇక్కడ కవులు అంటే కేవలం పుంలింగానికి చెందిందనే అర్ధంలోకాకుండా కవి, కవయిత్రి 
నీ కలిపే “కవులు” అనే విస్త్రతార్హంలో ఈ పరిశోధనలో ప్రయోగిస్తుండటాన్ని గమనించాలి. అయితే, 
కవుల చరిత్ర అనడం వల్ల, సాహిత్యంలో గల మిగిలిన (ప్రకియల చరిత్ర స్పృశించక పోయినా పట్టింపు 
ఉండదు. “ఒక రచన సృజింపబడుతున్నపుడే దాని స్వభావాన్ని అదే అభివ్యక్తం చేసుకొంటుంది. 


151 


అలా అభివ్యక్తమయ్యే కావ్యస్వభావం తర్కబద్ధంగా ఉంటుంది. దీన్ని అంగీకరిస్తే గతి తర్కాన్ని 
అథి నుంచి ఒక స్వరూప స్వభావాన్ని సంతరించుకొన్న రచన ఒక వర్గంగా పరిగీతీప బడుతుంది. 
(వర్గాలుగా ఇంగ్లీషులో చెప్పబడేవి M0de,Type,Kind) అయితే, తార్కిక వివేచన విధానానికి కూడా 
ఒక స్వయం సమగ్ర మైన ప్రామాణిక లక్షణభావం ఉండాలి. అటువంటి తార్కికమైన వ్యవస్థ్రగల 
రూప భావానికి ప్రకియ అని పేరు” అని ప్రకియను జి.వి.సుబ్రహ్మణ్యం నిర్వచించారు. కానీ, 
సాహిత్య చరిత్ర అనడం వల్ల సాహిత్యంలో పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, చంపూకావ్యాలు, 
మహాకావ్యాలు, లఘుకావ్యాలు, శా,స్త్రకావ్యాలు, జ్షేత్ర కావ్యాలు, కథా కావ్యాలు, చరిత్ర కావ్యాలు, 
సంగీత కావ్యాలు, స్వతంత్ర కావ్యాలు, శ్లేషకావ్యాలు, ద్భ్యర్థి కావ్యాలు, ద్విపద కావ్యాలు, ఉదాహరణ 
కావ్యాలు, శతకాలు, రగడలు, వీరగాథలు, యక్షగానాలు, కీర్తనలు, కృతులు, పదములు, ఆఖ్యాయికలు, 
కథానికలు, నవలలు, పాటలు, గేయాలు, ఏకాంకికలు, నాటికలు, నాటకాలు వంటి వన్నీ ప్రక్రియలకిందకే 
వస్తాయి ఈ సాహిత్య ప్రక్రియలన్నింటినీ గుర్తించి, వాటి స్వరూపస్వభావాల్ని గుర్తిస్తూ ఈ సాహిత్య 
చరిత్ర రాయవలసి ఉంటుంది. సాహిత్య ప్రకియల చరిత్రయే సాహిత్య చరిత్ర. కవుల చరిత్రకూ- సాహిత్య 
చరిత్రకూ మధ్యగల సామ్యభేదాల్ని కొర్లపాటి శ్రీరామమూర్తి కొంత వరకూ చర్చించారు. 


కవుల చరిత్ర, కవుల కావ్య సంబంధమైన జీవిత చరిత్ర అయితే సాహిత్య చరిత్ర రచనా సంబంధమైన 
కావ్యాల చరిత్ర అవుతుంది. 


5.5.1. కవుల చరి(త్ర: 


కవుల చరిత్రలలో కవుల కులమత గోత్రాది పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. జన్మస్థలం, 
గమ్యస్థానాలు, బిరుదులు, సాధించిన ఘనకార్యాలు, రచించిన కావ్యాల వివరాలు, కాలన్నిర్ణయాలు, 
కర్తుత్వ నిర్ధారణలు, కావ్యంలో ఉండే కవితా శైలి, కొన్ని ఉదాహరణలు వంటివి ఉంటూ, కవి 
కావ్య చరిత్రాంశాలు ప్రాధాన్యతను వహిస్తుంటాయిో. 


5.5.2. సాహిత్య చరిత్రః 


కవుల చరిత్రలోని అంశాలు సాహిత్య చరిత్రకు ఉపోదాత ప్రాయాలు వంటివి”. కావ్యంలో 
గల కవితా రీతులన్నింటినీ విశ్లేషణాత్మకంగా, సమన్వయ ధోరణిలో, విపులమైన ఉదాహరణలనిస్తూ, 
సాహిత్య పరిణామ వికాసాన్ని సాహిత్య చరిత్ర ప్రతిబింబిస్తుందో. ఆనాటి సమాజానికీ, సాహిత్యానికీ 
మధ్యగల అవినాభావ సంబంధాన్ని, చారిత్రకనే పథ్యాన్ని “సాహిత్య చరిత్ర" వివరిస్తుంది". అనువాద 
పద్ధతుర్ని సోదాహరణంగా వివరిస్తుండటం, సమానధర్మం కల కవుల్ని సమానేతివృత్తం గల కావ్యాల్ని 
తులనాత్మకంగా పరిశీలించి, హేతువుల్ని వివరిస్తూ, సమన్వయం చేస్తూ, (ప్రత్యేకతల్ని విశ్లేషిస్తుంది. 
కవి ఆత్మీయత కావ్యంలో ప్రతిఫలించినదాన్ని ఆవిష్కరిస్తుందో. సమాజంలో ఎప్పటికప్పుడు వచ్చే 
వివిధ ఉద్యమాల్ని సాహిత్య చరిత్ర విశ్లేషిస్తుంది. 


152 


5.5.3. వాజ్యజుయ చరిత్ర : 


“సాహిత్య చరిత్ర అనే అర్థంలోనే ప్రయోగించి, దీన్ని కొంతమంది ఇలా నిర్వచించారు. “ఒక 
భాషలో వాజ్మయం ఎప్పటినుండి, ఎట్టు ప్రారంభమైనది, ఏ విధముగా వికాసము చెందినది, ఎన్నెన్ని 
పరిణామములకు లోనైననది అను అంశములను నిరూపించు ప్రయత్నమును వాజ్మయ చరిత్ర అందురు'”, 


ఆరుద్ర సనుగ్ర ఆంధ్ర సాహిత్యం కవుల, కావ్యాల చరిత్రాంశాలతో పాటు, కావ్యశైలీ రమ్యతనూ, 
కవుల, కావ్యాల పోలికర్ని, తేడార్ని తులనాత్మకంగా విశ్లేషిస్తూ, ఆ రచన కవికర్తుత్వం, అంకితాది 
వివరాల్ని చర్చించింది. వీటన్నింటినీ పరిశీలించినపుడు, “కవుల చరిత్ర" అనే కంటే, 'సాహిత్య చరిత్ర 
గానే దీన్ని పరిగణించవలసి ఉంది. కవుల్ని పోషించిన వారిని గురించి, వివిధ ప్రకియర్ని గురించి, 
ఆయాయుగాల్లో ఉన్న విశిష్ట లక్షణాల్ని వివరించటం వల్ల కూడా సాహిత్య చరిత్ర అనే చెప్పవలసి 
ఉంది. ఆరుద్ర కూడా చాలా సందర్భల్లో ' సాహిత్య చరిత్ర" అని చెప్పుకున్నారు. రోమన్‌ కేథలిక్కులలో 
చాలామంది పేర్లలో “ఆనంది విశేషణం కన్పిస్తుంది. మెకంజీ దొరకొలువులో ఒక ఆనందరావు 
ఉన్నాడు, “వేదాంతరసాయనం'” అనే క్రైస్తవ కావ్యం వర్ణించిన మంగళగిరి ఆనందకవి ఒకరున్నారు. 
బైబిలు అనువాదంలో ఒక ఆనందరావు కన్ఫిస్తున్నారు. ఈ ఆనందరావుల్ని గురించి వివరిస్తూ, “తెలుగు 
సాహిత్య చరిత్రలో చోటుచేసుకొందకి ఆనందరావు చేసిన అనువాద సహాయం ఒక్కటే చాలు” 
అని (స. ఆం.సా.$౫ పు.ము. 289 ) అనడంద్వారా, తాను “సాహిత్య చరిత్ర” నే రచిస్తున్నట్లు ఆరుద్ర 
భావిస్తున్నారని నిరూపితమవుతుంది. కానీ, కవుల చరిత్ర స్వభావాన్ని వీడలేని సాహిత్య చరిత్రను 
అందిస్తూ, వికాస చరిత్రకు మార్గాన్ని వేసేదిగా సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని భావించడం మరింత 
సమంజసం! దీన్ని ముందుముందు మరింత వివరణాత్మకంగా సందర్భానుసారంగా వివరించడం 
జరుగుతుంది. 


5.6. సాహిత్య చరిత్ర-“చరిత్ర” : 


చరిత్రను ఆంగ్లంలో Hi5t0ry గా పిలుస్తున్నారు. చరిత్ర వాస్తవానికి సంబంధించినదై ఉంటుంది. 
వాస్తవం బహిర్గతం కావడానికి వివిధ ఆకరాలు ఆధారమవుతాయి. (ప్రతి వ్యక్తికీ, వస్తువుకీ, దేశానికీ 
చరిత్ర ఉంటుంది. అయితే అది వివిధ మార్గాల్లో వ్యక్తమవుతుంది. అలా వ్యక్తం కావడానికి 
ఆధి రమైనవే ఆకరాలు (5047063). చరిత్ర అంటే వెంటనే స్ఫురించేది దేశ చరిత్ర. దేశ చరిత్రకు 
శాసనాలు, నాణేలు, కట్టడాలు, వాజ్బయాధారాలు తోడ్చడుతుంటాయి. కొన్నిసార్హు కేవలం ఈ 
ఆధారాలు మాత్రమే వాస్తవ చరిత్రను (ప్రతిబింబించలేవు. జన శ్రుతి కూడా చరిత్ర కు ఆధారంగా 
స్వీకరించవలసి ఉంటుంది. అంటే” చరిత్ర కు పురావస్తు ఆకరాలు (ArCheOlogical Sources) 
వాజ్మియా ధారాలు (Literary 5047069) వీటితోపాటు వాడకపు పనిముట్టు, అలంకారికంగా ఉపయో 
గించే వస్తువులు, కర్మకాండల సందర్భంలో వాడే సామా గ్ర, సమాధులు మీద చెక్కే శాసనాలు వంటివాటిని 
శిలాశాసన ఆధారాలు (Epigraphical Sources)గా చరిత్ర కారులు భావిస్తున్నారు. చరిత్రకు ఆధారాలయిన 


153 


కొన్ని ఆకరాలతో నిర్మితమయ్యే దానిలో రాజుల పాలన, వారి వంశం వంటివి తెలిస్తే సరిపోదనీ, 
అనాటి సామాజిక జీవన విధానం కూడా ముఖ్యమనే చరిత్రకారులు కొంతమంది కన్పిస్తున్నారు. 
కొందరి దృష్టిలో, ఉత్పత్తి శక్తులలోనూ, ఉత్పత్తి సంబంధాలలోనూ క్రమానుసారంగా వచ్చే మార్పు లను 
కాలానుగతంగా వివరించడం చరిత్ర అవుతుందో”. మరికొంతమంది ఉత్పత్తి శక్తులతో, సంబంధాలతో 
సంబంధం లేకుండా, గత కాలంలో జరిగిన వాటిని సాజ్యాధారాలతో నిరూపించగలిగేది చరిత్రగా 
చెప్తున్నారు. చరిత్ర అంటే ఏమిటనే విషయంలో సాంఘిక శాస్త్రాల (500121 50160065) లో ముఖ్యంగా 
చరిత్ర (History) లో చాలామంది అనేక నిర్వచనాలిచ్చారుో. వీరందరూ వాజ్మీయాధారాలు (Literary 
5087065) కూడా చరిత్ర రచనకు అవసరమన్నారు. అయితే, దేశ చరిత్రకూ, సాహిత్య చరిత్రకూ 
మధ్య తేడా ఉంది. దేశచరిత్ర చాలా విస్రతమైన అర్థంలో స్వీకరిస్తే, సాహిత్య చరిత్ర పరిమితార్థంలోనే 
ప్రయోగిస్తున్నారు. ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి సంబంధాల్లో కాల క్రమంగా వచ్చిన పరిశోధనను చెప్పటమే 
దేశచరిత్ర అయితే, ఆ సంబంధాలు సాహిత్యంలో ఎలా ప్రతిబింబించాయో, దానికి అనుగుణంగా 
సాహిత్య రూపాలు ఎట్లా సంతరించుకున్నాయో చె వృటమే సాహిత్య చరిత్ర” అనే వారూ ఉన్నారు. 
అంటే దీన్నిబట్టి సాహిత్య చరిత్రలో ఉత్పత్తి సంబంధాల ప్రతిఫలనం కూడా జరుగుతుంటుంది. 
ఆయా చారిత్రక పరిస్థితుల్లో ఎటువంటి సాహిత్యం వచ్చిందో చెప్పగలగడం, అందులోనూ సామాజిక 
పరిణామాల ్రతిఫలనం ఎంతవరకూ ఉందో పేర్కొనటం మార్కిస్టు దృక్పథంతో రాసే సాహిత్య 
చరి!శకారుని ముఖ్యాంశమవుతుందనే పరిశోధకులు ఉన్నారు. కవుల దేశకాలాదులను, గ్రంథ 
రచనా కాలాన్ని తెలుసుకోవడానికి చరిత్ర ఆధారమవుతుంది. ఆయా కావ్యాలు, ఆయా కాలాల్లో 
సృజించడానికి గల కారణాలైన సాంఘిక రాజకీయాది పరిసితుల్ని దేశ చరిత్రనుండే స్వీకరిస్తారు. 
కవుల (గ్రంథాల్లో ఆయా కవుల పేర్ణు, వారి పోషకుల చరిత్రలు తెలుస్తాయి. కవుల్ని పోషించిన 
రాజుల, మంత్రుల చారిత్రక పురుషుల కాలార్ని బట్టి కవుల కాలాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి 
దేశ చర్మిత్రలు' సాహిత్య చరిత్ర కు దోహదమవుతుంటాయి. చరిత్ర, దేశ చరిత్ర, కవుల చరిత్ర, 
సాహిత్య చరిత్ర ల మధ్యగల అవినాభావ సంబంధాన్ని కొర్లపాటి శ్రీరామమూర్తి కింది విధంగా 
వివరించారు". “స ప్రమాణ నిరూపణాత్మకమైన యదార్థ గ్రథనమే చరిత్ర. సంభావ్యమైన సమన్వయమును 
ఉపాధేయమే. దేశ చరిత్ర, కవుల చరిత్రకు కరదీపిక. కావ్యములలోని అవతారికలు, ఆశ్వాసాద్యంత 
పద్యగద్యములు కవుల చరిత్ర సాహిత్య చరిత్రకు సాధనము". 


ఆరుద్ర, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” శీర్షికలో “చరిత్ర” అనిలేకపోయినా సాహిత్య చరిత్ర ఉంది. 
కవుల్ని పోషించిన రాజుల, మంత్రుల కాలాన్ని కావ్యాల్ని అనుసరించీ, రాజుల,మంత్రుల కాలాల్ని 
నిర్ణయించే ప్రయత్నం కన్పిస్తుంది. ఆ సాహిత్యం అలా రూపొందడానికి ప్రభావితం చేసిన అంశాల్లో 
రాజులపాలనను, సమాజ పరిస్థితుల్ని కూడా విశ్లేషిస్తూ, సాహిత్య క్రమ పరిణామాన్ని వివరించిడానికీ 
ప్రయత్నించారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో రాజులు, మంత్రుల రాజకీయాది విషయాల్ని చర్చించినా, 
అవి సాహిత్య చరిత్రకు తోడ్పడిన పరిస్థితులను వివరించడానికే జరిగాయి. ఈ అంశాలన్ని సమగ్ర 
ఆంధ్ర సాహిత్యం, “సాహిత్య చరిత్రి అనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. 


154 


5.7. సాహిత్య చరిత్రకు ఆధారాలు : 


సాహిత్య చరిత్రకు ప్రాధమిక ఆధారాలు (PrIMary 500), మాధ్యమిక ఆధారాలు (56000620 
5017065) అని రెండు రకాల ఆధారాలు ప్రధాన భూమికను నిర్వహిస్తుంచాయి*. ఏభాషలో సాహిత్య 
చరి! వెలుతణలన్నా మొట్టమొదటి ఆధారం ఆ భాషలో లభించే గ్రంథాలే కవుల, కావ్యాల విషయాల్ని, 
ఆ భాషానుడికారం, పలుకుబడి, సాంతదనం, ఆ ప్రాంత పరిస్థితుల్ని అంచే స్థానికత (Nativity)? 
ప్రతిబింబించే ఆ భాష్లాగ్రంథాలే ముఖ్యాధారాలవుతాయి. 


తెలుగు సాహిత్య చరిత్రకు ఆధారాలు శాసనాలు, కావ్యావతారికలు, ఆశ్వాసాంతగద్యలు, 
లక్షణగగ్రంథాలు, సంకలన (గ్రంథాలు, గ్రంథాసూచికలు, చరిత్ర, జన శ్రుతి ముఖ్యాధారాలవుతున్నాయి*. 
తెలుగు కవులకు చారి త్రకదృష్టి తక్కువ ! కనుక, శాసనాలు కాలన్నిర్ణయార్ని తెలుసుకోవటానికి ఎంతగానో 
తోడ్పడతాయి. నన్నయకు పూర్వం ఉన్న భాషాఫ్థితిని తెలుసుకోవడానికి శాసనాలు తప్పు మరొక 
లిఖిత ఆధారంలేదని పరిశోధకులు భావిస్తున్నారు”. తెలుగు కవుల జీవిత చరిత్రల్ని తెలిపే చారిత్రక 
(గ్రంధాలు లేకపోవటంవల్ల కావ్యావతారికల్లో కన్పించే కృతికర్త, కృతిభర్త, కావ్యేతివృత్తం, రచనా 
సంప్రదాయం వంటి అంశాల్ని అనుసరించి కవుల జీవిత చరిత్రల్ని గ్రహించవచ్చు". సంకలన, లక్షణ 
గ్రంథాల్లో ఉదహరించిన పద్యాల్ని అనుసరించి కవులకాలం, రచనలకు ఉహించడానికి అవకాశం 
ఉంది”. ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో సాహిత్య చరిత్ర నిర్మాణం ఈ పద్ధతిలో చేయడం 
వల్ల చాలామంది కవుల్ని కనుగొనవలసిన ఆసక్తి కన్పిస్తుంది. ముద్రిత, అముద్రిత గ్రంథసూచికల్ని 
అనుసరించి కూడా కొంత మంది కవుల, రచనల్ని అన్వేషించే అవకాశం ఉంది. ఆరుద్ర ఈ పద్ధతిని 
అనుసరించి తంజావూరు. సరస్వతీ మహలు వారి సూచికల్నీ, ఆంధ్ర సారస్వతపరిషత్తు వారి తాళపత్ర 
(గంథసూచికల్ని, మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండగార సూచికర్ని, లండను గ్రంథాలయంవారి 
సూచికల్ని అనుసరించి సాహిత్య చరిత్ర నిర్మాణానికి ప్రయత్నించారు. ప్రముఖ సాహితీవేత్తలు తెలిపిన 
అంశాల్ని గ్రహించి సాహిత్య చరిత్ర రాయడానికి ప్రయత్నించడం కూడా జనశ్రుతి ద్వారా సాహిత్యచరిత్రకూ 
ఆధారాల్ని సేకరించవచ్చునే విషయాన్ని నిరూపించారు. భారతి, ఆంధ్ర సారస్వత పత్రిక, కృష్ణాప త్రికలవంటి 
వాటిలో వచ్చిన వ్యాసాల్ని విరివిగానే వాడుకున్నారు. 


5.7.1. పరిశోధన ఆకరాలు- ఆరుద్ర అవగాహన : 


సాహిత్యచరిత్ర పరిశోధన పద్ధతుల గురించీ, ఆకరాల సూచించవలసిన ఆవశ్యకతను గురించి 
ఆరుద్ర వివిధ సందర్భాల్లో చెప్పారు. కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడు లో అశోకుని శిలాశాసనాలు 
త్రవ్వకాల్లో బయటపడినట్లు 1929 జూన్‌ 11వ తేదిన ఒక వార్త వెలువడింది. ఆ వార్త చదివి 
స్పందించిన పరిశోధకుల గురించి చెప్తూ ఆరుద్ర “చరిత్ర పరిశోధనకే జీవితాన్ని అంకితం చేసిన 
మల్లంపల్లి సోమశేఖర శర్మగారు, వరొళోధోా పద్ధతులను పకడ్భందీగా తీర్చిదిద్దిన నేలటూరి వెంకట 
రమణయ్యగారు వెను వెంటనే ఎర్రగుడికి వెళ్ళార” ని రాశారు (వ్యా.పీ.పు. 10) దీనిలో “పరిశోధన 
పద్ధతి గురించిన ప్రస్తావన ఉంది. శాతవాహనుల్ని తెలుసుకోవడానికి నాణాల వల్ల కొత్త సమాచారం 


155 


దొరుకుతుందన్నారు. (వ్యా.పీ.పు.10) దీనిలో “పరిశోధన పద్ధతి గురించిన ప్రస్తావన చేశారు. 
శాతవాహనుల్ని తెలుసుకోవడానికి నాణాల వల్ల కొత్త సమాచారం దొరుకుతుదన్నారు. (వ్యా. పీ. పు. 20) 
“పరిశోధకుడు విధానమే (ప్రధానమనుకొంటాడు. ఆవేశంకన్న సంయమనం ప్రదర్శిస్తాడు”. 
(గు.గు.పీ.పు.107) అని బంగోరే గురించి ఆరుద్ర చెప్పడంలో 4618060102 ప్రస్తావన కన్పిస్తుంది. 
కనీసం పరిశోధనకు ఒకవిధానం అవసరం అనేది గుర్తించారని తెలుస్తుంది. “ఇటీవల చేసిన తూలిక 
వరశోధణలవల్ల వేమన కాలాన్ని ఇతిమిద్దం అని నిర్ణయించడానికి నాకు కొన్ని ఆధారాలు దొరికాయి” 
(మ.వే.వు.4) అనడంలో పరిశోధనకు “ఆధారాలు” కావాలనేది ఆరుద్ర గుర్తించిన అంశం. మరొకచోట 
పరిశోధన గురించే ప్రస్తావిస్తూ “గంథం అప్పారావు గారు ఈ చౌడప్ప పద్యాన్ని ఏతాళపత్ర ప్రతిలో 
చూశారో, అది ఎక్కడ ఉందో, దాని నెంబరేమిలో, అందులోని పద్య సంఖ్య ఏమిటో మొదలైన 
వివరాలేం చెప్పలేదు. ఇటువంటి రుజువులూ, సాఖ్యాలూ చూపించడం సాహిత్య పరిశోధక మర్యాద" 
(మ.వే.పు.30) అన్నారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం (పు.ము. ₹/111-139) లో ఒక సందర్భంలో 
“పరిశోధక శీరకంఠులు” అని ప్రయోగించారు. మరొక చోట (పు.ము 1 పు.251) లో “ప్రామాణిక 
చరిత్రకారులు తమకు దొరికిన ఆకరాలను, ప్రమాణాలను అడుగడుగునా అధోజ్ఞాపికలలోనైనా చెప్పడం 
అవసరం” అన్నారు. ఇవన్నీ పరిశోధన పట్లు ఆరుద్రకున్న అభిప్రాయాలు. 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటిలో(పు.ము) తెలుగు భాషాస్థితిని శాసనాల ఆధారంగా 
నిర్ణయించారు. (పు.5) శాతవాహనుల కాలంనాటి పాటల్ని, పద్యాల్ని నాణేల్ని ఆధారంగా చేసుకొని 
పద్యఛందస్సుల్ని విశ్లేషించారు (ఫు.29) ప్రత్యక్షంగా శాసవాల్ని, నాణేల్ని పరిశీలించినట్టు మెకంజీ 
గురించిన పరిశోధనలో ఛాయా చిత్రాలతో సహా వివరించారు. కానీ, అన్ని శాసనాల్ని మళ్ళీ చదవాలంటే 
సమయం సరిపోదు. కనుక, కుందూరి ఈశ్వరదత్తు, ' ప్రాచీనాంధ్ర భూగోళం”, బూదరాజు రాధాకృష్ణ 
“ప్రాచీనాంధ్ర శాసనాలు' రాయప్రోలు సుబ్రహ్మణ్యం “అశోకుని ఎజ్జుగుడి పాడు శిలా శాసనాలు” 
వేపారామేశం పంతులు “తెలంగాణా శాసనాలు” మొదలైన వాటిని ఆధారం చేసుకొని ప్రాచీన ఆంధ్ర 
భాషా పరిణామాన్ని వివరించారు. భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకత్వంలో వెలువడిన ' తెలుగు భాషాచరిత్ర' 
వంటి ప్రామాణిక గ్రంథాల్ని భాషా విశ్లేషణలకు ఆధారంగా గ్రహించారు. కొన్ని శాసనాల్లో భాషను 
కూడా ఉటంకించారు. (ఫు.ము! -పు. 154) శ్రీనాథుని గురించి కూడా శాసనాధారాలతో విశ్లేషించారు. 
సింహాచల శాసనం లో “కన్నడదేశంలోని సంబురాయని కొడుకు” అని ఉంది. దీనిలో ఉన్న “రాయని” 
విషయమై పరిశోధించి, ఆంధ్ర విష్ణువు తెలుగురాయడు. వ్యక్తులకేకాక గ్రామాలకు కూడా ఈ 
పేరు ఆరోజుల్లో ఉండేది. సంపరాయడు అశ్వారూడ్గుడైనపుడు చూసి ఒక పద్యం వర్షించినట్లు చెప్పారు. 
దీన్నిబట్టి స్థల పరిశోధన ను శాసనాధారాలతో కొనసాగించారు. (పు.ము 111-పు. 309). వివిధ రాజుల 
ఫ్థలకాల స్పష్టతకు సాహిత్యేతర పరిశోధన పద్ధతిలో “భౌగోళిక పటాల్ని' ఇవ్వడం కూడా కన్పిస్తుంది. 


ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని నిర్మించడంలో కావ్యావతారికల్ని, ఆశ్వాసాంత గద్యల్ని, 
లక్షణ గ్రంథాల్ని సంకలన (గ్రంథాల్ని కూడా విరివిగానే ఉపయోగించుకున్నారు. నన్నయ భారతాన్ని 
తెలుగులోనికి తేవడానికి చేసిన కృషి అంతా “ఆంధ్ర మహాభారత కావ్యావతారికి వల్లనే స్పష్టమవుతుంది. 


156 


(పు.ము 1 పు.146) దీన్ని శాసనాధారాలతోనూ, నారాయణభట్టు గురించి చారిత్రక ఆధారాలతోనూ 
వివరించారు. నన్నెచోడుడు కుకవినిందలో కొంతమందిని ఈగలతో పోల్చగా, తర్వాత కవులు 'మక్కికి 
మక్కి” అనుసరించారనడం (పు.ము.1-పు.192) లో కావ్యావతారికల్ని ఆధారంగా తీసుకోవడం 
అన్పిస్తుంది. వస్తు కవితను గురించి కూడా కావ్యావతారికలోనే నన్నెచోడుడు చెప్పాడు. మడికి సింగన 
సంకలనం చేసిన “సకలనీతి సమ్మతం” లో ఉన్న పద్యాల్ని బట్టే పంచతంత్రాన్నీ, కామందకాన్ని 
కాకతీయ యుగంలోనే ఎవరో అనువాదం చేశారని తెలుస్తుందని (పు.ము.1 ఫు. 11) ఆదిశగా పరిశోధన 
కొనసాగించారు. దీన్ని ఆధారంగానే తెలుగు జ్లేమేం ద్రుడునీ (ఫు.ము.!! ఫు.40) అప్పనమంత్రి (ఫు. 130) 
వంటివారెందరి గురించో “సాహిత్య చరిత్ర రాయడానికి ఆ పద్యాల్ని ఆకరాలుగా తీసుకున్నారు. 
భీమఖండంలో (శ్రీనాథుడు మొట్టమొదటి అవతారికలో రాధాకృష్ణుల |ప్రసక్తిని తెచ్చి, రాధా మాధవ 
శృంగారాన్ని తెలుగులోకి తెచ్చిన ఘనత శ్రీనాథుడికే దక్కుతుందని (పు.ము 11 పు.323) అనడంలో 
కావ్యావతారికల్ని ఆకరాలుగా స్వీకరించడం చూడవచ్చు. వేటూరి ప్రభాకరశాస్త్రి) ' ప్రబంధ రత్నావళి" 
నుండి కొన్ని పద్యాల్ని బట్టి సాహిత్య చరిత్ర నిర్మించడానికి ప్రయత్నించారు. లక్షణ గ్రంథాలలో 
అప్పకవి ఉదహరించిన పద్యాల్ని అనుసరించి కొంతమంది కవుల్ని నిర్ణయించడానికి ప్రయత్నించారు. 
ఆ కవుల జాబితా పు.ము 111-357ని బట్టి ఏయే సంపుటాల్లో ఆకవుల్ని ఉదహరించారో శాస్త్రీయంగా 
పట్టిక రూపంలో ప్రకటించారు. ప్రాచ్యలిఖిత గ్రంథాలయాల్లోని తాళపత్ర గ్రంథాల్ని, కూడా పరి శీలించినట్టు 
ఆరుద్ర పేర్కొన్న పాదసూచికలు తెలియజేస్తున్నాయి. మహాభారతం, ప్రబంధాలు వంటి వాటి విషయంలో 
కావ్యాల్ని ప్రాథమిక ఆకరాలుగానే గ్రహించారు. జమీందారీ యుగం వచ్చేసరికి ఆంగ్లేయుల లేఖలూ, 
డైరీలు, వివిధ జర్నల్స్‌లో వచ్చిన రిపోర్టులు, లేఖలు, వైఫీయత్తుల్ని, ఆ కాల పాలనకు సంబంధించిన 
గెజిటీర్లను ప్రాథమిక ఆకరాలుగా తీసుకున్నారు. ఆ పాలనా కాలాన్ని పరిశోధించిన గ్రంథాల్ని కూడా 
స్వీకరించారు. కుంఫిణీయుగానికి మంగమ్మ పరిశోధననూ, బ్రౌన్‌ పై జరిగిన పరిశోధనల్లో కొత్తపల్లి 
వీరభద్రరావు పరిశోధనల్ని ద్వితీయ ఆకరాలు (మాధ్యమిక ఆకారాలు)560004&0/ Sources గానూ 
తీసుకున్నారు. నేలటూరి వారు సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఆరుద్ర స్వంత అభిప్రాయాలు కనబడవనీ, 
సెకండరీ సోర్సులతోనే సంతృప్తి పడ్డారని విమర్శించారు". సాహిత్య చరిత్ర రచించేటప్పుడు |ప్రతికవి 
రచననీ పట్టి చూసి రాయడమంటే చాలా కష్టం. ఒకవేళ ముద్రితప్రతి దొరికినా, దాన్నే ప్రాథమిక 
ఆకరం (Primary Sources) గా భావించడానికి అవకాశం ఉందా? నిజంగా ఆలోచిస్తే కవిస్వీయదస్తూరితో 
రాసిన అముద్రిత ప్రతే ప్రాథమిక ఆకరం అవుతుంది. ఇలా చూడాలంటే ఎన్నింటికి సాధ్యమవుతుంది! 
కొంతమంది స్వయంగా రాయకుండా చెప్తుంటే లేఖకులు రాస్తూంటారు. 

ముద్రణావకాశాలు లేని రోజుల్లో కావ్యాల “పుత్రికలు తయారీలో అనేక పాఠాంతరాలు రావడానికి 
కారణమైంది. “పాఠ పరిష్కరం” పరిశోధనకు అవసరమయ్యింది. కనుక, ప్రాథమిక ఆకరం అనేదాన్ని 
నిర్ణయించడంలో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ గుర్తించవచ్చు. అన్నింటినీ ప్రాథమిక ఆకరాల్నే చూడాలంటే 
సాధ్యమవుతుందా? అనేదే ప్రశ్న. అయినప్పటికీ, చాలా వాటికి అముద్రిత గ్రంథాల్ని, తాళపత్ర 
ప్రతుల్ని సేకరించి పరిశీలించారు. పాదసూచికల్లో ఆరుద్ర పేర్కొన్న వివరాలే వీటిని తెలుపుతున్నాయి. 


157 


తొ.ము.లో కంటే పు.ము.లో మరింతగా ప్రాథమిక ఆకరాల ప్రత్యక్ష పరిశీలనకు ప్రయత్నించినట్టూ 
తెలుస్తుంది. అభ్యుదయ రచయితలు ప్రకటించిన మేనిఫెస్టోను బ్రిటన్‌లోని బర్మింగ్‌హోం 
గ్రంథాలయంలోనూ, లండన్‌లోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్‌ కార్యాలయంలోనూ, మార్క్స్‌ 
మెమోరియల్‌ లైబ్రరీలోనూ వెతికి సేకరించారు. దీన్ని పదమూడవ సంపుటి - అనుబంధం 11 
(పు.395) లో చూడవచ్చు. తాళ్ళపాక “తిమ్మక్క” “తిమ్మప్ప అనే పాఠాంతర సమస్య వచ్చినపుడు 
వేటూరి ప్రభాకర శాస్త్రి పరిష్కరించిన గ్రంథాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానంలో గల తాళపత్ర 
ప్రతుల్ని, అధ్యయనం చేసే, తిమ్మక్క తులనాత్మకంగా గురించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. 
అన్నింటినీ ఈ పద్ధతిలో చేయాలంటే సాధ్యంకాదు. శాసనాల్ని ప్రకటించి గ్రంథరూపంలో వివరణలతో 
సహా పురావస్తుశాఖవారు అందుబాటులోకి తెస్తున్నారు. అవి ప్రాథమిక ఆధారాలు కాదని అసలు 
శాసనాన్ని చూడాలనుకొంటే, దానిలోని భాషను అర్థంచేసుకోవడానికే చాలాకాలం పడుతుంది. కనుక, 
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం రచించేనాటికి అందుబాటులో ఉన్న సాధ్యమైనంత ప్రామాణికత్వం 
ఉన్న గ్రంథాల్ని ఆకరాలుగా స్వీకరించినా, ఆ వివరాల్ని పాదసూచికల్లో పేర్కొన్నారు. ఆ గ్రంథకర్తలు 
పేర్కొన్న సిద్ధాంతాల్ని, అభిప్రాయాల్ని అన్నింటినీ అంగీకరించేయడమో, పూర్తిగా తిరస్కరించడమో 
చేయలేదు. సంయమన పూరణను చేశారు. కొన్నింటిని పరిశోధకుల నిర్భయానికే వదిలేశారు. 
అయితే, కొంచెం ప్రయత్నిస్తే, గ్రంథాన్ని స్వయంగా చూసి రాయగలిగే అవకాశం ఉన్నవాటిని కూడా 
పత్రికల్లో వచ్చిన వ్యాసాల్ని ఆధారం చేసేకొని పరిశోధన ను కొనసాగించడం వల్ల ఆకరాల నిర్ణయంలో 
'ప్రామాణికత్వానికి అనుమానం ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. మొల్ల గురించి పేర్కొంటు ' భారతి" 
లో వచ్చిన వ్యాసాల్ని తన రచనా కౌశలంతో పునర్మించేశారో. మడికి సింగన కాలాన్ని కూడా 
ఇలాగే చేశారు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న లోపాలున్నా, “ఆకరాల' విషయంలో సాహిత్య చారి త్రకారుడికి 
కావలసిన ఆకరాల్ని ఆరుద్ర గుర్తెరిగే రచనకొనసాగించారు. దివాకర్ల వేంకటావధాని కూడా సమగ్ర 
ఆంధ్ర సాహిత్య రచనలో ఆంతరంగిక సాజ్యాల్ని వివరిస్తూ ఆరుద్ర చేసిన కృషిని శ్లాఘించారు. 


5.8. సాహిత్యయుగం సవుస్యలు- ప్రమాణాలు : 


సాహిత్య చరి త్రనైనా, పరిణామాన్నైనా, వికాసాన్నైనా అవగాహన చేసుకోవడానికి ఒక పద్ధతి అవసరం. 
అది కాలాన్ని అనుసరించి గాని, ఆ కాలాన్ని ప్రభావితం చేసిన అంశాన్ని బట్టి గాని నిర్ణయించే 
అవకాశం ఉంది. సాహిత్య యుగ నిర్ణయానికి ప్రమాణాల్ని గ్రహించటంలో కొన్ని సమస్యలు 
తలెత్తుతున్నాయి. కాలాన్ని అనుసరించటం, లేదా ప్రక్రియలను ఆధారంగా విభజన చేయటం జరిగితే 
కాలాన్ని ఎక్కడనుండి ఎక్కడివరకూ ఒక యుగం గా గుర్తించాలనే విషయంలో సమస్య ఏర్పడుతుంది. 

ప్రక్రియలను అనుసరించి గుర్తించాలంటే, సాహిత్యంలో ప్రాదీన కాలంలో కొన్ని ప్ర క్రియలే ప్రాధాన్యత 
వహించినా ఆధునిక కాలంలో అనేక ప్రక్రియలలో సాహిత్యం వెలువడుతుంది. “ప్రాచీన, 


ఆధునికి అనడంలోనే కాలాన్ని అనుసరించటం, మళ్ళీ ఆధునికత విషయంలో ఏకాభిప్రాయం లేకపోవటం 
కూడా సమస్య అవుతుంది. ఆధునికత కాలవాచిగాకాకుండా, అదొకతత్త్వంగా భావించేవారున్నారు. 


158 


వేటికి ఆధునికంగాకన్సించేది కొన్నాళ్ళకు |ప్రాచీనమవుతుంది. మళ్ళీ ఆధునికంగా ఆ నాటికి ఉన్న 
ప్రమాణాలు వేరుగా ఉంటుంటాయి. 


కవుల్ని అనుసరించి యుగ విభజన చేయాలంటే ఎంతోమంది కవులు ఉంటున్నప్పుడు, ఏ కవిని 
ప్రమాణంగా తీసుకోవాలనేది సమస్య అవుతుంది. కవుల్ని పోషించిన వారిని ప్రమాణంగా తీసుకొని 
వారి పేరుతో యుగవిభజన చేయాలని భావిస్తే, పోషకులు లేని ఎంతోమంది ఉత్తమ సాహిత్యాన్ని 
సృజించారు. పోషకులకీ, వారి రచనలకీ ఎలాంటి సంబంధం కనిపించదు. 


ఇవన్నీ సాహిత్య యుగ నిర్ణయంలో ప్రమాణాలుగా తీసుకోవటంలో కన్పించే సమస్యలు. అందువల్లనే 
తెలుగులో కవుల చరిత్రలు, సాహిత్య చరిత్రలు రచించినవారందరూ వారి వారి సానుకూలతను 
బట్టి యుగ విభజన చేసినవారే గాని, ఏకాభిప్రాయంతో యుగవిభజన ఇలాగే ఉండాలనే ప్రమాణాలనేమీ 
శాసించలేకపోయారు. తెలుగు సాహిత్య చరిత్రకారుల్లో యుగవిభజన విషయంలో ఏకాభిప్రాయం 
లేకపోవడానికి మరొక కారణం, సాహిత్య చరిత్రనే శాస్త్రీయ దృక్పథం తో పరిశీలించక 
పోవడమేననేవారూ ఉన్నారో. ముందుగా, యుగ విభజన చేసుకొని తర్వాత చరిత్ర రాయకూడదనీ, 
త్రిపురనేని మధుసూధనరావు అభిప్రాయపడుతున్నారు. సాహిత్య చరిత్ర రచనలో కాలాన్ని దృష్టిలో 
పెట్టుకోవడం అవసరమేకానీ, కాలానుక్రమయుగ విభజన పురోగమనాన్ని ఆవిష్కరించలేదు. ఒక 
కవికీ తదనంతర కవికీ సంబంధాల్లో విరంతరాయతా ఉల్లంఘనన్ని వివరించేటప్పుడు వాటికి 
మూలమైనరాజకీయ, తాత్త్విక, ఆర్థిక కారణాల్ని ప్రదర్శించాలని వీరి అభిప్రాయం. యుగాల్ని రాసేటప్పుడు 
చరిత్ర గమనం దృష్టిలో ఉండాలి. ప్రతియుగంలోనూ విభిన్న (ప్రవంతులు కలిసి ఉంటాయి. కొన్ని 
ప్రక్రియలు చాలాయుగాల్లో కొనసాగుతున్నట్లు కనిసించినప్పటికీ, అవి విభిన్న యుగాల్లో విభిన్న 
సామాజిక ప్రయోజనాల్ని నిర్వహిస్తాయి. అందుకనే నిరిష్ట విషయాన్ని నిర్లిష్టంగా విశ్తేషించాలి. నిరంతరమైన 
పరస్పరమైన మార్పుల్ని పరిగణనలోకి తీసుకోవాలి. అనడంలో మార్కిస్టు దృక్పథంతో యుగవిభజన 
కొనసాగాలనే ఆలోచన కన్పిస్తుంది. 


తెలుగు సాహిత్య ఆవిర్భావ, వికాసాలను తెలుసుకోవటానికిగాని, గుర్తించడానికి గాని యుగ నిర్ణయ 
సమప్యను దృష్టిలో ఉంచుకొని సాహిత్య, సాహిత్యేతర ప్రమాణాలపై ఆధారపడటమూ కన్పిస్తుంది. 
ఒక విధమైన ధోరణి కలిగిన సాహిత్యం రూపొందడానికి ప్రేరణనిచ్చే అంశాలు ఆ సమాజంలో జరిగే 
వివిధ సంఘటనలపైనా, ఆ కాలం పరిపాలనా విధానాలవల్ల, ప్రపంచ వ్యాప్తంగా కలుగుతున్న మార్పులవల్ల 
సంభవిస్తుండవచ్చు. వీటిని ప్రమాణాలుగా గ్రహించి నిర్దుష్ట కాలపరిమితిని లేదా నిద్దిష్ట సంఘటనను 
ఆధారంగా తీసుకొని దానిని సాహిత్యంలో యుగం గా విభజించటానికి అవకాశం ఉంది. సాహిత్యంలో 
ఒక్కోసారి ప్రక్రియగాని, కవిగాని తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. కొన్నిసార్డు అన్ని ప్రక్రియలకూ, 
ఆ కాలంలో ఉన్న కవులకీ సమాన ఆదరణ లభించవచ్చు. (ప్రభావిత అంశమే “యుగం” విభజన 
నామకరణకు గురవుతుంది. 


159 


5.8.1 సాహిత్య యుగం- నిర్వచనాలు: 


యుగం అనేది ఆంగ్లంలో “Age” అనే అర్థంలో వ్యవహరిస్తున్నారు. ఆంగ సాహిత్య చరిత్ర 
లో యుగాల్ని “గ్యం:” అనడం కన్పిస్తుంది. సాహిత్య చరిత్రలో యుగం సాహిత్య సరిణామ సూచికాలైన 
కాలమానములూ” వాజ్మయంలో యుగాల్ని ఒకే దృష్టితో విభజించాలనే నియమమేమిలేదు. వాజ్యయ 
చరిత్ర కారులు తమ అభిరుచిని బట్టి సౌకర్యం కోసం ఎలాగైనా యుగ విభజన చేసుకోవచ్చు". 
ఇటువంటి సాహిత్య యుగాన్ని సాహిత్య చరిత్రకారులు నిర్వచించడానికి ప్రయత్నించారు. పింగళి 
లక్ష్మీకాంతం, ఆంధ్రసాహిత్యచరిత్ర లో సాహిత్య యుగకర్త గురించి కింది విధంగా వివరించారు. 

“ఎవని పేరుమీద ఒక కాలమునకవి వంశము ప్రతిష్ట సంపాదించునో, ఎవని నడచిన మార్గ 
మును అర్వాచీనులు శిష్యప్రాయులుగా ననుసరిం చెదరో, ఎవని అవతారమునకై ఆకాలమువందలి 
పూర్వకవుల సాధన తపః ప్రాయమగునో, ఎవడు సూత్రధారుడై కావ్య సరస్వతిని నూత్న వేషముతో 
అలంకరించి రంగమున ప్రవేశపెట్టునో, ఎవడు శ్షీణదశయందున్న వాజ్మయమును నూత్న మార్గము 
దొక్కిశ్తిమంతము చేయునో అతడు యుగ కర్త అనిపించుకొనును. ఆయాకాలములయందు వాజ్మయమున 
శైలిలో ప్రకియలో, వస్తు ప్వీకారములో కలిగెడి రూప పరిణామమునకు అతడే కర్తయు, చరిత్రను 
విభాగము చేయుట సమంజపమైన పద్ధతి..... అవసరమైనచో ఒక కాలమున సర్వోన్నతుడు అని 
చెప్పదగిన కవి కానరాక సమస్కంధులు పెక్కురున్నప్పుడు ఆ కాలమునకు ఇంకొక పేరు వాడవచ్చును”. 


ఎవరు తమ రచనల ద్వారా వర్తమాన కాలమునకే కాక భవిష్యత్తరముల వారికి అభినవోత్తేజము 
కల్గింతురో, ఎవరు గతానుగతికమైన ఘనీభవించిన భావ (ప్రపంచములో ఉదాత్తమైన ఉద్దీపనము 
కలిగింతురో, ఎవరు తమతరువాత అనేక కవులకు అమకరణీయము లౌదురో వారిని సాహిత్య రంగమున 
యుగకర్తలనవచ్చును. అని యుగ విభజన ్రస్తావననను సినారే చేశారు. ** 


జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు లో సాహిత్యయుగం గురించి చెప్తూ 
"మార్పుగా, నవ్యతగా వెలువడే ప్రయోగాలు ఒక సంప్రదాయాన్ని నెలకొల్ఫే వరకూ సాగిన కాలాన్ని 
సాహిత్యయుగం' గా పరిగణించవచ్చు నన్నారు". 


జి,నాగయ్య “తెలుగు సాహిత్య సమీక్షలో ఈ విషయాన్ని నిర్వచిస్తూ 'కొన్ని విశిష్ట సమాన 
ధర్మములు గల ఒక కాలపరిమితి, వాజ్మయ చరిత్రమున కొన్ని విశిష్ట లక్షణములు గల వాజ్మయము 
ప్రారంభించిన దాదిగా మరలనట్టి ప్రాధాన్యము నశించి (క్రొత్తదియగు భిన్న వర్గమునకు చెందిన లక్షణములు 
గల వాజ్మయము ప్రారంభించు వరకు గల కాలమును యుగమనవచ్చును" అన్నారు. 

ఈ నిర్వచనాల్లో ప్రభావిత అంశాలు, సాహిత్య అభివృద్ధి, వికాసం, కాలపరిమితి, వంటి విశిష్ట 
లక్షణాలు సాహిత్యయుగంలో ప్రాధాన్యాన్ని వహిస్తూంటాయని, దాన్ని అనుసరించే సాహిత్య చరిత్రకారులకు 
ఉండే దృక్పథాన్ని బట్టి యుగ విభజన చేస్తుంటారని స్పష్టమవుతుంది. 


5.8.2. కవుల, సాహిత్య చరిత్రలు-యుగ విభజన: 
తెలుగులో కవుల చరిత్రలు, సాహిత్య చరిత్రలు వెలువడినప్పటికీ, వీటిలో యుగ విభజన ఒక్కదానిలో 

ఒక్కో విధంగా ఉంది. 

1829 లో కావలి రామస్వామి రచించిన Biographical sketches of Deccan poets లో యుగ 

విభాగాన్ని పాటించకుండా తమకి తెలిసిన కవుల్ని గురించిన సమాచారాన్ని ఇవ్వడమే రచనా పద్ధతిగా 

కన్ఫిస్తుందోి. 

1893 లో వెలువడిన గురజాడ (శ్రీరామమూర్తి “కవిజీవితములు” లో భారతాం(ధ్రకవులు, 
రామయణాం (ధ్ర కవులు, ఆంధ్ర పంచ కావ్య కవులు, ఆంధ్ర ద్భృర్థికావ్యకవులు, ప్రౌఢ (ప్రబంధకవులు, 
పురాణ కవులు అని ప్రక్రియాపరమైన యుగ విభాగం కూడా చేశారు. ఇదికూడా చారిత్రకమైన 
ఆధారాలతో ప్రామాణికంగా జరిగిన రచనగా పరిశోధకులు భావించడంలేదు*, 


1917 లో కందుకూరి వీరేశలింగం “ఆంధ్ర కవుల చరిత్రము” మూడు భాగాలుగా విభజించి, 
పూర్వకవులు, మధ్య కవులు, ఆధునిక కవులు అని విడివిడిగా ప్రచురించారు. కందుకూరి ఆధునికులని 
చెప్పిన ఒక్క కవికూడా ఆధునికుడు కాడనీ, ఈ యుగ విభజన ఏ విధంగానూ సమర్థనీయం 
కాదన్నవారున్నారో. కానీ, ఈ రచనలో గల విశిష్ట లక్షణాల్ని ఆహ్వోనిం నవారూ ఉన్నారో. 


1920 లో వెలువడిన వంగూరి సుబ్బారావు “ఆంధ్ర వాజ్మయ చరిత్ర” లో మొదటి భాగాన్ని 
నన్నయ పూర్వ యుగంగాను, రెండవభాగాన్ని నన్నయ తరువాత యుగంగాను విభజించారు. మొదటి 
భాగంలో ఆంధ్ర భాష వాజ్మయం వంటి విషయాల్ని, రెండవభాగంలో పురాణాలు, ప్రబంధాలు, 
ద్విపద కావ్యాలు, వీరగీతాలు, గేయాలు శతకాలు, వచన కావ్యాలు....అని ప్రక్రియాపరమైన యుగ 
విభాగం చేశారు”. 

1928 లో కవిత్వవేది (కల్లూరి వేంకట నారాయణరావు) రచించిన “ఆంధ్ర వాజ్మయ చరిత్ర 
సంగ్రహము" ఆంగ్ర సాహిత్య (ప్రభావంతో రచించినట్లు గ్రంథకర్త మాటల్ని బట్టి తెలుస్తుంది. 
గ్రంథాన్ని మొత్తం అయిదు ఖండాలు (అధ్యాయాలు) గా విభజించి, ప్రతి అధ్యాయాన్ని యుగాలవారిగా 
విభజ చారు. ప్రథమ ఖండంలో - అజ్షతయుగాన్ని, ద్వితీయఖండంలో చాళుక్య యుగం, కాకతీయుల 
యుగం, తృతీయ ఖండంలో రెడ్డి, నాయక, కర్ణాటక యుగాలు, చతుర్ధ ఖండంలో మధ్యమయుగం, 
సంధియుగం, పంచమ ఖండంలో నవయుగం అనే విధంగా విభజించారు. 1928 నాటికే ఒక 
పరిశోధనా విధానాన్ని (Meth0dం10gy) పాటించిన గ్రంథంగా దీనికి పరిశోధకులు భావిస్తున్నారు”. 


1932 లో బసవరాజు అప్పారావు “ఆంధ్ర కవిత్వ చరిత్రము” లో రసభావార్ని అనుసరించి ఆరు 
విభాగాలు చేశారు. అవి 1. రసాత్మకం వాక్యం కావ్యమ్‌, 2. రస ప్వరూప నిరూపణము 3. మానవ 
ధర్మమున రసము దేనినాశ్రయించకొనెను 4. అనంతోవైరపః 5. భావనలు, భావనాశక్తి 6. భావ 


161 


ప్రకటనము అని ప్రాచ్య, పాశ్యాత్య విమర్శకుల, లాక్షణికుల సాహిత్య సిద్ధాంతాల్ని సమన్వయాత్మకంగా 
పొందుపరిచారు. 

1946 లో ప్రారంభించి 1971 నాటికి 14 సంపుటాలుగా “ఆంధ్రకవితరంగిణి” ని చాగంటి 
శేషయ్య వెలువరించారు. కవుల్ని వివరించడం, రాజవంశాలవర్షనలతో నిండినరచన, అనవసరమైన 
ప్రసంగాలతో, దీని ఆకారాన్ని పెంచారేతప్ప, దీని వలన సాహిత్య లోకానికి కొత్తగా చెప్పిందే మీలేదనే 
విమర్శకు గురైన రచన" కానీ, దీనిలో స్థల, కాల, కర్తృత్వ చర్చల్ని ఆరుద్ర చాలావరకూ పరిశీలనకు 
తీసుకున్నారు. 

1929 లో ప్రథమముద్రణలో కాశీనాథుని నాగేశ్వరరావు “ఆం ధ్రవాజ్మయ సూచిక” ప్రచురించారు”. 
ఈ సూచికకు ముందు ఒక సుదీర్ణ పీఠీకను రచించారు. దీన్నే తర్వాత కాలంలో “ఆంధ్ర వాజ్మయ 
చరిత్రము” (1947) గా మార్పు చేశారో. 


కాశీనాథుని నాగేశ్వరరావు “ఆంధ్ర వాజ్మయము”ను కాలాన్ని బట్టి నాలుగు రకాలుగా 
విభణించవచ్చునన్నారు. 


1. అజ్ఞాతయుగము = (నన్నయకు పూర్వం ఉన్న సాహిత్యం - శాసనాలు) 
(ఆం(ధరాజాల కాలంనుండి 1050 వరకూ) 

2. ఆదియుగము = (నన్నయ కాలం నుండి తిక్కన కాలంవరకూ 1050-1450) 

3. మధ్యయుగము - (కృష్లదేవరాయలకాలంనుండి కాకునూరి అప్పకవికాలం వరకూ 


1500-1750 ప్రాంతం) 
4. ఆధునికయుగము - (ఆరక విద్యావ్యాప్తినుండి 1750 - తరువాత - ఇది మిశ్రమయుగం) 
భావవ్యాసనమును అనుసరించి వాజ్మయాన్ని నాలుగు రకాలుగా విభజించవచ్చునన్నారు. 
1.జ్ఞానయుగం 2.భక్తియుగం 3. శృంగారయుగం 4. సాంకర్యయుగం. 


1949 లో ఖండవల్లి లక్ష్మీరంజనం “ఆంధ్ర సాహిత్య సంగ్రహము” వెలువడింది దీనిలో కవుల 
చరిత్ర- సాహిత్యశాఖల చరిత్రను రచించినట్లు రచయిత చెప్పారు. ఆంధ్రజాతి, నస్జోస్తార్వయుగం, 
ఆదికవి నన్న్మయ- ఆతని సమకాలికులు, నన్నయ తిక్కనల నడిమ కాలం, తిక్కన యుగం, ఎర్రన 
యుగం, శ్రీనాథ యుగం, కృష్ణదేవరాయల యుగం, అనంతర (ప్రబంధయుగం, కొందరు తెలంగాణా 
కవులు 17,18 శతాబ్దాలో కొందరు ప్రసిద్దాంధ్రకవులు. ఇలా (ప్రముఖ కవులను బట్టి యుగ విభాగం 
చేసి వారి కాలంలో వచ్చిన కొంతమంది కవుల్ని, రచనల్ని విశ్లేషించారు. చారిత్రక కావ్యాలు యక్షగానాలు, 
శతకములు, అని ప్రక్రియాపరమైన విభాగంతోపాటు, ఆంధ్ర కవయిత్రులు అనే విభాగం” తెలంగాణా 
కవులనే విభాగం కూడా చేయడం వల్ల దీనికొక ఒక ప్రత్యేకతను సంతరించుకొనేటట్లు చేసిందో. 


162 


1950లో మధునాపంతుల సత్యనారాయణ రచించిన “ఆంధ్ర రచయితలు” లో చిన్నయసూరితో 
ప్రారంభించి తుమ్మల సీతారామ మూర్తి చౌదరి వరకూ సుమారు వందమంది రచయితలను పరిచయం 
చేశారు. కవుల పరిచయాన్ని కాలక్రమ పద్ధతిలో చెప్పారు. ఈ గ్రంథాన్ని సమగ్రమైన కవిజీవితాలుగా 
గుర్తించడానికి వీలులేదనే అభిప్రాయం కన్పిస్తుందోో. చాలా సంక్షిప్తంగా కవుల్ని, కావ్యార్ని వివరించారు. 


1953లో నిడదవోలు వేంకటరావు “తెలుగు కవుల చరిత్ర" గ్రంథాన్ని రచించారు. దీన్ని ఆరు 
ఖండాలుగా విభజించారు. ప్రథమఖండం (800- 1000) నన్నయ పూర్వయుగం (తూర్పు చాళుక్యులు) 
ద్వితీయ ఖండం (1000- 1100) నన్నయయుగం ( తూర్పుచాళుక్యులు- రాజరాజనరేంద్రుడు) తృతీయ 
ఖండం (1100-1250) శివకవియుగం (కొత్తపి, పాకనాటి చోళులు కాకతీయ సామ్రాజ్యస్థాపన), 
చతుర్థ ఖండం (1250-1350) తిక్కనయుగం (నెల్లూరి చోళులు), పంచమ ఖండం (1330-1400) 
ఎట్టా ప్రగడ యుగం (రెడ్డిరాజ్యన్థాపన, విజయనగర స్థాపన), షష్టఖండం (1400-1500) (శ్రీనాథ 
యుగం (కొండవీటిరెడ్డు) జనశ్ళతిని ఎక్కువగా స్వీకరించడం ఈ రచనలో కన్పిస్తుందో. తెలుగు, 
కన్నడ సాహిత్యాల మధ్యగల సంబంధాన్ని సోదాహరణంగా వివరించిన వారిలో విడదవోలు వెంకటరావుని 
ప్రథములు చేసిన రచనగా దీన్ని కొంతమంది భావిస్తున్నారు”. 


1956లో బులుసు వెంకటరమణయ్య “ఆంధధ్రకవిసప్తశతి" ని వెలువరించారు. కవులనామాలను 
బట్టి, అకారాది క్రమంలో వివరించిన సంక్షిప్తగ్రంథం. సుమారు ఏడువందలమంది కాలం, గోత్ర, 
బిరుదులు, కృతులు వివరించిన గ్రంథం. కవుల చరిత్రను ఒక 10౧6ల గా ఈ (గ్రంథాన్ని 
అభివర్షించినవారున్నారు. 

1957 లో శిష్టారామకృష్ణశా స్త్రీ రచించిన ఆంధ్ర వాజయచరిత్ర సర్వస్వము” మూడుసంపుటాలుగా 
ప్రణాళిక ఉన్నప్పటికీ, మొదటి సంపుటిమా త్రమే వెలువడింది. ప్రాజ్నన్నయ యుగం, కవిత్రయ యుగం, 
(శ్రీనాథ యుగం, పెద్దన యుగం, దక్షిణాంధ్ర యుగం, ఆధునిక వాజ్మయయుగంగా విభజించి, గ్రంథాన్ని 
మళ్ళీ పదిప్రకణాలుగా పేర్కొన్నారు”. 

1958లోఊటుకూరి లక్ష్మీకాంతమ్మ “ఆంధ్రీకవయిత్రులు' పేరుతో 13వ శతాబ్ది నుండి 
ఆధు కయుగం వరకూ సుమారు రెండువందలమంది కవయిత్రులను పరిచయం చేస్తూ ఒక గ్రంథాన్ని 
వెలువరించారు. కవయిత్రుల కవిత్వాన్ని, శైలివంటివాటిని సంక్షిప్తంగా కొనసాగించారు. ఈ కవయిత్రుల్ని 
అయిదు తరాలుగా విభజించారు. ప్రాచీనాంధ్ర కవిత్వము (తాలితరము), వీరేశలింగయుగము 
(మలితరము), ఆధునికాంధ్ర యుగము (మూడవతరము), అధ్యతనాంధ్రయుగము (నాల్లవతరం), 
నవ్యాంధ్రయుగము (ఐదవతరము), 

1958లో దివాకర్ల వేంకటావధాని “ఆంధ్రవాజ్కయచరిత్రము' ప్రచురించారు. ప్రాజ్న్బన్నయయుగం, 
భాషాంతరీకరణయుగం, కావ్యయుగం, (ప్రబంధయుగం, దక్షిణాంధ్ర యుగం, ఆధునికయుగం, 
శతకాలు, జానపదగేయ వాజ్యయం, నాటకాలు, నవలలు- కథానికలు, జీవిత చరిత్రలు, వ్యాసములు, 
విమర్శలు - పరిశోధనలుగా విభజించారు". 


1958 లో కూర్మావేణుగోపాలస్వామి సంపాదకత్వంలో “ఆంధ్రవాజ్యయ సంగ్రహ చరిత్ర” 
వెలువడింది. తెలుగు సాహిత్యాన్ని సంస్కృత సాహిత్య సంపర్కంతో వెలువడిందని' భావించిన దీన్ని 
పరిశోధకులు పూర్వయుగంగాను, పాశ్యాత్య సాహిత్య సంపర్కంతో వెలువడిందని భావించిన సాహిత్యాన్ని 
నవ్యయుగం గా విభజించవచ్చునన్నారు. అయితే, మొత్తం గ్రంథాన్ని అయిదు ప్రకరణాలుగా విభజించారు. 
మొదటి ప్రకరణంలో ప్రాచీనాంధ్ర వాజ్మయం, మళ్ళీ దీనిలో నన్నయ పూర్వకాలం, తరువాతి కాలంగా 
పేర్కొన్నారు. రెండవ ప్రకరణంలో దక్షిణాంధ్ర వా జయం, మూడవ ప్రకరణం ఆధునిక గద్య వాజ్ఞియం, 
నాల్గన 'ప్రకరణం- నవ్యకవిత్వం, ఐదవ ప్రకరణం తెలుగునాటకాలుగా విభజించారు. గంటి 
జోగిసోమయాజి, కొర్లపాట శ్రీరామముర్తి, జీరెడ్డి చెన్నారెడ్డి, విద్వాన్‌ విశ్వం, కూర్మా వేణుగోపాలస్వామి 
ఈ అయిదు ప్రకరణాలను రచించారు. ఒకో ప్రకరణాన్ని మరికొన్ని విభాగాలు చేయడం దీనిలో 
విశిష్టత”. 

1965లో ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం రచన ప్రారంభించి, ముగించే సరికి మరికొంతమంది 
సాహిత్య చరిత్రలను వెలువరించారు. 


ఆరుద్ర తర్వాత సాహిత్య చరిత్ర ల్లోనూ యుగ విభజన చేయడంలో ఏక సూత్రత కనిపించడంలేదు. 


1974లో “ఆంధ్ర సాహిత్య చరిత్ర” పింగళి లక్ష్మీకాంతం పేరుతో ఒక గ్రంథం వెలువడింది. 
ఇది అసంపూర్ణమైనా, దీనిలో ప్రాజ్నన్నయ యుగం, నన్నయయుగం, శివకవియుగం, తిక్కన యుగం 
ఎజ్జన యుగం, శ్రీనాథుని యుగం, కృష్ణ దేవరాయలయుగం, దక్షిణాంధ్ర యుగం, శ్నీణయుగం, 
ఆధునిక యుగం పేర్లతో యుగ విభజన చేశారు. దీనిలోనూ కవుల్ని, సాహిత్య పరిణామ క్రమాన్ని, 
కాలాన్ని బట్టి విభజించటం కన్పిస్తుంది. దీన్ని చాలామంది ఆదర్శప్రాయమైన యుగ విభజనగా 
పేర్కొన్నారు.” 


1974 లోనే వెలువడిన “ఆంధ్రవాజ్యయ చరిత్ర సంగ్రహం” రచయిత వారణాసి వేంకటేశ్వర్లు. 
పాఠ్యగ్రంథాల కోవకి చెందినదే అయిన్పటేకే, కవిత్వరీతుల్ని, రసపోషణ వంటి విషయాల్ని చర్చించిన 
గ్రంథం. దీన్ని ప్రాజ్జన్నయ యుగం, నన్నయ యుగం, తిక్కన యుగం, ఎజ్జున యుగం, శ్రీనాథయుగం 
అక ఇలా యుగకర్తల్ని అనుసరించి యుగ విభజన చేశారు.” 


1983,1985లలో, రెండు సంపుటులుగా జి, నాగయ్య “తెలుగు సాహిత్య సమీక్షను ప్రచురించారు. 
సాహిత్యాభిలాష గల వారికే కాకుండా పరీక్ష దృష్టితో చదివేవారికీ ఉపయోగకారిగా రాసిన గ్రంథమిది. 
సాహిత్య అథ్యయన పద్ధతులు, యుగ విభజన చర్చలతో పాటు, (క్రీ.శ 1000 క ముందట తెలుగు 
భాష- సంస్కృత పాకృతములతో గల సంబంధం, నన్నయకు, పూర్వపు తెలుగు కవిత, తెలుగులో 
నన్నయ ఆదికవి, మార్గదేశి సంప్రదాయాలు, నన్నెచోడుని జానుతెలుగు, వస్తుకవిత, శివకవుల 
రచనా వైశిస్ట్రఘు, తిక్కన, ఎర్రన, శ్రీనాథుని యుగం, పురాణేతిహాస ప్రక్రియలు - మొదటి సంపుటిలో 
చర్చించారు. రెండన సంపుటిలో అష్టదిగ్గజములు, కృష్ణదేవరాయులు, ప్రబంధయుగం, యక్షగానవాజ్మయ 
చరిత్ర, చారిత్రక కావ్యాలు, తెలుగు కవయిత్రులు, దశ్నిణాం(ధ్ర యుగ సాహిత్యం, సంస్థానములు 


164 


- తెలుగు సాహిత్య పోషణము, వేమన, శతక వాజ్మయ చరిత్ర క్షీణ యుగం, ఆధునికాంధ్ర కవిత్వము 
- ప్రాదుర్భావ వికాసములు, తెలుగు జానపద కవిత్వము, ఆంధ్ర నాటక సాహిత్య పరిణామ, తెలుగు 
నవలా వికాసము, తెలుగు కథ - కథానిక, తెలుగు సాహిత్య వ్యాసములు, విమర్శలు, పరిశోధనలుగా 
విభజించారు. 

కవుల్ని, ప్రక్రియల్ని, సాహిత్య పరిణామ క్రమాన్ని అనుసరించి, సాహిత్యాన్ని సమీశించిన గ్రంథాలుగా 
వీటిని చెప్పుకోవచ్చు. 

1986లో “తెలుగు సాహిత్య చరిత్ర” పేరుతో కలిదిండి వేంకటరామరాజు సంపాదకుడుగా, వైద్యుల 
కృష్ణారావు, వాడవల్లి చ క్రపాణిరావులు బి. ఏ. స్పెషల్‌ తెలుగు విద్యార్థులకోసం ఒక గ్రంథాన్ని రచించారు. 
తెలుగు అకాడమీ ప్రచురించిన ఈ (గ్రంథంలో 'ప్రాజ్షానన్నయ యుగం, నన్నయ యుగం, శివకవి 
యుగం, తిక్కన యుగం, ఎజ్జన యుగం, శ్రీనాథ యుగం, రాయల యుగం, రాయల అనంతర 
యుగం, ఆధునిక యుగంగా అధ్యయన సౌలభ్యానికి విభజించామన్నారు”. 


1986 లో ఇంద్రగంటి హనుమచ్చాస్త్ర “ఆరుయుగాల ఆంధ్ర కవిత' పేరుతో ఒక గ్రంథాన్ని 
రచించారు. ఆంధ్ర కవితా వికాసాన్ని కళాత్మకంగా ఆరు జ్వుతువులుగా విభజించారు.” ఇంకా, 
ముదిగొండ సుజాతరెడ్డి, ద్రొనా.శా స్త్ర) తెలుగు సాహిత్య చరిత్రల్ని రచించగా, కె.కె. రంగనాథచార్యులు 
తెలుగు సాహిత్య వికాసం (గ్రంథాన్ని రచించారు. ఇన్ని గ్రంథాలు “సాహిత్య చరిత్ర” ను విశదీకరించే 
ప్రయత్నం చేసినా యుగవిభజనలో ఏకాభిప్రాయం కన్పించకపోవడం, యుగవిభజనను నిరసంగా 
చేయలేమని తెలుపుతుంది. 


5.8.3. సమగ్ర ఆంధ్ర సాహిత్య యుగవిభజన- ఏకసూత్రత : 


సాహిత్య చరిత్ర రచనకు శాస్త్రీయమైన ఒక పద్ధతి అంటూ నిద్దేశించటం సాధ్యంకాదని యుగవిభజన 
సమస్యలు, ప్రమాణాల్ని బట్టి తెలుస్తుంది. ఈ సమస్యల్ని బేరీజు వేసుకొన్న ఆరుద్ర, ఆంగ సాహిత్య 
చరిత్రలో పోషకులను ఆధారంగా చేసుకొని యుగవిభజన ఉన్నట్లే, తెలుగు సాహిత్య చరిత్రలో 
యుగవిభజన కాలాన్ని అనుసరించి, చారిత్రక పరిస్థితుల్ని క్రమంగా అధ్యయనం చేయడానికి వీలుగా 
రాజుల, పోషకుల్ని అనుసరించి చేశారు”. అయితే, మొదటి సంపుటి నుండి చివరి (పదమూడవ) 
పంపుటి వరకూ ఈ పద్ధతిని కొనసాగించగలిగారా? అనేది యుగవిభజన లో ఏకసూత్రతను 
తెలియజేస్తుంది. సూత్రం అంటే ఒక నియమం,(01901016) మొదటి నుండి చివరి వరకూ ఒకే 
నియమాన్ని పాటించడం “ఏకసూత్రత” క్రమబద్ధమైన నిర్మాణ పద్ధతి ఉంటేనే ఏకసూత్రత 
ఉన్నట్టవుతుంది. ఆదిలో వేసుకొన్న ప్రణాళిక ప్రకారమే నిర్మాణం సాగడం దీనిలో జరగవలసి ఉంటుంది. 


యుగవిభజన ను ఆరుద్ర తొ.ము.లో ఉజ్జాయింవు ప్రణాళిక అనీ, మరికొన్ని మార్పులు చేసిన 
యుగవిభజన అనీ, మొదట్లో వేసుకున్న ప్రణాళిక అనీ చాలాసార్లు యుగవిభజనను మార్పుచేశారు. 
వీటన్నింటినీ సమగ్ర ఆం ధ్ర సాహిత్య తొలిము ద్రణ- పునర్ముదణల మార్పులు- చేర్చులు లో వివరించడం 


165 


జరిగింది. ప్రస్తుతం, యుగవిభజనను ఆరుద్ర 'సమర్థించుకున్న పద్ధతినీ, దానికెంతవరకూ సమన్వయం 
కుదురుతుందో లేదో పరిశీలించడం వల్ల ఏకసూత్రత అవగాహనకొస్తూనే, సాహిత్య చరిత్రకారుడుగా, 
పరిశోధకుడు గా ఆరుద్ర చేసిన ప్రయత్నం తెలుస్తుంది. 


5.8.3.1. యుగవిభజన ఆరుద్ర భావపరిణామం : 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి నుండీ యుగవిభజనను సమర్థించుకొంటూ రచన 
కొనసాగించినా, ఆరవ సంపుటి నవాబుల- ఆరవీటి రాజులయుగాల నుండి “సమర్థింపు' లో కొంత 
మార్పు కన్పిస్తుంది. కవుల స్వభావాల్ని రాజుల్ని అతిగా కీర్తించడంలోగల ఆంతర్యాన్ని విశదీకరించే 
దిశగా సాగింది.(పు.ము V1-ఫు.4) ఇబ్రహీం కుతుబ్‌షాహీని హరిశ్చంద్రుడు, నలుడు.... వీళ్ళ వరసలో 
“మల్కి భరామచం ద్రుడే యేడవ చక్రవర్తి పదునేడవరాజు ధరాతలమ్మునన్‌” అనే పద్యాన్ని 'చాటుపద్యమణి 
మంజిరి' నుండి స్వీకరించి ఈ యుగకవుల రచనా స్వభావాల్ని వివరించారు. అయినా జమీందారీ 
నవ్యసాహిత్యయుగార్ని వివరించేటప్పటికి ఆరుద్ర భావజాల వివరణలో పరిణామం కన్పిస్తుంది. 
పదకొండవ సంపుటిలో రాజ్యాలూ, రాజలాంఛవాలూ, బిరుదులు పోయిన పాలకులు, తమ ఆ శ్రితులను 
పోషించలేకపోయారు. ఎందరికో జీవనోపాట్గులు పోయాయి, (పు : 7) బ్రిటీష్‌వాళ్ళు ఆర్థికంగా తెచ్చిన 
మార్పుల వల్ల సంస్థానాధీశ్వరులు తమని తాము కాపాడుకోవడానికీ ప్రయత్నాలు చేసుకోవడానికే 
సరిపోయేది. విక్టోరియా మహారాణికి "బ్రిటిష్‌ దేశపు మహారాణి” బిరుదుతోపాటు ఎంప్రెస్‌ ఆఫ్‌ 
ఇండియా (భారతదేశపు చక్రవర్తిని) అనే బిరుదు అవసరమని భావించి, బ్రిటీష్‌ పార్లమెంటు “రాయల్‌ 
టైటిల్‌ చట్టూన్ని ఆమెదించింది. ఇండియాలోని సమస్తజనులూ సంస్థానాధీశ్వరుల సమక్షంలో 
ప్రకటించాలని నిర్ణయించడం, ఢిల్లీలో (1877 జనవరి ఒకటవతేదిన) నిర్వహించదం పెట్టిన “ఇంపీరియల్‌ 
దర్చారు' హడావిడిలోనే సంస్థా ధీశ్వరులు మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో కొక్కొండవేంకట రత్నం 
తో పాటు వీరేశలింగం కూడా మహారాణిని కీర్తిస్తూ పద్యాల్ని వర్ణించారనడంలో మొదటి సంపుటి 
నుండి పదకొండవ సంపుటి కొచ్చేసరికి రాజుల, పోషకుల యుగ విభజనలో గల పరిణామం బాగా 
సుష్తమవుతుంది. ఆర్థిక అంశాలు సాహిత్య సృష్టిని లేదా ఉత్పాదన చేయడంలో దిశానిర్దేశం చేస్తుంచాయనే 
మార్క్స్‌సిద్ధాంతంతో 'సమన్వయించడానికి ఆరుద్ర ప్రయత్నించారు. 


మార్క్సిజానికి ఆర్థిక అంశాలు పునాది. ఈ పునాదిమీద ఆధారపడిన అనేక ఉపరితల అంశాల్లో 
సాహిత్యం ఒకటని సైద్దాంతిక చర్చలోతేలింది. రచనను చారిత్రక సందర్భంలో పరిశీలించడం, 
సామాజిక వాస్తవాల్ని భౌతిక దృక్పథంతో పరిశీలించడం, జీవితాన్ని నడిపించే శక్తులేవో, అడ్డుపడేనేవో, 
వాటిని సమర్థించేవారిని వ్యతిరేకించే వారిని పరిశీలించాలనేది మార్క్సిస్టు దృక్పథంతో చేసే వివేచన 
అవుతుంది ఈ అంశాల్ని, ఆరుద్ర యుగవిభజన చేయడంలో వచ్చిన పరిణామంతో సమన్వయించి 
చూసినట్లయితే, అస్తిత్వం నుండి చైతన్యం పుడుతుందనే భౌతికనాద అవగాహన కన్పిస్తుంది. పదార్థ 
భౌతిక మూలంకనుక, సామాజిక భౌతిక జీవితం నుండి సామాజిక చైతన్యం పుట్టుకొస్తుందనే దృష్టితోనే 
“ఆధునిక అభ్యుదయయుగం” గా ఆరుద్ర మార్కిస్టు సిద్ధాంతంతో పరిశీలించే అవకాశం ఉన్నట్లే 


166 


యుగవిభజనను కాలానుసరణ, చారిత్రక పద్ధతిలో రాజుల్ని, పోషకుర్ని ఆధారం చేసుకున్నా, వివేచన 
మాత్రం వాస్తవాల్ని వివరించే పద్దతిలో కొనసాగింది. కానీ, కేవలం తొ.ము.నే పరిశీలించేవారికి 
ఈ పద్ధతి అవగతం కాదు. పైగా, ఒకయుగంలో ఉండవలసిన కవుల్ని మరొకయుగంలో కూడా 
చేర్చారు. అందుకనే తొ.ము. వెలునడుతున్నప్పుడే కొందరు ఈ యుగవిభజనను విమర్శించారు”. 


5.8.3.2. ఆరుద్ర యుగ విభజనపై విమర్శలు : 


తొలిముద్రణ నెలనెలా పత్రిక వలే వెలువడుతున్నప్పుడే పత్రికల్లోనూ, సమగ్ర ఆంధ్ర సాహిత్య 
సంపుటికి రాసిన “పీఠిక ల్లోనూ కొంతమంది ఆరుద్ర చేసిన యుగవిభజన నచ్చలేదనీ, సరైన ప్రణాళిక 
లేదనీ, అవకతవకలున్నాయనీ, ఒక యుగంలో ఉండవలసిన కవులు, మరొక యుగంలో కన్పిస్తున్నారనీ, 
గజపతుల పేరుతో ఒక ప్రత్యేకయుగం పెట్టవలసిన పనిలేదనీ, కొంతమంది కవుల గురించి విస్తారంగా 
పేర్కొని, ఆకవి పేరుతో కాకుండా, ఆ కాలంనాటి రాజుల పేరుతో యుగ విభజన చేశారనీ, తెనాలి 
రామకృష్ణుని చిత్రలేఖనం వలే విడ్డూరంగా కనపడుతుందనీ అనేకరకాలుగా యుగవిభజన గురించి 
విమర్శలు చేశారు”. వీటిని వివరించడంలో ఆరుద్ర ఎంతవరకూ కృతకృత్యుడయ్యారో పు.ము. 
సమ" ఆంధ్ర సంపుటుల్ని పరిశీలించడం వల్ల అర్థమవుతుంది. వీటిని వివిధ శీర్షికలుగా అధ్యయనం 
చేయవచ్చు. 
5.8.3.2.1. కొంతమంది కవులకు అధిక (ప్రాధాన్యం : 

తొ.ము. రెండవ సంపుటిని విమర్శిస్తూ విశ్వనాథ సత్యనారాయణ “మొత్తం రెండువందల యాభైమూడు 
పుటల్లో తిక్కనగారి గురించి 85 పుటల్ని, తక్కిన 168 పుటల్లో పదహారుగురు గురించి రాశా”రన్నారు. 
“ఈ లెక్కలో “కాకతీయ యుగం” అనడం కంటే తిక్కనయుగం అంటేనే బాగుంటుందేమో అదే 
నగూడదేమో! కాకతీయ యుగమే బాగుంది” అన్నారో. 


a 


తొలిముద్రణ కాకతీయ యుగం (రెండవ సంపుటి) విశ్వనాథ వారన్నట్టు 250 పుటలు మాత్రమేకాదు. 
ఇన్నర్‌టైటిల్‌, ముందుమాటలు, ఉపయుక్త గ్రంథసూచికలు కాకుండానే 253 పుటలులో ఉంది. 
తిక్కనసోనుయాజి గురించి 50 నుండి 134 పుటల వరకూ వివరించారు. అంటే 85 పుటల్లోనే 
విశ్లేషించారు. పునర్ముద్రణలో 260 పుటల్లో ఉన్న సంపుటిలో తిక్కన గురించి 54 నుండి 118 
పుటల వరకూ 84 పుటల్లోనే పేర్కొన్నారు. విశ్వనాథ వారి విమర్శలో కొంత సవిమర్శకదృష్టి 
గోచరిస్తుంది. “ఒకే కవిని గురించి అన్ని పుటల్ని చెప్పినప్పుడు, “తిక్కన యుగం” అంటే సరిపోతుంది 
కదా!” అని వెంటనే “కాదనీ” ఆరుద్ర విభజనే సమంజసమన్నారు. కానీ, శివకవుల గురించి వివరిస్తూ 
“తిక్కనను చూచి శివకవులు రాయలేదు, ఆనాటి సారస్వతం మీద శివకవులముద్రే ఎక్కువగా ఉంది. 
పాల్కురికి సోమనాథుని గురించి తగినంత రాయలేద”ని విశ్వనాథ అన్నారు*. 


దీన్ని సహృదయ విమర్శగా భావించిన ఆరుద్ర, పునర్ముద్రణలో పాల్కురికి సోమనాథుడి గురించి 
మరింత సమాచారాన్ని పెంచి రచించడమే కాకుండా తాత్త్విక చర్చకూడా చేశారు. అయితే, తిక్కన 


167 


గురించి ఎక్కువగా రాశారనే దాన్ని ఆలోచిస్తే తెలుగులో వెలువడిన భారతంలో గల 18 పర్వాల్లో 
15 : ర్వాల్ని చక్కని తెలుగు పలుకుబళ్ళతో అందించడం వల్ల విస్త్రతంగా రాసినా, పు.ము.లో 
తగ్గించలేదు. భారతమేకాకుండా నిర్వచనోత్తరరామాయణం కూడా తెలుగు సాహిత్యనికి విశిష్టమైన 
భావాల్ని అందించింది. విశ్వనాథ వారి విమర్శ, తిక్కన గురించి చేసినప్పటికీ, మిగిలిన సంపుటాల్లోనూ 
కొంతమంది పట్ల ప్రత్యేక (ద్ధని ఆరుద్ర కలిగి ఉండటం వల్ల పుటల విస్తరణ, సమగ్రతకు కొంత 
భంగవాటీల్లేటట్లు “యుగవిభజని తయారైంది. తిక్కన గురించే అధికంగా విశ్లేషణ చేసి కూడా 
“తిక్కన యుగం” అని పేరు పెట్టకుండా, “కాకతీయయుగం' అనిపేరు పెట్టడాన్ని పరిశీలించడం 
అవసరం. ఈ యుగంలో జైనులు, శైవుల శృంగార లీలల్ని “ బసవపురాణం' “పండితారాధ్యచరిత్ర'లను 
బట్టి వివరించారు. ముక్రసంగయ్య కథ, అమాయకుడైన భక్తుడు వేశ్యల ఇంటికెళ్ళిన పరిస్తితిని బట్టి, 
ఆనాటి భక్తుల్లో ఉండే రసికతను వివరించారు (పు.ము 11-పు.8). రాజసేవలో వారకాంతలు 
“లలితమంజుల విమలాంగలతలు వెలుగ సూత్మునస్తా భరణం”లో సంచరించేవారని కామందక 
నీతిశ్నాస్త్రగ్రంథాన్ని బట్టి నాటి సామాజిక జీవనాన్ని విశ్లేషించారు. సామాజిక వాస్తవాన్ని వర్ణిస్తూనే, 
గణపతిదేవ చక్రవర్తి మరిది జాయపసేనాని “నృత్తరత్నావళి"; విద్యానాథుని ' ప్రతాపరుద్రయశో భూషణం; 
వెలువడినవి. ఈ కాకతీయ యుగంలోనే! ప్రతాపరుద్రని ఆస్థానంలో సుమారు 200 మంది తెలుగు 
కవులు ఉండేవారనీ (పు.19) అందరి గురించి తెలుసుకొనే అవకాశం లేకపోయినా, 
తెలియవచ్చినంతమందిని వివరిస్తానన్నారు. తిక్కన, వారికుటుంబం మంత్రుల పోషణలో ఉండగానే 
అనేక రచనలు వెలువరించారు. మనుమసిద్ధికి రాయబారం వహించిన అనుభవంతో భారతంలోని 
“ఉద్యోగ పర్వం” “యుద్ధపంచకం' కళ్ళకుకట్టినట్టు వర్ణించగలిగారన్నారు. (పు.ము 11-106) రాజుల 
పోషణలో తిక్కన ఉన్నట్టు, ఆ అనుభవం రచనకి ఉపయోగపడినట్టు చెప్పడం కూడా ఆరుద్ర 
తాను చేసుకొన్న “యుగవిభజనిను సమర్థించుకోవడమే అవుతుంది. 


ఈ యుగంలో శివదేవయ్య అనేకవి గణపతిదేవచ క్రవర్తి, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. దగ్గర 
మంత్రిగా ఉంటూనే, (పు.ము 11 పు.131) శివదేవధీమణి శతకం రచించినట్లు తెలుస్తుందని 
(ఫు.133) అన్నారు. కేతన “దశకుమార చరిత్రిను తిక్కనకు అంకితమీవ్వడంలో కూడా పరోక్షంగా 
ఏదొక పోషణకై జరిగిన ప్రయత్నం ఉండొచ్చు. మెజారిటి అభిప్రాయాన్ని రాజు గౌరవించనలసి 
వచ్చేదంటూ, కేతన అనువదించిన 'విజ్ఞానేశ్వరీయం' లో “పెక్కుండ్రు గుడి సమయం/ బొక్కటి 
గల్పించి నడుపుచుండు మరేనిన్‌ / నిక్కముగా నాసమయము/ దక్కొని చెల్లించుటయును ధర్మము 
పతికిన్‌” అనే పద్యాన్ని వివరించారు (పు.ము2-165) * కేయూర బాహుచరిత్ర' రచించిన 
మంచెన, 1182-1206 ప్రాంతాల్లో వెలనాటి చోడులలో ఆఖరివాడైన పృథీశ్వరుని దగ్గర మంత్రిగా 
పనిచేసే నండూరి గుండయ మంత్రికి అంకితమిచ్చాడు (పు.ము 11-172) మనుమసిద్ధి చనిపోయాక 
1285 నుంచీ నెల్లూరును రెండవ తిక్కరాజు పరిపాలించాడు. ఈతని ఆస్థానంలో పెద్దయామాత్యుడు 
అనేకవి ఉన్నట్టు జక్కన విక్రమార్కచరిత్రను బట్టి తెలుస్తుంది (పు.ము 11-184) ఇలా కొంతమందిని 
రాజులు, మంత్రులు, మంత్రుల దగ్గర పనిచేసే కవిమంత్రులూ “కవుర్ని' పోషించినా, మరికొంత మందిని 
పోషించకపోయినా, కాలానుక్రమణలో చారిత్ర వాస్తవాల్ని వివరించడానికి రాజుల, పోషకుల యుగనిభజనను 


ఆరుద్ర చేశారనీ, అలాచేయడంలోనూ, ఆకాలంలో ప్రసిద్ధమైన తెలుగుపాలకుల పేరుని పెట్టారని 
అర్థమవుతుంది. అందుకనే, మొదట్లో “తిక్కనయుగం” అంటే బాగుంటుందని కూడా కాకతీయ 
యుగమని పేరుపెట్టడవేం సవుంజసవుని, విశ్వనాథవారు మళ్ళీ ఆరుద్ర యుగవిభజనను 
సమర్థించారనుకోవచ్చు. ఈ రెండవ సంపుటి (కాకతీయ యుగం) ని తొ.ము.లో “రాజ్యస్థాపన 
క్రీశ.1000 లో జరిగినా గణపతిదేవ చక్రవర్తి తో కాకతీయ ప్రాభవం ప్రస్ఫుటంగా కనబడుతుంది. 
అందుకు యుగం 1199 నుండి ప్రారంభం అది రుద్రమదేవితోనే తగ్గిందని చెప్పవచ్చు. రెండవ 
ప్రతాపరుద్రుని కాలంలో కొత్త గాలులు వీచాయి. కనుక యుగం 1290 తో అంతం వచ్చు” 
అని చెప్పగా, పు.ము 11 లో “ ఇది మహాసామ్రాజ్యమైంది ్రీ.శ.1200 తర్వాతనే. క్రీ.శ.1323లో 
ఈ వంశంలోని ఆఖరురాజు ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి ఈ మహాసామ్రాజ్యం 
అంతరించింది. కాబట్టి కాకతీయ యుగం క్రీ.శ.1200 నుండి 1325 దాకా అని ఉజ్జాయింపుగా 
పరిగణిద్దాం” అన్నారు. “లక్షణదీపిక రచించిన గౌరన క్రీ.శ.1445 ప్రాంతాల్లో జీవించాడనీ, 
అధర్వణాచార్యుడితో తనగ్రంథంలో పేర్కొనడం వల్ల కనీసం అథర్వణా చార్యుడు, గౌరనకంటే 
ఒక శతాబ్దం ముందు వాడై ఉంటాడని, (పు : 252) అథర్వణాచార్యుడి.తో రెండవ సంపుటిని 
ముగించారు. దీన్ని బట్టి కూడా కాలాను (క్రమంగా, చారిత్రక దృష్టితో యుగవిభజన చేశారని తెలుస్తుంది. 


యుగవిభజన గురించి మరికొంత మంది చేసిన విమర్శల్ని పరిశీలించి, సాహిత్య చరిత్ర, పరిశోధకుడిగా 
ఆరుద్ర కృషిని బేరీజు వేసే ప్రయత్నం చేయవచ్చు. 


“గిడుగుసీతాపతి ఆరుద్ర యుగవిభజనను విమర్శిస్తూ “సాహిత్యపోషకులయిన ప్రభువంశముల పేళ్ళు 
పెట్టి యుగవిభజన చేయడం మంచిదే కాని, ఈ అయిదవ సంపుటికి పెట్టిన పేరు తిక్కన సంపుటాలకు 
పెట్టిన పేళ్ళవలే అంతగా సార్థకం కాదని నా అభిప్రాయం. గజపతులు సంస్కృత సాహిత్యమును 
పోషించలేదు. అంతేకాదు; (శ్రీనాథుని విషాద విషయం తలచుకొంటే దుర్భరము కాకతప్పుదు. ఈ 
విషయం ఆరుద్రగారు గుర్తించకపోలేదు. ఏదో ఒకసాకు చూపి గజపతుల పేర ఒక యుగాన్ని పేర్కొని 
దానిని రెడ్డిరాజుల, తొలిరాయల యుగాలకు అనుబంధంగా జమకట్టుకుందాం' అన్నారు”. అని 
యుగవిభజన లో గల కొన్ని లోపాల్ని ఎత్తిచూపారు. 


“తాలిరాయలయుగం అనేపేరు బాగానే ఉన్నది. అయినా గజపతుల పేర ఒక సంపుటం వెలయగా 
నరపతుల పేర ఎందుకుండరాదు అందుగుల వెంకయ్య అనే కవి “నరపతి విజయం” వ్రాశాడు. 
ఆర్వీ వంశ చరిత్ర వరకే దాని నతడు పరిమితం చేశాడు” అని ఖండవల్లి లక్షీరంజనం విమర్శించారు. 


నేలటూరు వెంకటరమణయ్య దీనిపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ “యుగవిభజన బహు 

విడ్డూరంగా ఉంది......తెనాలి రామకృష్ణుని చిత్ర లేఖనం వలే వికటంగా కనపడుతుంది. రెడ్లతో 

సంబంధంలేని కవులు రెడ్లయుగంలోను, పద్మనాయకుల పోలు పాందెరుగని కవులు పద్మనాయక 

యుగంలోను వస్తారు. నవాబుల యుగం అనిపేరుపెట్టినారు ఒక యుగానికి సుల్తానుల యుగం 
( న (| 

అంటే యుక్తంగా ఉండేది. వచ్చీపోయి ఆంధ్ర వాజ్మయాన్ని ఆదరించి పోషించిన వాండ్లు కుతుబుశాహీ 


169 


సుల్తానులు ఇద్దరు- మల్కిభరామున్ను, ఆయన కొడుకున్ను “ఎసింగిల్‌శ్చారో డజ్‌ నాట్‌ మేక్‌ సమ్మర్‌ 
అన్నట్లు వీరిద్దరి మూలాన అదినవాబుల యుగం అవుతుందా?” అని ప్రశ్నించారు. 

తొ.ము. పదకొండవ సంపుటి-వాయక రాజులయుగానికి కప్పుగంతుల లక్ష్మణశాసస్త్రి రాసిన 'పీఠీక” 
లో “సాహిత్య చరిత్రలో పదునేడవ శతాబ్ది కాలమును ఏ యుగముగా పరిగణింపవలయునను విషయము 
వివాదాస్పదముగానున్నది. ఇది శ్షీణయుగమనియు అనంతర ప్రబంధ యుగమునియు, నాయకరాజుల 
యుగమనియు సాహిత్య చరిత్రకారులు వివిధముగ బేర్కొనినారు. సాహిత్య ప్రక్రియా వైవిధ్యముగల 
యీ యుగమును అనంతర ప్రబంధయుగమనుటయే సమంజసముగా నున్నది” అన్నారు. 

వీటిని పరిశీలించినప్పుడు కింది విమర్శనా అంశాలు సమీక్షించుకోవాల్సి వస్తుంది. 


1. తన ప్రణాళికను సమర్థించుకోవడానికి అవసరం లేకపోయినా ఆరుద్ర ఏదొక సాకుచూపి పోషకుల 
పేరుతోనే యుగవిభజన చేస్తుంటారు. 


2. పోషకుల పేరు పెట్టినా, ఆనాటి ప్రసిద్ధులైన, ఆ సంపుటిలో విస్తృతంగా చర్చించిన కవి పేరుతోనే 
ఆయుగాన్ని పిలవడం జరుగుతుందనేది గిడుగు సీతాపతి విమర్శ. 


3. యుగ విభజన సమంజసంగా, సమర్థ నీయంగా లేదు. విచిత్రంగా ఉంది. 

4. ఏదో ఒకరిద్దరు పోషకులవల్ల ప్రత్యేకంగా ఒక యుగానికి ఆ వంశం పేరు పెట్టవలసిన అవసరం 
లేదు. 

5. _ కేవలం పోషకుల్ని అనుసరించి మాత్రమే యుగవిభజన చేయడం వల్ల ప్రక్రియా ప్రత్యేకతను 
విస్మరించి నట్లవుతుంది. 

6. ఒక యుగంలో ఉండవలసిన కవులు మరొక యుగంలోకి వెళ్ళిపోయారు. కాలానుసరణను 
తప్పినట్టయ్యింది. 

7. తెలుగు సాహిత్యాన్ని పోషించని పాలకుల పేరుతో యుగవిభజన చేయడం లోపభూయిష్టమైన 
పద్ధతి. 

8. పోషించిన వారి పేరు పెట్టడానికి ఒక్క కావ్యం, కవి ఆధారం దొరికినా ఒక యుగాన్ని పెట్టవచ్చు. 
కానీ కొన్నింటిని వదిలేశారు. 


9. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాపాలన వచ్చింది. కవులు మిగిలారు. కవుల 
సృష్టించిన కవితా సామ్రాజ్యం మిగిలింది. సాహిత్యంలో కవులకీ, కావ్యాలకీ స్థానమివ్వవలసింది 
పోయి, రాజుల, పోషకులకి సాహిత్యంలో స్థానమిచ్చి, వారిపేరుతో సాహిత్యయుగవిభజనచేయడం 
సరైందికాదు. 


no 


ఇలా విశ్లేషణకు అవసరమైన అనేకాంశాలుగా విమర్శకుల అభిప్రాయాల్ని తీసుకొనే అవకాశం 
ఉంది. వీటిని సమగ్ర ఆంధ్ర సాహిత్యం తాలిముద్రణ, పునర్ముద్రణలను అధ్యయనం చేస్తూ సమీక్షించడం 
వల్ల 'యుగవిభజన” ఏకసూత్రత స్పష్టమవుతూనే సాహిత్య చరిత్ర కారుడుగా, పరిశోధకుడుగా 
ఆరుద్ర కృషిని తెలుసుకోవచ్చు. 


5.3.3.2.2. యుగవిభజనకు ఏదొక సాకుచూపడం : 


యుగవిభజనను ముందుగానే పరిశీలించినట్లు ఆరుద్రలో కొంత పరిణామం కన్పిస్తుంది. అయినా 
ఇంచుమించు తన యుగవిభజనను ప్రతి సంపుటిలోనూ, సమర్థించుకొనే ప్రయత్నం కన్పిస్తుంది. 


(శ్రీనాథుని వంటి కవిని బాధించారన్న కోపంతో గజపతుల చరిత్రను అపార్థం చేసుకొనక దాన్ని 
సానుభూతితో పరిశీలించడం మంచిదనీ, ఈ కవి కష్టాలకు లోనయ్యాడని, ఈ రాజ్యాన్ని 
కర్కోటకరాజ్యంగా భావించడంలో తప్పులేదనీ, కానీ, గజపతుల వల్ల మొత్తంమీద భారతదేశానికి 
ఉపకారమే జరిగిందన్నారు (తొ.ము V పు. 2) తుర ష్కుల్ని ఎదుర్కొని, హిందూధర్మాన్ని కాపాడారన్నారు. 
ఈ అభిప్రాయాలకు తోడు తెలుగు పండితుల్ని పోషించకపోలేదనీ, 16వ శతాబ్ది ప్రథమభాగంలో 
జీవించిన అజ్జరపు పేరయలింగం అనేకవి “ఒడయనంబి విలాసం” లో తనపూర్వులకు గజపతులు 
అగ్రహారాల్ని దానం చేసినట్టు చెప్పుకున్నారన్నారు. పునర్ముద్రణలో ఈ యుగ విభజనను మరింతగా 
సమర్థించుకోవడానికి ఏనుగు లక్ష్మణకవి ఇంటిపేరు “ఏనుగు” గా స్థిరపడడానికి వారి వంశంలోని 
వారికి గజపతుల ఆదరణే (ప్రబలసాక్ష్యంగా చెప్పారు. (పు.ము. V1 పు.4-5) జయదేవుని 
గీతగోవిందంలోని అష్టపదుల్ని అభినయంతో, గానం చేయడానికి తెలంగాణానుండి వెళ్ళి పూరిలో 
స్థిరపడ్డ “నట్టువమేళం” ఆటకత్తేలకే చెందేటట్లు ప్రతాపరుద్ర గజపతి ఒరియాలో వేయించిన శాసనాన్ని 
వివరించారు. (పు.ము 1V పు.15) (్రీనాథుణ్ణి శిక్షించిన వాళ్ళ పేరుతో యుగవిభజవ సమంజసం 
కాదనే విమర్శకు సమాధానంగా “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” లో సురవరం ప్రతాపరెడ్డి “ఒడ్జెరాజులే 
యూ శిక్షలన్నింటినీ ప్రవేశపెట్టి నారనుట కాదు. అంతకు ముందును ఇట్టి వి యాచారములందుళ్ననేమో” 
అనే అభిప్రాయాల్ని చూపారు*. ఇంకా గజపతుల యుగంలోనే ఉన్న అనంతామాత్యుడు ' భోజరాజీయం' లో 
కొన్ని శి&ల్ని వర్ణించాడు. తురుష్కుల సంపర్కం వల్ల కాకతీయ యుగం లోగల కేతన విజ్ఞానేశ్వరీయం 
లోనూ కన్పిస్తున్నాయి. (శ్రీనాథుని సమకాలికుడైన కపిలేశ్వర గజపతి ప్రజారంజక పాలకుడే నన్నారు. 
(పు.ము 1V పు. 19) కపిలేశ్వర గజపతి పేరుతో అనేక అగ్రహారాలు తెలుగు జిల్లాలో కన్పిస్తున్నాయి. 
తెలుగు సాహిత్యాన్ని పోషించారని (పు.20) గజపతుల పేర చేసిన యుగవిభజనను ఆరుద్ర ఆధారాల్ని 
చూపిస్తూ సమర్థించుకున్నారు. ఇన్ని ఆకరాల్ని చూపడం సాకు చెప్పడం అవ్వదు. 
5.8.3.2.3. పేరు పోషకులదైనా కవిప్రభావమే అధికం : 

పోషకుల పేరుపెట్టినా, ఆ సంపుటిలో ఉన్న ప్రసిద్ధ కవిపేరుతోనే యుగాన్ని పిలవడమనేది, 
వైయ్యిక దృష్టికోణమే అవుతుంది. కొందరి కవుల పట్లు అభిమానం వల్ల కూడా అలా పిలిచే అవకాశేం 
ఉంది. ముదిగంటి సుజాతారెడ్డి “తెలుగు సాహిత్య చరిత్ర" లో కృష్ణశాస్త్రి శ్రీశ్రీల పేరుతో కూడా 


171 


యుగవిభజన చేశారు. కానీ, అది అనేక విమర్శలకు కారణమైంది. కనుక ఇటువంటి విమర్శనిలవదు. 
కానీ, ఒకో కాలంలో ఒకో కవి ఉదా: నన్నయ, తిక్కన, వంటివారి ప్రభావం అధికంగా కన్పించడం 
వల్లకూడా కొంతమంది సాహిత్య చరిత్రకారులు, వారి ప్రణాళికను అనుసరించి పేరు పెట్టారు. 


5.8.3.2.4. విడ్డూరమైన యుగ విభజన : 


యుగవిభజన సమంజసంగా ఉండటమనేది కూడా, ఒకోచరిత్రకారునికి ఒకో ప్రణాళిక ఆధారంగా 
ఉంటుంది. దాని ప్రకారం విభజన చేసుకుంటారు. అయినప్పటికీ, కొన్ని ప్రమాణార్ని పాటించవలసి 
ఉంటుంది కనుక, అందరికీ నచ్చకపోయినా, హేతువుల్ని చూపుతూ సాధ్యమైనంతలో అధికుల 
ఆదరణకు పాత్రం కావలసి ఉంటుంది. ఈ విమర్శలో కొన్ని ఆలోచించవలసిన అంశాలు 
కన్సిస్తున్నాయి. వేసుకొన్న ప్రణాళికలో మార్చులూ, చేర్పులూ చేయడం, యుగవిభజన దృక్పథం సరిగ్గా 
అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ యుగవిభజన విడ్డూరంగా కన్పించదు. అదొక ప్రత్యేక పద్ధతిగా 
భావించగలుగుతారు. కాలాన్ని అనుసరిస్తూనే, చారిత్రక అంశాల్ని వివరిస్తూ, సామాజిక, ఆర్థిక, సాంఘిక 
కోణాల్ని వివరిస్తూ, మార్క్సిస్టు దృక్పథాన్ని చూసే సాహిత్య చరిత్ర లేకపోవడం వల్ల, అంతకుముందు 
ఇటువంటి సమ్మిళిత రచనా విధానం లేకపోవడమూ విచిత్రమనిపించే అవకాశం ఉంది. 


5.8.3.2.5. ఒకరిద్దరి పేర్లతో యుగం : 


ఒకరిద్దరి గురించి ఒక యుగాన్ని ప్రత్యేకంగా చేయవలసి అవసరం లేదనే విమర్శను దృష్టిలో 
పెట్టుకొని, పునర్ముద్రణ ఆరవసంపుటిని “నవాబులు- ఆరవీటి రాజుల యుగాలు' గా కలిపేసి 
ప్రచురించారు. “సుల్తానుల” యుగం అని మాత్రం మార్పు చేయలేదు. కవుల్ని పోషించిన వారందరూ 
సుల్తానులే అనుకోవడానికి వీలులేదు. ఇబ్రహీమ్‌ కుతుబ్‌షా ఆస్థానంలోని మీర్‌జుమ్లా పదవిలో ఉన్న, 
అమీర్‌ఖాన్‌ కూడా తెలుగు కవుల్ని పోషించినట్లు తెలుస్తుంది. నేలటూరి వారి విమర్శలో “నవాబుల 
యుగం” బదులు “సూల్తానుల యుగం” అని మార్చుకుంటే బాగుంటుందనేది, గత ప్రణాళికకు 
కట్టుబడే ఆరుద్ర మార్చుచేయలేదనిపిస్తుంది. అలాగే “నరపతి యుగం” అనిపేరు పెట్టడం కూడా 
సరైందికాదనేది ఇద్దరి కృషి వల్ల నవాబుల యుగం ఎలా సరైందికాదో, “నరపతి విజయం” గ్రంథాల్ని 
ఒక కావ్యం రాసినంత మాత్రం వల్ల సాధ్యం కాదనేది గుర్తించారు. కనుకనే పు.ము.లో “గజపతి 
యుగాన్ని అలాగే ఉంచేసినా, “నరపతి యుగం” అనేమీ (ప్రత్యేకించి పెట్టలేదు. అయినా, ఖండవల్లి 
వారు 'నరపతియుగం ఎందుకుండకూడదనడం' లో వ్యంగ్యమే తప్ప, సీరియస్‌ విమర్శకాదని, లోతుగా 
ఆలోచిస్తే ఆర్థనువుతుంది. 
5.2.3.2.6. విస్మరించిన 'ప్రక్రియావైవిధ్యం ® 
సాహిత్య ప్రక్రియా వైవిధ్యం గల 17వ శతాబ్ది సాహిత్య కాలాన్ని నాయకరాజుల యుగం” గా పెట్టడం 


వల్ల ప్రక్రియా ప్రత్యేకతను విస్మరించినట్లవుతుందేనే విమర్శ పరిశీలనాంశమే! 


172 


దీన్ని ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, కాలానుక్రమణతో చారి త్రకాంశాల్ని మిళితం చేసి సాహిత్య 
చరిత్రను అవగాహన చేసుకోవడానికే తప్ప “ప్రక్రియ” ప్రత్యేకతను విస్మరించాలని కాదు. క్రీ.శ.1550 
లో తంజావూరు నాయక రాజ్యస్థాపన జరిగినా రఘునాథుడు ప్రాజ్జుడయ్యేవరకూ సాహిత్యం 
మొగ్గతొడగలేదు. క్రీ.శ.1600 నుండి 1675 వరకూ గల రాజకీయ చరిత్రను అవగాహన చేసుకోవడం 
ద్వారా సాహిత్య చరిత్రను స్పష్టంగా అర్థంచేసుకోవచ్చునని ఆరుద్ర భావించారు (పు.ము.3/11 7-1) 
దీనిలో కాలాన్నే చారిత్రక స్పష్టతకు ఆధారంగా తీసుకున్నారని అర్థమవుతుంది. అయితే, పద్మనాయక, 
రెడ్డిరాజుల యుగం నుండీ “భాస్కర రామాయణ కవులు” (పు.23) కావ్య వస్తువుని బట్టి పేరు 
పెట్టినట్టు కన్పించినా, గజపతుల, తొలిరాయల యుగం (నాల్గవ సంపుటి) లో అడిదంకవులు (పు.226) 
మలిరాయల యుగం (అయిదవ సంపుటి) లో పిడపర్తి కవులూ, తాళ్ళపాక కవులూ (పు.205), 
నవాబుల, ఆరవీటి రాజులయుగాలు (ఆరవ సంపుట) లో పెనునుత్సకవులు (పు : 38) తెనాలి 
కవుల బంధువులు (పు.61) వంటి కవుల ఇంటిపేర్లు, కవుల బంధుత్వాలతో పేరు పెట్టి ప్రత్యేక 
ప్రకరణాలుగా పరిశీలించినా, ప్రక్రియాపరంగా పరి శీలించినట్టు భావించినట్టుకాదు. కానీ, ఆరవ సంపుటి 
రచనకొనసాగించేసరికి ప్రక్రియాపరంగా “యుగవిభజన' కి అంతటికీ ' పేరుపెట్ట లేకపోయిన పరిస్థితుల్లో” 
కూరుకుపోయినా, దాన్ని ప్రకరణలుగా పెట్టి పరిశీలించడం ద్వారా కొంతవరకూ విమర్శలనుండి 
బయటపడవచ్చునని భావించినట్టు కన్పిస్తుంది. 


నాయక రాజుల యుగంలో వచ్చిన వివిధ ప్రక్రియర్ని విస్మరించలేదని చెప్పడానికి వీలుగా పునర్ముద్రణ 
పదవసంపుటి (పు.237) లో కృష్ణ దండకం (టేకుమళ్ళరంగశాయి) రాజగోపాలదండకం (కావటూరి 
రాఘవయ్య ) విద్యావతీ దండకం (గణపవరపు వెంకటకవి) వంటివాటిని పేర్కొన్నారు. తన ప్రణాళికలో 
వేసుకొన్న యుగవిభజనను సమర్థించుకొన్నట్లే రెండు ప్రయోజనాలు నెలేటేరతాయని భావించి ఉండవచ్చు. 
“కుల పురాణాలు, ఫ్థలపురాణాలూ, సిసలు పురాణాలూ”, శీర్శికతో (వు.ము V1-319) ఒక ప్రకరణాన్ని 
పెట్టడమే ప్రకియాపరమైన విభజన ఆవశ్యకతకు నాంది పలికినట్టుగా భావించాలి. దశ్షిణాన ఉన్న 
నాయ. కరాజుల కాలంలో గల సాహిత్యంలో వచ్చిన (ప్రక్రియల్ని సమీక్షించడం కూడా యుగవిభజనను 
సమర్థించుకొంటూనే రచనను కొనసాగించారు. “ద్విపద భారత కవిత్రయం” వంటి విభాగం చేసి 
పరిశీలించి నందుకు ఈ యుగసాహిత్య వికాసానికి ఒక పరిపూర్ణత సమకూరిందని తాపీ ధర్మారావు 
ప్రశంసించారు. ' ఆధునిక అభ్యుదయయుగం'” అనడంలో 'ఆధునికత' అనేది తాత్త్వికార్థంలో కన్పిస్తుంది. 
“ఆధునికత” అనేది కాలవాదిగానూ, తాత్త్వికార్థంలోనూ ప్రయోగిస్తుంటారు. కాలవాచిగా భావిస్తే “ఆధునికి 
అనేదొక నిత్య(ప్రవంతికనుక కుదరదు. “తాత్త్విక అంశంగా" భావించడంవల్ల భావజాలాన్ని అర్థం 
చేసుకోవడాని బాగా అవకాశం కలుగుతుంది. ప్రాచీనం, అర్వాచీనం, సమకాలీన వంటివికూడా 
చర్చనీయాంశాలే. ఒక కవితరువాత వెంటనే ఉన్న కవిని చెప్పడానికి అర్వాచీన శబ్దం, అంతకుముందున్న 
కవిని చెప్పడానికి ప్రాచీనం, ఒకే కాలంలో ఉన్నవారికి చెప్పడానికి “సమకాలీన' శబ్బార్ని గ్రహించవలసింది. 
ఈ దృష్టితో ఆధునిక అనేది కాలవాచిగా తీసుకున్నా, తాత్త్వికార్ణంలోనే ఆరుద్ర ఎక్కువగా 
ఉపయోగించుకున్నట్టు తెలుస్తుంది. ఆధునిక కాలంలో ఆంగ్ల ప్రభావంలో వచ్చిన కథ, నవల వంటి 
ప్రక్రియల్ని చెప్పడానికే, భావకవిత్వం, అభ్యుదయ కవిత్వాన్ని వివరించడానికి తాత్త్వికార్థాన్నే తీసుకొని ; 


13 


ప్రక్రియాపరమైన యుగవిభజన ఏక సూద్రతకు కట్టుబడినట్లూ తాత్త్వికార్థంలో విక్లేషించినప్పుడు 
యుగవిభజనలో ఏకసూత్రతలోపించినట్లు నిరూపితమవుతుంది. 


5.8. 3.2.7. కవుల్ని విస్మరించడం- తారుమారు చేయడం : 


చాలామంది కవుల్ని ఒకోయుగంలో పేర్కొనకుండా విస్మరించారనీ, ఒకయుగంలో ఉండవలసి 
కొంతమంది కవుల్ని మరొక యుగంలో వివరించారని నిడదవోలు, దివాకర్ల, నేలటూరి మొదలైన 
వారు విమర్శించారు. భారతి పత్రికల్లో ఈ విమర్శలు, స. ఆం.సా, వెలువడుతున్నప్పుడే కొన్నింటిని 
వేశారు”. మరికొన్నింటిని తొ.ము. పీ లికల్లో పేర్కొన్నారు. కనుక, వస్తున్న విమర్శల్ని ఎప్పటికప్పుడు 
ఆరుద్ర సహృదయంతో స్వీకరించి మార్పుల్ని చేసుకోవడం తొ.ము. సంపుటాల్లోనూ కన్పిస్తుంది. 
కానీ, పునర్ముద్రణ నాటికి వీటిని సరిచేయడానికి ప్రయత్నించారు. ఈ వివరాలన్నీ ' మార్పులు చేర్పులు" 
వివరించిన అధ్యాయంలోనూ, కవుల్ని వరసగా పేర్కొన్న _అనుబంధంలోనూ గమనించవచ్చు. 
ఎప్పటికప్పుడు సరిచేసుకొంటూ సంపుటాల్ని విడుదల చేయడం వల్ల కొంతమంది కవులు పునరావృతమైన 
పరిస్థితి ఏర్పడింది దీన్నీ “అనుబంధం” లో గమనించవచ్చు రచనాపద్ధతి కొంత గందరగోళంగా 
ఉండి, చర్చించవలసి విషయాన్ని పక్కదోవపట్టిస్తున్నట్లు అన్పించడానికి ఈ పరిస్థితి కూడా కొంతవరకూ 
దోహదం చేసిందనుకోవచ్చు. పునర్ముద్రణ లోనూ ఈ గందరగోళ పరిస్థితి నుండి తప్పించుకోలేక, 
పాదసూచికల్నిచ్చి, కొంత కొత్త సమాచారాన్ని చేర్చడానికి ప్రయత్నించారు. దీనికి మరొక కారణాన్ని 
కూడా ఉహించే అవకాశం ఉంది. రచన కొనసాగుతున్నప్పుడో, కొనసాగించేసి, ముద్రణకెళ్ళిపోయిన 
తర్వాతనో మరికొన్ని ఆకరాలు లభ్యం కావడం, వాటిని “పరిశోధకుడు”గా వదిలేయలేక మరిన్ని 
విషయాల్ని అందించాలనే జిజ్ఞాస వల్ల కూడా పాదసూచికల వంటి వాటిలో వివరించారు. పునర్ముద్రణలో 
మార్చులు- చేర్పులూ కొన్ని చేయవచ్చు గాన్కీ రచనను అంతటినీ మళ్ళీ రాయడమంటే, కొత్తగా 
“సాహిత్య చరిత్ర ను రాయడమే అయ్యి ఉండేది. ఒక పరిశోధకుడుగా తాను సేకరించిన 
ఆకరాలతో నిర్మితమైన విషయాన్ని పూర్తిగా తొలగించడాకిసపడకుండా, వాటినే మార్పులు చేసుకోవడానికి 
ప్రయత్నించడం వల్లకూడా పాదసూచికలతో కొత్తవిషయాల్ని చేర్చినా, 'గందరగోళం' నుండి 
తప్పించుకోలేకపోయారు. 

కవుల తారుమారు గురించి నేలటూరివారు విమర్శిస్తూ ఆరవీటిరాజుల యుగం (తొ.ము)లో 
పింగళి సూరపరాజు ఉండడం అసమంజసమన్నారు. కానీ, రామరాజు రంగప్పరాజు, బొడ్డుచెర్ల తిమ్మన 
ఈ యుగంలో కొస్తారన్నారు. అలాగే పచ్చకప్పురం తిరువేంగళరాజు ఆరవీటి యుగంవాడుకాడు, 
అచ్యుతదేవరాయుల కాలంవాడు. మధురను క్రీ.శ. 1530 ప్రాంతంలో పరిపాలిస్తున్న గోళ్ళనాయకులకు 
ఆశ్రితుడు. ఈ కవిని ఆరవీటి యుగంలో చేర్చడం సబబుకాదన్నారు. 


పునర్ముద్రణలో ఆరుద్ర, ఈ కవుల్ని వివిధ యుగాల్లోకి మార్చేశారు. పింగళిసూరనను ఆరవసంపుటి 
(పు.93)లోనూూ తొ.ము 1X (పు.22) లో ఉన్న పచ్చకప్పరపు తిరువేంగళరాజుని ఆరవసంపుటి 
(పు.ము.పు. 161) లోకీ మార్చేశారు. ఇలాగే మిగిలిన కవుల్ని కూడా మార్పుచేశారు. కానీ, కారణాల్ని 


14 


చెప్పడానికి ప్రయత్నంచలేదు. విమర్శకులు సూచించికకాలాన్ని బట్టే ఆరుద్ర ఈ మార్పులు చేసినట్టు 
అర్థంచేసుకోవలసి ఉంది. 

“కవిత్వపు జిలుగులు నగిషీలు మలచలేకపోయినా మంచి కథలను సూటిగా చెప్పగల దూబగుంట 
నారాయణ కవి ఉపేక్షింపదగినవాడు కాదు నామతం లో” అని ఖండవల్లి లక్ష్మీరంజనం వ్యక్తం చేసిన 
అభిప్రాయం, ఈ కవిని ఆరుద్ర విస్మరించారనే భావాన్ని స్ఫురింపజేస్తుంది. తొ.ము (V1 పు.123-140) 
లోనూ, పు.ము (1V పు.232-242) లోనూ ఆరుద్ర సుదీర్ణంగానే వివరించారు. ఖండవల్లి వారి 
అభిప్రాయం దూబగుంట నారాయణ కవి గొప్పతనాన్ని చెప్పడమే అయినా, దురవగాహనకల్లించే 
వాక్యరచనా పద్ధతి కన్పిస్తుంది. దీనివల్ల ఆరుద్ర, దూబగుంట నారాయణ కవి ని విస్మరించారనుకొనే 
విమర్శకు తావిస్తుంది. 

నిడదవోలు వారు ' భారతి” పత్రికల్లో స. ఆం.సా.తొలి ముద్రణ సంపుటిల్ని సమీశిస్తూ, విస్మరించిన 
కవుల్ని కొంతమందిని పేర్కొనగా, తరువాత సంపుటాల్లో ఆరుద్ర సరిచేసుకున్నారు. అంగర నరసింహకవి 
గురించి నిడదవోలు వారు 1966 ఫిబ్రవరి “భారతి” లో విమర్శించగా, బహుశా అప్పటికే ముద్రణకు 
పంపేయడంవల్లనో, మరోకారణం చేతనో తొ.ము. 9వ సంపుటిలోనూ పదవ సంపుటిలోగాని 
చేర్చకుండా పదకొండవ సంపుటి (తొ.ము.X1 పు. 267) లో చేర్చారు. ఈ కవి కాలాన్ని క్రీ.శ. 1510 
ప్రాంతంగా నిడదవోలు వారు సూచించగా ఆరుద్ర మాత్రం తగిన ఉపపత్తుల్ని చూపిస్తూ 1650 
ప్రాంతాలవాడను కోవచ్చు అన్నారు. సమకాలీన విమర్శకుల, పరిశోధకుల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు 
(up 10 date) గమనిస్తూనే, పరిశోధనకు ఏచిన్న ఆకరం లభించినా, దాన్ని గురించి ఆలోచించే 
పరిశోధన జిజ్ఞాన, ఉత్సాహం, శ్రద్ధ ఆరుద్రలో కన్పిస్తున్నాయని తెలుస్తుంది. సత్యాన్వేషణ లో 
పరిశోధకుడు నిరంతరం జాగృతమై ఉంటూ వర్తమానంతో పయనించగలిగినప్పుడే ఉత్తమ పరిశోధన 
ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని భావించిన వారిలో ఆరుద్ర ఒకరని ఈ నిరూపణలు 
తెలుపుతున్నాయి. అయితే, స. ఆం.సా.లో యుగవిభజన ప్రణాళికను మార్చుచేసుకొంటూ వస్తున్నట్లు 
తొ.ము. లొ వివిధసంపుటాల్లో కన్పిస్తుంది. పునర్ముద్రణ అన్ని సంపుటాలకూ ఉమ్మడిగా రాసిన 
'మనవిమాటలు' లో “ఆదిలో వేసుకొన్న ప్రణాళికనే తెలపడం, సురవరం (ప్రతాపరెడ్డి, ఆంధ్రుల 
సాంఘిక చరిత్రలో పాటించిన యుగవిభాగం లో యుగాల అంకెర్ని, రాజవంశాల ప్రాముఖ్యాల్ని 
'పెంచవలసి వచ్చిందన్నా, పునర్ముద్రణ లో చేసిన “కాలవిభజన” ను ప్రత్యేకించి స్పష్టం చేయలేదు. 
కనుక, యుగవిభజనలో కాలాన్ని పరిశీలించవలసి ఉంది. 


5.8.3.3. యుగవిభజనలో కాలస్పష్షత: 


చరిత్రకైనా, సాహత్యచరి శ్రక్రైనా కాలస్పష్టత చాలా ముఖ్యమైంది. ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో 
కాలానుసరణని, చారిత్రక, సామాజిక అంశాల్ని మిళితం చేసి సాహిత్య చరిత్రను రచించినా, కాలాన్ని 
స్పష్టంగా చెప్పకుండా, రాజులపాలనా కాలాన్ని పేర్కొని, యుగవిభజనచేసి, రచనకొనసాగించారు. 
కాలనిర్దేశంలో వివిధ రాజులపాలనాకాలాలు కలిసిపోవటం వల్ల స్పష్టంగా గీతగీసినట్టు చెప్పకుండా 
తప్పించుకున్నారు. కానీ, సురవరం (ప్రతాపరెడ్డి చేసిన యుగవిభజన ప్రభావం ఆరుద్రలో కన్పిస్తుంది. 


175 


5.8.3. 3.1. యుగవిభజన- ఆరుద్ర అనుసరణ : 


సురవరం (ప్రతాపరెడ్డి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర “విషయసూచికలో యుగ” విభజనను కింది 
విధంగా పేర్కొన్నారు. 
1. తూర్పుచాళుక్యయుగం 2. కాకతీయుల యుగం 3. రెడ్డిరాజుల యుగం 4. విజయనగర 
సామ్రాజ్యకాలం (క్రీ.శ.1339 నుండి1530 వరకూ) 5. విజయనగర సావ్రూజ్యకాలం 
(క్ర.శ.1530-1630వరకు) 6. క్రీశ.1600 నుండి 1757 వరకూ. 7. క్రీశ.1757 నుండి 
1857 వరకు, 8. (క్రీ.శ.1857 నుండి 1907 వరకు. 


వీటిలో మొదటి మూడు యుగాలకీ కాలాన్ని, చివరిమూడు యుగాలకే పేర్లనీ నీటిలో సురవరం 
వారు సూచించలేదు. కానీ, విషయవివరణలో తూర్పు చాళుక్యుల కాల చరిత్ర సరిగ్గా తెలియదని, 
నన్నయకాలాన్నుండి కాకతీయ ప్రాబల్యం వరకూ, ఇంచుమించు క్రీశ1000-1200 వరకూ ఈ 
“తూర్పు చాళుక్య యుగం” లో చర్చించేది స్పష్టం చేశారు. 

అదికవి నన్నయ క్రీ.శ.1050 ప్రాంతానికి చెందినవాడనీ, తూర్పుచాళుక్యుల కవి కనుక చాళుక్య, 
కాకతీయ కాలాలు రెండూ కలవడం వల్ల, “కాకతీయ యుగం” క్రీ.శ.1050 నుండి 1323 వరకూ 
వివరిస్తున్నట్లు సురవరం వారు చెప్పారు. 


కాకతీయ సామ్రాజ్యం పడిపోయినతర్వాత సామంతులు, సేనానులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకొన్నా, 
అందులో రెడ్డి, వెలమ రాజ్యాలే ముఖ్యమైనవనీ, అసమయంలోనే విజయనగర రాజ్యం కూడా 
అంకురించినా, మూడింటి కాలంలో రెడ్డిరాజ్యమే, దానిపతనకాలం వరకూ ప్రాధాన్యత వహించిందన్నారు. 
రెడ్డిరాజులు క్రీ.శ.1324నుండి ఇంచుమించు క్రీ.శ. 1434 వరకూ రాజ్యం చేశారని, “రెడ్డి రాజుల 
యుగాన్ని వివరించారు. స్పష్టంగా కాలాన్ని చెప్పలేదు. 


విజయనగర సా మ్రాజ్యకాలాన్ని విషయసూచికలో చెప్పినట్లే క్రీ.శ.1339- 1530, క్రీ.శ. 1530-1630 
నరకూ రెండు యుగాలుగా వివరించి, తర్వాత కాలాన్ని గురించి క్రీ.శ. 1565లో జరిగిన తళ్ళికోట 
(రాకసి-తంగడి) యుద్ధం తర్వాత రాజకీయదౌర్చల్యం ఏర్పడిందన్నారు. “ క్రీశ.1600 వరకూ 
గోలకొండసుల్తానులు తప్పు తక్కిన తురకలెవ్వరును” రాజ్యం చెయ్యలేదన్నారు. క్రీ.శ.1600 
తర్వాత! 50 యేళ్ళపాటు “తురకల” దాడులెక్కువైయ్రీళ్నూరు. (పు.288) క్రీ.శ. 1600 నుండి ఆంధ్రుల 
రాజకీయం పతనమైనా, దక్షిణంలో రఘునాథనాయకుని కాలం (క్రీ.శ. 1614-1633) లో ఆంధ్రుల 
గొప్పతనం నిలిచింది. (పు.306) (క్రీ.శ.1757 నుండి 1857 వరకూ వురొక యుగాన్ని 
పరిశీలిస్తూ, 1857లో సిరాజుద్దాలా చనిపోవడం, మొగల్‌ సామ్రాజ్య శ్నీణత, మహారాష్ట్రల ఆధిక్యత 
కన్పిస్తున్నాయి. (పు, 308) విజయనగర సామ్రాజ్య కాలం తరువాత, విదేశీయులలో పోర్చుగీసు, ప్రెంచి, 
ఆంగ్లేయుల ప్రభావం 1857 వరకూ ప్రముఖంగా కన్పిస్తుంది. భారతచరి త్రలో ముఖ్యఘట్టుం 1857. దీంతో 
అధునికయుగంలో ప్రవేశించినట్లు (పు. 346) చెప్పి, 1857 లో ఆంగ్రరాజ్యం దేశమంతా, స్థీరపడిందన్నారు 


176 


(పు.348) ఇది “ఆధునిక యంత్ర యుగం” కావడంతో 90 ఏళ్ళ చరిత్ర విద్యావంతులకందరికీ 
బాగాపరిచమైంది. అందుచేత 1857-1907 వరకూ ఒక యుగంగా భావించి వివరించారు. 
దీన్నెంతవరకూ ఆరుద్ర అనుసరించారో, అనుకరించారో పరిశీలిస్తూనే ఆరుద్ర చేసిన యుగవిభజనలో 
కాలస్పస్టతను అర్థం చేసుకోవచ్చు. 


5.8.3.3.2. కాలానుఆతుసరణలో ఆరుద్ర నైపుణ్యం : 


అనుసరణలో ప్రామాణికంగా స్వీకరించడం జరిగితే, “అనుకరణ” లో మూలభావాన్ని గ్రహిస్తున్న 
విషయాన్ని గుప్తంగా దాచేసి, ఆకరాల్ని చూపకుండా తానే ఆద్యుడననే స్ఫురణకలిగించడం ఉంటుంది. 
ఆరుద్ర, సురవరం వారిని అనుసరించారు తప్పు అనుకరించలేదు. అయితే, దాన్ని అనుసరించినా, 
తనదైన నైపుణ్యాన్ని ఆరుద్ర ప్రదర్శించారు. ఆరుద్ర ఆదిలో వేసుకున్న ప్రణాళిక : 
1. ఆదిమ, చాళుక్య యుగాలు (క్రీ.శ.12వ శతాబ్దం చివరిదాకా); 
2. కాకతీయ యుగం (క్రీ.శ.1200-1290); 
3. పద్మనాయకయుగం ( క్రీ.శ. 1337-1399); 
4... రెడ్డిరాజాలయుగం ( క్రీ.శ.1400-1450); 
5.  తొలిరాయల యుగం (క్రీ.శ.1450- 1500); 
6. _ మలిరాయల యుగం (క్రీ.శ. 1500-1550); 
7... నవాబులయుగం (క్రీ.శ. 1500-1600); 
8. నాయక రాజులయుగం (క్రీ.శ. 1600-1670); 
9. _ కడపటిరాజులయుగం (క్రీ.శ. 1670-1750); 
0. కుంఫిణీ యుగం (క్రీ.శ.1750- 1850); 
11. జమిందారీ యుగం (క్రీ.శ. 1850-1900); 
12. ఆధునిక యుగం (క్రీ.శ.1900 నుండి.....) 
కానీ ఈ ప్రణాళికలోని కాలాన్ని అనుసరించి సమగ్ర ఆంధ్ర సాహిత్యం తారిముద్రణగావీ* 
పునర్ముద్రణ గానీ వెలువడలేదు. పునర్ముద్రణలో సమగ్ర ఆంధ్ర సాహిత్య యుగవిభజన కాలాన్సి 
కింది విధంగా గుర్తించే అవకాశం కన్పిస్తుంది. 


5.8.3.3.2. 1. ఆదిమ, చాళుక్యయుగం (12వ శతాబ్ది చివరివరకూ) 


మొదటి సంపుటిని మల్లికారాధ్యుడు (కీ.శ.1197 మరణించాడని (పు.ము.పు. 283) అనడంలో 
12వ శతాబ్ది చివరివరకూ కొనసాగించారు. ఆంధ్రుల జాతి,భాష్క శాసనాలు, సాహిత్య పుళగ 
అభివృష్ణుల్తివివరించి, నన్నయ సాహిత్యన్ని ప్రధానంగా విశ్లేషించి, చాళుక్యులు కాలాన్ని వివరించారట 


177 


5.8.3.3.2.2. కాకతీయ యుగం (క్రీ.శ. 1200-1325): 


రెండవ సంపుటి కాలం : (క్రీ.శ.900-912కి మూడు తరాల ముందే కాకతీయుల పరిపాలన 
ప్రారంభమైనా, క్రీ.శ.1200 తర్వాతనే మహాసామ్రాజ్యం కావడం, ఆఖరిరాజు ప్రతాపరుద్రుడు ఢిల్లీ 
సైన్యాలకి పట్టుబడటంతో క్రీ.శ.1323 తో అంతరించింది. కనుక కాకతీయ యుగం క్రీశ, 1200-1325 
వరకూ పరిగణిస్తున్నట్టు వివరించారు. ఆదిలో వేసుకున్న ప్రణాళికలో (క్రీ.శ. 1200-1290 అని 
చెప్పుకున్నా, దాన్ని పాటించకుండా మార్చుచేశారు. సురవరం వారు క్రీశ 1323 వరకూ విభజించారు. 
రెండు సంవత్సరాల తేడాతో సురవరం వారిని అనుసరించారు. 


5.8.3.3.2.3. పద్మనాయక, రెడ్డిరాజులయుగం (క్రీశ. 1325-1450): 


మూడవసంపుటి (పు.ము) పద్మనాయక, రెడ్డిరాజులయుగం : రేచర్లవారు వెలమవీరులు. వీరినే 
పద్మనాయకులు అంటారు. కాకతీయుల కాలంనుంచీ సేనానులైన వీరు, రుద్రమదేవి గద్దెనెక్కడంలో 
అండగా నిలవడంవల్ల ప్రతాపరుద్రని కాలం వరకూ, వీరికి ప్రముఖ పదవులే లభించాయి. వీరిలో 
రేచర్ల సింగవునాయకుడు బలవంతుడైనా, పోవువంశత్షత్రియులు (క్రీ.శ. 1340 ప్రాంతాల్లో 
మాయోపాయంతో చంపారు. సింగమనాయకుని కొడుకులు శత్రువుల్ని చంపి, పద్మనాయకరాజ్యాన్ని 
సుస్థిరం చేశారు. తెలంగాణాలో ఈ రాజ్యవిస్తరణ జరుగుతుంటే, అద్దంకిలో రెడ్డిరాజులు స్వతంత్ర 
రాజ్యం నిర్మించుకున్నారు. ఒకరకంగా పద్మనాయకులూ, రెడ్డిరాజులూ ఆనాటి తెలుగుర థానికి రెండు 
చక్రాలు వంటివికనుక, కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన తర్వాత, విజయనగరం విస్తరించి రాయలయుగం 
'ప్రారంభమయ్యేవరకూవున్న మధ్యకాలం 150 సంవత్సరాలలో, ఖా్వాణ్ల్ని పద్మనాయక యుగమనీ, 
ఉత్తరార్థాన్ని రెడ్డిరాజుల యుగమని పేర్కొన్నారు. పద్మనాయకుల యుగంలోని ఇతర రాజుల ప్రాపకంలో 
ఉన్నకవులవరకూ క్రీ.శ. 1375 వరకూ పద్మనాయకయుగం అన్నారు. ఆది ప్రణాళికలో అనుకొన్నట్టు 
నిర్దిష్టంగా కాలాన్ని స్పష్టం చేయలేదు. కానీ, అంతరిక సాజ్యాల్ని అనుసరించి క్రీ.శ.1450 వలీకూ 
ఈ యుగాన్ని నిర్ణయించే వీలుంది 


5.8.3.3.2.4. గజపతుల, తొలిరాయల యుగం (క్రీ.శ. 1450- 1500): 


నాల్గవ సంపుటి (పు.ము) గజపతుల, తొలిరాయలయుగాలుగా గుర్తిస్తున్నట్లు చెప్పినా, కాలాన్ని 
స్పష్టంచేయకుండా, రాజుల కాలాన్ని వివరించారు. గజపతుల రాజకీయ చరిత్ర తొలిదశరెడ్డిరాజుల 
అవసాన కాలంతోనూ, చివరిదశ మలిరాయల యుగంతోనూ పెన వేసుకొందన్నారు. (పు.20) మొదటి 
హరిహర, బుక్కరాయలు యుగం, సంగమవంశంలో కడపటి రాజులూ, సాళువ వంశపు వారూ 
పరిపాలించిన (క్రీ.శ.1450-1500) కాలాన్ని తొలిరాయల యుగంగా చర్చిస్తున్నట్లు చెప్పారు (పు. 25). 


5.8.3.3.2.5. మలిరాయులయుగం (క్రీ.శ. 1500-1543) 


అయిదవ సంపుటి (పు.ము) గా వివరించిన మలిరాయలయుగం ఒకవిధంగా “కృష్ణదేవరాయల 
యుగం” అనే అవకాశం ఉన్నా, తరువాత ఇంకా మరికొంతమంది పాలనా కాలం వరకూ ఉన్న 


18 


కవుల్ని వివరించి సదాశివరాయులు క్రీ.శ. 1576 వరకూ పాలించినా, 1543 లో రామరాజు ఆధ్వర్యంలో 
సదాశివరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అయినప్పటినుండే ఆరవీటి ప్రాభవం ప్రారంభమైంది. 
అంటే క్రీ.శ.1500-1543 వరకూ మలిరాయలయుగమని తెలుస్తుంది. 


5.8.3.3.2.6. నవాబుల - ఆరవీటి రాజుల యుగం (క్రీశ. 1543-1572): 


శ్రీశ.1518లో బహమనీ ప్రభువు మరణించిన తర్వాత క్రీ.శ. 1543 వరకూ సుల్తాన్‌ కులీకుతుబ్‌షా 
పరిపాలించాడు. మహ్మద్‌ కులీ క్రీ.శ.1580 నుంచి 1612 వరకు పరిపాలించాడు. విజయనగర 
వంశంలోని ఆరవీటి రాజుల్లో తిరుమల దేవరాయలు పాలనలో, విజయనగర విశాల రాజ్యం ముక్కలై, 
అమరనాయకులు ప్వతం త్రులైయ్యారు (ఫు. 14), ముగ్గరు కొడుకులూ పెనుగొండ, శ్రీరంగపట్టణం, 
చంద్రగిరిలకు పాలకులైయ్యారు. తిరుమల దేవరాయలు క్రీ.శ.1572 లో మరణించాడు. దీన్నే 
వివరణాత్మకంగా చెప్పారుతప్ప నిర్దిష్టమైన కాల నిర్ణయం చేయలేదు. ఆరుద్ర విశ్లేషణనుబట్టి 
క్రీశ.1543-1572 వరకూ ఆరవసంపుటిలో ఈ యుగానికి కాలన్మిర్ణయాన్ని చేసుకొనే అవకాశం 
కన్పిస్తుంది. 


5.8.3.3.2.7. నాయకరాజుల యుగం :(క్రీ.శ.1600- 1674): 


ఇది ఏడవసంపుటి, ఈ యుగప్రారంభాన్ని క్రీ.శ.1600 నుండి అనిచెప్పి, మధర, తంజాపూరు, 
చెంజి మూడు నాయకరాజ్యాల్లో చెంజిరాజులే సీనియర్లనీ, క్రీ.శ.1550-1650 వరకూ వీరి 
సేవకన్సిస్తుందన్నారు. (పు.4) క్రీ.శ.1529 లోనే మధుర నాయక రాజ్యస్థాపన జరిగినా, క్రీ.శ.1623 
వరకూ ఎందరో కవుల్ని ఆదరించినా ఆ కవులు పేరు తెలియమనారు. క్రీ.శ.1623 లో రాజ్యానికి 
వచ్చిన తిరుమల నాయకుడు మీద క్షేత్రయ్య రెండువేల పదాల వరకూ చెప్పాడు. తిరుమల నాయకుడు 
క్రీశ. 1659 లో మరణించాడు. తర్వాత నాయకరాజుల్లో ముద్దు అళగిరి తంజావూరుని క్రీ.శ. 1674 
వరకూ పాలించాడని వివిధ సందర్భాల్లో తెలిపారు తప్పు, ఈ యుగానికీ కాలాన్ని నిర్దుస్తంగా చెప్పలేదు. 
ఈ యుగకాలాన్ని ఆరుద్ర విశ్లేషణను బట్టి (క్రీశ. 1600-1674 గా (ఏడవ సంపుటి) నాయకరాజుల 
యుగంగా చెప్పుకొవచ్చు. 


5.8.3.3.2.8. కడపటి రాజుల యుగం (క్రీ.శ.1674- 1762): 


క్రీ.శ.1674 లో ఈ యుగం ప్రారంభమవుతుంది, ఇది శివాజీ పట్టాభిషిక్తుడైన సంవత్సరం, 
క్రీశ1680 లో శివాజీ మరణంతో జౌరంగజేబు సేవలు దశిణాపథాన్ని ముట్టడించి, (క్రీశ, 
1686 లో ఒరంగజేబు అక్కన్నమాదన్నను హత్యచేసి, గోల్కొండను స్వాధీనం చేసుకొని, తంజావూరు, 
మధుర రాజ్యాల్ని కూడా మొగల్‌ సామ్రాజ్యంలో కలువుకున్నాయి. ఈ కాలంలోనే డచ్చి, (ఫ్రెంచి, 
ఇంగ్రీషువాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని, రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. క్రమేపి వ్యాపారాన్ని 
అభివృద్ధి చేసుకొంటూనే తమ చాతుర్యంతో దేశమంతా వ్యాపించి, తమ ఆధిక్యతను చెలాయించారు. 
'్రీశ.1762 నాటికి ఇంగ్రీషువాళ్ళ పరిస్థితిని ఆరుద్ర వివరించారు. ఇంగ్రీషువాళ్ళ ప్రాబల్యాన్ని చూసి, 
తనకి సైనిక సహాయం చేయమని నిజామ్‌ ఆలీ క్రీ.శ.1761 లో వాలుగు సర్కార్లనిచ్చాడు. కానీ, 


179 


ఇంగ్రీషువాళ్ళు అప్పుడుతీసుకోకుండా, నాలుగేళ్ళు ఆగి, నిజామ్‌ ఆలీ రాజ్యకాంక్షను గమనించి, 
శ్రీశ.1762 లో తీసుకున్నారు. అంతటితో కడపటి రాజులయుగం అంతమై కుంఫిణియుగం 
ప్రారంభమైందన్నారు. అంటే క్రీశ, 1674-1762 వరకూ కడపటి రాజుల యుగం (ఎనిమిదవ సంపుటి) 
గాని నిర్ణయించుకొన్నట్టు స్పష్టమవుతుంది. 


5.2.3.3.2.9. కుంఫిణీయుగం-1-0 (క్రీశ. 1757-1857): 


దీన్నాకీ విలక్షణమైన సంధీయుగమన్నారు. ్రీ.శ.1757 లో జరిగిన ప్లాసీ యుద్ధం మొదలుకొని 
క్రీశ. 1857 లో ప్రారంభమైన (ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం వరకూ కుంఫిణీ వారు 
మనదేశాన్ని పరిపాలించారు అంటే కుంఫణీయుగం రెండు భాగాల్లో రెండు (తొమ్మిది, పది) సంపుటాలో 
కలిపి వివరించారనీ, క్రీ.శ.1757-1857 కాలాన్ని ఈ యుగకాలం గా నిర్ణయించారని తెలుస్తుంది. 
కుంఫిణియుగం 11 (పదోసంపుటి) లో అందుకనే యుగకాలవిభజనను ప్రత్యేకించి వివరించలేదు. 


5.8.3.3.2.10. జమీందారీ నవ్యసాహిత్య యుగాలు-11 (డ్రీ41857-1930) 


క్రీ.శ.1757 నుండి 1857 వరకూ కుంఫిణియుగమని చెప్పుకున్నామని చెప్పి, క్రీ.శ. 1857 నుండి 
జమిందారీ యుగంగా భావిస్తున్నట్టు స్పష్టంగా చెప్పినా, కుంఫిణీయుగ లక్షణాల ప్రాదుర్భావం 
లేకపోలేదన్నారు. వీటిని రెండు (పదకొండు, పన్నెండు) సంపుటాలుగా విభజించారు! శతాబ్దాల 
రాచరిక సేవలకు అలవాటుపడ్డ పాలితులు, అందులోనూ సైనికులు ఒక ప్రభుత్వాన్ని ఎదిరిస్తే, 
దానికి ప్రత్నామ్నాయంగా మరొక ప్రభుత్వపు కాడికి మెడవంచక తప్పుదు. కుంఫిణీ వారి దొరతనాన్ని 
ప్రతిఘటిస్తున్న సైనికులు 1857 లో ఢిల్లీ ఎర్రకోటను స్వాధీనం చేసుకొని రెండవ బహదూరుషా 
(1837-1857) అనే పాదుషాను కుంఫిణీవారు అధికారం నుండి తొలిగించి, పింఛను నిచ్చి ఎక్కడో 
పడి ఉండమన్నారు. క్రీ.శ. 1757 ప్లాసీయుద్ధంలో విజయం పొందిన కుంఫీణి వారికి, సరిగ్గా నూరేళ్ళకు 
1857 లో చుక్కెదురయ్యిందన్నారు. అంటే 1857 నుండీ జమీందారీ యుగం ప్రారంభం చెప్పినా, 
ఈ యుగాలముగింపును మాత్రం ఎక్కడివరకో స్పష్టం చేయలేదు. కానీ, జమీందారీ నవ్యసాహిత్య 
యుగం 1 (పు : 367) లో “మొదలైనవారు మిగిలిన” వారు ప్రకరణలో గురజాడ అప్పారావు 
గారు జమీందారీ యుగం లోని పుస్తకాలకు గుర్తింపు ఎలా తెచ్చివారో స్పష్టంచేశారని, పాదసూచికలో 
“డిసెంటుపత్రం'” వివరాలిచ్చి కొంత “కోట్‌ చేశారు. మరోచోట జమీందారుల పోషణలో మొదలు 
పెట్టిన ఈ నిఘంటు నిర్మాణం ( శ్రీసూర్యరాయాం ధ్ర నిఘంటువు) ఆధునిక యుగంలో పూర్తయ్యిందని, 
ఆసంగతులు తర్వాత యుగంలో చెప్పుకుందామన్నారు. (పు : 359) నిఘంటునిర్మాణం విషయమై 
జయంతి రామయ్య 1912లో ఒకవ్యాసం రాసి పండితులకి పంపారని మరోచోట (పు : 358) 
రాశారు. “పదమూడవ సంపుటి (ఆధునికయుగం)”: అని అట్టపై ఉన్నా “ఆధునిక అభ్యుదయ యుగం” 
అని మొదటి (ప్రకరణం 1929 సంవత్సరంతో ప్రారంభమవుతుంది. వెంటనే 1930 నుండి 1940 
దాకా జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ, అందులోనూ తెలుగు సాహిత్యంలో గొప్పమార్పులు 


180 


వచ్చాయన్నారు 2 (పుః1) ఈవివరాలన్నింటినీ బట్టి, పదకొండు, పన్నెండవ సంపుటాల్ని జమిందారీ 
నవ్యసాహిత్యయుగం క్రీ.శ.1857-1930 నిర్ణయించవచ్చు. 


5.8. 3.3.2. 11. ఆధునిక అభ్యుదయ యుగం (1930-1980) : 


ఈ పదమూడవ (చివరి) సంపుటిని 1930 లో గుర్తించదగిన మార్పుతో ప్రారంభించి, 
అభ్యుదయసాహిత్య ఉద్యమాన్ని, వచనకవితా పరిణామాన్ని తెలంగాణా సమర సాహిత్యార్ని వివరిస్తూ, 
చివరిగా తుమ్మల వెంకట్రామయ్య (1914-1987) సాహిత్యకృషితో 'స్వస్తివాచకం' పలికారు. దీనిలోనూ 
కాలాన్ని స్టృస్టంచేయలేదు. కానీ, అంతర్గత సాఖ్యాధారాల్ని బట్టి ఈ నిరయాలు చేయడానికి వీలవుతుంది. 
ఆధునిక యుగాన్ని కూడా ఇంతకుముందున్న కొన్నియుగాల్లో 50 సంవత్సరాల కాలవ్యవధిని 
అనుసరించడాన్ని బట్టి, 1987 వరకూ జీవించిన తుమ్మల వెంకట్రావు గురించి వివరించినా, 1987 
వరకూ సాహిత్యాన్ని వివరించలేదు. 1975 తర్వాత కూడా అభ్యుదయ ఉద్యమమే కొనసాగిందని 
శ్రీశ్రీ రచనల విశ్లేషణలను బట్టి అవగాహన చేసుకొని, 1980 వరకూ ఈ నిర్ణయం చేయడానికి 
వీలవుతుంది. కాలన్నిర్ణయంలోనూ అభ్యుదయ దృష్టి ఉండడం వల్లనే, 1980 నాటికే సాహిత్యంలో 
కన్పిస్తున్న (స్త్రీవాద ధోరణిని చెప్పకుండా, అభ్యుదయ ఉద్యమంతో, ఆరుద్ర లశ్యాన్ని సాహిత్య 
ఛృకృథంతో మిళితం చేసి అందించారని గుర్తించగలిగే అవకాశం ఉంది. ఎందుచేతనంటే పునర్ముద్రణ లో 
తాళ్ళపాక తిమ్మక్క గురించి (పు.ము V1 ఫు. 294) వివరిస్తూ తాళ్ళపాక వారి కుటుంబం విస్మరించినా 
“సుభద్ర కాల్యాణం” పాటల్ని పాడుకొనేవారు విస్మరించడం లేదన్నారు. “ఆడవారికి మగవారు ఎన్నో 
అన్యాయాలు చేశారు, చేస్తున్నారు. అందులో ఇదొకటి అనుకోవాలనడం”లో (స్త్రీవాద సాహిత్య 
స్ప్రహ ఆరుద్రలో కన్పిస్తుంది. ఈ భావాలు పు.ము. నాల్గవ సంపుటిలో కన్పిస్తున్నాయి. ఈ 
నాల్గవసంపుటి 1990లో ప్రచురితమైంది. స్త్రీవాద సాహిత్యం అప్పటికీ ఉన్నా, అభ్యుదయ సాహిత్యంతోనే 
సమగ్ర ఆంధ్ర సాహిత్యం ముగించాలనుకున్నారు. దీనికి వైయక్తికంగా రాసే ఓపిక లేకపోవడం గానీ, 
ప్రచురణ కర్తల ఆలోచనలను ఆశయాలను పరిగణనలోకి తీసుకోవడం కూడా కారణాలై ఉండవచ్చు. 
లేకపోతే, 1975-1985ని మహిళా దశాబ్దంగా గుర్తించి, (స్త్రీవాద ధోరణి, ఉద్యమస్థితిని (కొందరు 
వాదవుంటున్నా) అందుకొంటూ వెలువడిన అనేక తెలుగు రచనల్ని ఏమాత్రం స్పర్శించలేదు. తెలుగు 
కవిత్వాన్నీ, సాహిత్యాన్నీ సుసంపన్నం చేసి, వస్తు, రూపాల్లో విశిష్టతను పొందిన రచనల్ని తీసుకోకపోవడం 
“ఆధునిక యుగం” సార్హకనామధేయం కాదు. అలాగే, 1984 నాటికే భారతీయ దళిత సాహిత్య 
అకాడమీ ఏర్పడడం తెలుగులో 1969 కంచకరెర్ల కోటేశుని చంపిన తర్వాత నుండీ దళిత స్పృహతో 
సాహిత్యం వెలువడి, అభ్యుదయ, విప్లవ సాహిత్యంలో అంతః ్రవంతిగా ప్రవహిస్తూ, 1980ల 
తర్వాత దళితవాదంగా, 1995 నాటికీ దళిత ఉద్యమంగా మారింది. “ఆధునిక అభ్యుదయ యుగం” 
అనే పేరుతో 1987 వరకూ ఉన్న సాహిత్యాన్ని రచించిన ఆరుద్ర (స్త్రీ, దళిత స్ప్రహల్ని కూడా 
గర్తించకపోవడం సరైన సాహిత్య రచనా విధానం అనిపించుకోదు. గుర్రం జాషువా (పు.ము X11 
పు69-78) లో గల “కవికోకిల” నే చూడగలిగారు గానీ, దళిత స్పృహను రానివ్వకుండా, 
“అంటరానికులొ భావనతోనే సమీక్షించారు. అయితే, ఆరుద్ర లో ఈ సంపుటి రచన కొనసాగేనాటికి 


దళిత స్ప్రహలేదనుకోవడానికి అవకాశం లేదు. అప్పకవి గురించి చెప్తూ “ బ్రాహ్మణేతరులకు కావ్యాలు 
రాసే లక్షతలేదంటాడు. ఆయన గారు అంఘ్రిభవుని కావ్యాన్ని ఆమోదించడు. ఆధునిక యుగంలో 
ఈ అనుశాసనాలు చెల్లవు”.(స. ఆం.సా,పు.ము.X11 పు.69) అని అన్నారు. అంచే, ఆరుద్రకు 
ప్రీ, దళిత స్పుహలున్నా, “ఏవో కొన్ని కారణాల వల్ల” వాటిని విస్మరించి, “అభ్యుదయ” సాహిత్యంతోనే 
ఈ సమగ్ర ఆంధ్ర సాహిత్య రచనను ఆపేయాలని భావించినట్టు స్పష్టమవుతుంది. ఇక, కాలనిర్ణయంలో 
సురవరం (ప్రతారెడ్డి వారిని అనుసరిస్తూనే, సురవరం వారికిష్టం లేక పేరుపెట్టకుండానే వదిలేసిన 
వాటిని తెలివిగా పేరు పెట్టి, కొన్ని సంవత్సారార్ని అటూ, ఇటూ జరుపుకొని, సాహిత్య చరిత్రకు 
సాహిత్యేతర ఆధారాన్ని గ్రహించి యుగవిభజన చేయడంలోనే “సాహిత్యచరిత్ర కారుడు" గా, 
'పరిశోధకుడుగా ఆరుద్ర” నైపుణ్యం స్పష్టమవుతుంది. అయితే, శ్రీశ్రీ పట్ల సాహిత్య చరిత్ర కారుడుగా, 
పరిశోధకుడుగా కూడా ఆరుద్ర కృషిలో కొంత కళంకం కనిపించక తప్పుదు. “ఈ శతాబ్దం నాది” 
అని (శ్రీశ్రీ అనడాన్ని విమర్శించి, ఆరుద్ర దాన్ని వ(క్రీకరణకు గురి చేశారు. ఈ విషయాన్ని తెలకపల్లి 
రవి చక్కని సమన్వయాన్ని చేయడానికి ప్రయత్నించారు". “ఈ శతాబ్దం నాది” అని ఆయన (శ్రీశ్రీ 
అలంకారంగా చెప్పివుండొచ్చు. (అదీ1972లో, అంటే 40 ఏళ్ళు ఆ స్థానంలో వున్నాక) ఆయనే 
(శ్రీశ్రీ అంతకుముందు మరోచోట “అరనిమిషం గడిచే సరికదే నాకు గత శతాట్రి అనలేదా? 
ఈరెంటినీ ఎలా అన్వయించుకోవడం? అనితర సాధ్యం నామార్గం అన్న పెద్దమనిషి ప్రతియువకవిని 
పోగుడుతూ తనకు (ఉదాహరణకు ఆరుద్రను, గజ్జెల మల్లారెడ్డిని) (ప్రత్యామ్నాయాలన్నట్లు 
మాట్లాడలేదా? వీటిలో ఏది ఏమేరకు అంతిమ సత్యం? కవులు, సాహిత్య జీవులు వివిధ దశల్లో 
ఇచ్చిన వివిధ ప్రేట్‌మెంట్లను ముక్కస్యముక్కగా పట్టుకొని విపరీతార్థాలు తీయడం సమంజసమా?” 
దీనిలో శ్రీశ్రీ రచనా శిల్పాన్ని, కవి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవల్సి ఉందనీ, కేవలవాచ్యార్థమే తీసుకొని, 
అనవసరవ్యాఖ్యానాలు చేయడం శ్రీశ్రీని సరిగ్గా అర్థం చేసుకోకపోగా, భావితరానికి (శ్రీశ్రీని, కవిత్వాన్ని 
వక్రమార్గంలోకి పయనింపజేయడమే అవుతుంది. సాహిత్య చరి త్రకారుడుగా, పరిశోధకుడుగా ఆరుద్రలో 
ఇదొక లోపంగానే మిగిలిపోతుంది. అయినా, ఇటువంటివి ఒక్కొక్కటి కన్చిస్తున్నా, తనదైన ' దృక్పుథం' 
ప్రదర్శించి, “సాహిత్య చరిత్ర ను కొత్త పద్ధతిలో రాయవచ్చని నిరూపించగలిగారు. సాహిత్యేతర 
ఆధారాల్నీ స్వీకరించారు. ఈ లక్షణాలు ఆరుద్ర సాహిత్యచరిత్ర మార్కిస్టు దృక్పథంలో ప్రత్యేక 
రచనా పద్ధతి కూడా వెల్లడవుతుంది. 

5.9. సాహిత్య చరిత్ర- ఆరుద్ర దృక్పథం : 

“సాహిత్య చరిత్ర రచనలో “దృక్పథం' ఉండటం సమంజసమేనా? అనే ఆలోచనకు అవకాశం 
ఉంది. కానీ ప్రతి రచయితకీ ఏదొక దృక్పథం ఉంటుంది. ఆ దృక్పథం (ప్రధానంగా సాహిత్య 
చరిత్ర లో “యుగవిభజని చేయడంలో ప్రతిబింబిస్తుంటుంది. అయితే, రచనకు అనుకూలంగా 
మాత్రమే “యుగవిభజన” చేసుకొనే వారిలో తమ దృక్పథాన్ని బట్టి మాత్రమే అంచెనా వేయడం 
సాధ్యం కాదు. సమగ్ర ఆంధ్ర సాహిత్య రచనలో ఆరుద్ర దృక్పథం అవసరమన్నారు. “దేశమంటే 
మనుషులు, ప్రజలే తమ చరిత్రను సృష్టించుకొన్నట్టు ప్రజలే తమ సాహిత్యాన్ని స్పష్టించుకొంటారు. 


182 


పామరులు పాడుకొనే నోటిపాటల్లో, సామెతలు, పొడుపు కథలు ప్రాచీన విజ్ఞానానికీ, ఒకనాటి సాహిత్యానికీ 
గనులు తవ్వి తలకెత్తు కోవలసినవి చాలా ఉన్నాయ” నడంలో సాహిత్య చరిత్ర రచనకి లిఫితమైన 
ఆధారాలే కాకుండా మౌఖిక ఆధారాల్ని కూడా గ్రహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 
వీటన్నింటిలోనూ ఆరు ద్ర దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. భారతం, అష్టాదశ పురాణాలు వ్యాస ప్రోక్షమని 
చెప్పి, బ్రాహ్మణులకి సకల సౌకర్యాల్నీ కల్పించడంలో పాలక వర్గాల ప్రయోజనం ఉందన్నారు. 
నన్నయభట్టుని పరిచయం చేస్తూ “ఆంధ్ర సాహితీ పరులంతా ఏటేటా పండుగ చేసుకోదగిన రోజు 
తెలుగు భారతం పుట్టినరోజు” అన్నారు. “తెలుగుభాష లోకి రావడానికే ఈ పండుగ రోజు తప్ప 
“తెలుగు భారతం” లో ఉన్నవన్నీ వ్యాసప్రోక్తాలనడం సరికాదు. ఇది “మూలంలో జానెడు బ్రాహ్మణాధిక్య 
ప్రశంస ఉంటే అనువాదంలో బారెడు చేశారు” అనీ ఆ సన్నివేశాల్ని కొన్నింటిని సోదాహరణంగా 
నిరూపించడమే నిదర్శనం. (శ్రీనాథు'ని గురించి వ్యాఖ్యానిస్తూ కూడా “తెలుగు భాషు' గురించే స్వర్గ ప్రస్తావన 
తేవడానికి కూడా ఆరుద్ర వెనుకాడలేదు. “స్వర్గంలోకూడా దేశభాషలందు తెలుగులెస్స అనిచాటే 
కవి ఉండడం మన సాహిత్యం చేసుకొన్న అదృష్టమే” ( 1-ఫు.378) అనడంలో ఆరు ద్రకి ' స్వర్గనరాకాలపట్ల 
నమ్మకం ఉందని అనుకోవడానికి వీలులేదు. “అరుగుచున్నాడు (శ్రీనాథుడమరపురికి” అని శ్రీనాథుడే 
స్వయంగా చెప్పుకున్న దాన్నిబట్టి, ఆరు ద్ర స్వర్గ ప్రస్తావన చేశారని అవగాహన చేసుకోవడానికి శ్రీనాథుడు 
గురించి చేసిన ఒక నిర్ణయం, ఆరుద్ర దృక్పథాన్ని పట్టిస్తుంది. “మూలంలోంచి నాలుగు నూలుపోగులు 
తీసుకొని వాటిని తన వర్ణనల జలతారుతో నేశాడు. కథ లేకపోయినా ఫరవాలేదు. కమ్మని వర్షనలుంటే 
చాలు అనే దృక్పథాన్ని మన సాహిత్యంలో ఇతడు ఈ (భీమఖండం) కావ్యంతో ప్రవేశపెట్టాడు”. 
అని చెప్పడంలో “కళకోసమే కళ” అని భావించిన కవిగా (శ్రీనాథుణ్ణి నిర్ణయించారు. 


కవికి ఆలోచించవలసిన బాధ్యత ఉంది. ఆ ఆలోచన సామాన్యుల కష్టార్ని కూడా తీర్చగలిగే 
ఆలోచనను పురిగౌల్పేటట్టు ఉండాలి. కానీ, బతుకు తెరువులు చూపించే ప్రభుత్వాలను శ్లాఘంచడమే 
వందిమాగధుల వంటి కవులకు చేతనైన విద్య. కుంపిణీపారిని “కుంభిని వంటి ప్రభుత్వము రంభాభోగమ్ము 
వంటి రతిసౌఖ్యము! మరెక్కడాలేవని, వర్ణించిన చాటువులు కన్పిస్తున్నాయి. కవులు ఎంతపాగిడినా 
కాలం కళ్ళు తెరిపిస్తుందని ఆరుద్ర అనడంలో కవికి సమాజం పట్ల సరైన “దృక్పథం” ఉండాలనే 
ఆలోచన కన్పిస్తుంది. “కాకతీయ యుగం'లో కవులు తమ కావ్యాల్ని అంకితమివ్వడాన్ని గురించి 
“తమ కావ్యాలను కన్యలుగా భావించడం కూడా ఇప్పుడే (ఈయుగంలోనే) మొదలైంది. కూళలకు 
కావ్యకన్యకనిచ్చి ధనం పొందడం పడుపు కూటికింద పరిగణించి బాధపడేటంత దుఫ్రితికి అంకితాలు 
పుచ్చుకోవటం దిగజారింద ” (పు.ము.1.పు : 18) నడంలో ఆర్థికంగా కవులు తను జీవనోపార్గీకి 
ఆధారపడవలసిన పరిస్థితుల్ని వివరించారు. 


కడపటి రాజుల యుగం (8న సంపుటి) ని విశ్లేషిస్తూ, ప్రజల కడగండ్లకు అంతులేదు. ఎక్కడచూసినా 
యుద్దాలే. సైనికులు ఊళ్ళను కొల్లగొట్టడం సామాన్యమైపోయింది. పన్నులు వసూలు చేయడమే 
తప్పించి ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడమన్నదే అబ్బురమైంది. పాతకాలపు నాటి వనరులు పాడై 
పోతూవుంటే పాలకులు చూస్తూ ఊరుకొన్నారుగాని, తమసంచులు విప్పి మరమ్మతు చేయించలేదు. 
వ్యవసాయం చేసే రైతును అందరూ పీక్కుతినేవాళ్ళే. ఈ యుగంలో (ప్రముఖ కవి కూచిమంచి 


తిమ్మయ్య తన “కుక్కుటేశ్వర శతకం”లో రైతుల స్థితిని వర్ణించారన్నారు (పు.6) ఈ యుగంలోనే 
'టమరాజు కథనుండి బొబ్బిలి యుద్ధం వరకూ వీరగాథల్ని ప్రజలు పాడుకొన్నారనడంలో రాజ్యస్వభావాన్ని 
ప్రజాసాహిత్యం నుండి చూసే పద్ధతి (దృక్పథం) ఉందని సృష్టమవుతుంది. పదమూడవ సంపుటి 
“అధునిక అభ్యుదయ యుగం”లో భావకవిత్వం గురించి విశ్లేషిస్తూ “భావకవిత్వం రోజుల్లోనూ, 
అవధానాలయుగంలోనూ మనకు చాలామంది ప్రతిభావ్యుత్పత్తులు లేని కవులుండేవారు. ఆమాటకొస్తే 
రెండుమూడువందలేళ్ళ సాహిత్య చరిత్రలో బళ్ళికొద్దీ రొడ్డ వ్రాసిన వాళ్ళను బళ్ళికొద్దీ నేను చూపించగలను. 
వాళ్ళందరూ కవులూకారు, వాళ్ళది కవిత్వమూకాదు (పు.ము.1/111 ఫు. 12) అనడంలో ఆరుద్ర సాహిత్య 
చరి త్రదృక్పథం మార్కిస్టు దృక్పథమని స్పష్టమవుతుంది. 

ప్రతియుగంలోని రచనల్లోనూ, వర్గ స్వభావాలూ, వర్గ ప్రయోజనాలూ ప్రస్ఫుటమవుతుంచాయి. 
ఆస్వభావాల్ని బట్టి రచయిత దేనికి చెందుతాడో తేల్చుకోవాలని, (బ్రౌన్‌ చెప్పిన “పులి- మనిషి” కథను 
విశ్లేషించి, రచయితల వర్గ స్వభావాల్ని బట్టే రచనలు వెలువడతాయనే సత్యాన్ని తెలియజేస్తుందన్నారు. 
“పులి-మానవుడు” సంభాషించుకొంటూ, ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని తర్కించుకొంటుండగా, 
“పులిని చంపుతున్న మనిషి బొమ్మ” ని మనిషి చూపించి, మనిషే గొప్పు అని తన వాదనను 
సమర్డించుకున్నాడట! దానికి పులి సమాధానమిస్తూ, ఆ చిత్తరువుని మనిషి రాశాడు. కనుక, పులిని 
చంపిన్‌ట్టుంది. ఆ చిత్తరువుని పులి చిత్రించినట్తయితే, మనిషిని పులి చంపినట్టు వేసేదన్నదట. 
ఈ కథలో మరొక విషయాన్ని కూడా జతచేస్తే (స్త్రీ రాసినట్లయితే, తన ఆలోచల్ని, ఆశయాల్ని 
ప్రతిబింబించేటట్టు చేయడానికి వీలుంటుంది. రాసేవారి స్వభావాన్ని బట్టి రచన రూపు దిద్దు కొంటుందనే 
నిర్ణయం చేశారు. “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో కూడా తన దృక్పథాన్ని దీనిలో సమన్వయం 
చేయడానికి అవకాశం ఉంది. 


కొ 
జ్‌ 


మెకంజీ సేకరించిన విలువైన గ్రంథాలకు కారణమైన కావలి సోదరులపై పరిశోధన జరగాలని 
ఆరుడ్ర భావించడం లో “తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాల్లెత్తిన కూలీర్ని' తెలుసుకోవడంలోనే నిజమైన 
“చరిత్ర ఉందనే మార్కిస్టు దృక్పథం కన్పిస్తుంది. “తెలుగు చరిత్రకూ, సాహిత్యానికీ ఇంత సంపదను 
ఇచ్చిపోయిన మెకంజీ దొరగారిపైన, ఆయన్ని నమ్ముకొన్న కావలి సోదరులపై సమగ్ర పరిశోధనలు 
జరగలేదు” అని ఆరుద్ర అన్నారు. మరొక చోట “శాస్త్రీయ సామ్యవాద దృక్పథంతో ఈ (కుంపిణి) 
యుగ చరిత్రను అధ్యయనం చేయడం అవసరం” అన్నారు. ఎందుచేత ఈ దృక్పథంతో అధ్యయనం 
చేయాలో కూడా వివరించడానికి ప్రయత్నించారు. “గతితార్కిక, చారిత్రక భౌతిక వాదాల ప్రాతిపదికపై 
శాస్త్రీయ సామ్యవాద స్థాపనాచార్యులైన కారల్‌మార్క్స్‌, (ప్రీడరిల్‌ ఏంగెల్స్‌ భారతదేశ చరిత్రను, తూర్పు 
ఇండియా కంపెనీ పుట్టుపూర్యోత్తరాలనూ, దానికి కట్టకడపటి దశనూ, భావిఫలితాలనూ చర్చిస్తూ, 
తమ రచనలలో చక్కని విశ్లేషణ చేశారు'. అని మార్క్స్‌ భావాల్నీ ఈ సందర్భంగా వివరించారు. 
శాస్త్రీయ సామ్యవాద దృక్పథం అంటే ఏమిటో కేతవరపు రామకోటిశాాస్త్రీ చెప్తూ “ఏ విషయం 
సరించైనా సరే వైజ్ఞానికంగానూ, వైతికంగానూ బాధ్యతాయుతంగా ప్రనర్తించడాన్ని అసిధారా వ్రతంగా 
పాటించాలన్న లక్షణమే శాస్త్రీయ సామ్యవాదం. కార్యకారణ సంబంధసమన్వయమే ఆదృకృథం యొక్క 


184 


శాస్త్రీయతకు నిదర్శనం” కనుక, ఏ రాజుల కాలంలో ఎలాంటి రచనలు వచ్చాయో, దానికిగల 
కారణాల్ని మార్క్స్‌ విశ్లేషణతో కుంపిణీ యుగాన్ని ఆరుద్ర అంచెనావేశారు. 


జమిందారీయుగంలో కొక్కొండ వేంకటరత్నం రచించిన "ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ తారావళి “ప్రిన్సి 
అఫ్‌ వేల్స్‌ హిందూస్థాన్‌ సందర్భనం' ' గ్రంథాల్ని బట్టి ప్రచారకవుల్లో తొలితరంలో మొదటి లెక్కలో 
కొక్కొండ వారిని పరిగణించాలని ఆరుద్ర అన్నారు. అయితే, జమీందారీ యుగంలోనే ఉన్న కందుకూరి 
వీరేశలింగం * విక్టోరియాజ్యూబిలీనవరత్నాలు' వర్ణించారు “ఆంగ్లేయదొరతనం బేలుగాక, ధర్మమతితోడ 
నాచంద్ర తారకంబు” అని వర్ణించిన చిలకమర్తివారు 'భరతఖండంబు చక్కని పాడియావు'....... 
ఏపద్యంలో 'తెల్లదొరలను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బియగట్టి' ని బట్టి ఒకే 
కవిలోని వైరుధ్యభావాలు ఉన్నాయి. గురజాడ అప్పారావు “ఆంగిలేయుల ధర్మరాజ్యుము” అని వర్ణించారు. 
ఇలా, కొంతమంది కవులు తెల్లవారిపాలనను పొగుడుతూ వర్ణించిన పద్యాలు కన్పిస్తున్నాయి. వీటిని 
ఆరుద్ర ఏ దృక్పథంతో చూశారనేది ఆలోచించవలసి ఉంది. ఒకకవి తన జీవితకాలంలో ఆయాపరిస్థితుల్ని 
బట్టి కొన్ని రచనల్ని చేయవచ్చు. కానీ, జీవితాంతం వరకూ ఏభావజాలాన్నీ జీర్ణించికో కుండా పరిస్థితుల్ని 
బట్టే వ్యవహరించడం సరైందికాదు. కొక్కొండవారు తెల్లదొరల్నీ, పాలననూ కీర్తించడమేకాదు, 
సామాన్యులకి తనసాహిత్యంలో ఏనాడూ స్థానమివ్వలేదు. సంస్కరణను అంగీకరించడం ఎలాగులేదు, 
కనీసం ఆమాటనే వ్యతిరేకించి స్వభావం కొక్కొండవారిలో ఉంది. ఆధునిక కాలంలో గ్రాంథిక 
భాషనే సమర్థించారు. ఇంట్లోనూ, బిక్షగాడితోనూ గ్రాంధికమే మాట్లాడు వారి భావజాలాన్ని తెలుపుతుంది. 
కందుకూరి ఆంగ్రేయుల్ని కీర్తించినా, 'పాశ్యాత్య విద్యా ప్రభావంతో సంస్కరణ వైపు పయనించారు. 
సంస్కరణవాదిగా మారారు. గురజాడ కూడా జమిందారీ ఆస్థానంలో ఉన్నా, తనభావాలతో వారినికూడా 
ఒప్పించి “కన్యాశుల్కం” వంటి సమస్యపై ఆలోచించేటట్లు చేశారు. తర్వాత అభ్యుదయ భావజాలానికి 
ఆయనే ఆధ్యుడనే స్థాయిలో రచనల ద్వారా వ్యక్తం చేశారు. అందుకనే, వీరేశలింగం, గిడుగు, 
గురజాడ వారిని, “ఆంగ్లేయుల (ప్రగతినుండి ఉత్తేజితులై సాధారణ ప్రజల కష్టసుఖాలను సాహిత్యంలో 
ప్రతిఫ ంచాలని విశ్వసించారని శా/స్త్రీయదృక్పథంతో ఆరుద్ర వివరించారు. 


జమీందారీ వ్యవస్థలో బానిసలకంచే హీనస్థితిలో (స్త్రీ పరిస్థితి ఉందని, ప్యూడలు-వ్యవస్థలో 
(స్రీ అసహాయస్టితిలో ఉన్నారని, “వేశ్యల” స్థితిని వివరించారు. సమాజంలోని పాలకవర్గాలు దేవుడి 
పేరుతో బాగు పడటం అన్నిదేశాలలోనూ సహజంగా కన్పిస్తుందని, “స్త్రీ” అభ్యుదయాన్ని ఆకాంక్షించారు. 
గజపతుల, తొలిరాయలయుగంలో ఉన్న తాళ్ళపాక తిమ్మక్కను అన్నమాచార్యుల భార్య అయితే 
వారి కుటుంబం, ఆమెను రచయిత్రిగా గుర్తించకపోవడం అన్యాయమన్నారు (పు.294) 


యుగధర్మాన్నిబళ్చి ఉత్పత్తి విధానాలకు ఆర్థిక సంబంధాలకూ అనుగుణంగానే ' కాకతీయ యుగం” 
లో సాహిత్యం రూపొందిందనీ, భోగలాలసతతోపాటు, అవినీతికూడా పెరిగిపోయిందన్నారు. కేతన 
రచించిన * విజ్ఞానేశ్వరీయం” వంటి ధర్మశాస్త్రగ్రంథాల్లో కవిత్వం ఏమీ ఉండదు గానీ, సాంఘిక 
చరిత్రకు అవసరమైన ముడిసరుకు చాలా ఉంది. కావ్యమైనా మహాకావ్యమైనా ఎరుకసమ[గ్రం చేయడం 
ముఖ్యమని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. 


185 


శైవులు కులాతీతంగా మతాన్ని ప్రచారం చేసుకున్నా, మళ్లికార్డున పండితారాధ్యుడు బ్రాహ్మణ్యాన్ని 
ఏడలేనని చెప్పుకున్నాడు. శివకవుల రచనల్ని సమీక్షిస్తూ ఆరుద్ర, వర్గ భేదాల్ని రూపుమాపకుండా 
వర్ణ భేదాల్ని తొలగించడానికి ప్రయత్నించడం్పపునాదులు లేని ఇళ్ళు కట్టడం వంటిదనడంలో మార్క్సిస్టు 
దృక్పథమే వెల్లడవుతుంది. సమస్యపరిష్కారానికి ఉపరితలం మీద అంశాల్నే కాకుండా పునాది నుండే 
ఆలోచించడం వల్ల నిర్మాణాత్మకమైన పరిష్కారం లభిస్తుందనే ఆలోచనలో మానవసంబంధాలన్నీ 
అర్థిక సంబంధాలతో ముడిపెట్టి వర్గ దృక్పథంతో చూడటం మార్క్సిస్టు దృక్పథంలో కన్పించినట్లే 
ఆరుద్ర 'సాహిత్యచరిత్రి రచనలోనూ కన్పిస్తుంది. 


నన్నయ భారతాన్ని తెనిగించేటప్పుడు మూలం భీముడు మాంసాహారాన్ని తిన్నట్టు ఉన్నదాన్ని 
తెలుగు భారతంలో ఆహారనియమాల్ని మార్చుచేసి, శాకాహారిగా చేశారు. ఇటువంటివన్ని చిన్నచిన్నవే. 
కానీ కొన్ని కులాల్ని హీనంగానూ, మరికొన్ని కులాల్ని “ఆధిక్యత' కలిగినట్లు వర్ణించడంలో పాలక 
వర్గ స్వభావాన్ని, ఆరుద్ర మార్కిస్టు భావజాలతో పరిశీలించారు. వైయక్తికంగా బ్రాహ్మణుల్ని కాకుండా, 
బ్రాహ్మాణీయ భావజాలాన్ని పాలకవర్గం తమ ప్రయోజనాలకోసం పోషించిందనేది ఆరుద్ర దృక్పథం. 


సాహిత్య చరిత్రలో ఆయాకాలాల్లో ' ఉత్పత్తి అయిన సాహిత్య స్వభావాన్ని శాస్త్రీయ దృక్పథంతోనే 
ఆరుద్ర అందించారని ఆయన చేసిన విశ్లేషణ తెలియజేస్తుంది. దీన్ని ఆరుద్ర జమీందారీయుగం 
గురించి చేసిన విశ్లేషణలో పరిశీలించడం మరింత చక్కగా అవగాహన కొస్తుంది. 


“జమిందారీ పోషణలో వచ్చిన సాహిత్యంలో ఫ్యూడలు విలువల ప్రశంసలే ఎక్కువ. ఇలాంటి 
సాహిత్యాన్ని ప్రాత్సహించినందుకు సంబరపడనక్కరలేదు. కాకులను కొట్టి గెద్దలకు వేయడం కార్యంకాదు. 
అలాగే, ప్రజలను ఆర్థికంగా దోచుకున్నవాడుచీమలకు పంచదార పెడితే సుకృతాన్ని ఆర్టించుకోలేడు. 
పేదరైతుల గోళ్ళూడగొట్టి సంపాదించిన శిస్తులతో అత్యంత స్పల్పకాలాన్ని తమ ఇతర విలాసాలతోపాటు 
సాహిత్య సేవకు వెచ్చిస్తే ఆ గోరంత కార్యాన్ని కొండంతగా పాగడనక్కరలేదు” అనడంలో రాజులు, 
పోషకుల పేర్లతో యుగవిభజన చేసినంత మాత్రాన, సాహిత్యచరిత్రలో ఉన్న కవులంతా పోషణకు 
గురయ్యారనే ఆలోచనతో యుగవిభజనచేసింది కాదనేదీ తెలుస్తుంది. కాలాన్ని తెలుసుకోవడానికే 
ప్రధానంగా యుగవిభజన చేసినా, లోపలి కవుల్ని, కావ్యాల్ని మార్క్సిస్టు దృక్పథంతో పరిశీలిస్తూ, 
అది లోతుగా పరిశీలిస్తే తప్ప వెంటనే స్ఫురించని ఈ ప్రత్యేక పద్ధతిలో రాశారు. తొలిముద్రణ 
కంటే పునర్ము ద్రణలోనే ఆరు ద్ర దృక్పథం బాగాస్పస్తమవుతుంది. పరిశోధనలో దృక్పథాన్ని ప్రదర్శించడమే 
కాకుండా, పరిశోధనలో శాప్రీయంగా ఫలితాల్ని గమనించడానికి వీలుగా కొన్ని పట్టికలు ప్రత్యేకంగా 
పేర్కొన్నారు. 

5.10. పట్టికలు-పరిశోధన : 


పరిశోధనలో పట్టిక (20165) లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇవి విశ్లేషణకు, ఫలితాల నిర్ధారణకు 
చాలా ఉపయోగపడుతుంటాయి. గణాంకాల్ని సేకరించి కాల ప్రకారంగాని, సాహిత్యంలో అయితే 
ఆశ్వాసాలలోగల పద్యాల రకాలు, సంఖ్య, యతి, ప్రాసలు, అలంకారాది భేదాలతో పాటు, విషయాన్ని 


186 


కూడా వర్గీకరించి విల్లేషిస్తుంచారు. కొన్నిసార్లు ఒకే ఇతివృత్తంగల కావ్యాల్ని రచించిన వారిని పేర్కొనడానికి 
కవుల కాలాల్ని, పద్యాల సంఖ్యల్ని, ఆశ్వాసాలపేర్లనీ, సంఖ్య వంటి విషయాల్ని వింగడిస్తుంచారు. 
ఇది కేవల బౌద్దికమైన పని అయినప్పటికీ చాలా “కాలం” పట్టడంతోపాటు, శ్రమించవలసి ఉంటుంది. 
పరిశోధనాసక్తి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఆరుద్ర కొన్ని అకారాది 
సూచికలతో సహా కొన్ని పట్టికల్ని పేర్కొన్నారు. కొన్నింటిని తానే తయారు చేశారు. 


ఈ పట్టికలను తయారు చేయడంలో తోడ్పడిన భాగవతుల సూర్యనారాయణ శాస్త్రి, గొల్లకోట 
విజయకుమార్‌లకి తొ.ము.లో ధన్యవాదాలు చెప్పుకొన్నా, పు.ము.లో “ధన్యవాదాలు” తొలగించారు. 
కానీ, తొంము.లోని పట్టికల్నే పు.ము.లోనూ ఉపయోగించారు. పెంచిన సంపుటాల్లో కూడా చాలా 
పట్టికలు కన్పిస్తున్నాయి. 

వివిధ శాసనాల్లో గల తెలుగు పదాల్ని అకారాదిగానే కాకుండా, కాలాను క్రమంగా ' ప్రాచీన శాసనాలలోని 
తెలుగు పదాల పట్టిక : “గాథా సప్తశతిలోని తెలుగు మాటలు” పట్టికలు (స. ఆం.సా.1.పు.ము.పు.5, 11) 
పరిశోధన వికాసాన్ని అవగాహన చేసుకోవడానికెంతగానో ఉపయోగపడతాయి. తెలుగు ఛందస్సులో 
మొట్టమొదటి పద్యాలు దొరికిన శాసనార్ని కాలానుక్రమంగా పద్యాల పేర్లను తెలిపిన పట్టిక వల్ల, 
ప్రాచీన కాలంలోనుండే ప్రచారంలో ఉన్న పద్యరచనాతీరుతెన్నులు తెలుస్తున్నాయి. 


“కుమార సంభవం” లో నన్నెచోడుడు ప్రతి ఆశ్వాసంలో కంద పద్యంతోనే మొదలవుతుంది. 
విభక్తులతో అంతమయ్యే టట్టు ఆశ్వాసముల ఆద్యంత పద్యాలను రచించినా వాళ్ళలో 'నన్నెదోడుడే' 
ప్రథముడని ఆరు[ద్ర చెప్పారు. ఈ విధమైన పద్యరచననురాయడాన్ని ఇదొక సంవిధాన శిల్పమనీ, 
ఈ నియమాన్ని తర్వాత కవులైన తిక్కన, కేతన ఇంకొకమెట్టుకి తీసుకెళ్ళారని వివరించారు. వీటిని 
ఒక పట్టిక (పు.ము.! పు.202)లో తిక్కన “నిర్వచనోత్తర రామాయణం' కేతన ' దశకుమార చరిత్ర 
లతో పోల్చి కుమార సంభవం లో గల ఆశ్వాసముల మొదటి విభక్తులు గల గద్యార్ని తులనాత్మక 
పరిశోధనతో పరిశీలించారు. 

మద్రాసు ప్రాచ్యలిథిత గ్రంథాలయంలో గల సుమతీ శతకానికి గల తాళపత్ర ప్రతుల్ని పట్టిక 
(పు.ము.! పు.264)రూపంలో అందించడం వల్ల ఈ విషయంపై ప్రత్యేక పరిశోధన చేయాలనుకొనే 
వారికి ఎంతో సహకరించేటట్టు ఉంది. PrIMary Sources ని సూచించినట్లయ్యింది. 

“శివతత్త్వసారం” లోని నుకుటాల వివరాల్ని పద్య సంఖ్యతో సహా పట్టిక(పు.నంు.1 
ఫు.287)నిచ్చారు. వీటిని విశ్లేషించి “శివా” అనే మకుటమే శతాధికం దాటిందని వివరించారు. 

తిక్కన “ఆంధ్ర మహాభారతం” లో వర్ణించిన గద్యపద్యాల్ని ఆశ్వాసాది క్రమంలో గణాంక 
పట్టిక(పు.ము.]॥ పు.84)ను రూపొందించడానికి చాలా కాలం సడుతుంది. అయినా దీన్ని “పట్టిక” 


రూపంలో అందించి ఒక్కొ ఆశ్వాసంలో ఒక్కొక్క ప్రత్యేకమైన పద్యాల్ని, గద్యాల్ని ప్రయోగించడంలో 
తిక్కన ఛందః శిల్ప ఆంతర్యాన్ని చక్కగా వివరించారు. 


187 


నాచన సోమన నవీన గుణాలు (ప్రచారంలోకి రాకముందు కవులు కృత్యాదిని శ్రీకారం పద్యాలు 
వర్ణించినా, భక్తిభావాలతో ఉండేవనీ, కానీ, నాచనసోముడు తర్వాత కవులు మంగళ శ్లోకం లేదా 
పద్యంలో శృంగార రసంతో కూడిన వర్ణనలు చేశారని విరూపించడానికి, నాచనసోమునికి ముందున్న 
కథలు వర్ణించిన కవుల్ని, కావ్యాల్ని, పద్యపాదాన్ని పట్టిక (పు.ము.111 పు. 150) రూపంలో అందించారు. 


వివిధ రామాయణాలలో అవాల్మీకగాథలు కన్పిస్తున్నాయని, అవి గల కాండ ల వివరాల్నే కాక 
ఉపశీర్షికల్ని స్పష్టంగా విశదీకరించే పట్టిక (పు.ము.!॥ పు.180)ఆరుద్ర పరిశోధనాసక్తినీ, శక్తినీ 
తెలుపుతుంది. మనదేశంలోని వివిధ గ్రంథాలయాల్లోగల రామాయణ (ప్రతుల్ని ఆరుద్ర పరిశీలించి, 
కేటలాగు పంఖ్యను పేర్కొన్నారు. రంగనాథరామాయణం ప్రతులు మనరాష్ట్రంలోనే కాదు. విదేశాల్లో 
కూడా కన్పిస్తున్నాయని, వాటిని వివరించారు. పారిస్‌లోని నేషనల్‌ లైబ్రరీ లో రంగనాథ రామాయణ 
ప్రతి కార్డునెం : 38-938-4271. అని వివరించారు. ఇలా వివిధ రామాయణాల్లో గల అవాల్మీక 
గాథల్లో ఆహల్యరాయిగా మారిపోవడం, రావణుడు రాముని విలువిద్యను మెచ్చుకోవడం వంటివి 
భాస్కర, రంగనాథ, ఆనంద రామాయణాల్లో పొందిన మార్పుల్ని వివరించే పట్టిక ఆరుద్ర పరిశోధన 
విశిష్టతను తెలుపుతుంది. 


(శ్రీనాథుడు చాలా విలువైన కావ్యాల్ని వర్ణించడమేకాదు, 1402-1420 మధ్యకాలంలో విద్యాధికారిగా 
ఉంటూ 12 శాసన కావ్యాల్ని రచించాడు. వాటిని కాలానుక్రమంలో వివరించిన పట్టిక (పు.ము.111 
ఫు.296)ను బట్టి కావ్యాల్లో-శాసనాల్లో శ్రీనాథుని భాషాకైలీ వర్ణనలు అవగతం కావడమేకాదు, శాసనాల్లో 
తెలుగు భాషావికాసాన్ని అంచెనా వేయడానికి ఎంతగానో ఉపయోగిస్తాయి. అలాగే, శ్రీనాథుడు రచించిన 
గ్రంథార్ని వాటి కాలాల్నీ కొమర్రాజు, కందుకూరి, బండారు, మల్లంపల్లి, చాగంటి శేషయ్య, వేటూరి 
ప్రభాకర శా స్త్రి, నేలటూరి వెంకటరమణయ్యలు వివరించిన వాటిని (కోడీకరించి పట్టిక (పు.ము.1॥ 
పు.372) రూపంలో అందించారు. 


పోతన "ఆంధ్ర మహభాగవతం'లో పద్యగద్యాల్ని స్కంధాల వారిగా గణాంకవివరాల్ని తెలిపే పట్టిక 
(వు.ము. 1V పు.156) ఉంది. భాగవతంలో 2817 కంద పద్యార్ని అత్యధిక సంఖ్యలో వర్ణించినా, 
కేవలం 35 మాత్రమే ' మత్తకోకిల” ఛందస్సుని ఉపయోగించినా, మిగతా జాతి, వృత్తాలకంటే ' మత్తకోకిల” 
అంటేనే పోతనకిష్టమన్నారు. 


శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో గల అష్టదిగ్గజాలు ఎవరనే విషయంలో నేటికీ పరిశోధకుల్లో 
చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గురజాడ (శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం, కొమర్రాజు 
వేంకటరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, నేలటూరి వెంకట రమణయ్య, చాగంటి శేషయ్య, నిడదవోలు 
వెంకటరావు, ఈయుణ్ణి వెంకట వీరరాఘవచార్యులు మొదలైన పరిశోధకులు చర్చించిన విషయాల్ని 
పట్టిక (పు.ము.V పు.97) గా క్రోడికరించారు. వీరంతా తిమ్మన, ధూర్హటి, పెద్దన, మల్లన, 
తెనాలిరామకృష్ణ, అయ్యలరాజురామభ(ధ్రుడు, భట్టుమూర్తి అస్ట్రదిగ్గజాల్లో ఉన్నారని కొంతమంది 
చెప్పగా, మరికొంతమంది మరో విధంగా చెప్పారు. దీన్ని ఆరుద్ర వివరిస్తూ, “భువన విజయం'లో 
ఆసీనులైన ఎనిమిదిమంది కవులెవరో నికరంగా చెప్పలేమనీ, (పు £ 95) ఆకవులపేర్ణు స్పష్టంగా 

188 


వెప్పలేమనీ, సంకుసాలనరసయ్య అష్టదిగ్గజాల్లో ఒకడేమో అనీ చెప్పారు (పు :95) అయితే అష్టదిగ్గజములు 
అనేది కవుల సంస్థ అని నాగయ్య అభిప్రాయపడుతున్నారు. (ఫుః3) అయినా అష్టదిగ్గజకవులుగా, 
1. అల్లసాని పెద్దన, 2. నంది (ముక్క) తిమ్మన, 3 మాదయ గారి మల్లన 4 ధూర్హటి 5 అయ్యలరాజు 
రామభద్రుడు లేదా పుత్తేటి రామభద్రుడు, 6 తెనాలి రామకృష్ణుడు, 7. పింగళి సూరన, 8. కందుకూరి 
రుద్రకవి అని చెప్తున్నారు. వెల్చేరు నారాయణరావు, తెనాలి రామలింగకవి అనేది ప్రజలు తమ భావాల్ని 
స్వేచ్ళగా వ్యక్తీకరించేందుకు రూపొందించుకొన్న ఊహాపాత్రగా భావిస్తున్నారు. ఆరుద్ర 'సంకుసాలన 
నరసయ్య” అష్టదిగ్గజాలలో ఒకడై ఉంటాడన్నారు. కానీ చారిత్రక ఆధారాలు లేవని పరిశోధకులు 
భావిస్తున్నారు. (సంగయ్య - పు. :17) మరికొంతమంది చింతలపూడి ఎల్లనామాత్యుడు (రాధామాధవ 
కవి) విని చేర్చారు. 


వీటన్నింటినీ చాల సంయమనంతో సమన్వయించడం ఆరుద్ర పరిశోధన విశిష్టత. ' అష్టదిగ్గజకవుల 
పట్టిక పాఠకుల కే ఏదొక నిర్ణయం చేసుకోవడానికి తొడ్చడుతుంది. 


“ఒక అజ్ఞాత గ్రంథ సంధాతి ఉదహిరించిన 32 మందికవుల కావ్యాల పట్టిక (పు.ము. V1 
పు.230) విజయ రాఘవనాయకుడు సుమారు 40 గ్రంథాల్లో రకరకాల ప్రజ్ఞలను వివరించిన పట్టిక 
(పు.ము.V11 పు. 189- 19 1) క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలు, ఆసందర్భాన్ని వివరించే పదాల సంఖ్యల్ని 
తెలిపే పట్టిక (పు.ము.V1॥ పు.243), రామాయణ రచయితల పట్టిక (పు.ము.1/11 పు.268)ర్ని 
వివరించారు. 

తొ.ము.లోగల 12 సంపుటాల్ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించిన వాటిలోనే కాకుండా, 
తర్వాత 13వ సంపుటి వరకూ పూర్తిగా కొత్త సమాచారం అందించిన అయిదు సంపుటాల్లోనూ 
ఆరుద్ర పరిశోధనకృషిని గుర్తించగలిగే పట్టికలు కన్పిస్తున్నాయి. 

కుంపిణీ వైవసం చేసుకొన్న భూభాగాల్ని తేదీ, జిల్లా, వైశాల్యం వంటివివరాల్ని పట్టిక (పు.ము.1% 
పు.34) పేర్కొన్నారు. 

కుంపిణీయుగం-1 అనుబంధం లో బ్రౌన్‌ సాహిత్య సేవా వివరాల్ని తెలిపే విలువైన పట్టికల్ని 
జతపరిచారు. బ్రౌన్‌ జీవిత-రచనల్ని సూటిగా సమగ్రంగా విశ్లేషించుకోవడానికీ, ఒక అవగాహనకు 
రావడానికీ ఇవి ఎంతగానో ఉపయోగిస్తాయి. 

పద్దెనిమిది మహాపురాణాల్ని, ఆ పురాణాల్లో ఘనతవహించిన దేవుళ్ళనీ, ప్రస్తుతం లభిస్తున్న 
ళ్లోక సంఖ్యవంటి వివరాల్ని పట్టిక (పు.ము.% పు.275)11లో అందించడం వల్ల ఏపురాణం ఏ 


విషయానికి సంబంధించిందో సామాన్యులకు సహితం సులభంగా అవగాహన కొస్తుంది. 


కుంపిణీయుగం లో పేర్కొన్నా, శతకకవుల పట్టిక, క్రైస్తవమత విస్తరణ జరిగిన క్రమ పరిణామాల్ని 
తెలిపే పట్టిక (పు.ము.3 పు.314)ల్ని వివరించారు. 


189 


తొ.ము.లో పట్టికల్ని గ్రంథ విషయంగానే పరిగణించగా, పునర్ముద్రణలోనూ వాటిని అలాగే 
ఉంచేశారు. కానీ, కొత్తగా రచించిన సంపుటాల్లో అవసరం మేరకే కొన్ని పట్టికల్ని ప్రధాన విషయ 
భాగంలో పేర్కొనగా, మరికొన్నింటిని అనుబంధాల్లో చేర్చారు. దీనివల్ల పఠనయోగ్యతకు ఆటంకం 
కలగకుండా ఉంటుందనే గ్రహింపు మరింత పరిశోధన చేయడం వల్ల అవగాహన కొచ్చారని 
తెలుస్తుంది. బ్రౌన్‌, వీరేశలింగం రచనల్నీ, వారి ప్రణాళిక, ఆంధ్ర వర్థమాన లేఖక సంఘం వారి 
ప్రణాళిక, (పు.ము.1॥ పు.397) కొన్ని ఆంగ్ల కవితర్ని అనుబంధాల్లోనే చేర్చారు. (పు.ము.]౫] 
పు.481) తొలి తెలుగు కథానిక ఏదో తెలుసుకోవడానికి వీలుగా ఆచంట వెంకటసాంఖ్యాయన' కర్మ 
రచించిన విశాఖ కథను (పు.ము.)01 పు.384) అనుబంధంలో చేర్చారు. 


పరిశోధనకు పట్టికల్ని శాస్త్ర, పామాజిక, పరిశోధనలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల 
శాస్త్రీయ పద్దతి లో విషయాన్ని నిరూపించవచ్చు. పట్టికల్ని సాహిత్య పరిశోధన లో ఉపయోగించుకోవడం 
వల్ల విశ్లేషణ పద్ధతిలోనే పరిశోధనకొనసాగినా, దానికి శాస్త్రీయత మరింతగా పెరుగుతుంది. 
ఆరుద్ర సాహిత్య పరిశోధన శాస్త్రీయతను అందుకొనే లక్షణాన్ని దీని వల్ల ఇంకా సాధించింది. 
ఇటువంటి విశిష్ట లక్షణాలు ఆరుద్ర పరిశోధనల్లో కన్పించినా, మార్కిస్టుదృక్సుధం, పట్టికల పరిశోధనలను 
గమనించకుండా, విమర్శకులు చాలా విమర్శలు చేశారు. వాటిలో చాలావరకూ సవిమర్శలని తేలడం, 
ఆరుద్ర దానికి స్పదించిన కృషినీ పరిశీలించడం జరిగింది. అయితే కొన్నింటి పట్ల ఆరుద్ర ఏ 
స్పందననూ తెలపకుండా, నిర్ణయాల్ని నిదానంగా ప్రకటించాలనే ధోరణిని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. 


5.11. లోపాలున్నా, నిర్ణయాల ప్రకటనలో నిదానం : 


సూటిదనం, స్పష్టత పరిశోధనకు ముఖ్యమైనప్పటికీ, పరిశోధనలో తాను కనుగొన్న లేదా 
సమన్వయం చేసిన ఫలితాంశాల్ని పరిశోధకులు సంయమనంతో తొందరపాటు ప్రదర్శించకుండా 
విర్ణయార్ని ప్రకటించడం ఉత్తమ పరిశోధన లక్షణాల్లో ఒకటని, పరిశోధన స్వరూప స్వభావాలు 
తెలుపుతున్నాయి. ఆరుద్ర తన పరిశోధనల్లో “ఒక్క విషయాన్ని” గురించి చెప్పాలన్నా పీఠిక అయినా 
సరే ఆకరాల్ని చూపుతూ, ఏమాత్రం తొందరపడకుండా నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఈ పద్ధతివల్ల 
“పరిశోధన సమస్యల్ని రేకిత్తించేది” గా సాధారణ పాఠకులకు అన్సించే గందరగోళానికి దారితీసి, 
అసల చెప్పదలచినదేమిటో బోధపడని పరిస్థితి ఎదురవుతుంది. పరిశోధనలో సృజనాత్మక లక్షణాలు 
ఉండటంవల్ల, ఆరుద్ర పరిశోధనలో పరిశోధన స్వభావం కోల్పోకపోయినా సూటిదనం లోపించడంవల్ల 
కొంత అస్పష్టత, అసమగ్రత తప్పలేదు. విశ్వసనీయత కలగడానికి విసుగు లేకుండా పరిశోధన దృష్టితో 
పాఠకుడు చదువుకోవాల్సి ఉంటుంది. 
ఒక కవి స్టల్యకాల, కర్తుల్వాది విషయాల్ని వివరించడానికి, ప్రతీ దానికీ ఆకరాల్ని చూపాలనే 
అత్యాసక్తి వల్ల, తులనాత్మకంగా వివరిస్తూ పోలికల్చి, తేడాల్ని పూర్వ కావ్యాలనుండి పదేపదే ఉదాహరించడం 
వల్లకూడా సూటితనంతోపాటు చెప్పే ప్రధాన విషయం పట్ల దృష్టిమళ్ళిపోతుంది. “కవి-రచన' పట్టు 
190 


పరిపూర్ణ అవగాహన కల్గించడం అసాధ్యమైనా, సాధ్యమైనంత స్పష్టంగా చెప్పడం అవసరమనే ఆలోచనే 
ఆరుద్రను ఇటువంటి రచనా పద్ధతికి గురిచేసి ఉంటుంది. పూర్వపరిశోధకుల అభిప్రాయాల్ని చర్చించి, 
వాటిలో గల లోపాల్ని విశ్లేషించి, “ఇంకాపరిశో దించవలసిన అవసరం ఉంద”నే ముగింపులు చేశారు. 
పరిశోధకుడు తానేమి భావిస్తున్నాడో చెప్పడం కూడా అవసరమే. కానీ, కొన్నింటికి ఆకరాలు లేక 
చెప్పలేకపోతున్నట్టు చెప్పుకున్నా, జాగ్రత్తగా తప్పించుకొన్నారనే అన్పిస్తుంది. “కేత్రయ్య' గురించి 
చాలా వరకూ విశీదీకరించి, చివరికి “క్షేత్రయ్య జీవితచరిత్ర నిన్నటిదాకా ఎనరికీ తెలియదు. రేపటికి 
గాని తేలదు. ఇవాళమా త్రం ఎనరికితో చినట్లు వాళ్ళు ఉహించుకోవాలి” (స. ఆం.సా. V1 పు.ము.పు.223) 
అని తన నిర్ణయాన్ని ప్రకటించారు. 


అయితే, పూర్తిగా అన్నివిషయాల్లోనూ ఈ రచనా పద్ధతినే కొనసాగించలేదు. చాలా విషయాలపట్ల 
పరిశోధకుల నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, తన నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు కూడా సంయమనంతో 
పూరఃపరిశో ధకుల్ని సమన్వయించడమో, పూర్వ పక్షం చేయడమో, సమర్థించడమో ఏదొకటి చేశారు. 
అష్టదిగ్గజకవుల గురించి సంయమనాన్ని ప్రకటించి, పూర్వ పరిశోధకుల్ని సమన్వయం చేసి 
తప్పించుకొన్నారు. కొన్నిచోట్ల తన నిర్ణయాన్ని తానే ఖండించుకోవడం పరిశోధనలో ఫలితాలు 
సరిచూసుకోకపోవడాన్ని తెలుపుతుంది. నన్నెచోడుని కుమారసంభవం కవికాలాన్ని, కర్తుత్వాన్ని చాలామంది 
పరిశోధనలు చేశారు. వాటిని ఆరుద్ర సమన్వయంతో పరిశీలించి, 'సంయమన' దృష్టిని ప్రదర్శిస్తూ 
తననిర్ణయాన్ని చెప్పారు. పాల్కురికి సోమనాథుడు స్థల,కాల చర్చల్లోనూ (పు.ము. 11 పు.210).దీన్ని 
గమనించవచ్చు 


మానవల్లి రామకృష్ణ, నడకుదుటి వీరరాజు, నేలటూరివెంకట రమణయ్యలు నన్నెచోడుని కాలాన్ని 
శ్రీశ.940 అనీ, చిలుకూరి వీరభద్రరావు, వేటూరి ప్రభాకర శా స్త్రి, జయంతిరామయ్యలు క్రీ.శ, 1120 
ప్రాంతమనీ, శ్రీపాదలక్ష్మీపతి శాస్త్రి క్రీ.శ.1325 ప్రాంతమనీ, చాగంటిశేషయ్య క్రీ.శ.1028- 1078 
అనీ, ఒక్కొక్కరూ ఒక్కో మతాన్ని నిర్ణయించారు. నిడదవోలు వెంకటరావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, 
దివాకర్ల వేంకటావధాని మొదలైనవారు వీరేశలింగం వాదననే సమర్థిస్తూ, నన్నయ, తిక్కనలమధ్య 
కాలంవాడిగా నన్నెచోడుడి కాలాన్ని నిర్ణయించగా, ఆరుద్ర వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత, ఈ 
మెజారిటీవాదాన్నే ఒప్పకొని కాలనిర్ణయ వివాదంలోకి దిగలేద”న్నారు. (పు.ము 1 ఫు.188) అయితే, 
వీరేశలింగం నిర్ణయం ప్రకారం నన్నెచోడుని కాలాన్ని క్రీ.శ.1160-1170 గా పేర్కొన్నదాన్నే ఆరుద్ర 
నిర్ణయంగా (ప్రకటించినట్టు భావించడానికి అవకాశం ఉంది. కానీ, “బద్దెన” కాలన్నిర్ణయం చేస్తూ 
కుమారసంభవకర్త నన్నెచోడుని కాలమని ఇప్పుడు మనం నిర్ణయించిన క్రీ.శ.1082-1130 నాటికి 
ఒక బద్దెన ఉన్నట్టు శాసన (ప్రమాణం వల్ల తెలుస్తుంది”. అని (పు.ము 1 ఫు.219) అన్నారు. ఆరుద్ర 
నిర్ణయంలో స్పష్టత లేకపోవడమే కాకుండా, తన నిర్భయాన్నే తానే ఖండించుకున్నట్టు తెలుస్తుంది. 
కొన్నిసార్లు ఒకచోట ప్రకటించిన నిర్ణయానికీ, మరొక చోట ప్రకటించిన నిర్ణయానికి పొంతన ఉండదు. 
ఒకవేళ పాఠకుడు మొదటి దాన్నే లేదా చివరిదాన్నే చదివినట్లయితే, ఆరుద్ర పరిశోధననే శంకించే 
పరిస్థితికి రావడం జరగవచ్చు. సత్యాన్వేషణ చేసికూడా ఫలితాంశాల్ని సక్రమంగా అం దించలేకపోవడంవల్ల, 


191 


ఇది దురవగాహనకు అవకాశం ఉంది. 


మడికిసింగన కాలాన్ని గురించి ఒక్కోచోట ఒక్కో నిర్ణయాన్ని వెల్లడించారు. తొ.ము.లో 
కొన్నిలోపాలున్నా, వాటిని పు.ము.లో సరిచేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో కూడా ఇలాంటివి 
జరిగి ఉండవచ్చు. తొ.ము.లో పారపాట్లుని తొలగించి, పునర్ముద్రణలోనైనా ప్రచురిస్తే బాగుండేది. 
కనుక, పునర్ముద్రణలో మడికిసింగన కాలాన్ని గమనించినా ఆరుద్ర కాలనిర్ణయాలు కొందరి విషయంలో 
ఎలా ఉండేవో తెలుస్తుంది. 

“క్రీ.శ.1347 ప్రాంతాలలోవాడైన మడికిసింగన చిన్నప్పుడే బద్దెన నీతిని వల్లెవేసి ఉంటాడు" (పు.ము 
1 పు221) 


“క్రీ.శ.1347 ప్రాంతాల్లో మడికి సింగన” అని (పు.ము.]] పు.40), పేర్కొని, మల్లంపల్లి సోమశేఖద 
శర్మ, వేదంవెంకటరాయశా'స్త్ర్రని ఉటంకించారు. క్రీ.శ.1420 ప్రాంతాల వాడని ఇతరులంచారనీ 
అన్నారు. తెలుగు వ్షేమేంద్రుడు క్రీ.శ.1200 ప్రాంతాల్లో జీవించి ఉండాలనీ, మడికి సింగన కాలమైన 
(్రీ.శ.1347 కి పూర్వుడన్నది తథ్యమంటూ, మడికి సింగన కాలప్రస్తావన (పు.ము 11 పు.41) 
తెచ్చారు. మరోచోట క్రీ.శ.1370 ప్రాంతాలలోనే మడికి సింగన ఉండిఉగిన్నారు. (పు.ము2 
ఫు.121,126) అయితే, ఇదే సంపుటిలో సింగన “సకలనీతి సమ్మతం” లో శివదేవయ్య పద్యాల్ని 
గురించి వివరిస్తూ, మడికి సింగన కాలం 1347 (పు.134) అన్నారు. శ్రీ.శ.1350 ప్రాంతాలలో 

డికి సింగన్నను చేపట్టిన (శ్రీమంతులు కందనామాత్యుడు, ముప్పభూపాలుడూ క్రీర్తివంతులు అయ్యారు. 
(ఫు.ము 11 పు 226) ఈ సంపుటిలోనే మడికి సింగన కాలాన్ని చర్చిస్తూ ఆనపోతనాయకుడు వేయించిన 
క్రీ.శ.1347 నాటి శాసనాన్ని బట్టి, అయ్యలమంత్రి జీవించి ఉన్నట్టు తెలుస్తున్నందువల్ల, ఆతని 
కమారుడు మడికి సింగన కూడా ఈ కాలంవాడే అవుతాడన్నారు. మహాఅయితే ఒకతరం అర్వాచీనుడు 
కావచ్చునని, తరానికి ముప్పయి సంవత్సరాలు లెక్కించినా మడికిసింగన 1377 వాడు కాగలడన్నారు 
(పు.ము.!]] పు. 230). శ్రీ.శ.1385 ప్రాంతాలలో శ్రీనాథుడు, మామిడి సింగన్న, పెదకోమటి వేమారెడ్డి 
కలిసి సాహిత్య వ్యాసంగం చేస్తుండే వారుకాబోలు (పు.ము.1॥॥ పు.289 మడికిసింగన్న నాటికి ఒక 
పంచతంత్రం తెలుగులో ప్రసిద్ధవుయినది అన్నారు. మరోచోట (పు.ముు.1V.పు. 181) 
"&శ.1347-1400 ప్రాంతాల్లో ఉన్న మడికిసింగన్నకు అనంతయ్య అనే సోదరుడున్నాడు అనిచెప్పారు. 


మడికిసింగన కాలాన్ని వివిధచోట్ల వివిధ రకాలుగా ఆరుద్ర చెప్పిన విషయాన్ని గమనిస్తే, కాలన్నిర్ణయాల్లో 
స్పష్టత లోపించిందనే తెలుస్తుంది. అప్పకవి కాలాన్ని కూడా క్రీ.శ.1656,1658 గా కొన్నిచోట్ల 
(పుము 11 పు.133, 111 పు.270,273,10/ పు.189) రాశారు. 

చారిత్రక పద్ధతిలో కాలాన్ని చెప్పడం కూడా అవసరవేం. కానీ చాలావుంది కవుల 
కాలాన్నిస్పర్భామాత్రంగా కూడా చెప్పకుండా, వారి రచనల్లోని అంశాల్ని, (ప్రకియా విళ్లేషణనూ, 
సామాజికాంశాల్ని వివరిస్తూ సాగిపోయినప్పుడు ఆకవుల్ని పేర్కొన్న యుగాన్ని బట్టి యుగకాలమే 
కవుల శతాబ్దంగా భావించుకోవల్సివస్తుంది. కానీ, అనేకమంది కవుల్ని పునరావృత్తి చేస్తూ ప్రక్రియా 


192 


వైవిధ్యాన్ని పేర్కొనేటప్పుడు “కాలం” కూడా పేర్కొంటే బాగుండేది. ఇటువంటి వాటిని గందరగోళం 
లేకుండా అవగాహన చేసుకో _ వాలంటే ఆరుద్ర కొనసాగించిన గొలుసుకట్టు పద్ధతిని గుర్తించగలగాలి. 


5.12. గొలుసు కట్టు నిర్ణయాలు : 


ఒక యుగం (సంపుటి) లో ఒక దాన్ని ప్రతిపాదించి మరో యుగంలో దాన్ని చెప్పటం, దాన్ని 
మళ్ళీ మరోయుగంలో విమర్శించడం, ఏదో యుగంలో సరైన ఫలితాంశమని భావించిన దాన్ని, మరేదొక 
సందర్భంలో వెల్లడించేయడం. ఈ రచనా విధానంలో కొంత గొలుసు కట్టు పద్ధతి (Link System) 
ఉన్నప్పటికీ, అదీ క్రమంలో లేదు. ఒకటి ఒకచోట ప్రతిపాదిస్తే, లేదా సూచిస్తే, మరోచోట దాన్ని 
మరింత వివరించి, మళ్ళీ ఎక్కడ దాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చో ఈ గొలుసు కట్టు పద్ధతిలో 
ఉంటుంది. కానీ, ఆరుద్ర నిర్ణయాల్ని చాలా సూక్ముపరిశీలనతో కొన్నింటిని అవగతం చేసుకొంటేనే, 
గొలుసుకట్టు పద్ధతిలో, సందర్భానుసారంగా వివరిస్తున్నారని తెలుస్తుంది. ' ప్రతిదృశ్య పైనా పదంపాడి 
లక్షణ గ్రంథాలకే బిక్షపెట్టిన జాణ” అని క్షేత్రయ్యని పరిచయం చేసినా ఆ పదాల్లో కన్పించే కొత్త 
లక్షణమేమిటో చెప్పడానికెక్కడా ప్రయత్నం కనపడలేదు. 'సంకుసాల నరసయ్య" (శ్రీకృష్ణదేవరాయల 
ఆస్థానంలోని అష్షదిగ్గజకవుల్లో ఉండవచ్చనన్నా, సంకుసాలనరసయ్య గురించి ప్రత్యేకించి వివరించినప్పుడు 
కూడా ఈ విషయం వివరించడానికి ప్రయత్నించలేదు.. 


ఒక యుగంలో ఒక విషయం గురించి చర్చిస్తూ, మధ్యలో ఏదో ఒక మఖ్యమైన విషయాన్ని 
స్పర్శించి, మళ్ళీ దాన్ని చర్చించకుండా వదిలేస్తూ, ఎక్కడో దాన్ని చర్చించే పద్దతిని గమనించడానికి 
“తొలితెలుగు నవల” గురించి ఆరుద్ర చేసిన నిర్ణయాల్ని పరిశీలించవచ్చు. 


అన్నాకేథరిన్‌ అనే మహిళ ఆంగ్లంలో రచించిన ఓ(గ్రంథాన్ని* “పుల్మనీకరుణల చరిత్ర” పేరుతో 
జాన్‌ ఎడ్మండ్‌ షార్క్‌ తెలుగులోకి అనువదించారనీ, మూల గ్రంథం బ్రిటీష్‌ మ్యూజయం లైబ్రరీలో 
ఉందన్నారు. (పు.ము.౫ పు.23) 1858లో ముద్రితమైన దీన్ని నవలగా భావిస్తే “తెలుగులో ఆంగ 
ప్రభావం వల్ల ఆప్రక్రియలో వెలువడిన తొలిరచనగా స్వీకరించవచ్చు” అన్నారు. దీన్ని కొనసాగిస్తూ 
నరహరి గోపాలకృష్ణను శెట్టి “శ్రీరంగరాజు చరిత్ర 1872 లోనూ, కందుకూరి వీరేశలింగం, ' రాజశేఖర 
చరి 1878 లోనూ (ప్రచురితమయ్యాయన్నారు. కానీ, మళ్ళీ నవలల్లో తొలితెలుగు నవలగా దేన్ని 
భావించాలో చెప్పలేదు. ఆ చర్చా లేదు! 


పదకొండవ (ఫు.ము) సంపుటిని కందుకూరి వీరేశలింగంతో ప్రారంభించారు. కందుకూరి గురించి 
వివరిస్తూ తొలితెలుగు నవల ప్రస్తావన చేశారు. తెలుగు నవలా పరిణామంపై కృషి చేసినవాళ్ళ (మొదలి 
నాగభూషణ శర్మకు నరహరి శెట్టి 'రంగరాజచరిత్ర” ప్రథమంగానూ, వీరేశలింగంపై సమగ్ర పరిశీలన 
చేసిన వారికి 'రంగరాజచరిత్ర' ప్రసిద్ధిని పొందలేదు కనుక, రాజశేఖర చరిత్రే ఆద్యమనిపిస్తుందని 
భావిస్తున్నారని (పు.88) అన్నారు. దీనిలో ఆరుద్ర అభిప్రాయం ఏమిటో తన నిర్ణయాన్ని స్పష్టంగా 
చెప్పలేదు. మళ్ళీ కొక్కొండ వేంకటరత్నం గురించి వివరించేటప్పుడు “మహాశ్వేత' (1867) ను 
ప్రప్రథమ నవల అనడాన్ని ఖండించి, అక్కిరాజు రమాపతిరావు “మహాశ్వేత' “తాలితెలుగు నవలకాదని 


193 


కొన్నిఖజువులు చూపారు. కొక్కొండవారు 1871 లోనే “ఆం ధ్ర భాషా సంజీవిని” పత్రికను స్టైపించుకొనీ, 
నాలుగ్రైదేళ్ళ ముందే రాసిపెట్టుకొన్న 'మహాశ్వేత' నవల్ని తన పత్రికలో ప్రచురించుకోలేదు. 1895 
లో పనప్పాకం అనంతాచార్యుల “వైజయంతి” లో సీరియల్‌ గా ప్రచురించినా, సంపూర్ణంగా లేదు. 
అంటే 1895కి మహాశ్వేత పూర్తిగాలేదు. (పు.ము ౫1 పు.432-438) పైగా తన 72వ యేట 
కొక్కొండ ప్రకటించుకొన్న రచనల జాబితాలో “మహ్వాశ్వేత' లేదు. అసంపూర్ణ రచన కనుకనే 
తొలి నవలకాదని రచయిత కూడా దీనిపేరు చేర్చలేదు. (పు.438) అన్నారు. 


“మహాశ్వేత తొలితెలుగు నవలకాదనే స్పష్టత ఉన్నా ఏది తొలి తెలుగు నవలో ఇంతవరకూ 
స్పష్టంగా చెప్పలేదు. పన్నెండో సంపుటిలో “నవలలు నానారకాలు' అనే ప్రకరణంలో గోపాలకృష్ణమ్మ 
1872 లో రచించిన (్రీరంగరాజ చరిత్ర తెలుగులో మొట్టమొదటి నవల (ఫు.127) అని ఆరుద్ర 
చెప్పారు. గోపాలకృష్ణమ్మకి గోపాలకృష్ణ మూర్తి, గోపాలకృష్ణను చెట్టి అనే వ్వవహార నామాలు కూడా 
ఉన్నట్లు ఇంటిపేరు నరహరి వారని తెలిపారు. అంటే గోపాలకృష్ణమ్మనే నరహరి చెట్టి, గోపాలకృష్ణగా 
పిలిచేవారని తెలుస్తుంది. ఇంతవరకూపరిశీలకుడు లేదా పాఠకుడు గొలుసుకట్టుగా చదివితే గాని 
'తొలితెలుగు నవల” అని ఆరుద్ర దేన్ని చెప్పాడో తెలియని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మొదటి 
సంపుటినో ఏదొక సంపుటిని మాత్రమే చూస్తే, అందులో సందర్భానుసారంగా చెప్పిన అభిప్రాయమే 
నిర్ణయమనుకొనే ప్రమాదం లేకపోలేదు. పోనీ, ఇంతవరకూ 'గౌలుసుగట్టు' గా చ దివిన తర్వాత 
పన్నెండో సంపుటికైనా స్పష్టంగా చెప్పినా, అదే ఆరుద్ర నిర్ష్ణయమనే విశ్వసనీయత కలగడం కూడా 
కష్టమే. 


ఫలితాంశాన్ని ధృవీకరించుకోవడానికి పాఠకుడే మళ్ళీ చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. 
ఇదే సంపుటి 127వ పుటలో “అదే తెలుగులోని మొట్టమొదటి నవల” అని ప్రకటించిన ఆరుద్ర 
పుట 129 లో “శ్రీరంగరాజ చరిత్ర” ను నవీన ప్రబంధం అన్నారు. నరహరి గోపాలకృష్ణను చెట్టి 
(శ్రీరంగరాజ చరిత్ర “పోనాబాయి పరిణయము” హిందువుల ఆచారాన్ని తెలిపే నవీన ప్రబంధమని 
గ్రంథముఖ చిత్రం మీద ప్రకటించుకోవడం, ఇంగ్లీషు పీఠికలో “This attempt to de- 
lineate the manners and customs of the Telugu, in the form 
of a novel”... అని చెప్పకోవడం వల్ల, తెలుగులో మొట్టమొదటి “నవల అనే ప్రక్రియను 
ప్రవేశ పెడుతున్నా, సమానమైన పారిభాషిక పదం తెలుగులో లేక 'నవీన ప్రబంధం' గా పెట్టుకున్నారని, 
ఆరుద్ర వివరించారు. “కథనూ టూకీ”గా తెలుసుకొందామంటూ ఈ చర్చను ముగించారు. 


నన్నెచోడుడు, భీమన్న, మడికి సింగన, అప్పకవి, మొల్ల, అస్టదిగ్గజకవులు, జేత్రయ్య, తాళ్ళపాక 
తిమ్మక్క, వేమన, గురజాడ మొదలైన వారి స్థల,కాల కర్తత్వాది విషయాల్ని ఆరుద్ర కొనసాగించిన 
“గొలుసుకట్టు పద్ధతి” లో పరిశీలిస్తేనే “స్పస్టత' అవగాహనకొస్తుంది. ఇటువంటి పద్ధతిని కొనసాగించడానికి 
కారణాల్ని అన్వేషిస్తు, నిరంతర అధ్యయశీలి అయిన ఆరుద్ర, ఏ చిన్న ఆకరాన్ని దొరికినా, దాన్నెక్కడో 
చోటు చూపించాలనే ఆలోచన ఉండి ఉండవచ్చు. సమగ్ర ఆంధ్ర సాహిత్య రచనను ఒక పత్రికవలే 
నెలనెలా వెలువరించారు. వెలువడుతున్నప్పుడే పత్రికల్లో వివిధ వాదోపవాదాలు జరిగేవి. మారన, 


194 


మడికి సింగన, మొల్ల వంటివారి కాల నిర్ణయాలు భారతి మాసపత్రికల్లో వరుసగా పరిశీరిస్తే కన్పిస్తున్నాయి. 
సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం, గురజాడ (శ్రీరామమూర్తి, చాగంటి శేషయ్య 
రచనల్నే అధికంగా ఉపయోగించుకున్నా, పత్రికల్లోని వ్యాసాలపై ఆరుద్ర ఎక్కువగా ఆధారపడటం 
వల్ల కూడా “గొలుసుకట్టు పద్ధతి” తప్పలేదు. అయినంత మాత్రం చేత, అందరికవుల్ని ఈ పద్ధతిలోనే 
వివరించారనడానికి అస్కారం లేదు. ప్రాచీన కవుల్లో నన్నయ్య, తిక్కన, ఎర్రా(పైగడ, నాచనసోమనాథుడు 
(శ్రీనాథుడు, పోతన, శ్రీ కృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, పాన్నికంటి తెలగన, పింగళిసూరన, 
రామరాజభూషణుడు, మొదలైన వారిగురించి స్పష్టత, విశ్వసనీయంగా సూటిగా వివరించారు. ఆధునిక 
కవుల్ని వివరించడంలో చాలా స్పష్టత కన్పిస్తుంది. 


5.13. భాషా, గారవవాచకాలు- ఏకరూపత? : 


ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో సరళమైన భాషను, కొన్నిచోట్ల కవిత్వానికి అనుకూలమైన 
వర్ణనలతో కూడిన భాషను ప్రయోగించారు. తొ.ము. పీఠికల్లో ఈ విషయాన్ని ఎంతోమంది 
కొనియాడారు. కానీ సరళమైన భాషను వాడటంలో సృజనాత్మకత ను పరిశోధనకు 
వినియోగించుకోవడానికి జరిగిన ప్రయత్నంఅని పరిశోధనను జనరంజకంగా తీర్చదిద్దగలగడమనీ 
ఈ పరిశోధనలో అవగతమవుతుంది. అయితే, భాషను ప్రయోగించడంలో కొన్ని పలుకుబళ్ళనీ, 
పడికట్టు పదాల్నీ ప్రయోగించడం కన్పిస్తుంది. గౌరవవాచకాలు వాడటంలో నన్నయ్య, తిక్కన, ఎజ్టున 
వంటి కవుల్ని ఒక విధంగానూ, కొంతమంది కవుల్ని మరొక రకంగానూ ప్రయోగించిన శైలి వల్ల, 
ఏకరూపత కొరవడింది. ఈ విధమైన సంబోధనకు ప్రత్యేకమైన కారణమేదైనా ఉందేమోనని పరిశీలిస్తే, 
ఆరుద్ర దాన్ని ఎక్కడా స్పష్టం చేయడానికి ప్రయత్నించినట్టు కన్పించలేదు. 


తెలుగులో “ఓం ప్రథమం” వెలువడ్డ పత్రిక ఏది? (స. ఆం.సా.1X పు.ము-1) “ ఒకటిమాత్రం 
ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, జక్కన చెప్పిన దానిని బట్టి వెన్నెలకంటి జన్నమంత్రి దేవకీవందన శతకం 
చెప్పాడు (స.ఆం.సా.1] ఫు.ము-276). అంతేకాక, వాక్యంలో కలిసిపోయే ఆంగ్రభాషాపదాలతో మణి ప్రవాళ 
శైలిలో కూడా రచన కొనసాగించారు. తిక్కన గారి తాత, శ్రీనాథుని పితామహుడు ఒకే “బోటు” 
లో పయనిస్తున్నారు (స. ఆం.సా.1] పు.ము-171). గౌరవ వాచకాలలో ఏకరూపత లేని దానికి 
ఉదాహరణగా ఈ పేరాను చూడవచ్చు. “ శీనాథునికి సాజాత్తూ బావమరుదులు ముగ్గురున్నారు. వాళ్ళు 
దగ్గుపల్లి తిప్పయ్య గారి కుమారుడు పోతన, ఎర్రన, దుగ్గన అనేవాళ్ళు. శ్రీనాథుని బావవురుదులలో 
ఒక పోతన్న ఉన్నాడు. కనుక, అనంతర కవులూ, ప్రజలూ పారపడి బమ్మెరపోతన్న గారినే శ్రీనాథుని 
బావమరిదిగా భావించి కట్టుకథలు కల్పించారు”. (స. ఆం.సా.11 పు.ము-301); “మడికి సింగన్న 
సకలనీతిసమ్మతంలో ఉదాహరించాడు” (స. ఆం.సా,11॥ పు.ము-1) కొన్ని లోపాలున్నా, గౌరవ 
వాచకాల ప్రయోగంలో ఏకరూపత లేకపోయినా, మరికొంత మందిని అగౌరపరచాలనే ఉద్దేశం కాకపోయినా, 
సాన్నిహిత్యం తీసుకున్నారనిపిస్తుంది. ఇక, ఫలితాంశ నిర్ణయాల్లో, గొలుసుకట్టుపద్ధతి నిర్ణయాలలో 
ఆ లోపాలు రావడానికి ఆరుద్ర “పరిశోధన జిజ్ఞాస ” కారణమవ్వడమే కాకుండా, కొంత తప్పించుకొనే 


195 


ఆలోచన ఉన్నా మొత్తం మీద పరిశోధనలో నిర్ణయాల్ని, ఫలితాంశాల్ని నిదానంగా, సంయమనంతో 
ప్రకటించే పద్ధతిగానే భావించవలసి ఉంది. అయితే, వీటిలో కొన్ని చర్చనీయాంశాలు కూడా 


ఉన్నాయి. 
5.14. చర్చనీయాంశాలు- భవిష్యత్తు పరిశోధనకు (ప్రేరణలు : 


ఆరుద్ర చాలా విషయాల్ని పరిశోధించాలనే సూచన చేసి వదిలేసిన వాటిలో కొన్ని చర్చనీయాంశాలు 
ఉన్నాయి. భవిష్యత్తులో సాహిత్య చరిత్ర రాయాలనుకొనేవారికి పరిశోధకులకు, కొన్ని “పరిశోధన 
సమస్యల్ని” ముందుపెట్టి ఆ దిశగా జరగవలసిన కృషిని వివరించారు. చర్చనీయాంశాల్లో పరిశోధకులకు 
సూచించినవే కాకుండా కొంతమంది సమగ్ర ఆంధ్ర సాహిత్య రచనలోని అంశాల్ని విమర్శించిన 
ఇంతకుముందు పరిశీలించని అంశాల్ని కూడా తెలుసుకోవచ్చు. కొన్ని వ్యాప్తిలో ఉన్న అభిప్రాయాల్ని 
తరచి చూడకుండా చేర్చారని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ చెప్తూ “చెంబు” అనే పదంలో ఉండేది. 
“బు ప్రత్యయం కాదు. “చెంబొ” ఇది “చెంబు” గా మారి తామర పాత్రగా ప్రసిద్ధి లోకి వచ్చిందన్నారు. 
ఇది అసలు సిసలు తెలుగు పదంఅనుకోలేమని అరవ మలయాలాల్లో “శెంబు కన్నడంలో “చెంబు 
అని వివరించారు. క్రీ.పూ.200 క్రీ.శ.200 మధ్య కాలానికి చెందిన అమరావతీ స్తూపం మీద గుర్తించిన 
“నాగి పదానికి సంస్కృతంలో అనేక అద్థాలున్నాయని ప్రభాకరశాస్త్రి “నాగబు. తెలుగు పదం 
అనడంలో ఆంతర్యాన్ని ప్రామాణికత్వాన్ని పరిశీలించవలసిన అవసరం ఉందనే సూచన చేశారు". 


“నాగబు” తొలి తెలుగు మాటగా భావించటం" వల్ల సమగ్ర ఆంధ్రసాహిత్యం గ్రంథానికి రంగ 
పీఠికగా తీసుకొని, ముఖచిత్రం మీద అ గ్రశీర్షికగా ఆ గ్రపీఠమిచ్చినట్టుగా ఆరుద్ర వివరించారు (తొ.ము 
1 పు.6 పు.ము 1 పు.4) ఈ పదం గురించి వివరిస్తూ ఆరుద్ర “నాగబు పదమే నాగమ్బు, 
నాగంబు, నాగమ్ము, నాగము, నాగం అని మార్పులు చెందింది. “*నాగంబు అనేది చెంబు అనే 
తెలుగు పదం వంటిదేనని (తొ.ము.] పు.6) చెప్పిన దాన్ని రాళ్ళపల్లి వారి విశ్లేషణ తరవాత ఆరుద్ర 
పునర్ముద్రణలో తెలుగు భాషాపదం అనేదాన్ని మార్చేసి * అనలు సేనలు (దాఎిడ భావా పదర 
అని మార్చారు. రాళ్ళపల్లి వారు అరవ, మలయాళం, కన్నడ భాషల్లో ఉన్న “శెంబు" పదం అనే 
దాన్ని ద్రావిడ భాషా పదం అని ఆరుద్ర చెప్పారు. అరవ (తమిళం) మలయాళం, తెలుగు భాషలు 
ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి. తెలుగు మూల మధ్య ద్రావిడ భాషలో అంతర్లీనమైదన్సీ 
తెలుగులో “కెంపు” మొదలైన కొన్ని పదాల్లో తాలవ్యాచ్చుముందున్న “క” కారం “చ” కారంగా 
మారలేదనీ, తెలుగు పదాల్లో తాలవ్యీకరణం జరిగి ఆగిపోయిన తరువాత కన్నడం నుంచి ఎరువు 
తెచ్చుకొన్న పదమై ఉంటుందని భాషాశాగస్త్రవేత్తలు భావిస్తున్నారు” 


ఆరుద్ర “బు ప్రత్యయం తెలుగులో ఉందనీ, ఇదే “నాగి శబ్దానికి చేరిందనీ వేటూరి 
ప్రభాకరాశా స్త్రి భావించిన అభిప్రాయాన్నే ఫ్థిరీకరించుకొన్నారు. తెలుగు భాషాచరిత్రలో “నాగబు” 
తొలి తెలుగు పదమనే చర్చలేదు. కానీ, “ము” వర్ణానికి రూపాంతరాలుగా “మ్బ మ్ముు” లు 
శాసనాల్లో (క్రీ శ,575-600) “కొట్టంబు వంటి పదాల్ని సూచిస్తున్నారుో. 


196 


కొంతమంది సాహిత్య చరి త్రకారులుో* “నాగబు” తొలివెలుగు పదంగా వేటూరివారు భావిస్తున్నట్టు 
చెప్పినా కారణాల్ని ఆరుద్ర చూసినట్లు చెప్పడానికి ప్రయత్నించలేదు. 


“నాగబు” లో “నాగి సంస్కృత లేదా ప్రాకృత శబ్దమనీ, “బు” ప్రత్యయమనీ, శెంబు-చెంబు 
పదాలలోని “బు వంటిదే నాగబు లో బిందువులోపించి ఏర్పడింది వంటివి చర్చనీయాంశాలే! 


తెలుగులోని “కందం” ప్రభావమే సంస్కృత కందానికి కారణమనీ, కన్నడ ప్రభావం కాదనీ, 
“తెలుఛందో వికాసం” లో సంపత్కుమారాచార్య నిరూపించిన అంశాన్ని ఆధారం చేసుకొని ఆరుద్ర, 
తెలుగు కవిత్వానికి “కందమే” మూలకందం అనీ, తెలుగునుండి ప్రాకృతంలోకి, ప్రాక్సతంలో నుండి 
సంస్కృతంలోకి వెళ్ళిందనీ, దీన్ని సంస్కృతంలో ఆర్య అంటారన్నారు. (తొ.ము. 1 పు.36, పు.ము 
1.32). 


దీన్ని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ సమీక్షించారు.“ పింగళాచార్యుడు లక్షించి ఉదహరించిన పద్యం 
ఆర్యాగీతయే తెలుగుకన్నడాల కందం. పాణినికాలంవాడు. ప్రాకృత బాక్షిణికులు దీనికి “ఖందయి 
అని పేరు పెట్టారు. “స్కందం” అని దాని సంస్కృతోచ్చారణ. ఎప్పుడు, ఎందుకు ఈ పేరు మార్పు 
కల్గిందో తెలియదు. అదే “కందం” గా తెలుగు కన్నడులు వాడినారు. తాము వాడిన సంస్కృత 
వృత్తాలన్నింటికీ తెలుగువాళ్ళు మూలంలో లేని యతిప్రాసర్ని దిగ్గొట్టారినీ అన్నారు. 


“కందం తెలుగు నుండి “సంస్కృతం ' లోకి వెళ్ళిందని ఛందస్సు మీద పరిశోధన చేసిన వారంటున్నా, 
రాళ్ళపల్లివారు దీన్నిలా సమీశ్మిస్తూన్నారు. ఆరుద్ర దీన్ని పట్టించుకొన్న దాఖలాలేమీ లేవు. అయినా 
ఇదొక చర్చనీయాంశంగా పరిశోధకుల ముందుపెట్టినట్లే అవుతుంది. 


“రాఘవ పాండనీయం” రాసిన తర్వాత పింగళి సూరన దృక్పథంలో మార్పులు వచ్చాయనీ, పూర్వం 
లలాచేక్షణ భక్తిశీలుడు. ఇప్పుడు (కళాపూర్ణోదయ రచనా కాలానికి) విశిష్టా ధ్యైతిగా మారాడని 
(తా.ము. VII] ఫు.203) ఆరుద్ర వివరించారు. దీన్ని రాళ్ళపల్లి వారు విమర్శిస్తూ 202వ పుటలో 
ఈ విషయమున్నట్లు చెప్పి, “అది మార్పు” అనలేమనీ, నంద్యాల ప్రభువులకై చేసుకొన్న దాశిణం 
పెండ్లి, మరి ప్రభావతి ప్రద్యున్నుకాలానికి శివభక్తుడే అయినాడు. ప్రాయశ : అల్లసాని పెద్దన్న, 
తెనాలి రామకృష్ణుడు మొదలైన వారిదంతా- ఒక తాళ్ళపాక వారిది విడిచి - ఇటువంటి కప్పుకొన్న 
వైష్ణవమే అని తన అభిప్రాయాల్ని చెప్పారు. 


దీన్ని ఆరుద్ర(పు.ము V1 ఫు- 105) ఎలాంటీ మార్పుచేయలేదు. పింగళి సూరన కళాపూర్ణోదయం 
తర్వాతనే “ప్రభావతీ ప్రద్యుమ్నం” రచించి, తండ్రి (అమరన) కే అంకితమిచ్చాడు.” వజ్రనాథుడనే 
రాక్షసుని కుమార్తె అయిన ్రభావతికీ, కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడికీ జరిగిన వివాహమే దీనిలో 
ఉండే ప్రధాన ఇతివృత్తం. ఇతడిని “లలాచేక్షణ భక్తిశీలుడు” గానే కొంతమందిొ* భావిస్తున్నారు. 
జి.నాగయ్య వంటివారు ఏవిషయం తేల్చకుండా తప్పుకొన్నారు. కవుల దృక్పథం, వారు రచించిన 
కావ్యాల్ని బట్టి మాత్రమే కాకుండా, వారి జీవితాన్ని కూడా పరిశీలించినప్పుడే ఒక నిర్ణయానికి రావడానికి 


197 


అవకాశం ఉంటుంది. రాళ్ళపల్లి వారన్నట్లు, “ కప్పుకొన్న వైష్ణవమే” కాదు, మరికొన్న మతసిద్ధాంతాల్లోనూ 
ఇటువంటివి కన్సిస్తుంటుంది. జీవనోపాధ్గీ కోసమో, తన రచన వెలుగులోకి రావాలనో, మరే కారణల 
చేతనైనా కొన్ని కావ్యాల్ని వర్ణించవలసివస్తుంది. కావ్యవస్తువుని అనుసరించి, ఆ కవుల్ని “ దృక్పథాన్ని" 
అంచెనావేయడం సరైన నిర్ణయం కాదు. సమకాలీనుల రచనల్నీ పరిశీలించవలసి ఉంటుంది. ఇదికూడా 
పరిశీలనాంశమని తెలుస్తుంది. ఆరుద్ర రచన గురించి విమర్శించిన రాళ్ళపల్లివారే మరికొన్ని సూచించి 
వదిలేశారు. అంటే ఇది కూడా చర్చనీయాంశమే! 

శంకరాచార్యులు బుద్దుణ్ణి విష్ణుమూర్తి తొమ్మిదవ అవతరాం చేసి సామాన్యుల్ని మంత్రముగ్ధుల్ని 
చేశారని ఆరుద్ర (తొ.ము 1 పు.108) అనడాన్నీ, “మన ఆడవాళ్ళు పాటలన్నీ తరువోజలలోనే 
ఉంటాయనీ (తొ.ము.! పు.77) తిక్కన్నది ఆనాటి శిష్టవ్వవహారికం అనీ (తొ.ము 1 పు.94), 
తిక్కన్న భారతం ఆనందపదాంకితమని రామలింగారెడ్డి అభిప్రాయంగా చెప్పడం (తా.ము!! పు.132) 
వేసవికాలవర్ణన ఉన్న వాసిరాజు రామయ్య పద్యం మళ్లికావన......పద్యాన్ని “గంగను వర్ణిస్తున్న” 
పద్యంగా (తొ.ము 1/11 పు.90) అపార్థం చెప్పారనీ, దాని ముగింపులో కూడా స్పష్టంగా 
“ఘర్మసమయమేది పర్వె” అని ఉందనీ వీటిలో కొన్ని * ధోరణి” అభిప్రాయాలుగా ఆరుద్ర రచనలోని 
లోపాల్ని రాళ్ళపల్లి వారు వివరించారు. 


వీటిలో తిక్కన్న భారతంలో ఆనంద పదాల గురించి పునర్ముద్రణ (11 పు.117) లో రాళ్ళపల్లి 
అనంతకృష్ణ శర్మ అభిప్రాయాలుగా ఆరుద్ర మార్పుచేశారు. వేసవిని వర్ణించే పద్యం గురించి కూడా 
(ఫు.ము V పు.250) మార్చు చేస్తూ “గంగను భగీరథుడు సంపాదించాడు. వాసిరాజు రామయ్య 
గంగను వర్ణిస్తున్న పద్యం ఏదీ లభించలేదు గాని, వేసవివర్షన ఒకటి లభ్యమైంది చూడండి” అని 
ఆరుద్ర వాక్యాన్ని మార్పుచేశారు. 

కొన్ని సూక్తులు మూల భారతంలో లేవనడం సరికాదని వాటిని ఆధారాలతో రాళ్ళపల్లి వారు 
చూపారు. ఆదిలో గ్రీరామచం ద్రుడు అంతటివాడు దేశిని ఈసడించిమార్గపద్ధతి గానాన్ని మెచ్చుకున్నాడని 
(తా.ము 1 పు.100) అనడం శ్రీరామునికి గానీ, వాల్మీకికి గాని ఆభావాలు లేకపోయినా, ఆరుద్ర 
అపవాదం వేశారని, వాల్మీకి మూలాన్ని చూడలేదన్నారు. దీన్ని ఆరుద్ర పునర్ముద్రణ (1 పు.139) 
లో జాగ్రత్తగా వాక్యాన్ని మార్పు చేశారు. “ఆదిలో శ్రీరామచం ద్రుడంతటివాడు దేశిని ఈసడించి 
మార్గ పద్ధతి గానాన్నే యెబ్టుతొన్చాడస్లు బాలం వండితలోకంలో ఎేల్భులందంట్లో మధుర 
కవితలు ఎటువంటి పరిస్థితులో ఉండేవో ఆలోచించుకోవచ్చు అని మార్పుచేసి పాదసూచికలో వావికొలను 
సుబ్బారావు “మందరం” బాలకాండ పుట : 366 ని పేర్కొన్నారు. ఈ వివరణ తొలిముద్రణ 
లో లేదు. దీన్నిబట్టి తనకు సరైన ఆధారాలు లభ్యమైతే తన అభిప్రాయాల్ని సరిచేసుకొనే స్వభావం 
ఆరుద్రలో ఉందని తెలుస్తుంది. కానీ, ఆధారాలతో తాను చెప్పింది సరైందని భావిస్తే, వాటిని విమర్శలు 
వచ్చినా, హేతుపూర్వకంగా కన్పించకపోతే, పూర్వ అభిప్రాయాల్ని యధాతథంగా ఉంచేస్తారు. రాళ్ళపల్లి 
వారే ఒక సూచన చేస్తూ, తొలిముద్రణలో “బాలభారతం అనే భాసుని భారతనాటకం” భాసునిదేనా? 
అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు తప్ప, అదేవరిదో చెప్పలేదు. దీన్ని ఆరుద్ర పునర్ముద్రణలోనూ 
మార్చుచేయలేదు. 

198 


“బాలభారతం” గురించి పరిశీలిస్తే తెలుగు, సంస్కృతాల్లో ఈ పేరుతో కావ్యాలు, నాటకాలు 
కన్పిస్తున్నాయి. 

“బాలభారతమ్‌” సంస్కృతంలో అగస్త్యుడు ఒక కావ్యం రాశాడు. కర్త తెలియక పోయినా, కామినేని 
(మొగటి) మల్దారెడ్డికి అంకితమిచ్చిన “బాలభారతం” తెలుగులో ఒకటి, మరొకటి, కాకమాని గంగాధరుడు 
రచించిన “బాలభారతం” ఇంకొకటి, ప్రోలుగంటి చెన్నశౌరి, “బాలభారతం” కన్పిస్తున్నాయి” 
(త.సా.కో-తె.అ.198 : 690-691). 


మల్లాది సూర్యనారాయణ శా స్త్రి, సంస్కృత వాజ్మయ చరిత్ర (ద్వి. సం) లో భాసుడు బాలభారతం 
నాటకం రాసినట్టు చెప్పారు. అయితే, కొంతమంది భాసుని నాటకం కాదనేవారూ ఉన్నా, రెండింటినీ 
పరిశీలించినప్పుడు భాసుని నాటకమనడమే సరైందన్నారు. రెండు అంకాలు మాత్రమే ఈ బాలభారతం 
లభ్యమవుతుందన్నారుి (పుః 413). బహుశా ఆరుద్ర ఈ గ్రంథంనుండి ఈ భావాల్ని స్వీకరించి 
ఉండవచ్చు. తొ.ము.లోగానీ, పు.ము.లో గానీ వివరాలేమి చెప్పలేకపోవడంతో ఇది ఆరుద్ర 
అభిప్రాయంగా విమర్శకు గురైంది. వీటిలో చాలా వాటిని పరిశీలించినప్పుడు కొన్నింటిని గొప్పగానో, 
అందంగానో చెప్పాలనే ప్రయత్నంలో గొప్పగొప్ప విశేషణాలు చేసి ప్రకటనలు (51216౧6౧15) 
ఇవ్వడంవల్లనే “ధోరణి అభిప్రాయాలు గా విమర్శలకు గురికావలసి వచ్చింది. 


తొలిముద్రణ నాటి నుండీ పునర్ముద్రణ వరకూ “తప్పులు” “పారపాట్ట్లు" రావడానికి ఒకే వ్యక్తి 
ఏకధాటిగా రాయడం, ప్రూపులు చూసేటప్పుడు కూడా మార్పులకి గురికావడం వంటివి జరిగాయని 
చాలాసార్లు చెప్పుకున్నారు. అయినా, చాలావరకూ పునర్ముద్రణలో వీటిని సరిచేసి అందివ్వడానికే 
ప్రయత్నించారు. పారపొట్టు కొన్ని ఉన్నప్పటికీ సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఎంతో విశిష్టమైన రచనగా, 
ఇంతవరకూ వివిధ శీర్షికలతో వివరించడం తెలుపుతుంది. అంతేకాకుండా దీన్ని ప్రామాణిక రచనగానే 
అనేకమంది విమర్శకులు పరిశోధకులు భావించారు. 


తెలిసినా, కావాలని చేస్తే దానిలో “తప్పు”; తెలియకపోవడం, ఆకరాలకు ప్రయత్నించినా, సకాలంలో 
లభించకపోవడం తో తొందరగా పూర్తి చేసేయాలని ఉన్నవాటితోనే సరిపెట్టేయాలను కోవడంలో 
“లోపం” సాధ్యమైనంతవరకూ ప్రయత్నించినా సమన్వయం కుదరనప్పుడు పారపాట్టు జరుగుతుంటాయి. 
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో లోపాటు, పారపాట్లు కన్పిస్తున్నా, విశిష్టతే ఎక్కువగా ఉంది, 
దీన్ని సాహిత్య చరిత్రలలో సమగ్ర ఆంధ్ర సాహిత్య స్థానాన్ని గుర్తించాడాన్ని బట్టి కూడా గుర్తించవచ్చు. 


5.15. సాహిత్యచరిత్రలలో సమగ్రఆం ధ్రసాహిత్యస్థానం: 


ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర రచించేనాటికీ, తర్వాత వివిధ పేర్లతో కవుల, సాహిత్య 
చరిత్రలు వెలువడ్డాయి. వీటితో తులనాత్మకంగా విశ్లేషిస్తే ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య స్థానం 
తెలుస్తుంది. “తెలుగులో సాహిత్య చరిత్రలు పేరుతో పరిశోధన కొనసాగించిన ఎస్‌.వి. సూర్యకుమారి 
కవుల, సాహిత్య చరి త్రలన్నింటినీ, అధ్యయన సౌలభ్యం కోసం “సాహిత్య చరిత్ర లుగానే పరిగణించి, 


199 


వాటిని ఆరు దశలుగా వివరించారు". మౌఖిక సంప్రదాయాంశాలు తొలిదశగా చెప్తూ 19వ 
శాబ్దపు తొలిరోజుల్లో, మెకంజీ, కావలి సోదరులు, బ్రౌన్‌, వీరేశలింగం వంటివారు శాస్త్రీయమైన 
సాహిత్య చరిత్ర పరిశోధన మొదలు పెట్టే నాటికి ఉన్న కవుల చరిత్రల్లో కథలు, నమ్మకాలు 
గ్రంథసమైయ్యాయి. వీటిని ఇటీవలచేసిన పరిశోధనలు శాస్త్రీయమైన పద్ధతులతో నిరూపించి, కట్టుకథలని 
చెప్పిన సాహిత్య చరిత్రకారులలో ఆరుద్ర ఒకరు. 


నన్నయ్య- వేములవాడ భీమకవికీ, శ్రీనాథుడు- పోతనలమధ్య, అష్టదిగ్గజ కవుల నిర్ణయ సమస్యవంటివి 
ఈ దశలోకొస్తాయి. కావలి సోదరులు “దక్కనకవుల చరిత్ర” లో ఇటువంటి కథలు కన్పిస్తాయి. 

వీటిని చర్చించి, సోదాహరణంగా నిరూపించి సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఈ దశను చాటింది. 

రెండవడైన “సేకరణ-పాఠం పరిష్కరణ” దశలో ముద్రణా యంత్రాలు రాకముందున్న తాళపత్ర 
గ్రంథాలను సేకరించి, సాహిత్య చరిత్రకు ఒక బలమైన “ఆకరాల నిధిని అందించిన దశ. ప్రాచీన 
సాహిత్యంలో వసుచరిత్ర, రాఘవపాండవీయం, వేమన పద్యాలు సేకరించడంలో (బ్రౌన్‌ కృషి అపారమైంది. 
ఆంధ్ర కవుల చరిత్ర రాయడానికి కందుకూరి వివిధ ప్రాంతాలకు, గ్రంథాలయాలకు స్వయంగా 
తాళపత్ర గ్రంథాల్ని, సేకరించి రచించినా, అప్పటికి అవి లభ్యమైనవే. కందుకూరి వారు, అంతవరకూ 
వెలుగు చూడని వాటిని బయట పెట్టారు. కనుక, సేకరణ కూడా ఒకదశలో పరిశోధన అనిపించుకొంది. 
క్షేత్రయ్య పదన్నిర్ణయంలో తంజాపూరులోని కొన్ని గ్రామాలకి ఆరుద్ర స్వయంగా వెళ్ళి జేత్రకృషి 
(Field wంrk) చేశారు. కానీ, సమగ్ర ఆంధ్రసాహిత్యంలో సేకరణకే ప్రాధాన్యతనివ్వకుండా, కావ్యాల 
చరిత్రకు, కావ్యాంగాల విశ్లేషణకీ ప్రాధాన్యతనివ్వడం వల్ల ఈ దశకూడా దాటిముందు కెళ్ళారని 
చెప్పవచ్చు. పాఠపరిష్కారంలో బ్రౌన్‌ పండితుల కృషి విశేషంగా గుర్తించవలసి ఉంది. ఆరుద్ర 
కొన్ని వేమన పద్యాలకు “పరిష్కరణ” లు చేసినా అవి వేమన దారేనిక పరిణామాన్ని తెలుసుకోవడానికే 
కనుక, ఈ దశనుకుడా సమగ్ర ఆంధ్రసాహిత్య అధిగమించిందని అర్జనువుతుంది 

మూడవదైన ' కాల క్రమ నిర్ణయం- కవిజీవితాల దశను పరిశీలిస్తే, ఈ దశలో కవుల కాలనిర్ణయాలను, 
కావ్యావతారికలను బట్టి నిర్ణయించే వీలుండటంవల్ల, ఈ దిశగా కవుల కాలం, స్థల చర్చలతో చాలామంది 
“కవుల చరిత్రలు రాశారు. కావలి రామస్వామోదక్కమకవుల చరిత్ర”, గురజాడ (శ్రీరామమూర్తి 
“కవిజీవితములు” జయంతిరామయ్య పంతులు “కవిజీవితములు” కందుకూరి వీరేశలింగం “ఆంధ్ర 
కవుల చరిత్రము”, మధునా పంతుల సత్యనారయణ “ఆంధ్ర రచయితలు” విడదవోలు వెంకటరావు 
“తెలుగు కవుల చరిత్ర, బులుసు వెంకట రమణయ్య “కవుల చరిత్ర ఊటుకూరి లక్మీకాంతమ్మ 
“ఆంధ్రకవయిత్రులు" , చాగంటి శేషయ్య “ఆంధ్ర కవితరంగిణి మొదలైన వాటిలో కులగో్రాది 
విషయాలు జనవ్వవహారంలో ఉన్న కథలు, కర్తృత్వ వివాదాలను చర్చిస్తూనే, భారతాంధ్ర కవులు” 
రామాయణాం ధ్రకవులు, ఆంధ్ర పంచకావ్య కవులు, ఆంధ్ర ద్వ్యర్థి కావ్యకవులు, ప్రౌఢ ప్రబంధ కవులు, 
పురాణకవులు వంటి విభజనలు - గురజాడ (శ్రీరామమూర్తి కవీజీవితములు కన్పిస్తాయి. ఈ దశలోనే 
నిడదవోలు వారు నన్నయ ;,శివకవి, తిక్కన, ఎఆ్జుప్రగడ (శ్రీనాథయుగాల పేర్ణతో యుగవిభజన 
చేయడం కన్పిస్తుంది. 


200 


“సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో కూడా కాలనిర్ణయాల్ని, కవి జీవితాల్ని చర్చించారు. కొన్నింటిని 
ఫ్రూర్వపరిశో ధకుల అభిప్రాయాలతో సవున్వయం చేశారు. కొన్నింటికి తన అభిప్రాయాల్ని 
సృష్టంచేశారు. "సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో ఈ దశ స్వభావం కొంత కన్పిస్తున్నా, కవి కాలనిర్ణయాల్లో 
జన్మ, కుల, గో త్ర శాఖ చర్ఫోపచర్చల్ని కొన్ని కావ్యాల కాలనిర్ణయాన్ని బట్టి, కవి దృక్పథ పరిశీలనకు 
కొంత ఈ రకమైన చర్చలు కన్సిస్తున్నా దృక్పథంలో తేడా ఉండటం వల్ల ఈ దశను అధిగమించిన 
రచనగానే భావించవచ్చు. చాగంటి శేషయ్య “ఆంధ్ర కవితరంగిణి” లోగల కులగోత్ర, వంశాది 
చర్చలు ఆరుద్ర చాలా వరకూ స్వీకరించడం వల్లనే నేలటూరి వారి విమర్శకు గురైనా , ఆరుద్ర 
వీటిని ఒక సామాజిక కోణాన్ని చూపడానికి చేసిన ప్రయత్నమే కానీ, అదే ప్రధానంకాదు. నన్నెచోడుడు 
రాజవంశానికి, రేచన వైశ్యకులానికి, చేనుకూర వెంకటకవి బ్రాహ్మణడు కాదనీ,మొల్ల కుమ్మరికులం 
అనిభావిస్తున్నా, అప్పకవి వంటివారు కొన్ని కులాల వారి కావ్యప్రయోగాలను స్వీకరించకపోవడానికి 
గల కారణాల్ని అన్వేషించే దృక్పథాన్ని వివరించడం వంటి వాటిని స్పష్టం చేయడానికీ కుల చర్చలు 
కన్పించినా, తిక్కన వంశ గోత్రాది చర్చల్ని వారి కుటుంబాన్ని పరిశీలించడం వల్ల ఖడ్గతిక్కన, 
కవి తిక్కన వేర్వేరని చెప్పిందుకు అవసరమైనంతవరకే చర్చించారు. వేమన “రెడ్డి కులమనడంలో 
కాలాన్ని తెలుసుకోవడానికి జరిగిన ప్రయత్నంలోనే అని గమనించనపుడు, ఈకాల క్రమ నిర్ణయం- కవి 
జీవితాలదశ స్వభావం కన్చిస్తున్నా, “దృక్పథం” వేరని తెలుస్తుంది. 


నాల్గవ దశ - “సాహిత్య చరిత్ర నిర్మాణ దశ” - ప్రక్రియల చరిత్రలలో స్థల, కాల, కుల చర్చలనుండి, 
కావ్య సమీక్షల వరకూ చేరిన దశ. “సాహిత్య చరిత్రి నిర్మాణం ఆరంభమైన దశగా చెప్పుకోవచ్చు. 
ఈదశలో వంగూరి సుబ్బారావు రచించిన “ఆంధ్ర వాజ్మయ చరిత్ర ని పరిశోధకులు తాలి “ఆంధ్ర 
సాహిత్య చరిత్ర” గా పేర్కొంటున్న రచన నుండి, సాహిత్య చరిత్రకారులు కావ్య సమీక్షల్ని, సాహిత్య 
ప్రక్రియల్ని యుగవిభజనలో ఒక అంశంగా గుర్తించడం ప్రారంభించారు. కవిత్వవేది కల్లూరి 
వేంకటనారాయణరావు “ఆం ధ్ర వాజ్మయ చరిత్ర సంగ్రహము”, బసవరాజు, ఆంధ్ర కవిత్వ చరిత్రలు", 
కాశీనాథుని నాగేశ్వరరావు “ఆంధ్ర వాజ్మయ చరిత్రము”, ఖండవల్లి లక్ష్మీరంజనం “ఆంధ్ర సాహిత్య 
చరిత్ర సంగ్రహము", శిష్టా రామకృష్ణ శా స్త్రి) “ఆంధ్ర వాజ్మియ చరిత్ర సర్వస్యము' , దివాకర్ల వేంకటావధాని 
“ఆంధ్ర వాజ్మయ చరిత్రము, ఈ రచనా పద్ధతిలోనే ఆరుద్ర “సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని" 
కూడా ఈ దశలో కలిపేశారు సాహిత్య చరిత్రలపై పరిశోధన చేసిన ఎస్‌.వి.సూర్యకుమారి. కానీ, 
అయిదవదైన “సమగ్ర సాహిత్య చరిత్ర" నిర్మాణ ప్రయత్న దశ లో “సమగ్ర సాహిత్య” చరిత్ర 
నిర్మాణ ప్రయత్న దశ లో “సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రి వెలువరించాలనే సంకల్పం మాత్రం 
ఆరుద్ర వ్యక్తం చేశారనీ, “అయితే ఈ విధంగా పూర్వం పరిశీలించబడ్డ అంశాలను గురించి 
ఏమంత లోతుగా, మరింత విస్త్రతమైన సమాచారంతో చర్చించడమే, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర 
ప్రయోజనం అనుకుంటే పొరపాటు వుతుందనీ* సమగ్రత. గురించి, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని 
ఉపయోగించినట్లయితే “సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రిను నిర్మించే అవక్సాశ్లం ఉందన్నారు”. 


201 


ఆరవదైన “పరిణామ పరిశీలన దశ-వికాస చరిత్రలు) దశలో “కవిత్వవేది' ఆంధ్ర వాజ్మయ 
చరిత్ర సంగ్రహం నుండీ ఈ సాహిత్య పరిణామం కన్పిస్తున్నా, సమగ్ర సాహిత్య చరిత్ర నిర్మాణ 
స్ప్రహ 1965లో “ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో కన్చిస్తుందని, సాహిత్య వికాస చరిత్ర 
జ.వి.సుబ్రహ్మణ్యం వ్యాసాల్లో ప్రస్ఫుటమవుతుందని ఎస్‌.వి. సూర్య కుమారి అన్నారో. సాహిత్య 
విమర్శను సరళమైన శైలిలో చేసినా, ఆద్యంతమూ ఒకే విమర్శ సూత్రంతోపరిశీలించే ప్రణాళిక 
లేదో ఒకచోటా మరొకచోట “కొంతవరకూ ఏకసూత్రతను పాటించారనీ” సూర్యకుమారి 
చేసిన విభాగంలో ఆద్యంతమూ ఏకసూత్రత కన్పించినప్పటికీ, ఇది సాహిత్య యుగవిభజనకు, 
సాహిత్యేతరమైన ప్రాతిపదికనుపయోగించేపద్ధతి కనుక దీని సామాజస్యం చర్చనీయాంశమౌతుంది 


అన్నారో. 


సూర్యకుమారి “సాహిత్య చరిత్ర” లపై పరిశోధనచేసి “సాహిత్య చరిత్రిల వివిధ దశల్ని వివరించి 
పోషించిన దాన్ని అనుసరించి చూసినా, ప్రక్రియాపరమైన “సాహిత్యచరిత్రల రచనా దశిలోనూ, 
“వికాస చరిత్రల నిర్మాణ దశిలో సమగ్ర సాహిత్య నిర్మాణ సృహ,ను వ్యక్తం చేసిన రచనగా ఆరుద్ర 
“సమగ్ర ఆంధ్ర సాహిత్యానికి ఒక విశిష్ట స్థానం ఉందని సృష్టమవుతుంది. 

కానీ, మార్క్సిస్టు దృక్పథంతో చరిత్ర, సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రభావాలన్నింటినీ పరిశీలిస్తూ, 
అంతకుముందు “సాహిత్య చరిత్రిలు అందించలేని అనేకాంశాల్ని స్పర్శమాత్రంగానైనా అందించి 
“సమగ్ర శబ్దాన్ని సార్థకం చేసుకొంటూనే, కవుల చరిత్రనూ, కా వృవిళ్లేషణల్ని వివరిస్తూ, కాలస్వభావాన్ని 
అనుసరించి వెలువడిన ప్రకియా స్వభావాల్ని, వికాసాన్ని వివరించడానికి ప్రయత్నించిన గ్రంథంగా, 
“సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఒక విశిష్ట స్థానాన్ని సాధించుకొంది. 


5.16. సమగ్రఆం(ధ్రపాహిత్యవైశిష్ట్రం : 


“సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో చేసిన వివిధ ప్రతిపాదనర్ని, తరువాత చరిత్రకారులూ, 
పరిశోధకులు, విమర్శకులూ స్వీకరించడమే, ఆరుద్ర పరిశోధకుడుగా, సాహిత్య చరిత్ర కారుడుగా, 
విమర్శకుడుగా విజయవంతమైన కృషిని కొనసాగించారని తెలియజేస్తుంది. 

తక్కువ కాలంలోనే సాధ్యమైనంత “సమగ్రంగా” సాహిత్యాన్ని, సామాన్యులకు సహితం 
అందించాలనే తపనతో పదమూడు సంపుటాల్లో తెలుగు సాహిత్యాన్ని అందించటం గొప్పపనే! 
కొన్నినెలల్లోనే నెలనెలా ఓ సంపుటిగా అందించినా, ఆ సమాచారాన్ని సేకరించి, చారిత్రక్రమంలో 
సమన్వయించి, సరళమైన శైలిలో అందించడం వెనుక, కొన్ని సంవత్సరాల పరిశో ధన దాగి ఉంటుంది. 


కేవలం కవిత్వం నూ త్రమే సాహిత్య చరిత్రకు ఆధారంగా రచనకొనసాగించకుండా, సాహిత్యంలో 
గల వివిధ (ప్రక్రియ ల్ని సనుగ్ర ఆంధ్ర సాహిత్యంలో వివరించడం ఒక నిశిస్త్రత, 

“సాహిత్య చరిత్ర” విమర్శకులకు విలువలను ప్రసాదించేదిగా, రచయితలకు నవ్యతను వెలిగించి 
రన్ద్వలు కురిపించేదిగా ఉండాలి, ఈ రెండూ సాధిస్తే సాహిత్యచరిత్ర సృజనాత్మక శక్తి గల ప్రక్రియగా 


202 


పరిణతి చెందుతుంది”. సాహిత్య చరిత్రలో విమర్శకులకు విలువల్ని ప్రసాదిస్తూ, రచయితలకు 
నవ్యతను అందించే సృజనాత్మ ప్రకియా విశిష్టితను సాధించింది. భవిష్యత్తులో సాహిత్య చరిత్ర, 
వికాస చరిత్రలు రాసేవారికి ఎన్నో ఆకరాలను అందించే రాచమార్గాన్ని వేయడం సమగ్ర ఆంధ్ర 
సాహిత్యంలో కన్పించే మరో విశిష్టత. 


సాంఘిక, రాజకీయ, సాహిత్యరచనల్లో, కవుల్ని, కావ్యాల్ని విలునకడుత్తూ ఒక అనగాహన 
కల్పించి, సమన్వయ దృక్పథాన్ని ప్రదర్శించింది. 


“సాహిత్య చరిత్ర అంటేనే సామాన్య పాఠకులు చాలా దూరంలో ఉండవలసిన పనిలేదనీ, అందరికీ 
అర్థమయ్యే టట్టు, సాధ్యమైనంత ఆసక్తిగా, సులభగ్రాహ్యంగా రచన కొనసాగించవచ్చని నిరూపించిన 
రచన “సమగ్ర ఆంధ్ర సాహిత్యం”. 


సాహిత్య చరిత్రలో చదివే వారి అభిరుచుల్ని బట్టి ఏ అంశం కావాలో దాన్నే చదువుకొనే అవకాశాన్ని 
కలిగించిన రచనగా కూడా రూపొందింది. మంచి పద్యాలు కావాలనుకొన్నవారికి మంచి పద్యాలు 
ఉటంకించారు. కవిష్టలకాల నిర్ణయాలే ప్రధానంగా చూడాలనుకొంటే, అవీ ఉన్నాయి. కర్త్వత్వ వివాదాన్ని 
పరిశీలించాలంటే, కర్ప్వత్వ చర్చలున్నాయి. వివిధ సాహిత్య చరిత్రకారులు ఒక అంశంపై చెప్పిన 
అభి ప్రాయాలేమిటని పరిశీలించాలంటే, అని ఒకేచోట పేర్కొన్నారు. కేవలం కావ్యంలో కథను మాత్రమే 
తెలుసుకోవాలనుకొనే వారికి కథాసార సంగ్రహం ఉంది. కవితా శిల్పవైవిధ్యాన్ని, ఛందస్సుని 
పరిశీలించాలనుకొనే వారికి అవీ ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రకియల సమాచారం ఒకేచోట 
సంక్షిప్తంగా, సమగ్రంగా కావాలను కొనే వారికీ వీలు కల్పిస్తుంది. పాలకుల- కవుల పరస్పర సహకారం 
ఎలా ఉండేదో తెలుసుకోవాలనే వారికీ, వివిధ రాజుల కాలంలో రచనలు వెలువడిన తీరుతెన్నుర్ని, 
సామాజిక పరిస్థితుల్నీ గమనించగలిగే రచనా విధానమూ ఈ రచనలో ఉంది. 


కవి, కావ్య చారిత్రక నేసథ్యాల్ని కావాలనుకొంటే వారికీ అవీ లభిస్తాయి. రాజులు అంకితం 
పుచ్చుకోవడమే కాకుండా, కొందరు స్వయంగా రచనలు చేసినవారున్నారు. వారిని స్పష్టంగా 
గుర్తించగలిగారు, 


కొంతమంది కవుల సంబంధబాంధవ్యాల్ని కూడా చర్చించారు. శ్రీనాథుడు - పోతన 
బావాబావమరుదులు కాదనేదీ, (శ్రీనాథుడు- దుగ్గనల మధ్య సంబంధాలు వంటి బాంధవ్యాన్ని 
తెలుసుకోవడానికి చక్కని అవకాశం ఉంది. 


ఓక కావ్య వస్తువు, మరొక కావ్య వస్తువులో పరిణమించిన విధానం కూడా చర్చించడం వల్ల, 
కవి దృక్పథ పరిణామాన్ని అర్థంచేసుకోవచ్చు. తెనాలిరామలింగ (రామకృష్ణ) కవి, పింగళి సూరనల 
కావ్యాల్ని ఈ పద్ధతిలో పరిశీలించారు. 

వచనం, ద్విపద, పద్యం, నాటకం - వంటి ప్రక్రియల్లో ఒకే వస్తువుగల రచనలు తులనాత్మక 
స్పర్ణతో పరిశీలించడం కూడా ఒక సాహత్య చరిత్ర రచనలో విశిష్టమైన పద్ధతిగానే సాహిత్య చరిత్రకారులు 


భావిస్తున్నారు. 
203 


5.17 సాహిత్య చరిత్రకారుడు-పరిశోధకుడుగా ఆరుద్ర : 


సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో చేసిన వివిధ ప్రతిపాదనల్ని, తరువాత చరిత్రకారులూ, పరిశోధకులు, 
విమర్శకులూ స్వీకరించడమే, ఆరుద్ర పరిశోధకుడుగా, సాహిత్య చరిత్రకారుడుగా, విమర్శకుడుగా 
విజయవంతమైన కృషిని కొనసాగించారని తెలియజేస్తుంది. వెల్చేరు నారాయణరావు “తెలుగు కవితా 
విష్ణవాల స్వరూపం” లో రాజులు, కవుల్ని పోషించిన దృక్పథాన్ని వివరించడంలో సమగ్ర ఆంధ్ర సాహిత్య 
ప్రభావం కన్పిస్తుంది. బి. ఏ. స్పెషల్‌ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా కలిదిండి వేంకటరామరాజు 
సంసాదకత్వంలో వెలువడిన “తెలుగు సాహిత్య చరిత్ర” లో ఆరుద్ర ప్రతిపాదనలు, సిద్ధాంతాల్ని 
స్వీకరించారు. జి.నాగయ్య రచించిన “తెలుగు సాహిత్య సమీక్ష” రెండు సంపుటాల్లోనూ; 
జి.వి.సుబ్రహ్మణం “సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు” లోనూ; ఎన్‌.గోపి “(ప్రజాకవి వేమని 
లోనూ, తెలుగు అకాడమీ, బి.విజయభారతి పరిష్కర్కణ సారధ్యంలో వెలువడిన “తెలుగు 
సాహిత్యకోశము” లోనూ, బి, ఎస్‌. ఎల్‌. హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర లోనూ, ఇంకా, "సాహిత్య 
చరిత్ర, “ఆంధ్రుల చరిత్ర'ల గురించి ఆరుద్ర తర్వాత రచించిన వారంతా ఇంచుమించు ప్రామాణిక 
గ్రంథంగానే సమగ్ర ఆంధ్రసాహిత్యాన్ని స్వీకరించారు. పూర్వపక్షం చేయడానికైనా, సమర్థించడానికైనా 
సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని (గ్రహించడమే సాహిత్య చరిత్రకారుడుగా, పరిశోధకుడుగా ఆరుద్ర కృషి 
స్పష్టమవుతున్నా, ఆరుద్ర రచించిన మరికొన్ని (గ్రంథాలు, వ్యాసాలవల్ల కూడా “పరిశోధకుడుగా 
ఆరుద్ర” ను తరువాత అధ్యాయాల్లో పరిశీలించే అనకాశం ఇంకా కన్పిస్తుంది. 


అధ్యాయుం-5 
సూచికలు (References) 
ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, తొలి ముద్రణ, మొదటి సంపుటి (చాళుక్యయుగం), 
సికింద్రాబాదు: యం,శేషాదలం అండ్‌ కంపెనీ, ఏప్రియల్‌, 1965. పు 111 &11 


ప్రకాశకులు- ఆరుద్ర-సమగ్ర ఆంధ్ర సాహిత్యం, తొలిముద్రణ, పండ్రెండవ సంపుటి (కడపటి 
రాజుల యుగం), సికింద్రారాబాదు: యం. శేషాచలం అండ్‌ కంపెనీ, ఫిబ్రవరి, 1968. 
పు. 


అనుబంధం - 11: సమగ్ర ఆంధ్ర సాహిత్య ముఖచిద్రాలు- పీఠికలు 


అదే. 
ఎస్‌. వి.రామారావు. తెలుగులో సాహిత్య విమర్శ - అవతరణ వికాసములు, పు.287 
అదే. పు.288 


గిడుగు సీతాపతి పీఠిక - ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం, అయిదవ సంపుటి. దుచూడుః 


అనుబంధం -11 

నిడదవోలు వెంకటరావు (సమీశ్ళ భారతి ఫిబ్రవరి, 1966.పు.48-59. 
ముదిగొండ వీరేశలింగము (లేఖ) భారతి ఫిబ్రవరి, సెప్టెంబర్‌, 1966,పు.74-75 
నిడదవోలు వెంకటరావు (సమీక్ష భారతి ఫిబ్రవరి, 1966,పు.50 

ఆదే ఫు,51 


కప్పగంతులలక్ష్మన శాస్త్రి, స,ఆం.సా.పదకొండవ సంపుటికి రాసిన పీలిక. చూడు 


అనుబంధం-11 
దివాకర్ల వేంకటావధాని, స.ఆం.పా. ఏడన సంపుటికి రాసిన పీఠిక చూడు: అనుబంధం -॥1 
కొర్లపాటి శ్రీరామమూర్తితెలుగు సాహిత్య చరిత్ర (ప్రభా).పు.2-3. 


జి.నాగయ్య, తెలుగు సాహిత్య సమీక్ష (మొ.సం.) మొదటి ముద్రణ, 1983, రెండవ కూర్చు, 
1990, నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి,పు.3. 


అదే,ఫు,4, 
అదే. ఫశ, 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం (తొలిముద్రణ) ముఖచిత్రం,చూడుః అనుబంధం -1॥ 


20 


20. జి.వి.సుబ్రహ్మణ్యం, సాహిత్య చరిత్రలో చర్చనీయంశాలు; పు.228 

21. కొర్లపాటి శ్రీరామమూర్తి తెలుగు సాహిత్య చరిత్ర (ప్రభా, పు.14-15. 
22. అదే.పు.14. 

13. అదే.పు.14. 

24. అదే.పు. 15. 

25. అదే.పు.16. 

26. అదే.పు.16. 


27. వైద్యుల కృష్ణారావు, వాడవల్లి, చక్రపాణిరావు, తెలుగు సాహిత్య చరిత్ర, (సం.) కదిలింది 
వెంకట రామరాజు, తెలుగు అకాడమి: హైదరాబాదు.1986. 


28. కె.బాలగోపాల్‌ (అను), ప్రాచీన భారతదేశచరిత్ర,(మూ) డి.డి.కోశాంబి, హైదరాబాద్‌, 
బుక్‌ (ట్రస్టు, హైదరాబాద్‌,1986,పు.1 

29. అదేపు.క్‌. 

30. జె.సిఅగర్వాల్‌, టీచింగ్‌ ఆఫ్‌ హిస్టరీ, వికాస్‌ పబ్లిషింగ్‌ హొస్‌, పైవేట్‌ లిమిటెడ్‌, న్యూఢిల్లీ, 
1986,పు.1-2 

a). History is the record of what one age finds worthy of note in another - Burckardt. 


b). History is a continuous process of interaction between the historian and his facts, 
an ananding dialogue between the present and the past - CarrE.H. 


6. History of all witherto existing societies is a history of class struggle -Hegel. 

6). History is the story of Man's struggle through the ages against nature and the 
clements (against wild beasts and the jungle and some of his own kind who have 
tried to keep him down and to exploit him for their own benefit - Nehru. 

31. కె.కె.రంగనాథాచార్యులు, తెలుగు సాహిత్యం మరో చూపు, పు.(X1) 

32. అదే,పు.22, 

33. కొర్లపాటి (శ్రీరామమూర్తి, తెలుగు సాహిత్య చరిత్ర, ((ప్ర.భా).పు.14. 

34. వైద్యులకృష్ణారావు, వాడవల్లి చక్రపాణిరావు, తెలుగు సాహిత్య చరిత్ర,పు.5. 

35, జి.నాగయ్య, తెలుగు సాహిత్య సమీక్ష (మొ.సం) పు.9. 

36 


పూర్యోక్తం. పు.5 
37. జినాగయ్య, తెలుగ సాహిత్య సమీక్ష (మొ.సం) పు.9 
38. అదే.పు.10. 


20g 


39. 


40. 


4. 


4. 


4. 


44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
$52. 


53. 


54, 
$55, 
56, 
$57, 
58, 
59, 


60. 


అదే.పు.16 &18 


ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం (పు.ము) తొమ్మదవ సంపుటి (కుంఫిణీ యుగం-1, పు.123-124 
మధ్యపుటలు. పుటసంఖ్యలు లేవు. 


ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం (పు.ము/నాలుగు, ఏడవ సంపుటులు,పు.2, 178. (గజపతులనాటి 
ఆంధ్ర దేశం, నాయకరాజుల నాటి దక్షీణ దేశం పటాలు) 


నేలటూరి వెంకటరమణయ్య, 'పీఠికో స.ఆం.సా. (తొలిముద్రణ) తొమ్మదవ సంవుటి, చూడు. 


అనుబంధం-॥!. 


ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం పు.ము. ఏడవ సంపుటి, (రాయకరాజుల యుగం, పు.79 పాదసూచిక 
13. 


శనగల నరసింహస్వామి, (లేఖ) ఎౌబల్డుకాలణ్లర్థణిరయు భారతి మాస పత్రిక. 1964.పు.88. 


దివాకర్ల వేంకటావధాని, “పీఠిక - ఆరుద్ర స.ఆం.పా.,తొ.ము పు.1-X|1, చూడు : అనుబంధం-॥ 


త్రిపురనేని మధుసూదనరావు, సాహిత్యంలో వస్తు శిల్పాలు. పర్‌స్పెక్టిన్‌ ప్రచురణ, హైదరాబాద్‌.పు. 83. 
కొర్లపాటి శ్రీరావుమూర్తి, తెలుగు సాహిత్య చరిత్ర (ప్రభా) పు.17. 

దివాకర్ల వేంకటావధాని, ఆంధ్ర వాజ్మయ చరిత్రము. (ప్రము) 1958,పద్నాల్లనముద్రణ., 1994.పు.5. 
పింగళి లక్ష్మీకాంతం. ఆంధ్ర సాహిత్య చరిత్ర,పు.3-9. 

సి.నారాయణరెడ్డి, అధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు: ప్రయోగములు, 1967 .పు. 188. 
జి.వి.సుహ్మణ్యం, సాహిత్యవరిత్రలోచర్చనీయాంళాలు, పు.200. 

జి.నాగయ్య, తెలుగు సాహిత్య సమిక్ష (మొ.సం.), పు.20 


ఎస్వి.సూ ర్యకుమారి, తెలుగులో సాహిత్య చరిత్రలు. (ఎం. ఫిల్‌: అముద్రిత పరిశో ధన వ్యాసం), పర్యవేక్షణ. 
జీ.వి.సుబ్రహ్మణ్యం, హైదరాబాదు విశ్వవిద్యాలయం, | 989 .పు.61. 


అదే.పు.62. 

త్రిపురనేని మధుసూదనరావు. సాహిత్యంలో వస్తుశిల్పాలు. పు.81. 
అక్కిరాజురమాపతిరావు. వీరేశలింగం పంతులు రచనలు సమగ్ర పరిశీలన.పు. 242-254. 
ఎస్వి, సూర్యకుమారి .పు.78. 

కల్గూరి వేంకటనారాయణరావు. ఆం(ధ్ర వాజ్మయ చరిత్ర సంగ్రహము. 

పూర్చోక్తం, పు.82. 


అదే.82. 


207 


él. 


62. 


63. 


64. 


65. 
60. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 


76. 


క్‌ి 


78, 
కస్సు 
80. 
81. 
82, 


83. 


ఎప్వి.సూర్యకుమారి పు.76. 


కాశీనాథుని నాగేశ్వరరావు. ఆంధ్ర వాజ్మయ సూచిక, ప్రము, 1929.పు.ము. 1994. ప్రాచీ పబ్లికేషన్స్‌ 
హైదరాబాద్‌. పు.11. 


ఎస్వి. రామారావు. తెలుగులో సాహిత్య వివుర్శ అవతరణ వికాసములు. పు.286. 


ఖండవల్లి లక్ష్మీరంజనం. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము, వేంకటరమణ పబ్లికేషన్స్‌ 4వ.ముద్రణ, 
హైదరాబాద్‌,పు. 198-210. 


ఎస్వి. సూర్యకుమారి, పు.67. 
అదే.పు.70. 

అదే.పు.71. 

అదే.పు.7 1. 

అదే.పు.87. 

దివాకర్ల వేంకటావధాని. ఆంధ్ర వాజ్మయ చరిత్రము. విషయసూచిక 
పూర్వక్తం.పు.88-92. 

జి.నాగయ్య, తెలుగు సాహిత్య సమిక్ష (మొ.సం), 32. 

ఎస్వి.సూర్యకుమారి, పు.95. 

జి.ఎన్‌.రెడ్డి “పీలిక "అభినందన జి.నాగయ్య, తెలుగు సాహిత్య సమీక్ష (మొ.సం) పు.౪ 
వైద్యుల కృష్ణారావు, వాడవల్లి చక్రపాణి రావు. తెలుగు సాహిత్య చరిత్ర.పు.8. 


ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి, ఆరుయుగాల ఆంధ్ర కవిత, ఆం(ధ్రపారస్వత పరిషత్తు, స్రైదరాబాద్‌,1986, 
విషయ సూచిక. 


ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం (పునర్ముద్రణ) 'మనవిమాటలు' పదమూడవ సంపుటి. పు.౪1 (చూడు: 
అనుబంధం- ||) 


చూడు: అనుబంధం- ॥ సమగ్ర ఆంధ్ర సాహిత్యం తొలిముద్రణ పీలికలు. 

నేలటూరి వెంకట రమణయ్య పీఠిక - ఆరుద్ర, స.ఆం.సాం. (తొమ్మిదవ సంవుటి) తొ.ము.౫] 
విశ్వనాథ సత్యనారాయణ 'పీఠిక - ఆరుద్ర. స.ఆం.సా. (రెం.సం) తొ.ము, చూడు. అనుబంధం-॥ 
స.ఆం,పా, ॥ 'పీఠిక చూడు. అనుబంధం-॥ 

అనుబంధం-॥ స.ఆం,సా.5వ సంపుటి “పీఠిక 


అనుబంధం-!॥! స.ఆం.సా.6వ సంపుటి “పీఠిక 


205 


84. 


85. 


86. 


87. 


90. 


9. 


92. 


93. 


94. 


95. 


96. 


9. 


98, 


99 


100. 


101. 
102, 
103, 
104. 
105, 
106. 
107. 
108, 
109. 


అనుబంధం-!॥! స.ఆం.సా.9వ సంపుటి “పీఠిక 

అనుబంధం-!! స.ఆం.సా. పదకొండవ సంపుటి “పీఠిక 

సురవరం ప్రతాపరెడ్డి, ఆంధ్రుల సాంఘిక చరిత్ర.పు. 

నిడదవోలు వెంకటరావు, భారతి (మూ.ప) ఫిబ్రవరి 1966. 

సురవరం (ప్రతాపరెడ్డి, ఆం(ధ్రుల సాంఘిక చరిత్ర.పు. 1. 

తెలకపల్లి రవి. 'ముహాకవిపై మళ్లీ మల్లీ దాడులు- సత్యం- సంయమనం ఎక్కడ? (వ్యా) ప్రజాశక్తి 
(ది.ప).(సం.) వి, శ్రీనివాసరావు 4-7-2003, ప్రజాశక్తి సాహితీ సంస్థ; హైదరాబాదు: పు.6. 
వెల్చేరు నారాయణరావు, తెలుగులో కవితా విప్లవాల స్వరూపం.పు.64. 

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ “పీఠిక స.ఆం.సా. (తొ.ము.) ఎనిమిదవ సంపుటి చూడు. అనుబంధం 
I 

గ్రంథనామం ఆరుద్ర పేర్కొనలేదు. 

వేటూరి ప్రభాకర శాస్త్రి, భారతి (మా.ప) జూన్‌ 1928. 

భద్రిరాజు కృష్ణమూర్తి (సం). తెలుగు విశ్వవిద్యాలయం.- 1995. హైదరాబాదు: పు.51,25. 
అదే.పు.శ67 

జి.నాగయ్య, తెలుగు సాహిత్య పమీక్కతెలుగు పాహిత్య చరిత్ర, (సం) కదిలిండి వేంకటరామరాజు. 
కలిదిండి వేంకట రామరాజు, (సం) తెలుగు సాహిత్య చరిత్ర.పు.208. 

అదే.పు. 198. 

బి. విజయభారతి, (పరిష్కర్త) తెలుగు పాహిత్య కోశము, తెలుగు అకాడమి. పు.690-691 


మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, సంస్కృత వాజ్మయ చరిత్ర, (ద్వి.సం.) ఆంధ్ర సాహిత్య పరిషత్తు 
హైదరాబాదు: తృ.ము. 1982.పు.413. 


ఎస్‌.వి. సూర్యకునూరి. పు.34. 

అదే.పు. 110. 

అదే.పు. 113. 

అదే.పు. 116. 

అదే.పు. 121. 

అదే.పు.147. 

అదే.పు.167. 

అదే.పు.171. 

జి.వి. సుబ్రహ్మణం.పాహిత్య చరిత్రలో చర్చనీయీంశాలు. పు.11. 

209 


అధ్యాయం-6 


జానపద ఖజ్ఞాన వఠలిశక ధన 


అధ్యాయుం-6 
జానవద ఇజ్ఞూనపరిశ్‌శే థన 


6.0. *సవుగ్ర ఆంధ్ర సాహిత్యం” రచనల ద్వారా తెలుగు సాహిత్య పరిశోధకుడుగా చిరస్టాయిగా 
నిలిచిపోయిన ఈరర(డో జానపద విజ్ఞానానికి సంబంధించిన రచనల్లో కూడా కృషిచేశారు. వీరు రాసిన 
(వజాకలలూ (వగతివాడులూ; రాయుడికి నీత బీభుశ్రుతుందాగిలనే గ్రంథాల్లోనూ, మరికొన్ని 
వ్యాసాల్లోనూ జానపద సాహిత్యం, జానపద విజ్ఞాన విషయాలకు సంబంధించిన కొన్ని పరిశీలనలు 
కనిపిస్తున్నాయి. జానపద గేయాలు, సామెతలు, పొడుపు కథలు వంటి వాటి గురించీ, కళాకారుల 
వేషధారణ, కళారూపాల గురించీ కూడా కొన్ని విషయాల్ని చర్చించారు. ఆరుద్ర చెప్పిన ఈ అంశాలు 
జానపద సాహిత్యానికీ, జానపద విజ్ఞానానికీ చెందుతాయి. ఒకే వ్యాసంలో కూడా జానపద సాహిత్య 
విషయాలు చెప్పినా, మొత్తంమీద జానపద విజ్ఞానానికి సంబంధించినవిగా కొన్ని, మరికొన్ని కేవలం 
జానపద సాహిత్యానికే చెందినవీ కన్పిస్తున్నందు వల్ల * జాశవద నాహపొల్యల * జానపద బొజ్టాణలా 
అంటే ఏమీటో, పరిశోధకులు ఏమని నిర్వచించి, లక్షణాలు చెప్పారో సంశ్షీప్తంగా నైనా తెలుసుకొని, 
ఆరుద్ర రాసిన వ్యాసాలు ఏవిభాగానికి చెందుతాయో గమనించవచ్చు. 


6.1. జానపదులు- జానపదసాహిత్యం : 


జానపద సాహిత్యంలో పామరుల, పాండిత్య ప్రకర్ష లేని వారిని జానపదులని బిరుదురాజు రామరాజు"; 
గ్రామీణులనే అర్థంలో కాకుండా సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గిరిజనులైనా, 
గ్రామీణులైనా, జానపదులని, వారిదొక తత్వంగా ఆర్‌: వి. యస్‌. సుందరంి; ప్రత్యేకమైన సంప్రదాయాలు, 
నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, అభిరుచులు, సాహిత్యం, కళలు ఉన్న మానవ 
సమూహాన్ని జానపదులని ఎం.కె.చేవకి అన్నారు. కేవలం పల్లెల్లో నివశించే వారు ఆదరించేదే 
జానపద సాహిత్యం కానవసరం లేదనీ, అటువంటి సాహిత్యాన్ని ఆదరించే వాళ్ళు పట్టణాల్లో ఉన్నా 
అది జానపద సంస్కృతినీ, జీవనాన్ని ప్రతిబింబించినట్లయితే ఆ సాహిత్యం జానపద సాహిత్యం 
అవుతుందనీ, దాన్ని సృష్టించేవాళ్ళు జానపదులవుతారనీ ఎస్‌. శరత్‌ జ్యోత్స్నారాణి నిర్వచించారు. 
నాయని కృష్ణకుమారి, జి.ఎస్‌. మోవాన్‌ వంటి వారుకూడా ఇంచుమించు ఇవే అభిప్రాయాల్ని 
వెలిబుచ్చారు. తాము నివశించే పరిసరాలతో మమేకమై, తరతరాలనుండీ సంక్రమిస్తు న్న ఆచారాలు, 
నమ్మకాలను ఎక్కడికి వెళ్ళినా విడిచి పెట్టకుండా, వేష భాషు సంస్కృతులలో ఒక ప్రత్యేక మనస్తత్వాన్ని 
కలిగి ప్రకృతిని ఆరాధిస్తూ, అభివృద్ది చెందుతున్న నాగరికతతో పోల్చినప్పుడు వెనుకబాటు తనం 
కన్ఫించే ప్రజలను “ జాశపయలుూ అని నిర్వచించవచ్చు అనే ఎస్‌. శరత్‌ జ్యోత్స్నారాణి పరిశీలన 
ఆధునిక సమాజంలో మానవుని అస్తిత్వంలో జానపద లక్షణాల్ని కూడా వివరించ గలుగుతుందని 
భావించవచ్చు. 


6.1.1. జానపద విజ్ఞానం (౯౦11౧1౦9): 


జానపదులకు సంబంధించిన విజ్ఞానమంతా జానపద విజ్ఞానం అవుతుందనీ, దీనిలో జానపద 
కథా జానపద కథా వాజ్మయం, మూఢ విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, మంద్ర తంత్రాలు, 
శాస్త్ర) విజ్ఞానం - అంటే భౌతిక సార మార్చిక విషయాలపై ఆధార పడిన జనవాసుల పరిజ్ఞానం, 
వారి భావాలు, పొడుపు కథలు, సామెతలు, వినోదాలు, వేడుకలు, ఆటలు వంటివన్నీ చేరతాయని 
బిరుదురాజు రామరాజు చెప్పారు. జానపద సాహిత్యంలో యక్ష గానాలు, దాసరి భాగవతులు, హరికథలు, 
బయలాటలు, చిందు భాగవతాలు వంటివి చేరతాయనీ, 'జానపద విజ్ఞానం'లో 'జానపద వాజ్బయం' 
ఒక భాగం మాత్రమే ననీ రామరాజు వివరించారీ. ఆర్వీయస్‌ సుందరం 'జానపద విజ్ఞానం' 'సంస్కృతి'లో 
ఒక భాగం, 'సంస్కృతి'ని 'నాగరికత'కు పర్యాయపదంగా కొందరు వాడతారు కానీ, అది సరికాదు. 
ఆది మానవుని కాలం నుంచి నేటి నాగరిక మానవుని వరకూ ఆయా కాలాల్లో మనిషి తన ఆభ్యున్నతి 
కోసం చేసిన కృష్కి “నంన్కృతొ. అంటే మానవకృతి సంస్కృతి అన్నమాట. ఈ సంస్కృతిలో 
జానపదుల జీవనానికి సంబంధించిన గేయాలు, కథలు, సామెతలు, భాష్క నమ్మకాలు, దుస్తులు, 
ఆటలు, వంట, వైద్యం, కళలు,మొదలైనవన్నీ జానపద విజ్ఞానం లో భాగాలే అని అన్నారు”. 
జానపద విజ్ఞానం గురించే వీరు మరింతగా వివరిస్తూ బ్రూన్‌ వాండ్‌ ఇచ్చిన నిర్వచనాన్ని ఉటంకించారు. 

“Those meterials in culture that circulate traditionally among members of any 
group in different versions, whether in oral form or by means of customs any 
example.” 

ఇంత వరకూ పరిశీలించిన పరిశోధకుల నిర్వచనాలు, వివరణలను బట్టి జానపద సాహిత్యం 
అనేది జానపద విజ్ఞానం లో ఒక భాగం అవుతుందని తెలుస్తుంది. దీనితో పాటు ఒక సంస్కృతికి 
చెందిన అనేక విషయాలు జానపద సాహిత్యం వల్ల, విజ్ఞానం ద్వారా బహిర్గతమవుతుంచాయని, 
అవి మౌఖికంగా గాని, సంప్రదాయ పద్రతులద్వారా గాని ఒకతరం నుండి మరొక తరానికి పరంపరా 
గతంగా పరిణమిస్తుంటాయనీ, ఈ పరిణామంలో కొన్ని మార్పులు, చేర్పులు చెందే అవకాశం 
ఉందని స్పష్టమవుతుంది. 


6.2. జానపద విజ్ఞానం - ఆరుద్ర అవగాహన: 


“జాశపదులు ఉత్ముడోగా లమ (బతంకు తెటుశ్రు కోనం అశుభ్రపం వ్యభి నేర్చుకుల్డు 
ఎషయాలే జాశవద ఎిజ్ఞాశం. ఇదా ఇిబాణికో ఎకాండీ గాలే శ్రుంటుండా దోర శాఖలుగా 
ఎొబోఆంచుకోరడంతున అవగావాశకోనమా అన్నాడు ఆరుద్ర (ప్ర. [ప పుః25) అంతటితో 
ముగించకుండా హమానాయక్‌ చేసిన వర్గీకరణను, ఆర్వీయస్‌.సుందరం చేసిన అనువాదాభాగాన్ని 
ఉటంకించారు. “జానపద విజ్ఞానం సామాన్యంగా నాలుగు విధాలుగా ఉంటుంది. సాహిత్య సంబంధమైనది, 
భాషాసంబంధమైనది, వైజ్ఞానికం, క్రియాత్మకం, పురాణం, జానపదకథ, గేయం మొదటి జట్టును 
చేరతాయి. మాట, సన్న పాడుపు కథ, సామెత రెండవ జట్టుకి చేరతాయి. మందు, చికిత్స, ఇంద్ర 
జాలం, భవిష్యం, వివిధ నమ్మకాలు, వైజ్ఞానికాలు, చివరిదానిలో నృత్యం, సంగీతం, ఆట, వినోదం, 


211 


నాటకం,దుస్తులు, వంట కళలు మొదలైనవి చేరతాయి. అనేది నిర్వచనం (ప్ర. ప్ర......పు.2). 
దీన్ని పేర్కొన్న తర్వాత ఎక్కడా మరోనిర్వచనం చేయడానికి ఆరుద్ర ప్రయత్నించిన దాఖలాలు లేవు, 
కనుక, వీరు దీన్నే ఆధారం చేసుకొని తన జానపద విజ్ఞాన వ్యాసాలు రచించారని భావించవచ్చు. 
ఆరుద్ర రచనలపై పరిశోదన చేసిన ఎల్‌. సంగయ్య ఆరుద్ర వ్యాసాల్ని విభజిస్తూ కేవలం రెండు 
వ్యాసాల్ని మాత్రమే జానపద సాహిత్యం విభాగంలో పేర్కొన్నారు. వీటిని కూడా పరిశీలించి 
నప్పుడు జానపద సాహిత్య విషయాలే అయినప్పటికీ, అవికూడా జానపద విజ్ఞాన విభాగంలో ఒక 
భాగంగానే గుర్తించవలసి ఉంటుంది. కనుక, ఇవికూడా ఈ పరిశోధనలో భాగమవుతుంది. 


6.2.1. జానపదవిజ్ఞాన పరిశోధన - ఆరుద్ర రచనలు: 


ఆరుద్ర రాసిన వ్యాసాల్ని ' బాళపడో ఎజ్ఞాలరే ' జానపద నాహిల్బరో అనే రెండు విభాగాలుచేసి 
పరిశీలించే అవకాశం ఉంది. '(వజాకలలూ- (వగలివాడులూ (గ్రంథంలో జానపద విజ్ఞానానికి 
సంబంధించిన వ్యాసాలు, ' రాయుడికి నీత బీముశ్రుతుండా?ి గ్రంథంలో జానపద సాహిత్య పరిశోధన 
వ్యాసాలు కన్పిస్తున్నాయి. 

జానపద విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాల్లో ప్రాచ్య, పాశ్చాత్య పరిశోధకుల విషయాలను పేర్కొని, 
వాటికి ఆరుద్ర, సమన్వయాత్మక పరిశోధనలు చేయడం కన్పిస్తుంది. పత్రికలకు రాసిన వ్యాసాలు 
కావడం వల్లనో, విషయవివరణనే (ప్రధానంగా భావించడం వల్లనో, తాను గ్రహించిన (గ్రంథాల 
విషయవివరణలనూ, రచయితలనూ నిర్రిస్తంగా పేర్కొనక పోవడం వల్ల, ఆ విషయాలు ఆరుద్ర 
మొట్టమొదట చెప్పారముకొనే అవకాశం లేకపోలేదు. కానీ, ఆరుద్ర పేర్కొన్న కళారూపాలు గురించి 
ప్రాచ్య, ప్రాశ్చాత్య పరిశోధకులు వాటిని ముందే వెలువరించారు. ఈ విషయాలను జానపద సాహిత్యంలో 
ఎంతో విశిష్ట కృషి చేసిన పరిశోధకులు వివరించడం కూడా గమనించ వచ్చు. బి. రామరాజు, మిక్కిలినేని, 
జయధీర్‌ తిరుమలరావు, ఆర్వీయస్‌. సుందరం, జి.నాగయ్య, జి. ఎస్‌.మోహన్‌, కసిరెడ్డి వెంకటరెడ్డి 
వంటి వారు వీరిలో ప్రముఖులు. వీరి అభిప్రాయాల్ని కూడా పరిశీలించడం వల్ల ఆరుద్ర పరిశీలించిన 
'కళరూపాల' గురించి మరింతగా అవగతమయ్యే అవకాశం కలుగుతుంది. ఈ అభిప్రాయాలను 
ఆరుద్ర చెప్పిన అంశాలతో సమన్వయం చేస్తూ వివరించడం వల్ల జానపద కళల ఫ్రితిగతులు, వాటి 
తత్త్వం వెల్లడవుతూనే ఆరుద్ర చేసిన కృషిని గుర్తించడానికి వీలవుతుంది. ' ప్రజాకళలూ- (ప్రగతి 
వాదులూ' అనే గ్రంథంలో ఆరుద్ర, కళారూపాల గురించి చక్కని ప్రతిపాదన, సిద్ధాంతీకరణ చేశారు. 


6.2.1.1. ఆదిమసమాజం - కలావిర్భామః: 


శ్రమలోనించి, శ్రమకోసం కళలు పుట్టాయనీ, ఆదిమవర్గరహిత సమాజాలలో కళలన్నీ కూటి 
సెంపుదలకోసం తోడ్పడే ప్రయోజన కరమైన విద్యలేనని ఆరుద్ర అన్నారు (ప్ర. ప్రంపు.5). ఆదివు 
సమాజంలో జీవనానికి అవసరమైన భాష్క భావవ్యక్తీకరణ, వినోదం వంటి వేటినైనా ఏదోక రూపంలో 
వ్యక్తం చేయవలసిందే. ఒకరి ఉద్దేశాలను ఇంకొకరు సైగలతో చెప్పుకుంటూ వేచాడేదశలో కలిసి 
కట్టుగా కూతలు పెట్టినా, కుప్పిగంతులు వేసినా, కూని రాగాలు తీసినా, కూటపు చిందులు తొక్కినా, 


212 


గుహగోడలపై కొంకి బొమ్మలు గీసినా; ఏమానవ వ్యాపారమైనా కూటి కోసమే జరిగేవి. 
అదిమసమాజంలో మానవులందరూ కలిసి ఉన్నట్టే కళలన్నీ కూడా కలిసి ఉమ్మడిగా ఉండేవనీ 
ఊహిస్తారు. (ప్ర.పు.పు.5) మాటలు నేర్చుకున్న మానవులు పాటలు పాడారనీ, మాటలు, పాటలూ 
శ్రమలోంచి పుట్టాయనీ, పనిచేసేటప్పుడు శరీర కదలికలకు అనుగుణంగానే లయ, తాళం నిర్ణయమై 
అవే కళలయ్యాయని చెప్తారు. 

ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని ప్రజాకళారూపాల పుట్టుకను వివరించిన పరిశోధకులూ వెల్లడించారు 
సామాజిక ఒడంబడిక సిద్దాంతాలు వివిధ దృక్కోణాల్లో వివరించినా ఆదాయనయాజుంగురించే రూసో, 
లాక్స్‌ హాబ్స్‌ వంటి తత్త్వవేత్తలు కూడా చెప్పడం, ఈ సత్యాన్ని మరింతగా ధృవీకరిస్తుంది. ఆరుద్ర 
ఊహించిన కలాజిర్జా) భం భరతుని నాట్యశాస్త్రంలో గల కొన్ని అభి వభ్రతులలో నిరూపించటం 
ఈ సందర్భంగా గమనించ వలసి ఉంది. కేవలం శ్రమ చేసేటప్పుడు (శ్రమించేటప్పుడు) పాటల 
వల్ల మాత్రమే కాకుండా ఆదిమ మానవులు వేటకెళ్ళేటప్పుడు పక్షుల, జంతువుల నడక, కూతలు, 
అరుపులు నంటి వాటిని అనుసరించి,వాటిని అభ్యసించటం ద్వారా కళలు ఎలాపరిణితి చెందాయో 


1వేల 3. వ్యవసాయం 


2.అడవి ఆకులూ - కాయలూ, 


వివిధ వృత్తులు క. గుడి 


వీధి .6*- > 7, రాజాంత: పురం 


శృహపముదాయం  .కి ఈ ౫9. కలావంతుల సంప్రదాయం 


రంగష్రలం .10+- + 11. ఆథునిక వీథి 


ఆకాశవాణి *--- > 13. సినిమా 
«12 


15. ఆడియోకేసెట్లు 
(ధ్వని చిత్రతం) 
దూరదర్శన్‌ .14 16. వీడియోకేసెట్టు 
(ఛ్వవిరూపక చిత్రతం) 


చట్రం-1 జానపదకళా రూపాల ప్రాదుర్భావ వికాస ప్రయోగం దర్శనం. 


213 


వివరించి, ఆటవికదశలోని ఈ పశుషఖ్యాదుల అనుకరణే అభినయానికి ప్రాతిపదిక అన్నారు 
(ప్రపు-పు.6). ఈ కళారుపాల్లో జారపదో తలారూవాల (వొదుర్భావఎకాన ప్రయారగానమయ(గ్ర 
దర్ధశాణ్మై గురించి వివరిస్తూ కసిరెడ్డి వెంకట రెడ్డి ఒక చట్రం నిర్మించి చూపారు. 


జానపద కళల్ని ఈ చట్రం ప్రకారం పరిశీలించినా, ఆదిమదశలో కళలు “వేటా తోనే 
ప్రారంభముయ్యాయంనే విషయం స్పష్టవువుతుంది. ఆరుద్ర కూడా శ్రవులోంచి, వేటతో 
ప్రారంభమయ్యాయని చెబుతున్న కళలు నుండి “శ్బత్తికళలు' గా “ఖ్ఞ)తులో' గా మారిన వైనాన్ని 
కూడా చారిత్రక, సామాజిక దృక్కోణంతో వివరించినట్లు తెలుస్తుంది. కొన్ని పరిశోధన విషయాల్ని 
స్పర్శించేటప్పుడు ఓ నిరిష్ట శాస్త్రంతో మాత్రమే తన పరిశీలన ఆపేస్తే, తన ప్రతిపాదనను సమగ్రంగా 
నిరూపించడం చాలాకష్టం. కనుక, సంబంధిత శాస్త్రాల పరిచయం, వాటి అవగాహన చాలా అవసరం. 
అందుచేతనే పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని వివరిస్తూ “సాహిత్యంలోని సామాజికాంశాలు కానీ, 
భాషకానీ, రచనా నిర్మాణం కానీ, సాహిత్యం ద్వారా ఉద్దేశించే భావ వికాసంకానీ, సేంద్రీయ స్పందన 
కానీ, ఒక దానికొకటి సంబంధంలేని అంశాలు కావు; మన చరిత్రలోనూ, సమాజ పరిణామంతోనూ 
సంబంధం లేని విషయాలు కావు. అవి పరస్పర సంబంధమైన అంశాలు; పరస్పర ( పభావకమైన 
అంశాలు చరిత్రతో, సమాజ పరిణామంతో సజీవ సంబంధం గల అంశాలు” అన్నారు, ఆరుద్ర 
ఈ విషయాలపట్లుగల అవగాహన వల్లనే జానపదకళలు, రంజన కళలు, ప్రజాకళలు అనే పారిభాషిక 
పదాలు వాడినా “కళలూ ఆవిర్భావానికి గల కారణాలను చారిత్రక, సామాజిక దృక్పథంతో ఆవిష్కరించారు. 

ఆరుద్ర రాసినట్టు కేవలం కళావిర్భావం మాత్రమే కాకుండా, సంప్రదాయకంగా కొనసాగుతున్న 
ఒక ఆలోచనాధార భరతుని నాట్యశాస్త్రంలో కన్పిస్తుంది. అది ప్రధానంగా అభినయానికి సంబంధించింది. 
అభినయం నాట్యశాస్త్రంలో ఒక ముఖ్య విభాగం. ఈ నాట్యం, నాటక ఉత్పత్తి వికాసాలను భరతుని 
నాట్యశాస్త్రం (ప్రకారం పరిశీలించి నట్టయితే, దైవస్ఫష్టి గా తెలుస్తుంది. కానీ, ఆరుద్ర భరతుని 
సిద్ధాంతాన్ని అంగీకరించలేదనేది ఆయన (ప్రతిపాదించిన అభినయం అనుకరణ ప్రాతిపదిక అనడమే 
దీనికి నిదర్శనం. అయితే, భరతుని నాట్యశాస్త్రంలో అభినయ పద్ధతులు, వాటిని నేర్చుకోవడంలో 
ఆరుద్ర ఎలాంటి భేదాభిప్రాయార్ని వ్యక్తీకరించలేదు. కానీ, “దైవస్ఫష్టి” కంచే, అవసరాలే కళర్ని 
సృష్టించాయనేది ఆరుద్ర సిద్దాంతంగా అర్హమవుతుంది. 
6.2. 1.2. "అభినయానికి (ప్రాతిపదిక- పశుపక్యాదుల అనుకరణ”: 

పత్రిక కోసం రాసిన వ్యాసాలే కావచ్చుగానీ, ఈ వ్యాసాల్లో ప్రతిపాదించిన అంశం మాత్రం అభినయం 
దైవసృ్ఫష్టి అనే సిద్దాంత అస్తిట్వాన్నే ప్రశ్నించేటట్టు ఉంది. “అభినయం” పట్ల ఆరుద్ర కున్న 
అభిప్రాయం మాత్రం స్పష్టంగా వ్యక్తమైంది. 

అభినయానికి ప్రాతిపదికలుగా చెపుతున్న పశుపజ్యాదుల అనుకరణల్లో భరతుని నాట్యశాస్త్రం, 
ఇతర గ్రంథాల్లో కన్పించే హస్తాలూ, కరణాలలో, అసంయుత, సంయుత హస్తాలలో వేటకు 
సంబంధించినవిగా ఆరుద్ర కింది వాటిని పేర్కొన్నారు. 


214 


1. కర్తరీముఖం (అమ్ముముక్కు) 2. మయూర (నెమలి) 


3. శుకతుండం (చిలక ముక్కు) 4. _సర్పశిఖరం (పాముపడగ) 
5. _వ్చాగశీర్ళం (లేడి తల) 6. లాంగూలం (తోక) 

7. సింహవచనం (సింహం మోము) 8. హంసాస్యం (హంసముఖం) 
9. (భ్రమరం (తుమ్మెద) 10. హంస పక్షం (హంసరెక్క) 
11. సందంశం (గట్టిపట్టు) 12. ఊర్లనాభం (సాలీడు) 

13. ముష్టి (పిడికిలి) 14. కపోత (పావురం) 

15. కటక (ఎండ్రకాయ) 16. మత్స్య (చేప) 

17. కూర్మ (తాబేలు) 18. వరాహ (పంది) 

19. గరుడపక్షి (గద్దరెక్క) 20. గజదంత (ఏనుగుదంతం) 


ఈ న్నత్య హస్తాలలోనే కాకుండా 108 కరణాలలో భుజంగ ్రాసితం, వృశ్చికం, గజక్రీడితం, 


గరుడప్టుతం, సర్చితం, హరిణఫ్లుతం, సింహకక్రీడితం, వృషభ క్రీడితం మొదల్తెనని కూడా ఆటవిక 
దశో మానవుడు అనుకరించినవేనని అన్నారు. (ప్ర. ప్ర.పు:7) 
ఇవి కాలక్రమంలో వివిధ ప్రాంతాలకూ, మానవ పరిణామదశలకూ సంబంధించి మార్పులు 
చోటుచేసుకున్నాయంటారు. వీటినుంచే అభినయ కళకూడా ఈ దశలోనే మొలకెత్తగా, సంగీతం 
కూడా ఈ దశలోనే ప్రాథమిక స్థితిలో ఉండేదన్నారు. అంతేకాకుండా ప్రాదీనులు అరవైనాలుగు 
కళలుగా పేర్కొన్న వాటిలో కూడా చర్మాలను తీయడం, లోహాలతో వస్తువుల్ని తయారు చేయడం, 
ఇళ్ళు కట్టడం వంటి వాటిని పేర్కొని, వీటిలో కొన్ని పనుల్ని చేసేవారిని గిగ1152౧5 (పంచాణం) 
గా మారారని చెప్పారు (ప్ర. ప్ర.పు:8) వీటినుంచే ప్రజాకళారూపాలుగా పిలుస్తున్న కళలు పుట్టాయన్నారు. 
నీటిని సంక్షిప్తంగా వివరించారు. 
1. మాల, మాదిగలలో పూజారి వర్గాన్ని చెందిన వారు'ఆపాది” 
2. ఎల్లమ్మ కథను నృత్యగానాలతో చేస్పేవారు' ఉగ్గుగొల్లలు” 
3. తెలంగాణా ప్రాంతంలో యాచన చేస్తూ గాథలు చెప్పేవారు' ఎర్ల గొల్లలు" 
4. నూతులూ, చెరువులూ తవ్వుతూ, పచ్చబోట్లు పొడుస్తూ, ఉపశమనానికి పాటలు పాడేవారు 
“ఒడ్జెవారు'. 
5. తిత్తి తాళం, వీరణాలు, కొమ్ములూ ఉపయోగిస్తూ గంగకథలు, కాటమరాజు కథలను 
చేప్పేవారు' కొవయ్ములవారు” 


215 


15. 


. ఎద్దులకు శిక్షణ నిచ్చి, వాటితో ఇళ్ళముందు జాంతవ నాటకం ప్రదర్శంచే వారు 'గంగిరెద్దుల 


వాళ్ళు" 


. వీఠగాథలను గానం చేసే యాచకగాయకులు “గరుఢ స్టంభందాసర్హు' 
. జోస్యం చెప్తూ రాగయుక్తంగా, వరసలతో మేలుకీడులను గానం చేసే స్త్రీలు 'గద్దెచెప్పువారు.' 
. మరాఠీనుంచి వచ్చి, అమ్మవారి కొలువు జరిపాక, కొరివి చిందులు వేసే “గొండలవారు." 


. కొన్ని శాఖలకు చెందిన గొల్లలు, తమ వీరగాథల్ని చెప్పేవారిని పోషిస్తూ మరికొంతమంది 


తామే వీర గాథాకథనం చేసే “గొల్లలు. 


. జాతర్లలో పగటి పూట జానపద కళారూపాలతో, ప్రాచీనతను తెలిపే ఆహార్యంతో బయలాటలాడే 


వారు “చిందువూదిగలు'. 


. కాలికి మువ్వలు, అందెలు ధరించి, సితారా మీటుతూ వంతవాడితో కలిసి నాట్యం చేస్తూ 


శైవగాథలను చెప్పే “జంగంవారు'. 


. నాట్యాలనూూ, నాట్యరూపకాలనూ ప్రాచీన కాలం నుంచీ ప్రదర్శించే 'జక్కులువారు" 


. తెలంగాణాలోని కొన్ని చోట్ల శవాన్ని శ్మశానానికి తీసుకొని పోతున్నప్పుడు నృత్యం చేస్తూ 


మనిషి పరిణామ దళల్ని వివరిస్తూ కాటి దాకా నృత్యంద్వారా వివరణ చేసే “జోగువారు”. 
పురుషులు స్రీ వేషం వేసి, ఊరూరా వైష్ణవాన్ని ప్రచారం చేసే పాటలు పాడే గూళిందాపర్టు, 
చిన్నదాసర్దు, దండెదాసర్దు, నక్కదాసర్హు, పాగాదాసర్దు, బక్కదాసర్జు, బట్టదాసర్జు, “భాగవత 
దాసర్జువారు'. 


. సాము గరిడీ విద్యలను జనరంజకంగా ప్రదర్శించే దొమ్మరులు గడమీద ఒంటికాలిపై నియిడి, 


తలమీద దొంతర కుండల్ని పెట్టుకొని గిరగిర తిరిగే “దొమ్మరివారు'. 


= పంబలివారు. 18. పగటి వేషగాళ్ళు. 
= పాండవులవారు. 20. పిచ్చుక కుంట్లవారు 
* పాడపోతులవారు 22. బాలసంతులవారు 

+ బీరన్నలవారు 24. బుడబుక్కలవారు 
* బైనీండ్లు 26. బొమ్మలాటలవాళ్ళు 
= భట్రాజుల 28. భాగవతులు 

Q మాక్టీలు 30. రుంజలు 

= వీరఖడ్లాలు 32. వీరముష్టివారు 

- వీరవిద్యావంతులు 34. శారదకాండ్రు 


216 


35. సాతానివారు 36. సానివారు 

37. సుద్దులగొల్లలు 38. సోదిచెప్పువారు 

39. హడ్డివారు 40. హరిదాసులు 

అని సామాన్య (ప్రజలనుంచి సామాన్య ప్రజలకోసమే ఉద్భవించిన కళారూపార్ని వివరించడానికి 
ప్రయత్నించారు అన్నారు. (ప్ర. ప్ర.పు:ః18) ఇవే కాలక్రమేణా ఆలయకళలుగా, ఆస్థాన కళలుగా 
మారాయనీ, గ్రామశిల్పులైన “పంచాణం' వారు ఆలయ శిల్పులుగా, ఆస్టాన శిల్పులుగా ప్రత్యేకతలను 
పొందారంటారు. ఈ సందర్భంలో జయధీర్‌ తిరుమలరావు అభిప్రాయాన్ని పరిశీలిస్తే “శ్రమజీవులు 
తనుకు తాము వెలువరించుకున్న సాహిత్యాన్ని శ్రమజీవులు కోసం వారి సాహిత్య లక్షణాలతో ఇతరులు 
వెలువరించిన సాహిత్యన్ని ప్రజాసాహిత్యం అనవచ్చు” అన్నారు." ప్రజలంటే శ్రమజీవులన్నారు. 
అంతేకాకుండా సాహిత్యం రెండురకాలుగా ఉంటుందని, అది 1. ప్రజాసాహిత్యం కళలూ 2. పాలకవర్గ 
సాహిత్యం కళలుగా మారిపోతాయనీ, రూపం ్రజలదైనా వస్తువు లేదా భావన పాలక వర్గానిదై 
పోతుందంటారు. ఈ విశ్లేషణను అనుసరించి చూసినా ఆరుద్ర చేసిన విభజనలో కళలు - వృత్తులుగా 
పరిణమించిన విధానం స్పష్టమవుతుంది. ఆలయకళలు, ఆస్టానకళలు అనే పేర్లు వేరైనా జయధీర్‌ 
తిరుమలరావు భావించినట్టు ప్రజాకళల్లోనూ వర్గాల విభజన తప్పుడని తెలుస్తుంది. 

ఇంత వరకూ పేర్కొన్న ఆరుద్ర ప్రతిపాదనల్లో ప్రధానంగా కింది అంశాలను గమంచవచ్చు. 

(2) కళలపుట్టుక కు మూలంశ్రమ. 

(ఏ పశుపత్యాదుల అనుకరణే అభినయానికి ప్రాతిపదిక 

(1) ఆదిమసమాజంలోని సామూహిక కళలు, తర్వాత విభజనకు గురయ్యాయి. 

(V౪) కళలనుండి వృత్తి కళాకారులు విడిపోయారు. అంటే ప్రత్యేక వర్గకళలు గా విడిపోయాయి. 
(౪) వృత్తి కళాకారులనుండి కులం ఏర్పడింది. 

(గ) కొన్ని కళలకు, ఆ కళాకారులకు గౌరవం పెరిగింది. 

(11) కళలు, అభినయం వంటిని ఆదిమ సమాజ అవసరాలకు అనుగుణంగా మారాయి తప్పు 

దైవ నిర్ణయం వల్ల పుట్టలేదు. 

(౪) ప్రాచీన సంప్రదాయాలను, చరిత్రను, ఆచార వ్యవహారాలను కళల వల్ల సజీవం చేసుకోగలిగారు. 
(౪) ఆశ్రితులు, ఆశ్రయకులాలు అనే తెగలు ఈ కళల వల్ల ఏర్పడ్డాయి. 

(౫) అవసరం, వినోదంతో బాటు “యాచకత్వాన్ని' కూడా కళ పరంపరాగతం చేసి, వారసత్వ 

సంపదగా మారిపోయింది. 
(స) కొన్ని కళలపై కొందరి ఆధిపత్యం పెరిగి, కొంతమందే వాటిని చేజిక్కుంచుకొన్నారు. 


217 


(౫). ఆదిమ సమాజంలో “పావమూహిక కళలు" లుగా ఉన్న ప్రజాకళల్గో వైయక్తికత చోటు 
్ర 
చేసుకొని, వర్గ ప్రయోజవాలకు కారణ మయ్యాయి. 


(౫) ప్రజాకళల వల్ల ప్రాచీనకాలంలో కేవలం అవసరంతో పాటు వినోదం ప్రధాన ప్రయోజనమైతే, 
ఆధునిక కాలంలో కొందరి చేతిలో దోపిడీ సాధనాలుగా కొన్ని కళలు - కళాకారులు రూపాంతరం 
చెందారు. 


(1౪). ఉద్దేశించిన భావాల్ని ప్రజలద గ్గరకి తీసుకొనిపోవడానికి ప్యూడల్‌ వ్యవస్థ గాని, ఏవ్యవస్ట 
గాని (ప్రజలనుండి వచ్చిన ఈ కళారూపాలు (ప్రభలమైన సాధనాలుగా పని చేస్తున్నాయి. 


పై క్రోడీకరణ అంశాల్లో అభినయ ప్రాతిపదిక - పశుప్యాదుల అనుకరణ అనేది ఆరుద్ర శోధించిన 
అంశమని స్పష్టమవుతుంది. దీన్ని భరతుని నాట్య శాస్త్రంలో నాచ్యోత్పత్తి, అభినయాల పుట్టు 
ఫూర్యోత్తర కథనాల ద్వారా పరిశీలించ వచ్చు. 

'లజల్ని స్వధర్మ నిరతుల్ని చేయడానికి దేవతలు బ్రహ్మను ప్రార్థించగా, నాలుగు వేదాలనుండీ 
నాలుగు నాట్యంగాల్ని గ్రహించి నాట్యవేదాన్ని రబించినట్లు నాట్యశాస్త్రం పేర్కొంటుంది”. బుగ్వేదం 
నుండి పాఠ్యాన్ని, సామవేదంనుండి గీతాన్ని, యజుర్వేదం నుండి అభినయాన్ని అధర్వవేదం నుండి 
రసాల్ని గ్రహించి లలితాత్మకమైన వేదాన్ని బ్రహ్మ సృష్టించి, భరతునికి చ్చాడని తెలుస్తుంది. ఆరుద్ర 
“ప్రజాకళాలూ - ్రగతివాదులూ” లో వివరించిన కరణములు, భరతుని నాట్యశాస్త్రంలో ఉన్నాయి. 
భుజంగత్రాసితము (వరుస సంఖ్య 24), గజక్రీడితము (వ.సం.68), మయూరలలితము ( వ.సం.80), 
సింహవిక్రీడితము (89), వృషభక్రీడితము (104) వంటివి కన్పిస్తున్నాయి. అసంయుత సంయుత 
'హస్త్రముద్రలను గురించి ఆరుద్ర వివరించినవి చిత్రరూపసహితముగా భరతుని నాట్య శాస్త్రంలో 
కన్పిస్తున్నాయి. వీటిలోని ముద్రలనుండి ఒక ఉదాహరణ. ఆరుద్ర కర్తరీముఖము (ప.పు.వా.పుట 
:7) గురించి చెప్పారు. దీన్ని నాట్యశాస్త్రంలో వివరిస్తూ ' త్రిపతాకం”లో తర్హనిని నడిమి వేలు వెనుక 
భాగంలో ఉంచి నట్లయితే దాన్ని కర్తరీముఖం అంటారు. “డడు బబుల్‌ శుహొవ, నురగజ్క 
బ్బువు రోవ్రుల్నతాల బిఖరయులను వ్రదర్ధించులకు అనంయకుల కర్లరయుఖ వాభ్రయుశు 
5౧3 నంయడుల క్రరయుఖి వాభ్రయులళు క (వయాగించాల ”ని పేర్కొన్నారు. 

కళారూపాలను గురించి పరిశోధన చేసిన వారుకూడా కళలు శ్రమ నుంచే పుట్టాయన్నారు. కానీ 
ఆరుద్ర ఇంకొంచెం ముందుకెళ్ళి అభినయానికి ప్రాతిపదికే పశుపశ్యాదుల అనుకరణలనడం ఒక 
కీలకాంశమే అవుతుంది. ఈ ప్రతిపాదన చేసేనాటికే ఆరుద్ర నృత్యానికి సంబంధించిన ఎన్నోసందేహాలను 
ఆ రంగంలో ప్రసిద్దులైన వారికే తీర్చేవారని బి. ఎస్‌.ఆర్‌ కృష్ణ అభిప్రాయాన్ని బటి తెలుస్తుంది. 
“నాట్ల జాభ్ర లోతం వొతంలయ ఆయ/ంలశ్తద్రాంగా లాలినీళ వాడో తొబలలలకు తలుగు, 
మేడలు PY ఈ నాటీ అ(గశోశో శ్వరేయణంలు శాట్బాబార్చుల gj తొండాల 
శాట్బు నంగీత లా త్ర ఎొవుడుడు ఆరదు ఒకవద్డా నూదియుద్చ౭ ఒకలా CATED 
ఒకోకలాణిడై శారాయణాణ్‌, ఒక బోల(దోలేఖు - ఒక లేటి దాదావు (వలి ఒళ్ళు లలు 
లమ నందేవోలు లేడ కొశటాణికి ఆయ డో శు భం(టుడాశ్తుంటాడు (ఆ. అ. సం.పు:1 22) కనుక, 


218 


ఆరుద్ర ప్రతిపాదవ అభివయానికి ప్రాతిపదిక పశుపఖ్యాదుల అనుకరణే అనడం ఒక నూతనావిష్కరణే 
అవుతుంది. అంతేకాకుండా, నృత్యంలో విశేషంగా కృషిచేసిన చంద్రలేఖ “Militant origins in 
Indian Dance” అనేవ్యాసంలో (శ్రమనుండి కళలు పుట్టాయనే అభిప్రాయాన్ని కింది విధంగా తె 


ల్పడం విశేషం. “All the primary Indian dance forms originating in primitive and 
iribal societies are solidly linked with work activity. They were intimately related 
to functions of dialy life like food gathering, hunting, fishing, cultivating and 


harvesting” (ఆ.అఆ.సం,పుః231). అయితే ఈ సందర్భంలో చంద్రలేఖ ఈ సిద్దాంత ప్రతి పాదన 
చేసినట్లు అర్హంచేసుకొనే వీలుంది. కానీ, చంద్రలేఖ ఆరుద్ర దగ్గర సందేహాలు తీర్చుకొనేవారనటం 
ద్వారాను, ఈ వ్యాసం ఆరుద్ర తర్వాతనే రాయడం గమనించాల్సి ఉంది. 1984 ముందే ఆరుద్ర 
వ్యాసాలు ప్రచురితంకాగా, చంద్రలేఖ వ్యాసం 1985 లో ప్రచురితమయ్యింది వీటన్నింటినీ పరీశీలించి 
నప్పుడు సంప్రదాయ నృత్యాలను ప్రాతిపదికలు లేదా భావనలకు జానపదవిజ్ఞానమే ఆధారమని 
స్పష్టమవుతుంది. * ఆం(ధోశాక్టుం- దాణి (వత్సళతలూ అనేవ్యాసంలో కుడా ఆరుద్ర నృత్యం, 
నాట్యం మధ్యగల వ్యత్యాసాలను వివరిస్తూనే “వృత్తం” కూడా ఆహార సేకరణ దశనుండే 
వచ్చిందంటారు.  భాషాసాహిత్యాలు లేని అనాగరిక జాతులు వుంచాయోమోగాని, నాట్యం లేని 
మానవ సంఘాలు వుండవు. శాస్త్రకారులు దీనిని నాట్యం అనరుగాని, నృత్తం అంటారు. వారి 
నిర్వచనం (ప్రకారం నృత్తం రసభావ విహీనం. నృత్త్యం భావవిహినమైతే కావచ్చునుగాని, దానికి 
ప్రభావం మాత్రం ఉంటుంది. అన్నీ ఆదిమ మానవ సంఘూలలో నృత్తం ఆహారోత్సాదక ప్రక్రియ. 
చాడ వలసిన జంతువుల సంఖ్య పెరుగుదలకోసం ఆహార సేకరణ దశలో నరులు నృత్త్యాన్ని 
పయాగించేవారు (వుః44) ఈ వ్యాసంలో “ఆంధ్ర వాట్యం' పుట్టుక గురించి చెప్తూ అనాదిగా 
“ఆంధ్ర నాట్యం” అనేది ఒకటి లేకపోలేదనీ, ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రసక్తి కన్పించడం, 
అందులోనే శబరులు కూడా ఒక తెగవారు ఉండేవారనీ, వారికే నాట్యమున్న ప్పుడు, ఆంధ్రులకు 
అనే ప్రత్యేక నాట్యం ఉంటుందంటారు ఆరుద్ర. ఈ ఆదివాసులందరికీ వారి వారి అచారవ్యవహారాలను 
బట్టీ నృత్తరీతులున్నాయనీ, ఇవే ఆంధ్ర నాట్యకేదారానికి ఆదిలో విత్తులు అంటారు. (ప్ర. ప్ర.పుః46) 
సంప్రదాయ నృత్యాలకు మాతృక జానపద విజ్ఞానంలోని అంశాలేనని దీన్ని బట్టి తెలుస్తుంది. 


6.2.1.3. పొడుపు కథలు - సమన్వయాత్శక వివేచన: 


' బానవుదో బిజ్ఞాశం - వొడుపు కలలు అనే వ్యాసంలో జానపద విజ్ఞానంలో కృషి చేసిన 
పాశ్చాత్యుల పరిశోధనలను సమీశ్నించి తనదైన విమర్శనా శక్తిని ప్రదర్శంచారు ఆరుద్ర. పొడుపు 
కథల గురించి ప్రాచ్య, పాశ్చాత్యులలో కొంతమంది రచనలను అధ్యయనం చేస్తూ సర్‌జేమ్స్‌ ప్రెజర్‌ 
తనగ్రంథం “రోళ్హాల్‌ బౌ” లో - వివిధ దేశాలలోని వివిధ జాతుల వాళ్ళు, వివిధ తెగలవాళ్ళు 
కొన్ని కొన్ని సమయాల్లోనూ, కొన్ని కొన్ని సందర్భాలలోను మాత్రమే పొడుపు కథల్ని విప్పి చెపుతారని, 
చాలాచోట్లు వివరించినా, ఆ ప్రత్యేక సమాయాల్లోనూ, సందర్భాల్లోనూ మాత్రమే వాటినెందుకు వాడారో 
చెప్పలేక పోయాడని ఆరుద్ర వ్యాఖ్యానించారు . అలా లోపాల్ని చెప్పడమే కాకుండా “ శ్రైంద్యర్ల డోక్షనరో 
ఆఫ్‌ ఖోక్‌లోల్‌? “యైథాలజీ అండ్‌ లెజెండ్‌ ” అనే నిఘంటువుల్లో ఇలాంటి వాటికి గల 


eh 


[aa 


219 


సమన్వయాల్ని గమనించి, వాటినీ సందర్భంలో పేర్కొన్నారు. వానలు కురిపించే తతంగంలోనూ, 
పంటలు పండించేటప్పుడూ, కుగ్రవాళ్లకు సుస్తీ చేసినప్పుడూ, పెళ్ళిళ్ళలోనూ, ఎవరైనా మరణించి 
నప్పుడూ ఆదిమ జాతుల వాళ్ళు పొడుపు కథలను వాడుకుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా 
తెలిపారు. అంతటితో ఆగకుండా తెలుగులో పొడుపు కథల గురించి పరిశోధనలు చేసిన కాశీనాథుని 
నాగేశ్వర రావు, నందివాడ చలపతిరావు, నేదునూరి గంగాధరం, జి.శంకర రావు, వెలగా వెంకటప్పయ్య, 
కసిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల రచనలను కూడా వివరించారు. వీటిని బట్టి ఒక సమన్వయం ఉండాలనే 
విమర్శనాత్మక దృక్పథం మాత్రం కన్పిస్తుంది. 
ఆరుద్ర రచనలో సమీక్ష, విమర్శ లక్షణాలు ఉన్నప్పటికీ, అది కూడా ఒకరకంగా సమన్వయాత్మక 
పరిశోధనలో భాగంగా స్వీకరించే అవకాశం లేకపోలేదు. 
పొడుపు కథల్ని వివరించే ప్రయత్నంలోనే, పరిశుద్ద గ్రంథం (బైబిల్‌) పాతనిబంధనలో గల 
కథను పొడుపు కథగా ఓ ఉదాహరణ చూపాలని ఆరుద్ర ప్రయత్నించినట్టు క న్పిస్తుంది. ఆరుద్ర 
కూర్చిన ఆ పొడుపు కథ ఇది - 
“ఒక తల్లా బిడ్డతో అండాకదా 
ఎ శార్డే యాశాన్డు 
ఎఫ్‌ తా ల్‌ నాయొడుడు 
శుళ్చ్ర శా బొడ్డన్లూ శేశు బీ అక్కనీ” 


అని పేర్కొని, ఇది బైబిలు ఆదికాండ అఫ్టా దశాధ్యాయంలో 30 నుంచి 35 దాకా ఉన్న 
పద్యాల ఉదంతంపై ఆధారపడి ఉందని అన్నారు. (ప్ర. ప్రపుః17) బైబిలులో పందొమ్మిదవ 
అధ్యాయంలో ఇలాంటి కథ ఒకటి కన్పిస్తుంది. ఈయన ఈకథను పేర్కొనడం కేవలం ప్రాచీనకాలం 
నాటి వావి వరుస లను తెలిసే కథల్ని ప్రస్తావించడానికే అనేది గమనించాల్సి ఉంది. ఒక ప్రాంతంలో 
కొన్ని కులాలలో ఉండే ఒక ప్రత్యేకమైన వావివరుసర్ని సూచిస్తాయంటూ ఈ కథను సేర్కొనడమే 
దీనికి తార్కాణం గా చెప్పు కోవచ్చు. తానుకనుగొన్న విషయాల్ని సందర్భాను సారంగా తెలపాలనేది 
ఆరుద్ర పరిశోధనా ఆకాండ్షల్లో ఒకటని దీన్ని బట్టి తెలుస్తుంది. 


6.3. రాముడికి పీత ఏమవుతుంది? జనరంజక పరిశోధన: 


రామాయణం జరిగిందా లేదా అనేదానికంటే, రామకథ ప్రపంచవ్యాప్తంగా పచారంలో ఉందా? 
లేదా? అనే ప్రశ్నకి సమాధానం సులభంగా లభిస్తుందేమె! అనేక రకాలుగా రామకథ (పచారంలో 
ఉందనే సమాధానం ముక్త కంఠంతో వినిపించే అవకాశం ఉంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలో 
ఉన్న రామకథల్ని ఆధారంగా చేసుకొని రాముడికి సీత ఏమవుతుంది? అనే గ్రంథాన్ని ఆరుద్ర రాశారు. 
ఈ గ్రంథంలో గల వ్యాసాలు ముందుగా ఒకతెలుగు పత్రికలో ధారావాహికంగా, వ్యాస పరంపరగా ప్రకటిస్తూ 
వచ్చారు. పత్రిక కోసం రాసిన ఈ వ్యాసాలన్నింటినీ ఓ చోటికి చేర్చి గ్రంథంగా ప్రచురించారు. 
స్వయంగా ఆరుద్ర ఈవ్యాసాల్ని పరిశో ధన వ్యాసాలుగా చెప్పుకున్నారు. (రా,సీ. ఏ.పు:5) ఈపరిశో ధన 


220 


రామాయణ చరిత్రలో సత్య నిర్ణయానికి దోహదకారి కావాలనే ఆశయంతో కొనసాగించాననీ 
చెప్పుకున్నారు. రామాయణాల్లో కన్సించే విడ్డూరాలన్నీ పరిశోధకులకే కాకుండా, ప్రజల దృష్టిలోనికి 
కూడా రావాలనే ఆలోచనతో కూడా ఆరుద్ర ఈ వ్యాసాల్ని రాశారు (ప్ర. ప్ర. పు:84) “ప్రజలు” 
అంటే ఎనరు? అని (పశ్నించుకొంటే, “సావూన్య ప్రజలు” అని అవగాహన చేసుకొనే వీలుంది. 
ఈ అవగాహనకు కింది హేతువుల్ని ఊహించ వచ్చు. 


(1) 'పరిశోధకులే కాకుండా" అనడంలో సామాన్య ప్రజలకి కూడా అందుబాటు లోకి రావాలనే 
దృష్టి ఉంది. 


(1) వ్యాసాల్ని ప్యతికలో ధారావాహికంగా అందించారు. దానిలో సూచికలు (రిఫరె న్స్‌) ఇవ్వడంకంటే 
సారాంశాన్ని చెప్పి, జన రంజకంగా తన అభి పాయాన్ని వెల్లడించ గలిగారు. ఇక్కడ జనరంజకత్వం 
ఆంచే పాఠకులకు ఎలాంటి ఆటంకాలు (ఆధారాలు, రిఫరెన్స్‌లు, గ్రంథవివరాలు, తేదీలు 
వంటివి) లేకుండా సరళసుందర మైన వచనంలో కథాకథన శైలిలో వివరించారు. జనరంజకత్వం 
పాఠకుల స్థాయిని బట్టి ఉంటుంది. కొంత మందికి పూర్తి ఆధారాలు ఉంటేనే జనరంజకత్వం 
కలగవచ్చు. కానీ ఆరుద్ర ఉద్దేశించింది సామాన్య ప్రజలకు కూడా జనరంజకత్వం కలిగించడం. 
చిన్న చిన్న వాక్యాల్లో, కథచెప్తున్నట్లుగానే వ్యాసాల్ని కొనసాగించారు. మరీ నమ్మశక్యం కాదేమో 
అనిపించే కథనాలు, వ్యాఖ్యనాలు వచ్చినప్పుడు పాఠకుణ్ణి మరింత ముందుకి వెళ్ళి చదివించేటట్టు 
కొన్ని గ్రంథా ఆధారాల్ని కూడా ప్రకటించేవారు. ఇటువంటి శైలిగల వ్యాసం చదవరులను 
రంజింప జేస్తుంది. పైగా రాముని కథ కొద్దిగా తెలిసిన సామాన్యుణ్ణి సైతం “ఇలాంటికథ" 
కూడా ఉంటుందా? అనే ఆలోచనతో రంజింపజేస్తూ మరిన్ని వ్యాసాల్ని చదివిస్తుంది. కనుక 
“జనరంజకం” అంటే జనానికి ఇష్టమైన కథను వారి కిస్త్రంకల్లించేటట్లు శైలిలో చారిత్రక 
విషయాల్ని మిళితం చేసి తన పరిశోధవలో తెలిసిన విషయాల్ని దర్భింపజేసే ఒక విశిష్ట రచనా 
విధానం గల పరిశోధనగా భావించవచ్చు. ఇది సృజనాత్మక పరిశోధనకు దగ్గరలో ఉంటుంది. 


ఈ వ్యాసాల్లో ఆరుద్ర పరిశోధనా పఠిమను పట్టి చూపే అంశాల్ని కిందివిధంగా పేర్నొనవచ్చు. 
(1). ప్రపంచంలో ప్రచారంలో ఉన్న సీతారామకథలకు సంబంధించిన విషయాల్ని ఓచోటకి చేర్చడం. 
(1) భారత దేశంలోనే కాకుండా, మిగిలిన మరికొన్ని దేశాల్లో కూడా రామకథ ను పోలిన కథల్ని 
పరిశీలించడం. 
(1) సీతారాములకు ఉండే సంబంధ బాంధవ్యాలను చర్చించడం. 
(౪) సాంఘిక, ఆర్థిక, చారిత్రక కోణాలనుండి, వావి వరసలను విశ్లేషించడం. 
(౪) ప్రచారంలో ఉన్న మౌఖిక, లిఖిత వాజ్బయాన్ని తన పరిశీలనకు స్వీకరించడం. 


(౪) లిఖిత వాజయం మార్పులకు, చేర్పులకు లోనై, సమకాలీన పరిప్రితులకు అనుగుణంగా రూపొంది, 
వాస్తవాల్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం జరిగిందేమో పరిశీలించడం. 


221 


(౪) వివిధ దేశ, భాషలలో గల రామాయణాలతో తులనాత్మక పరిశీలన చేయడం 

(శ వాల్మీకి రామాయణం ప్రామాణిక మవుతుందా? దాని కంటే ముందు రామకథ లేదా ప్రామాణిక 
రామాయణమేదో నిర్ణయించ డానికి ప్రయత్నించడం. 

(స) 'సీత-రాముడి” కి మధ్యగల సంబంధ బాంధవ్యార్ని పరిశీలించినా, తన పరిశోధన ప్రధానంగా 
సీత పాత్ర చుట్టూనే కేంద్రీకరించి పరిశీలించడం. 
ఈవిధంగా ఆరుద్ర రామాయణాల్ని, సీత పాత్రను నవ దృక్కోణాల నుండీ నవ్య దృష్టిని ప్రదర్శించిన 

తీరుని సోదాహరణంగా వివరించడానికి కింది విధంగా ప్రయత్నించ వచ్చు. 


6.3.1. రామాయణంలో సీత- నవదృక్కోణాల ఆరుద్ర నవ్యదృష్టి 
6.3.1.1. ప్రపంచంలో సీతా రామకథలు: 


సీతారాములకు సంబంధించిన ఏచిన్న విషయం కనిపించినా, సీతా రాములకథకి సంబంధించిదని 
పంచినా, వాటిని పేర్కొనడం వల్ల తన పరిశీలనాంశం ఏమిటో ఆరుద్ర గుర్తించగలిగారు. అష్టాదశ 
పురాణాలనుండి, భారత, భాగవత కథలలో కూడా రామకథ క న్పిస్తుందన్నారు (రా.సీ. ఏ.పుః2) 
కానీ, వాటిలో ఎక్కడ, ఏకథా రూపంలో ఉందో వివరించడానికి ప్రయత్నించలేదు. కానీ, సంస్కృతంలో 
వాల్మీకి రామాయణం మొదలు, బాసుడు ( (వులిమాశాటకలి, కాళిదాసు ( రయులంళంి, భవభూతి 

(ఉత్తర రాయబరా(్ర) దిజ్ఞాగుడు (9ందమాల), భట్టి (రావోణాబోధ్‌, ల రచనల్లోని రామకథల్ని, 

ఆద్భుత, ఆధ్యాత్మ, ఆనంద రామాయణాలలో కన్పించే కథల్ని పేర్కొన్నారు. బౌద్దులూ, జైనులూ 

రామాయణాన్ని _ఉపయోగించుకున్నారని, ఆ కథల్ని కూడా పరిశీలించారు. జానపధ గాథర్ని 
కూడా పరిగణనలోకి తీసుకున్నారు (రా.సీ. ఏ.పుః3) భారత దేశంలోనే కాకుండా (శ్రీలంక, టిబెట్‌, 
“భోటాను, మంగోలియా, సైబీరియా, చైనా, జపాను, లావోస్‌, చంప, కాంబోడియా, థాయ్‌లాండ్‌ 
ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్‌ జర్మనీ మొదలైన వంటి దేశాల్లో ప్రచారంలో ఉన్న రామకథల్ని 
పరిశోధకుల రచనల ఆధారంగా ఆరుద్ర స్వీకరించారు (రా.సీ. ఏ.పుః5). 

6.3.1.2. రామకథను పోలినకథలు: 

భారత దేశంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా రామకథను పోలిన కథల్ని పరిశీలించి, వాటిపై తన 
అభిప్రాయాల్ని తెల్పడం ఇందులో ప్రధానం. మొదటి శీర్శికలో కేవలం సీతారామకథలు ప్రపంచ 
వ్యాప్తంగా ఉన్నవాటివి వివరిస్తే, ఈ శీర్శికలో ఆరుద్ర పరిశీలించిన 'రావుకభను పోలిన కథల్ని' 
ఎలా స్వీకరించారో గమనించ వచ్చు. 

(1) “జౌద్దవాజ్మయంలో రామకథలు - !”. శీర్షికతో, పేరు తెలియని రాజు జాతకకథను వివరించి, 
ఇది చైనాభాషలోనే గాని పాలీ భాషలో కనబడద (రా.సీ.ఏ.పుటఃకి) ని అన్నారు. ఈ కథలో 
ఒక బోధిసత్తుడు, ధర్మపరాయణు డైన రాజు (ఆరాజు పేరు తెలియదు) రాజ్యాన్ని పరిపాలించడం, 
తనమేనమామ రాజ్యాన్ని కబళించాలని చూడటం, యుద్దంలో రక్తపాతానికి ఇష్పపడక బో ధిసత్తుడు 


222 


రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి రాణితోపాటు పర్వత సీమల్లోని అరణ్యాలకువెళ్ళిపోయాడు. 
అరణ్యంలో ఒక దుర్మార్గుడు నాగుడు ఉండటం, రాణిమీద కన్ను పడటం, మునివేషంలో 
రావటం, అదనుచూసి రాణిని అపహరించడం, తర్వాత రాణిని సంపాదించుకోవడానికి ఒక 
వానరుని సహాయం తీసుకోవడం ద్వారా యుద్దంచేసి రాణిని మళ్ళీ పాందడం, ప్రజల అనుమానాల్ని 
తీర్చడానికి రాణి వాక్కు వల్ల భూమిచీలిపోవడం వంటి కథలున్నాయి. ఇది బౌద్ద జాతక కథ 
అనీ, ఈకథే వాల్మీకి రామాయాణానికి భీజప్రాయమని ఆరుద్ర అంటారు (రా.సీ, ఏ.పుః8) 
( బౌద్ద జాతక కథల్లోని దశరథ జాతక కథలో పూర్వజన్మలో దశరథుడు శు ద్దోధనుడని, 
సీత రాహులమాత అని, రామపండితుడు తానేనని బుద్దుడు చెప్పినట్టు ఒక రామకథను పోలినకథను 
వివరించారు. 
ఫోటాన్‌ రామాయణం క్రీ. శ.9వ శాతాబ్దికే ప్రచారంలో ఉందనీ, ఇదికూడా బౌద్దజాతక 
కథ వంటీదేననీ, దీనిలో మైత్రేయుడు రాముడనీ, రైస్మణుడు బుద్దుడనీ, చెప్పినట్టు, ఇది 
కూడా రామకథను పోలినకథ అని వివరించారు (రా.సీ. ఏ.పుః17) 


(ui 


(౪) లానోస్‌ లో “రావుజాతకం' లో ప్రథమ భాగంలో రామకథను పోలిన కథ ఉంది. (రా.సీ. ఏ.పుః22) 

(౪) ప్రస్తుతం థాయ్‌లాండ్‌ అని వ్యవహరిస్తున్న దేశానికి 'సయాం' అనే పేరుండేది. 1 8వ శతాబ్దినుంచి 
సయాం నుచ క్రి వంశపు రాజులు పాలించారు. వీళ్ళందరూ రామనామధారులే. ఒకటవ రాముడు, 
రెండవ రాముడు అని ఈ రా జుల్ని చరిత్ర కారులు పరిగణిస్తారు. చక్రి వంశ పంస్టానకుడు 
ఒకటవ రాముడు రామాయణాన్ని మహాకావ్యంగా రాశాడు. దాని పేరు “రానుకియన్‌ "అంటే 
రామకీర్తి అని అర్ధం. ఇందులో వాల్మీకి రామాయణంలో కనిపించని బంధుత్వాలూ, సంఘటనలూ 
ఉంటాయి. ఈ శతాబ్దిలోని ఆరవ రామరాజు (19 10-25) వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ 
వేరే రామకీర్తిని రచించాడు (రా.సీ. ఏ.పుః23) 

(౪) ఇంకా రామకథలను పోలిన కథలు గల మలేషియాలో కావ్య ప్రశస్తిని పొందిన “హికాయత్‌ శ్రీరావు' 
లో కూడా ఆరుద్ర కొన్ని కథల్ని స్వీకరించారు. 

(౪) శ్రీలంకలో, “కొహంబ కంకరియ' అనే జాతర లో నృత్యగీతాలతో మేళతాళాలతో 
ఉత్యవం జరిపేటప్పుడు, నర్తకులు ప్రాచీన గాథలు కథనం చేశారనీ, అందులో ఒక గాథ 
“పీత” కు సంబంధించింది ఉందనీ, దాన్ని స్వీకరించి నట్టు తెలుస్తుంది (రా.సీ.ఏ.పు:42) 

6.3.1.3. సీతారాముల సంబంధ బాంధవ్యాలు: 

“ఎతారాముడు” భార్యాభర్తలుగా భావించే ఈ సమాజంలో ఆరుద్ర వివరించిన సీతారాముల 
సంబంధ బాంధవ్యాలు చాలా ఆశ్చర్యాన్ని, ఆసక్తిని, అద్భుతాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా, సీతారామ 
లక్మణులను పుణ్యపురుషులుగా భావించే వారిలో, పవిత్ర భావనలో ఉన్నవారికి కొంత నిరాశను 
కల్లించినా, లోకంలో ప్రచారంలో ఉన్న రామకథల్ని, బాంధవ్యాల్ని ఎలాంటి సంకోచం లేకుండా 
ఆరుద్ర వివరించారు. 


223 


(స) దశరథ జాతకం అనే జాతక కథలో వారణాసిని పరిపాలిస్తున్న దశరధుడికి గల పదహారువేల 
మంది భార్యలలో, పట్టపురాణికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురుపుట్టారు. పెద్ద కొడుకు 
రామపండితుడు, చిన్న కొడుకు లక్ష్మణ పండితుడు, కూమార్తె పేరు సీతాదేవి (రా.సీ, ఏ.పు:10) 
ఈ కథలో రామపండితులు సీతాదేవిని పట్టపురాణి ని చేసుకొని రాజ్యాన్ని పాలిస్తాడు 
(౮ా.సీ. ఏ.పు:12) దీన్ని బట్టి ఈ కథలో “రావుపండితుడికి సీతాదేవి చెల్లెలు అవుతుంది. 


(1) వైనాదేశంలో గల “ఖోటాన్‌ రామాయణం” లో దశరథునికొడుకు సహస్రబాహుడు. 
సహస్రబాహుడికి రైస్టుణుడు, రాముడు అని ఇద్దరు కొడుకులు. దశ గ్రీవుడనే రాషసునికి ఒక 
కుమార్తె జన్మించింది. ఆమెపేరు సీత. దశగ్రీవుడికి తనకుమార్తె వల్లైనే మరణం సంభవిస్తుందని 
తెలయడం వల్ల ఆ శిశువుని పెంచడం, పెరిగిన ఆమెను అన్న దమ్ములిద్దరూ రైస్మణుడూ, 
రాముడూ మోహించడం, తర్వాత దశగ్రీవుడు ఆమెను ఎత్తుకుపోవడం, మళ్ళీ అన్నదమ్ములిద్దరూ 
కలిసి వధించడానికి ప్రయత్నించగా, జనాపణకోరి, కప్పంకట్టడానికి దశ గ్రీవుడు అంగీకరించడంతో 
శ్షమించి అతణ్ణి వదిలేసి, అన్నదమ్ములిద్దరూ సీత తో నూరేళ్ళు జీవించారు. (రా.సీ. ఏ.పుః17). 
ఈ కథలో సీత - ఇద్దరు అన్నదమ్ములకి భార్య అని తెలుస్తుంది. 

(1) బుగ్వేదంలో సీతారామలక్ష్ముణుల కథ ఉందనీ, దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుందని 
చెప్తూ బుగ్వేదంలోని సీత రాముడి భార్యకాదు. ఇంద్రుడి పెళ్ళాం. లైత్తరీయ బ్రాహ్మణం 
(2-3-10) ప్రకారం వచ్చిందని (వీబరు, జాకోబ్‌ వంటి) పండితులు భావిస్తున్నారనీ, బుగ్బేదం 
4 వ మండలంలోని “అం(దో నీతాం బిర్జజ్ఞోంతు తాం వూతాచయుయబ్దుతు ” (5-67)ని 
పేర్కొన్నారు (రా.సీ. ఏ. పుః99) 


వేదాల్లో “సీత శబ్దం ఉన్నా, అది రామునికి ఎలాంటి సంబంధాన్ని కలిగిలేదనీ, అయితే తైత్తరీయంలో 
సీత చంద్రుణ్ణి పొందింది. వాల్మీకంలో రామచంద్రుణ్ణి పొందింది. బుగ్వేదంలో సీత కథే 
వాల్మీకి రామాయణానికి మూలకందమని పాశ్చాత్య పండితులు నిరూపించడానికి ప్రయత్నించారు. 
ఇంద్రుడే రామచంద్రుడన్నారు. ఆమాటకొస్తే (శ్రీరాముడే బలరాముడన్నారు. ఈ వాదంలో 
నిజంలేకపోలేదు. (రా.సీ.ఏ.పు:100) అన్నారు ఆరుద్ర. దీన్ని బట్టి “రాయుడికి నీత 
భార్భ్ళ అవుతుంది. ఆదిలో రాముడికీ, ఇండద్రుడికీ ఏవిధమైన సంబంధం లేకపోవచ్చు. కాల 
క్రమేణా ఇంద్ర గాథలను కొద్ది మార్పులతో రాముడికి ఆపాదించి ఉంటారనే జర్మనీ పండితడు 
హార్మన్‌జాకోబీ, సర్‌ ఆల్‌ఫ్రెడ్‌ లియాల్‌ ల సిద్దాంతాన్ని ఉటంకింది, ఈ సమన్వయం శాస్త్రీయ 
దృక్పథం, హేతువాద దృక్పథం, హేతువాద దృక్పథం వున్నాయి అన్నారు (రా.సీ.ఏ.పుః:1 04). 
దీన్నిబట్టి “రాయుడికి సీత భార్య” అవుతుంది 


(౪) జైనుల మొట్టమొదటి తీర్రంకరుడు బుషభనాభుడు మార్చేదాకా కవల పిల్లలుగా పుట్టే(స్తీ 
పురుషులే ఆలుమగలుగా కాపురం చేసేవారు. అందుకే సీతారాములు బౌద్ద జాతక కథలో 


ఏకోదరులయ్యారు (రా.సీ. ఏ.పుః127) 


224 


(౪) ప్రజానీకం తమ ఉమ్మడి మనసులో సీతారాములు ఏ విధంగా ఉండాలని యుగధర్మాన్ని 
బట్టి ఆయాయుగాలలో భావిస్తే ఆవిధంగా సీతా రాములు వుంటారు. (రా.సీ. ఏ.పుః:130) 
అని ముగించారు. 


దీన్ని బట్టి ప్రచారంలో ఉన్న రామకథల్ని పరిశీలించినపుడు ఆయా సామాజిక సంబంధాలను 
అనుసరించి, ప్రజలలో ఉన్న వావివరసలనే సీతారాముల సంబంధాలుగా మార్చుకొన్నారని స్పష్టమవుతుంది 
ఆరుద్ర ఈ గ్రంథంలో తన ఫలితాంశాన్ని “ఆనాటి స్రీ పురుషులు ఆలుమగలు కావడానికి ఏ 
అక్షంలు, ఏరక్త సంబంధాలు అవసరమో, ఆచుట్టరికమే సీతారాములకు ఆనాటి కథకులు ఆపాదించారు” 
(రా.సీ.ఏ.పు:127) అన్నారు కానీ ,చివరికి రాముడి సీత భార్య అవుతుందనీ, సీతను తెలుగువాళ్ళ 
అమ్మవారుగా భావిస్తారనీ, ఆదిమయుగాల నుంచి అవిచ్చన్నంగా వస్తున్న దేవీ ఉపాసనకు ఆమె 
సంకేతమైందనీ చెప్పి (రా.సీ. ఏ.పుః125), “భక్తులు ఏమౌతుందను కుంటే సీత రాముడికి అదే 
అవుతుంది” (రా.సీ, ఏ.పుః131) అని ముగించారు. 


జానపదత్వ లక్షణాలతో సీతారాముల కథను జనరంజకం చేసి, ఆయా కాలాల్లో ఉన్న (స్రీ పురుష 
సంబంధాలను ఆరుద్ర పరి శోధ నాత్మకంగా వివరించారు. 


6.3.1.4. వావివరసలు - సామాజిక విశ్లేషణ: 


ఆరుద్ర అష్టాదశపురాణాలనుండి, జైన, బౌద్ధ కాలాలనాటీ వరకూ భారత దేశంలో (స్త్రీ 
పురుషుల మధ్య కొనసాగిన లైంగిక సంబంధాలను సీతా రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, 
మండోధరి, లక్ష్మి వంటి పాత్రలద్వారా విశదీకరించారు. అయా దేశ, కాల పరిస్థితులను బట్టి, 
సంస్కృతీ సంప్రదాయాలను బట్టి లైంగిక సంబంధాలు ఎలా మారుతుంటాయో ఈ గ్రంథంలో 
చర్చించటం కన్పిస్తుంది. ఒకప్పుడు అతిథిగా వచ్చిన వారిని అన్ని విధాలా సంతృప్తి పరచడానికి, 
చివరికి భార్యనుకూడా ఇవ్వడానికి ప్రయత్నించే పరిస్తితిని మ లేషియాలో మండోధరి కథ లో దశరథుడు 
పరిపాలిస్తున్న మండూరపురికి వెళ్ళడం, శాస్రో క్రమైన ఆతిథ్యసేవలో భాగంగా రావణుడు తనకు 
మండోధరిని ఇమ్మని అడగడం, కాదనలేక దశరథుడు ఇవ్వడం, మండోధరికి ఇష్టంలేకపోవడంతో 
ఆమె తన చర్మంనుంచి ఒక ఛాయా మండోధరిని సృష్టించడం (రా.సీ.ఏ.పు:29) వంటి వన్నా 
ఆనాటి సమాజంలో లైంగిక సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని సూచిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 
ఇంకా ఆరుద్ర మాటల్లోనే ఈ లైంగిక సంబంధాల సామాజిక, చారిత్రిక పరిస్థితుల వ్యాఖ్యానం 
తెలుసుకోవచ్చు. పితృ కన్యలను వివాహమాడే అత్యంత ప్రావీనమైన ఆచారం ఈజిస్ట్ర దేశాలలో, 
ఏకోదరులైన అన్నా చెల్లెళ్ళు పెళ్ళి చేసుకోవడంలోనే కన్చిస్తుందనీ, వేద కాలంలో కూడా పితృ 
కన్యల వివాహాలకు సాజ్యాలున్నాయి. యమ, యమి ఏకోదరుల కామ సంబంధంగల జంట... 
యమి తన సంతానం కోసం తన అన్నతోనే లైంగికంగా కలవాలని భావిస్తుంది. (రా.సీ. ఏ.పుః 128) 
ఇది బుగ్వేదంలో దశమ మండలం, ప్రథమానువాదం, పదవ సూత్రంలోని పధ్నాలుగు బుక్కులూ 
“'యమ- యమీ' సంవాదానికి చెందినవేనని, ఆయితే, యముడు అది అక్రమ సంబంధం అని 
వారించడం, రాగల యుగాలలో తోడపుట్టు పడుచులు సోదరుణ్ణి కాక, అన్యులను భర్తగా వరించగలరని 


225 


చెప్తాడు (రా.సీ, ఏ.పు: 128) ఇలా అనడంద్వారా లైంగిక సంబంధాల్లో వచ్చిన మార్పులు తెలుస్తున్నాయి. 
ఆస్తి వారసత్వ విషయాల్ని తెలిపే అంశంకూడా, “పేరుతెనియని రాజు జాతక కథ' లో ఉంది. 


6.3.1.5. మౌఖిక- లిఖితవాజ్మయంలో రామకథలు : 


“రాముడికి సీత ఏమవుతుంది?” (గ్రంథం ఆరుద్ర, లోకంలో ప్రచారం లో ఉన్న కథల్ని, 
శిథితరూపంలో ఉన్న కథల్ని స్వీకరించి, తనదైన దృప్పథంతో లోకానికి అందించారు. జానపద 
కథల రూపంలో జాతరల సమయాల్లోనూ, (రా.సీ.ఏ.పు:43) తోలు బొమ్మలాటలలోనూ 
(రా.సీ, ఏ.పుః23) జానపద వాజ్బయంలోని (రాసీ, ఏ. పు:88) కథర్ని, లిఖిత రామాయణార్ని పరిశీలించి, 
ఈ పరిశోధన కొనసాగించడం వల్ల శాస్త్రీయత చేకూరడానికి, ప్రజలలో దైవస్వరూపిణిగా, అవతారంగా 
కొలుస్తున్న సీతాదేవి ని రాముడికి చెల్లిలిగా, భార్యగా వివరించినా, పాఠకులు ఆదరించగలిగారు. 
జైన, బౌద్దవాబ్యయాలవారు ఉన్నది ఉన్నట్లు చెప్పారనే వాటికీ కొంతవరకూ ఆధారార్ని చూపడం 
కూడా ఆరుద్ర లోగల పరిశోధనా దృష్టి గోచరమవుతుంది. 

మొత్తం మీద లిఖిత ఆధారాలను స్వీకరించినా, మౌఖిక కథలకు ప్రాచుర్యం కల్పించి, కేవలం 
వాల్మీకి రామాయణం లో పేర్కొన్నట్లే కథ ఉండాలనేమీ లేదనీ, దేశ,కాలమాన పరిస్తతులను బట్టి 
సీతారామ కథ ను తమకు అనుకూలంగా మార్చుకుంటారనడం ద్వారా దీన్ని మరింత జనరంజకత్వం 
చేశారు. 


6.3.1.6. లిఖిత వాజ్యయంలో వాస్తవ వక్రీకరణ: 


సీతరాముల కథను పరిశీలిస్తూ ఆరుద్ర “మన భారతదేశంలో, మన ఆచార వ్యావహారాలకు, 
నైతిక విలువలకు అనుకూలంగా పురాణాలను దిద్దేయడం మన మానసిక దౌర్చల్యాన్ని సూచిస్తుందనీ 
(రా.సీ.ఏ.పుః13) బుద్దుని కాలానికి పితృ కన్యలతో పెళ్ళి అనే ఆచారం అడుగంటిందనీ, అయినా 
ప్రాచీన గాథను మార్చకుండా బౌద్దులు కథనం చేశారంటే వాళ్ళ సత్యనిరతిని మెచ్చుకోవాలన్నారు 
(రాసీ, ఏ.ఫుః13). ఈ సందర్భంలో ఒక సందేహం రావడానికి ఆవకాశం ఉంది. ఆయా కాలపరిస్టితులను 
బట్టి సీతారాను సంబంధాలు ' మార్చుకున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆరుద్ర ఈ విధంగా 
వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేమిటని? కానీ, ఆనాటి సమాజంలోని ఆచారాల్ని నేడు తెలుసుకోవడం 
వల్ల చిన్నతన మేమీరాదనీ, చరిత్ర గతీలో వచ్చిన పరిణామాలని భావించగడమే జరుగుతుందనీ, 
కానీ వ్యాఖ్యాతలు, పరిష్కర్తలు మార్పులు చేయడం సరైంది కాదని, బుగ్వేదం (రా.సీ, ఏ. పు: 122) 
దేవీభాగవతం, (రా.సీ. ఏ.పుః 112,115) పురాణాలలోని కథల్నీ (రా.సీ. ఏ.పు:94) మారన రాసిన 
మార్కెండేయ పురాణాన్ని ఉదాహరించి, చరిత్రను మార్చినా, ఏదొక ఆధారంతో బయటపడుతుందని 
ఆరుద్ర నిరూపించారు. 


6.7.1.7. రామాయణాల తులనాత్మక పరిశీలన: 


ఆరుద్ర వివిధ దేశాల్లో మౌఖిక, లిఖితరూపంలో ప్రచారంలో ఉన్న రామాయణాల్ని ఇతివృత్త 
ఆధారం కొంత పరిశీలన చేశారు. స్టూల ప్రపంచాన్ని సూక్ష్మీ కరించుకోవడానికి మానవ సంబంధాలను 


226 


విస్తృత పరుచుకోవడానికి తులనాత్మక దృష్టి అవసరం. జీవితం పట్ల సాహిత్యం పట్ల గల సంకుచిత 
భావాలను వదులుకోవడానికి ఈ దృష్టి తోడ్పడుతుంది" అందుచేత, తులనాత్మక పరిశీలన చాలా 
అవసరం. ఆరుద్ర తన పరిశీలనను కేవలం ఒక భాషకో, ఒకదేశానికో పరిమితం చేయకుండా, 
వివిధ భాషలు, దేశాలలో గల రామాయణ కథలను తలనాత్మక పరిశీలన చేసి రాముడికి సీత 
ఏమవుతుందో వివరించడానికి ప్రయత్నించారు. వాల్మీకి రామాయణం, అద్భుతరామాయణం, 
అధ్మాత్మరామాయణం, ఆనందరామాయణం వంటి వాటినే కాకుండా జైన, బౌద్ద రామకథర్ని, 
ఇతర భాషలలోని ఇతర దేశాలలోని రామాయణాన్ని కూడా పరిశీలించారు. వి.రాఘవన్‌ వంటి 
గొప్ప పండితులు వివిధ దేశాలలోని రామాయణాలను, మనదేశంలోని రామాయణాలను తులనాత్మకంగా 
పరిశీలించ,“ The Greater Ramayana, The Ramayana in Greater India” వంటి గ్రంథాలను 
ప్రచురించారు. వీటిని ఆరుద్ర పరిశీలించి, ' ఎండోరెండోలో ఎిడ్జ ఢీ రేణు ల వరళోధనా భలితాలచు 
ఉడలా బ్రక్టోగా శా వరిళోధోణా భలితాలళు తేలపింబి ఎజిధదేశాల mab ae 
వ్యానశవర౭వ6గా పాఠకులకు అందాంబదలిబారు ఇడా రాయాయుణా బర్శాతలో నత్త yarns 
దోహదకారి కావాలల్డు ఆళజరంలో ఈ (fo) cr (రా.సీ.ఏ.ఫుః:5) అని ప్రకటించుకొన్నారు. 
తులనాత్మక సరిశీలన ద్వారా ఆరుద్ర చెప్పిన అంశాలను కింది విధంగా వివరించ వచ్చు. 

(1) వాణిజ్య సంబంధాల వల్ల రామకథ ఇతరదేశాలలోనూ వ్యాపించింది (రా.సీ.ఏ.పు:3) 

(1) దేశకాల మాన పరిస్థితులను బట్టి పాత్రలపేర్టు, కథ మార్పుకి గురయ్యింది. 

(1) “వైదికుల్లాగే బౌద్దులు, జైనులూకూడా రామాయణాన్ని ఉపయోగించుకున్నారు. బుద్దుణ్ణి వైదికులు 
దశావతారాల్లో కలుపుకొంటే, రాముణ్ణి బౌద్దులు బుద్దుడి పూర్వజన్మలో ఒక జన్మగా చెప్పుకున్నారు” 
(రా.సీ.ఏ.పుః3) 

(౧) జైన కథలనే శైవ శాక్త వైష్ణవ |ప్రాథాన్యాలకు అనువుగా నులచు కొంటూ వైదికులు మన 
భారత దేశంలోనే సంస్కృతంలో వాల్మీకేతర రామాయణాలను రచించక తప్పకనే, కొత్త కొత్త 
రామాయణాల పుట్టుకకు దారితీశాయి (రా.సీ.ఏ.పుః: 34) 

(1) జైన కథల ప్రాచుర్యంతో వాల్మీకి రామాయణంలోనే కొన్ని ఘట్టాల్ని చేర్చుకుంటే, ఇతర దేశాల 
రామాయణాల్లో ఎన్నో విడ్డూరాలు వచ్చిచే రడంలో ఆశ్చర్యంలేదనీ, అందుకనే రామాయణాల్లో 
వివిధ మార్పులు సంతరించుకున్నాయి. (రా.సీ.ఏ.పుః:35) 

(౪) వివిధ దేశ, భాషల రామాయణాలలో గల పాత్రల మార్పులు, సంబంధ బాంధవ్యాల్ని గురించిచెప్తూ 
“బౌద్ద రామాయణంలో రాముడికి సీత చెల్లెలు, ఒక్క చెల్లెలు మాత్రమే కాదు. పెళ్ళాం కూడా! 
ఫోటాన్‌ రామాయణంలో రామ లడ్మణుల ఇద్దరికీ భార్య, లావోస్‌ రామాయణంలో హనుమంతుడు 
రాముని కొడుకు. మలేషియా రామాయణంలో మండోధరి దశరథుని పెద్ద భార్య. కైకేయి 
స్థానంలో ఉన్న బాల్యాదారి ఉంపుడుకత్తె మాత్రమే. దశరథుని కొడుకు రావణాసురుని పుత్రికను 
పెళ్ళాడి రావణుని చంపుతాడు. ఆ పుత్రిక పుత్రకామేష్టిలో పవిత్రమైన ఒక అన్నం ముద్ద 


227 


వల్లపుట్టినదే. విడ్టూరాలలాగా కనబడే ఈ విభిన్న రామాయణాంశాలన్ని (శ్రద్దగా పరిశీలిస్తేనే 
తెలుస్తుందన్నారు (రా.సీ. ఏ.పు:4). 

(శ) జానపదుల్లో విశేషప్రచారంలో ఉన్న రామాయణ సంఘటనల్లో సీతమ్మ వటం గోయటం 
ఒకటి. సీతాదేవి రావణుని చిత్రపటం గీయడం, దాన్ని చూసి రాముడు సీతను అనుమానించి 
అడవులకు పంపించాడనేది జానపద స్త్రీలు పాడుకొనే రామాయణాల్లో ఒక చక్కని సంఘటన. 
దీన్ని శ్వేతాంబర జైన రామాయణంలో సీత, ఆమె సవతులు కోరడం వల్ల “రాబోణుణి 
వటం ” గీస్తుంది. ఇదే (స్త్రీల రామాయణాల్లో మార్పులు చేసుకొందంటారు ఆరుద్ర 
(రా.సీ.ఏ.పు:91) తెలుగు రాముడు ఏకపత్నీ వ్రతుడు కనుక సవతుల స్తానంలో శూర్పణక 
వచ్చింది. ఈ మార్పులు దూర ప్రాచ్యానికీ పాకింది. అలా ఖండాంతరాలకు వెళ్ళడంలో తెలుగు 
మార్చు మరొకసారి మార్పు చెందింది. థాయ్‌లాండ్‌ లోని ఒక రామకథలో శూర్పణక కాక, 
ఆమెకూతురు “అద్దుల్‌ అనే రాక్షస కన్య సీత చేత బొమ్మగీయించి పగ తీర్చుకొంటుంది. 
లంక రామాయణంలో ఉన్న సీతచేత, కంబోడియా రామకథలో యక్షిణివచ్చి, మలేషియా 
రామకథలో కైకేయి కూతురు కుకువా, బెంగాలీలోని చంద్రవతి రామాయణంలో కుకువా దేవి 
వల్ల సీతాదేవి రావణుని బొమ్మ (చిత్రపటం) గీస్తుందట! (రా.సీ. ఏ.పు:9 2), 

రామాయణాలను తులనాత్మకంగా పరిశీలిపై ఇతి వృత్తం, పాత్రలు, తత్వంలో అనేక చేర్పులు 
మార్పులు కన్పిస్తుంచాయనీ, అవన్నీ ఆయా ప్రభావాలఫలితంగా జరిగినవేనంటారు ఆరుద్ర. 
6.3.1.8. ప్రామాణిక (మూల) రామాయణం? 

ఆరుద్ర ఎక్కడా ప్రామాణిక అనే పదాన్ని ప్రయోగించక పోయినా, “యూలమనే ” పదాన్ని 
ఉపయోగించారు (రా.సీ. ఏ.పుః1) 

వాల్మీకి రామాయణం రాసే నాటికే రామకథ ప్రచారంలో ఉందనీ, ప్రజలలో అప్పుటికే ప్రచారంలో 
ఉండగా, నారదుడు దాన్ని విని, ఉత్తవు పురుషునికి ఉండదగిన గుణాలన్ని ఉన్న వాడు రాముడని 
వాల్మీకి చెప్పటంతో రామాయణం ఆవిర్చవించిందంటారు.(రా.సీ. ఏ.పుః1) దీన్ని కూడా వివిధ 
ప్రభావాలకులోనై వైదికులు మార్పులు చేసినా, ఉన్నంతలో వాల్మీకి రామాయణాన్నే మూల రామాయణమని 

జనులు విశ్వసిస్తారన్నారు (రా.సీ.ఏ.పు: 1) 

6.3.1.9. సీత కేంద్రంగా కొనసాగిన పరిశోధన: 

రాముడికి పీత ఏవువుతుంది? గ్రంథంలో ఆరుద్ర వివిధాంశాలును పరిశోధనలో స్పర్శించినా, 
ప్రధాన లక్ష్యం మాత్రం సీత పాత్రపైనే కేంద్రీకరించి పరిశోధన కొనసాగించారు. 

1. వివిధ రామకథలు, రామాయణాలను, పౌరాణిక, ఇతిహాసాలను, పరిశీంచిన తర్వాత రాముడికి 
సీత భార్య అవుతుందనీ, అయితే భక్తులు ఏమౌతుందంటే అది అవుతుందన్నారు. ఇది ఎటూతేల్చని 
అంశంగా తేల్చడానికి వీలులేదు. ఏ జాతి అయినా ఆటవిక దశనుంచి పశుపాలన దశలోనికి వచ్చి, 


228 


అక్కడ నుంచి వ్యావసాయిక దశలోనికి ప్రవేశించినప్పుడు మాతృస్వామ్యం బలపడుతుంది. జాతికి 
త్త దేవతలే ఆరాధ్య దైవాలు అవుతారు. విత్తనంలోంచి మొక్కరావడం, అది ఎదగడం మొదలైన 
ఫరిణాను దశలను శ్రద్దగా గమనించిన మానవుడికి సర్వజీవులను నడిపించే శక్తి (స్త్రీ స్వరూపిణీ 
అనిస్ఫురిస్తుంది. (రా.సీ, ఏ.పుః116) అనిచెప్పి, (స్త్రీని ప్రకృతి ప్రతిరూపం అని అభివర్ణించారు. 
దేవీ భాగవతం ప్రకారం ఈ మె పంచవిధ రూపిణి అయిన ప్రకృతి (రా.సీ.ఏ.పు:112). కనుకనే 
భక్తులు భావించినట్టు అవుతుందన్నారు. 

విశేషమేమటంటే, వివిధ దేశాల్లో ఉన్న వాటిని ఆరుద్ర రామకథలు అన్నారు గాని రామాయణం 
లో కథలనలేదు. ఆ రామకథల్లో వివిధ పేర్లతో ఉన్న (స్త్రీని సీతే అనీ చెప్పలేదు. ఇలా భావించే 
అవకాశం ఉందనీ, జానపదుల్లో “కల్పితం అనే లక్షణం ఎలా ఉంటుందో, అలాగే వివిధ 
రకాలుగా ఆ పాత్రని సృష్టించుకున్నారని ఆరుద్ర అనడం ద్వారా పీత కి రాముడికి మధ్యగల 
భార్యా భర్తలనే సంబంధంలో ఎలాంటి అనుమానం రాదని చెప్పవచ్చు. 
6.4. జనరంజక పరిశోధన: 

రామాయణాల్లోను, రామకథల్లోను ఉన్న పీత, సీతపోలిక పాత్రర్ని నవ దృక్కోణాలతో నవ్యదృష్టిని 
ప్రదర్శించారు ఆరుద్ర. ఈ దృష్టిని ప్రదర్శించడానికి జనరంజక పరిశోధనను మాధ్యమంగా స్వీకరించారు. 
జనరంజకత్వం కేవల శిష్టసాహిత్య వివరణల కంటే, జానపద సాహిత్యాన్ని ఆశ్రయించటం వల్ల 
మరింత వేగవంతమవుతుందని భావించి ఉండవచ్చని దీని వల్ల అర్థమవుతుంది. 


సీతారాములకి చెందిన ఈ కథలో జానపదలక్షణాలే ఎక్కువగా కలిగి ఉండటం వల్ల శాస్త్రీయ, 
హేతబద్ద నిరూపణలకు ప్రయత్నించినా, పరిశోధన జానపద సాహిత్య విభాగంలోనే చేరుతుంది. 

ఈః సందర్భంగా జానపద సాహిత్యంలో, రామాయణంలోని కథల్ని వారి ప్రాంతాలకు, కులాలకు 
అనుకూలంగా ఎలా మార్చుకున్నారో గమనించే మలయవాసిని * లం(ధ జూాశపదో నాహిల్తుయుూ 
రాయాయరణయు” అన్న తన పరిశో ధనాగ్రంథంలో ' రాయక భాంతదోళయులనన్హై (లంత 
లందుళు SESW AE FSP అందలివొలల్యడు ఆయా (పొంలయులకు AOD 
వడునట్టు జూశవదకప్రులు యలిబింి 'అని తెల్పి, ' జాశపదతప్రులు amare 
యవన వడీ్‌ వాయ కొడ రాయూయరణా కణానరణి లయ (లంత నం(వడాయుయులకు 
యార్జియ్కు రాయాడరడా వోతలళు లము బొంలప్బుక్తుల తీడలక అచునంధాంబియి శ్రుతం 
కలరు (తొక్సిరొ అని వివరించారు". వెల్చేరు నారాయణరావు ఈ గ్రంథానికి “యు త్రవాక్ళం 
"రానూ రామాయణ కభాబ్యబస్రరు ఉపయోగించుకొని భారతదేశంలో, ఆమాటకొస్తే 
దక్షిణాఆసీయా అంతటా అనేకులు అనేక రకాల నంగతులు చెప్పుకున్నారు. అందమైణ్‌ 
కళగా అట్ట్రేపెట్రి ఆభందొంచకుండా, రామాయణ కథా వ్యబన్రణి ఒక భాపొ తృవన్రగా 
ఎదిరించారు ' దక్షణాసియా ప్రజలు. ఇలా ఎదిగిన కథలు (ప్రపంచంలో ఎన్నో లేతు *” 
అనడం కూడా రామాయణ కథ జానపద సాహిత్యంలో ఎంత ప్రాచుర్యంలో ఉండి, ఎన్ని మార్పులకి 
లోనయ్యిందో స్పష్టమవుతుంది. 


229 


జానపద సాహిత్యం సాధారణంగా లిఖితరూపంలోనే ఉండాలనేమీలేదు. అరిఫితంగా అంచే మౌఖిక 
రూపంలోను ప్రచారంలో ఉంటుంది. వాగ్రూపంలో ఒక వ్యక్తి నుంచి మరొకవ్యక్తికీ, ఒక తరం 
నుంచి మరోతరానికీ ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికీ, ఒక దేశం నుంచి మరో దేశానికీ, 
అనుస్యూతంగా ప్రచారం పొందుతుంది. ఆచారాలు, సంప్రదాయాలను అనుసరించి కూడా వారి 
మనోభిప్రాయాలను బట్టి నవనవోన్మేషంగా మారుతుంది. గ్రామీణ ప్రజల, సామాన్య ప్రజల ఆలోచనలు, 
ఆశలు, ఆశయాలు, సుఖదుఃఖాదులు వంటివి కూడా కథలో అలవోకగా చేరిపోతుంచాయి. 
ఆయాకాలాల్లో జీవించే మానవ జీవనదృక్పథాలు స్వచ్చంగా తెలుసు కోవాలంచే జానపద సాహిత్యం 
చాలా తోద్పడుతుంది. దీనివల్ల సామాజిక, చారిత్రక, ఆర్థిక, ఆచారవ్యవహారాలు ఆయాకాలాల్లో 
ఎలా ఉండడానికి ఆవకాశం ఉందో తెలుస్తుంది. 

ఆరుద్ర రాసిన * రాయుడికి నీత బీయుశ్రతుండా? లో వాల్మీకి రామాయణం నాటికే ప్రజలలో 
ప్రచారంలో ఉన్న కథను నారదుడు చెప్పగా, వాల్మీకి రాశాడు. వ్యాపారకారణాలవల్ల భారత దేశంనుండి 
ఇతర దేశలకు రామకథలు ఎగుమతి అయ్యాయనడంలో మౌఖిక ప్రచారం అనే లక్షణం ఇమిడిఉంది. 
వివిధ ప్రాంతాలు, భాషల్లో ఉన్న రామాయణాల్లో కథల మార్పులు, పాత్రల మార్పులు, వావివరసలను 
బట్టి నిర్హిష్ణ కథ గా ఉండక పోవటమనేవి జానపద సాహిత్య లక్షణాలుగా తెలుస్తున్నాయి. ఇంత 
ప్రసిద్దమైన ఈ రచన గురించి ఇండియన్‌ ఎక్స్‌ ట్రేస్‌ ఆంగ్ర దినపత్రికలో A$ Raman రాస్తూ 
‘Arudra's most significant research work is ‘Ramuniki sita Emautndi ? a serious, 


indept sociological enquiry into the problems of kinship affecting Rama and 
Sita, based on a study of various versions of the Ramayana, i.e.Buddhist, 


Jain, Hindu, South-East Asian etc.” అన్నారు. (ఆ.అ.సం.-పు:190) 

హెద్‌.ఎస్‌. బ్రహ్మానంద 'శిష్టసాహత్యం'లో జానపద ధోరణుల్ని వివరిస్తూ రామాయణానికి వాల్మీకి 
ఒక రూపం ఇవ్వక ముందే దానికి ప్రజలలో నానారూపాలతో ప్రచారం ఉంది అన్నారు". 

భిన్న రూపాలలో భిన్న శాస్త్ర నేపథ్యాల్లోకి ప్రదేశించగల శక్తి జానపధకథకి ఉంది. ఈ శక్తి 
వల్లనే 'రామాయణం' జనశ్రుతిలో అనేక కథనాల్ని అందించేటట్టు చేయగలిగింది. 

'తెలుగు సాహిత్యంలో రామకథ ' గురించి ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి బహువుతి పొందిన 
పండా శమంతకమణి రచించిన (గ్రంథంలో కూడా వివిధ రామాయణాల్లో సీత రాములకథల్ని 
గమనించవచ్చు.” 

ఇలా వివిధ కోణాలనుండి పరిశీలించినప్పుడు, ఆరుద్ర రామాయాణాలపై మంచి పరిశోధానాంశాలను 
తెలుగు ప్రజలకు జనరంజకంగా అందించారని తెలుస్తుంది. రూపాలలో 


230 


అధ్మాయం-6 
సూచికలు (References) 
బి.రామరాజు, తెలుగూ జూలభపదోగోడ్‌ నొహిత్యయ్యు జానపద విజ్ఞాన ప్రచురణలు :£ 
హైదరాబాద్‌, 1978, పుఃలా 


ఆర్వీయస్‌. సుందరం, ఆం(యల జాశపదో ఎౌజ్ఞూలోం తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ: 
హాదరాబాద్‌ (ప.ముః:1983, ద్వి.ముః 1992,పు:3. 

ఎం.కె.దేవకి, తాలుగూ శాట బాశపడ్‌ భైడ్యబధాశాలు పండు వెన్నెల ప్రదురుణలు 
: అనంతపురం, 1999, పుః16. 

ఎస్‌.శరత్‌ జ్యోత్యారాణి, హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లాల బితుకప్ళు లొతులు 
నొయాజుకాంలాల వరిశోలశ స్వీయ ప్రచురుణః 2001 వు:10. 

పైదే.పుః11. 

బి.రామరాజు, తెలుగూ జాశపదో రోడంనాహిత్యయూ. జానపద విజ్ఞాన ప్రచురణలు ః 
హైదరాబాదు 1978, ప్ర: 

ఆర్వీయస్‌ సుందరం, ఈం(ఢ్రూల జాశవడ్‌ అజ్ఞానం పుః1 

పైదే.పుఃశ 

ఎల్‌: సంగయ్య, ఆరూ(డఢ్‌ జీబతం- రబీనలు నభూ(ర వరిళీలభ మాధురీ ప్రచురణలుః 
నందిగామ: 199 1:పు:446 


. కసిరెడ్డి, జానపద తోలాదోర్టులోణ జానపద సాహిత్యపరిషత్‌ ప్రచురణ : హైదరాబాద్‌, 


1997.పు:170. 


. కేతు విశ్వనాథరెడ్డి, శ్ఞషై (లామాత్య్యయ్యాలాల్సు, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌: హైదరాబాద్‌, 


1998. పు;5, 


. జయధీర్‌ తిరునుల రావు, తాలంగాడా ,₹తాంగ' జోరాతుం ప్రజా సాహిత్యం, సాహితీ 


సర్కిల్‌ ప్రచురణ ః "హైదరాబాద్‌, (ప.ము.1988), ద్వి.ము.1995,పుః1 


= భరతుడు, శాల్ణాశ్రశు (అను) పోణంగి (శ్రీరామ అప్పారావు, నాట్యనూల ప్రమరణ హైదరాబాదు, 


(ప.ము.విళంబి (1959) పుష్యము.,ద్వి.ము, దుందుభి (1982) పుష్యము. పుః6. 


= పైదే.పుఠి3-110. 


231 


19, 


. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, హెచ్‌. ఎస్‌, బ్రహ్మానంద, సాహిత్య పరళోదోనో నూ(తాలు, 


పు.54. 


. మలయవాసిని ఆఈం(ఢ్‌ జాశవద్‌ నొహిత్యయు- రాయాయడాయ్యు స్వీయ ప్రచురణ : 


విశాఖపట్టణము, 1986, పు.1. 


. వెల్చేరు నారాయణరావు, ఎ%(తవాక్ళం, (హీ, చలయవాసీనా-. ఆందో వొళపదో 


నొహిత్భలడు- రాయాయండాతమూ-పు.31 


. హెర్‌. ఎస్‌, బ్రహ్మానంద, ళిష్ట నాహిత్యంలో జాశపదో ధోరణులు, అవర ప్రసార 


ప్రచురణలు : అనంతపురం, 1989, పు.85 


పండా శమంతకమణి, తాలురూ వాహిత్యలములో రాక, ఆంధ్ర సారస్వత పరిషత్తు 
ప్రచురణ : హైదరాబాదు, 1972. 


232 


అధ్యాయుం- 7 
పఠరిఈక ధకుడుగా ఆరు[ద 


అధ్యాయుం- 7 
పరితకధకుడుగా ఆరుద్ర 


పరిశోధకుడుగా వివిధ దృక్కోణాల్లో దర్శించ గలిగిన అధ్యాయమిది. వివిధ పరిశోధన పద్ధతులను 
తన పరిశోధనకు వాడుకున్న విధానం కూడా ఈ అధ్యాయంలో ప్రధానంగా తెలుస్తుంది. అయితే 
సిద్ధాంత గ్రంథం అంతా అవగతం చేసుకున్నపుడే సిద్ధాంత శీర్షిక పరిశోధకుడుగా ఆరుద్ర 
అర్థవంతమవుతుంది. అంతేగానీ, కేవలం ఈ శీర్షిక గల ఈ అధ్యాయమే దీన్ని ప్రతిబింబిస్తున్నట్లు 
కాదని గుర్తిస్తూ దీన్ని గమనించవచ్చు. 


7.1. ఆరుద్ర పరిశోధనా దృక్పథం: 


పరిశోధన అంటేనే ఏదొక విషయాన్ని స్పష్టంగా తెలిసికోనటం కోసం ప్రారంభమవుతుంది. 
అటువంటి వాటిలో సాహిత్య పరిశోధనలో కవి లేదా కావ్య వస్తువుల్ని అనేక కోణాలనుంచి 
పరిశోధించి, తనెందుకు పరిశోధనచేశాడో, శోధించగా “అది బయటపడటం వల్ల, తన పరిశోధన 
వల్ల తేలిన ఫలితాంశం, తన ఊహించుకున్న దానికంటే భిన్నంగా గాని, అనుకూలంగా గాని బయట 
పడినపుడు సత్యం తెలిసికోగలి గినందుకు, తన కున్న భ్రమలు పోయినందుకు పరిశోధకుడు నిజమైన 
ఆనందానికి గురవుతుంటాడు. తాను శోధించిన 'ఫలితాంశాల్ని తర్వాత తరంవారికి భద్రపరిచి అందించ 
వచ్చు. వాటితో, ఆ తరం వాళ్ళు అంగీకరించడమో, పూర్యపక్షంచేయాడమో మరింత ముందుకి 
పోవడానికి మార్గాన్ని సరళతరం చేశాడని భావించడమో, తప్పుడు ఫలితాలు వచ్చాయని, మరోకోణంలో 
పరిశోధించడానికో కూడా ఆ పరిశోధన ఫలితాంశాలు (పీరణలుగా నిలవవచ్చు. “ఒక (ప్రమాణం 
ఆధారంగా, ఒక దృక్పథం నేపథ్యంగా విశ్లేషించి సిద్దాంత ప్రతిపాదనలు చేసే సాహిత్య పరిశోధన 
లో సమాజానికీ, సాహిత్యానికీ మధ్యగల సంబంధాలను విశ్లేషించుకొంటూ, “రచయిత అనుసరించిన 
శిల్పాన్ని, అందులో కన్పించే ప్రాపంచిక దృక్పథాన్ని విడదీసి చూపుతుంది" కనుక “ఆత్మీయతా 
గుణం" కూడా సాహిత్య పరిశోధనల్లో ఉండటం వల్లి, కొందరిపై లేదా కొన్ని గ్రంథాలపై ప్రత్యేక 
దృష్టని నిలిపి పరిశోధించటం జరుగుతుంటుంది. అయితే, ఈ సందర్భంగా గమనించ 
వలసిందేమిటంటే కొందరిపైన, లేదా కొన్ని గ్రంథాలపైనా అనేది, వారి లేదా వాటి ప్రభావం సమాజం 
మీద చూపిన ప్రభావాన్ని బట్టి కూడా ఆ ఆసక్తి మొదలవుతుంది. ఇదే తాత్త్విక నేపథ్యానికి సంబంధించిన 
అంశం, దీన్ని అనుసరించే పరిశోధకుడిలో దృక్పథాన్ని అర్హంచేసుకోవాలి. 'తాత్త్విక నేపథ్యం, ఒక 
రచన మీద, రచయిత మీద ఏర్పరుచు కొనేది కాదు. ఈ సమాజం మీద ప్రపంచం మీద ఏర్పరుచుకొనేది. 
సమాజం మీద అవగాహన లేకుండా దేనినీ పరిశీలించలేం. తాత్త్విక నేపథ్యం అంటే ఒక ఆలోచనా 
విధానం, ఒక ప్రాపంచిక దృక్పథంోగా అర్థం చేసుకోవాల్సి ఉంది. తెలుగు సాహిత్యంలో వేమన, 
గురజాడ, (శ్రీ (శ్రీ వంటి వారు సమాజం పట్లు ఒక బాధ్యతాయుతమైన పద్ధతిలో రచనలు 
కొనసాగించారు. వీరిని పరిశీలించేటప్పుడు ఒక (ొవంబిక శక్ర ణం ఉండాలి. ప్రాపంచిక 


దృక్పథం సమాజ అవగాహనకు సంబంధించింది. అప్పుడే ఆ కవులు ఆశించిన లశ్యాన్ని పరిశోధకుడు 
గుర్తించ గలుగుతాడు. 

సమాజంలో కొన్ని దురాచారాలు ప్రబలిపోతున్నప్పుడు, ఆ సమాజాన్ని సరైన మార్గంలోకి పయనించేట్లు 
చేయడానికి తమ భావజాలాన్ని వినియోగించడానికి ఈ ప్రాపంచిక దృక్పథంతో ప్రయత్నించిన వారున్నారు. 
సరిగ్గా ఇలాంటి భావాల పట్ల ఆకర్షితులైన వారెంతో మంది వీరి మార్గంలోనే రచనల్ని కొనసాగించారు. 
అలాగే వీరి భావాల్ని పరిశీలించి, పరిశోధనాత్మకంగా వెలుగులోకి తేవాలనుకున్న వారూ ఉన్నారు. 
ప్రగతి శీల భావాల్ని పరిశీలించడానికి ప్రగతిశీల దృక్పథాన్ని అనుసరిస్తేనే అది శాస్త్రీయ దృక్చిథమవుతుంది. 
ఆరుద్ర తన పరిశోధనలో శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించారు. అయితే, అది కేవలం పరిశోధనలోనే 
అయితే దృక్పథం ప్రభావం ఎక్కువైపోతుంది కనుక, విమర్శను తన పరిశోధనలో అంతర్వాహినిగా 
చేసుకుని, విమర్శలో ఎక్కువగా మార్కిస్టు దృక్పథాన్ని అనుసరించారు. “బాహ్య ప్రపంచాన్ని 
మార్చడానికి అన్ని శాస్త్రాల పరిజ్ఞానం ఎలాగైతే దోహదపడిందో అదే విధంగా సామాజికాధ్యయనంలో 
శాస్త్రీయ దృక్పథం ఫలితంగా లభించిన విజ్ఞానం సమాజాన్ని మార్చేందుకు వినియోగ పడగలదు. 
మరొక విషయం కూడా స్పష్టంకావలసి వుంది. అదేమిటంటే సామాజిక చలనాన్ని నియంత్రించే 
సాధారణ నియమాలు కూడా బాహ్య జగత్తుకు చెందిన నియమాలనంటినే, మానవులకు, వస్తువులకు 
వర్తించే విశ్వజనీనమైన యీ నియమాలను వివరించే దానిని మార్క్సిస్టు తత్త్వశా(స్త్రము లేదా ప్రాపంచిక 
దృక్పథం అంటారూీ. ఈ దృక్పథం ఆరుద్ర రచనల్లో ఎలా వ్యక్తమయ్యిందో విమర్శనా దృక్పథం 
ప్రత్యేక అధ్యయనంలో తెలిసింది. ఇప్పుడు, ఆరుద్ర పరిశోధనలో పరిశోధకుడుగా ఏపరిశోధనా 
పద్ధతుల్ని పాటిస్తూ, పరిశోధనా దృక్పథాన్ని కొనసాగించారో గమనించడం జరుగుతుంది. 


తెలుగు సాహిత్యం లో పరిశోధకుడుగా ఆరుద్ర ప్రసిద్ధి వహించడానికి కారణమైనదానిగా చాలా 
మంది పేర్కొనేది సమగ్ర ఆంధ్ర సాహిత్యం (13 సంపుటాల) రచన. అయితే, చాలామంది గురజాడ, 
వేమన, (శ్రీ, శ్రీ, రామాయణం ప్రజాకళలపైనా ఆరుద్ర పరిశోధనలు చేశారన్నారు. ఆ పరిశోధన 
ఫలితాలేమిటో ప్రత్యేకించి వివరించడానికెవరూ ప్రయత్నం చేసినట్టు కనబడట్హేదు! కనుక ఆరుద్ర 
పరిశోధనను తెలుసుకొనే దిశగా ఈ పరిశోధన కొనసాగుతుంది. 

“నయగ ఆంధ నాహిల్పుం ? లో సాహిత్య చరిత్ర రచనకు వినియోగపడే పరిశోధనా పద్ధతి 
కన్పిస్తుంటే, మిగిలిన రచనల్లో వివిధ పద్దతుల్లో పరిశోధన కొనసాగింది. * నయగఆం(భనాహిల్భల 
ప్రత్యేక అధ్యాయంలో పరిశీలించడం జరిగింది. కనుక, మిగిలిన వాటిలో పేర్కొనడగినవి తులనాత్మక 
పరిశోధన, (Comparative Research) కవి జీవిత పరిశోధన, (Biographical Research), 
గ్రంథ పరిష్కరణ పరిశోధన (Bibliographical Textual Research) జానపద విజ్ఞాన పరిశోధన 
(Folklore Research). వీటన్నింటిలోనూ, _ విమర్శనాత్మక పరిశోధన (Critical Research) 
ఉంటూనే రచననల్నింటిలోనూ సృజనాత్మక పరిశోధకుడు (Creative Researcher)గ ఆరుద్ర 
కన్పిస్తుంటారు. ఇవన్నీ సాహిత్య పరిశోధన (Literary Research) అనే చట్రంలో (01016) లో 


వివిధ భాగాలు గానే కన్పిస్తాయి. 


234 


7.1.1 ఆరుద్ర: తులనాత్మక-పరిశోధన: 


తన పరిశోధనల్లో, చాలా విషయాల్లో ఆరుద్ర తులనాత్మక పరిశోధన పద్ధతిని అనుసరించారు. 
“తులనాత్మక అధ్యయన ప్రధానలత్యం భేదసాదృశ్య విశ్లేషణ, కారణాల వివేచనే గాని హెచ్చుతగ్గుల 
నిర్ణయం కాదు”. 'భిన్న భాషలలోని విభిన్న అంశాల్ని పోల్చి చూడడం' ఒకే భాషలో భిన్నాంశాలను 
పోల్చి చూడడం తులనాత్మక అధ్యయనంలో ప్రధాన లక్ష్యాలు. గురజాడను, కన్యాశుల్కాలను (ప్రధానంగా 
తులనాత్మక పరిశోధనా పద్ధతిలోనే ఆరుద్ర పరిశీలించారు. 'కన్యాశుల్కం'- తొలి ప్రతిక, మలిప్రతికీ 
మధ్య గల తేడాల్ని వివరించారు. వీరేశలింగం, “బ్రాహ్మ వివాహం' ప్రహసనంతో, గురజాడ 
అప్పారావు 'కన్యాశుల్కం' నాటకాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేశారు. ఆరుద్ర రచించిన 'గురజాడ 
సురుపీఠం' లో ఈ తులనాత్మక పరిశోధనా పద్ధతిని గమనించ వచ్చు. 


(వదానాంగా నబూణో వోలికల్కు. తోడాలు కలెగిశ వస్తువు గల రబనూల్లి లేదా 
భావజాలంలో కాలంలో వోలికలు గల బిల్లు కప్రుల్త/రబడుతల్డు Far ఎగ్లైోహడాల్డా 
చేన్సి ఆయానేవథ్డాలళ్కు లాల్జికాంళాల్డి, కారడాల్డి ఎడూమంచడం తులాలు కవరిళోధ్రగ 
భాబించబళ్చు, 

తులనాత్మక అధ్యయనంలో మళ్ళీ భిన్న పద్ధతులూ, విభిన్న సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. తులనాత్మక 
పరిశోధన ఒకే భాషలోగాని, భిన్న భాషల్లో గాని, అలాగే ఒకే కాలంలో వెలువడిన రెండు గ్రంథాల్ని 
గురించి గాని, వేర్వేరు కాలాల్లో వచ్చిన వస్తువు (ఇతి వృత్తా)లకు సంబంధించినవి గాని అధ్యయనం 
చేయడానికి అవకాశం ఉంది. ఇది మఖ్యంగా సాహిత్యంలో పోకడల్ని పోల్చడానికీ, సాంస్కృతిక విషయాల్ని, 
భాషా-వ్యాకరణాంశాల్ని పోల్చడానికి వివిధ దృకథాల్ని అనుసరిస్తున్నట్లు భీమ్‌ సేన్‌నిర్మల్‌ భావిస్తున్నారు” 
ఇంకా సాహిత్య ధోరణుల్ని ఒక్కో కళాఖండం, (గ్రంథాల రచయితల, పరస్పర ప్రభావాల మధ్య 
ఈ పరిశీలన జరగవచ్చునన్నారు తులనాత్మక పరిశోధకుడు పరిశోధనలో ప్రసంగానుకూలమయిన 
వ్యాఖ్యానం, సమానత- అసమానతల నిరూపణం, ఏకరూపతనిర్రేశనం, అనే మూడు విషయాలూ 
ప్రథానంగా, సుష్పుష్టం కావాలని పరిశోధకులు భావిస్తున్నారు. వీటితో పాటు ఇతర భాషాజ్ఞానం 
కూడా చాలా అవసరం. దీనిలోని తన, పర భేదం ఉండకుండా నిష్పుక పాత దృష్టి చాలా అవసరం, 
కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఏది ముందు వచ్చిందో స్పష్టమైన నిరూపణకు అవకాశం 
కలుగుతుంది. 

తులనాత్మక విమర్శలోనూ ఈ అంశాలనే ప్రథానంగా కేం ద్రీకరించుకొని విశ్లేషణ కొనసాగినప్పటికీ, 
ఆకరాలు (5061085) పట్ల బాధ్యత కంటే, గుణగణాల మధ్య సమన్వయం, కావ్య విలువలే 
ముఖ్యనువుతాయి. కానీ, పరిశోధనలో వివిధ ఆధారాల సేకరణ (6011606100) కు ప్రయత్నించి 
సరిపోల్బడం వల్ల తులనాత్మక పరిశోధనలో ఫలితాలు వెలువడుతుంటూయి. తులనాత్మక విమర్శకీ, 
పరిశోధనకీ మధ్యగల ప్రధానమైన ఈ భేదాన్ని గమనించకపోతే, రెండింటినీ ఒకటే అనుకొనే 
అవకాశం ఉంటుంది. అయితే పరిశోధన ఫలితాల్ని విమర్శ ఉపయోగించుకోవచ్చు. అప్పుడది 


235 


విమర్శనాత్మక పరిశోధనలో చేరిపోతుంది. ఆరుద్రలో విమర్శనాత్మక పరిశోధన లక్షణాలు చాలా 
చోట్లు గమనించవచ్చు , ఇక, ఆరుద్ర చేసిన తులనాత్మక పరిశోధనల్ని కింది విధంగా పరిశీలించవచ్చు. 


7.1.1.1. గురజాడ - తెలుగు రచనల ఆంతర్యం 


గురజాడ అప్పారావుకి తన రచనలు చాలా వాటిని మొదట తెలుగులో రాడ్డామనే ఆలోచన లేదు. 
డైరీలు, లేఖలూ తెలుగులోకి అనువాదం చేసుకోవలసి వచ్చింది". అంతేకాదు గురజాడ తన చాల 
రచనల్ని ఆంగ్రంలోనే రాసుకున్నప్పుడు, “కన్యాశుల్కం తెలుగులోనే రాయాల్సిన ఆగత్య మేమిటనేది 
ఆలోచిస్తే, దానికి సమాధానం సరిగ్గా రాబట్టడానికి ఒక పరిశోధనగా చాలా మంది వివిధ ఆలోచనలు 
చేశారు. ఆరుద్ర దీన్ని పరిశో ధనగానే భావించారు. దీనికి సంబంధించిన సామాగ్రి సేకరణలో గురజాడను 
సాహిత్యంలో ప్రోత్సాహించిన శంబుచంద్ర ముఖర్జీ లేఖల్నీ (గు.గు.పీ.-పు:36), కన్యాశుల్కం పీరికనూ 
కె.వి రమణారెడ్డి, గురజాడ రామదాసుల వ్యాసాల్నీ, కన్యాశుల్క సమస్య పరిష్కారానికి ఆనంద 
గజపతి ప్రత్యేకమైన శ్రద్రలన్నింటినీ పరిశీలించి, గురజాడ తెలుగులో రచనలు చేయడానికి గల కారణాల్ని 
ఆరుద్ర ఇలా చెప్పారు. 
1. “విజయనగరంలో ఆనాటి మేధావులందరూ ఈసమస్యకు (కన్యాశుల్కం) పరిష్కార మార్గాలు 

ఆలోచించడానికి ప్రయత్నించి వుంటారు”. (గు.గు.పీ.-పు. 36). 


2. “డిబేటింగ్‌ క్తబ్బులో ఉత్తరోత్తరా కన్యాశుల్క సమస్య మీద జరిగిన చర్చ ఫరితంగా నాటక 
రచన చేయాలనే సంకల్పం అప్పారావు గారికి ఉంటుంది”. (గు.గు.పీ.పు.37). 


3. “సోషల్‌ రిఫార్ము గురించీ, స్పోకెన్‌ తెలుగు గురించీ తమకున్న విశ్వాసాలను ఒకే కావ్యంలో 
ఉర్ధాటించారూ. (గు.గు.పీ.పు.37). 


4. “పాత్రోచిత భాషను వాడాలనే సంకల్పం ఆనాటి నాటక కర్తలలో లేకపోలేదు గానీ, అది 
ఎంతసేపూ నీచపాత్రలకు గ్రామ్యాన్ని వాడటం దాకానే పరిమితమైంది. అప్పారావుగారు 
కన్యాశుల్కాన్ని రచించే నాటికి వెలువడ్డ తెలుగు నాటకాల జాబితాను చూస్తేచాలు” అనిచెప్పి, 
వాటిని వివరించారు. (గు.గు.పీ.పు. 38). 


ఈ చివరిదే ఆరుద్ర పరిశోధన తెలిపే ప్రముఖ అంశంగా చెప్పవచ్చు. ఆ నాటికున్న నాటకాల్ని 
సేకరించడం, వాటిలో సాంఘిక సమస్యలు, వ్వవహార భాషా ప్రయోగాలు సాంఘిక చైతన్యం లేక 
పోవడమనేది నిరూపించే అంశం. గురజాడ తన కన్యా శుల్కం (తొలి ప్రతి) పీఠికలో సాహిత్య 
దృక్పథం, తెలుగు భాషలో నాటకమే రాయడానికి గల కారణాల్ని చక్కగా సృష్టం చేశారు. “ఇటువంటి 
దురాచారాన్ని ఎండగట్టి, ఉన్నతమైన నైతిక ప్రమాణాలను వ్యాపింప చేయటానికి మించిన కర్తవ్యం 
సాహిత్యానికి మించింది (మరొకటి) లేదు. ప్రజాబాహుళ్యానికి పుస్తక పఠనం అలవాటయ్యే దాకా 
అలాంటి ఆరోగ్య ప్రభావవ్యాప్తికై నాటకరంగాన్ని ఆశ్రయించవలసి వుంటుంది. కన్యాశుల్కం 
నాటక రచనకు నన్ను ప్రేరేపించింది ఇదే. నేను ఈనాటకాన్ని వాడుక భాషలో రాశాను. ఎందు 
కంచే. ఇది గ్రాంధిక భాషకన్నా నాటకాలు చూసే ప్రజలకు బాగా అర్థమవుతుందనే కాక, ఇది 


236 


హాస్యరసానికి తగిన దనినా నిశ్చితాభిప్రాయం”. (గు.గు.పీ.పు.18) అయితే, జి. ఎన్‌, రెడ్డి, గురజాడ 
తెలుగులో సాహిత్య రచన ప్రారంభించడానికి గల కారణాల్ని “ఆరగ రభస కేవలం ఆలో 
నుఖదాయయే కాణి శాయూజుక (శ్రేయోదాయకం కాదన (గహింబి అభ్యుదయ ద్రష్ట గల 
వాడ” గా భాఎించడం గురజాడ తెలుగు రబనా rar) తలియజోన్తుంద 


7.1.1.2 గురజాడ “కన్యాశుల్కం” - కర్తుత్వ పరిశీలన: 


ఈ కీర్తిక ఆశ్చర్యాన్ని కల్గించినట్రే, గురజాడ అప్పారావు రచించిన *కన్యాశుల్కం' కర్తృత్వ విషయంలో 
చెలరేగిన చర్చ ఇరవయ్యో శతాబ్ది ఉత్తారార్థం ప్రథమ పాదంలో సాహితీ వేత్తల్లో ఆశ్చర్యాన్నే కల్గించి, 
వాదోపవాదాలకు దారి తీసింది. 1955మార్చి 13వ తేదీ నుండి, మే నెల మొదటివారం వరకు 
ఈ *చర్చ' కొనసాగింది. ఆంధ్రప్రతికలో ప్రారంభమైనా, మిగిలిన కొన్ని పత్రికల్లోనూ ఈ విషయాలు 
ప్రచురించక తప్పని పరిస్థితిని సాహితీ వేత్తలు కల్గించారు. ఈ వివరాలన్ని కె. వి. రమణారెడ్డి ' మహోదయం” 
లోనూ, ఆరుద్ర “గురజాడ గురు పీఠం" గ్రంథం (గు.గు.పీ.పు.131-132) లోనూ, మొదరి 
నాగభూషణ శర్మ సంపాదకత్వంలో వెలువడిన ' కన్యాశుల్కం- నూరేళ్ళసమాలోచనం బృహ ద్రంథంలోను 
కన్సిస్తూనే ఉన్నాయి. 


కన్యాశుల్కం కర్తత్వంపై వాదోపవాదాలు రావడంతోటే బంగోరె (బండి గోపాల రెడ్డి) ఎంతో 
పరిశోధన, పరిశీలన, పరిశ్రమచేసి, విపుల వ్యాఖ్యాసహితంగా 1969 లో “కన్యాశుల్కం' ప్రచురించారు. 
దానికి తానే పర్యవేక్షణ వహించినట్లు ఆరుద్ర ప్రకటించుకున్నారు. (గు.గు. పీ. పు. 146) “కన్యాశుల్కం 
రచన ఎవరిది?” అనే వ్యాసం ఆంధ్రపత్రికలో మార్చి 13వ తేది 1955 న “జయంతి కుమారస్వామి 
పేరుతో అచ్చయ్యింది. దీనిలో గురజాడ కన్యాశుల్కాన్ని ఆంగ్రంలోనే రచించారనీ, కాని తెనిగించింది 
అప్పారావు కాదనీ, గోమఠం (శ్రీనివాసాచార్యులు అనీ ఉన్న వ్యాఖ్యతో సుమారు నెలా పదిహేను 
రోజుల పాటు చర్చోప చర్చలు జరిగాయి". ఆరుద్ర ఈ చర్చలో పాల్గొంటూ, గురజాడ లేఖర్చీ, 
డైరీలను చూసి, (శ్రీనివాసాచారి అనే పేరు ఉండటాన్ని గమనించానన్నారు”. కానీ, ఎక్కడా ఆంగ్రంనుండి 
తెలుగులోకి అనువదించిన వారు శ్రీనివాసాచారి అనేది పేర్కొన లేదన్నారు (్రీనివాసాచారితో కలిసి 
నాటకాలు చూడటం, వివిధ సందర్భాల్లో కలిసి మెలసి ఉండటం ఇవన్నీ రాసుకున్న గురజాడ, 
ఈ విషయాన్ని తన డైరీల్లో రాసుకోకుండా ఉండడు కదా! అనేది ఆరుద్ర అభిప్రాయం. “గురజాడ 
అప్పారావు మిగిలిన తెలుగు రచనలకు, కన్యాశుల్కం తెలుగు రచనకూ చాలా తేడా ఉంది. ముఖ్యంగా 
భాషలో ఉంది. ఈ తేడా "అని జయంతి కుమార స్వామి రాసిన దాన్ని పూర్వ పక్షం చేస్తూ ఆరుద్ర 
“ఇది కొంతవరకూ నిజమేగాని, వారు ఊహించినట్టు కన్యాశుల్కం భాషకూ, అప్పారావుగారి తదనంతర 
రచనలకూ మరీ అంత తేడాలేదనీ, ఈ విషయమై పరిశోధన చేస్తున్నాను అన్నారు మరోవ్యాసం 
“ఎవరు ఈ గోమఠం శ్రీనివాసాచార్యులు అంటూ “అప్పారావు గారికీ ఆచార్యుల గారికీ స్నేహం 
లేకపోతే అసలు అనువాదం చేయడమన్నది పాసగదన్న అభిప్రాయంతో ఆ పరిశోధన చేశాను” 
అని పేర్కొన్నారు. వావిళ్ళ వారి దగ్గర ఇంకా వివరాలున్నట్లు పత్రికాముఖంగా ప్రకటించడంతో 


237 


ఆరుద్ర స్వయంగా వెళ్ళి కలిశారు” అయినా సాజ్యాధారాలేమీ బయటపెట్టలేదన్నారు. ఇక గురజాడ 
రచనల్ని, గోమఠం (శ్రీనివాసాచార్యుల రచనల్ని పరిశీలించి, భాషాశైలిని బట్టి, ఎట్టి పరిస్టితుల్లోనూ 
కన్యాములై' తెలుగులోకి అనువదించింది గోమఠం వారు కావడానికి వీలులేదనే నిర్ణయానికొచ్చారు. 
“ఈ పరిశోధనలో వావిళ్ళ వారు చేసిన ఒక గొప్ప ద్రోహాన్ని గుర్తించానని ఆరుద్ర ప్రకటించారు". 
సాహిత్య ద్రోహాలను ఎందుకు చేశారంటే అది వేరేకథ, కారణాలు మనం ఊహించాలే కాని, ఎవరూ 
చెప్పరన్నారు. (గుగ్తుపీపు.46). అది కాపీరైట్‌కి సంబంధించిన విషయంగా స్ఫురింప జేశారు. 
(గు.గు.పీఃపు.1 34) ముత్యాల సరాలే కాకుండా, నీలగిరి పాటలు కూడా కలిపి చిన్న పుస్తకంగా 
అచ్చునేసి, దానిలో గోమఠం (శ్రీనివాసాచారి రచనల్ని కూడా కలిపేసి, పుస్తకానికి అప్పారావు 
కర్తత్వమే వావిళ్ళ వారు ప్రకటించారన్నారు. (గు.గు.పీ:పు. 45). 1969లో బంగోరే “గురజాడ 
కన్యాశుల్కం” తొలిప్రతిని విపులవ్యాఖ్యానంతో (ప్రచురించినప్పుడు “కన్యాశుల్కం” కర్తృత్వానికి 
సంబంధించిన అసలు రహస్యాన్ని ఆరుద్ర బయటపెట్టారు. 


1955 ఎన్నికల్లో (శ్రీ (శ్రీ, పాల్గొన్నారు. (శ్రీ శ్రీ) ఆ ఎన్నికల “కోలాహలం - హాలాహలాన్ని" 
తట్టు కోలేక పోవడంతో ఒక ఆసుపత్రిలో పెట్టి (శ్రీ) (శ్రీకి కొంతమంది చికిత్స చేయించారు. 
ఈఈపై వస్తున్న దూషణ సాహిత్యం ఆపడానికి మిత్రులు ఓమార్గాన్ని ఆలోచించి, ఒక తీర్మానాన్ని 
పత్రికలకు పంపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న దానిలో, ఆరుద్ర సంతకం చేయకపోయినా, 
పేరు రావడం, తాను సంతకం పెట్టలేదని ఆరుద్ర పత్రికలకు లేఖలు రాశారు. ఆరుద్రకు జరిగిన 
అన్యాయానికి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రికి బాధ కలిగి, మేలు చేయబోయి అభిమన్యుడిలా 
ఈ పద్మవ్యూహంలో ఇరుక్కొన్నారని ఆరుద్ర బాధపడ్డారు. దీనికి ప్రతీకారం చేయాలని భావించి 
చాలా కాలం కిందట వావిళ్ళ శాస్త్రులు చెప్పిన కన్యాశుల్కం నాటకాన్ని శ్రీనివాసాచారి రాశారనే స్కాండల్‌, 
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పుట్టించడంతో, “గురజాడ కర్తృత్వ చర్చ మొదలైందని, 
దానినేపథ్యాన్నంతటినీ ఆరుద్ర వివరించారు. (గు.గు.పీ:పు.43-44). 


ఆరుద్ర 'గురజాడ' కన్యాశుల్కం విషయంలో జరిగిన చర్చలు, వాదోప వాదాలు జరుగుతున్న 
“కన్యాసుల్కం” రచన ఎవరిది?” వంటి వ్యాసాల్ని చూస్తే, తర్వాత అనేక మంది అనేక వ్యాఖ్యానార్ని 
ఆధారాల్ని చూపిస్తూ, వాదోప వాదాలు కొన సాగించడం వల్ల ఏమైనా కొత్త విషయాలు బయట 
పడతాయేమోననే “పరిశోధన ఆశి ఉండవచ్చు నేమోగాని, ఆ పద్దతి సరైంది కాదనిపిస్తుంది. 
'కన్యాశుల్కం- నూరేళ్ళ సమాలోచనం' సంకలన గ్రంథంలో, సంపాదకుడు మొదలినాగభూషణశర్మ 
ఈ విషయాన్ని వ్యాఖ్యానిస్తూ “బిళళకు ఆ నాటకం ఆనొంతయూ అప్పో రావుదేశని బేంకటేట్టుర 
శాస్త్రే ఒవ్హుకోలులో యీవాద(వతివొదనలు యుగళాయి. దోశిలేపథ్యాన్న గురొంబి *' బంగోరౌ 
పున్తకాలికి రాసీశ “అభిఘాలరయూ లో ఎిలరంగా చర్చించారు ఆరుదు అయినా ఓక 
చువోకావ్యాన్న గురించి డాని రబయితను గురించి, యులొక౭కెవరికో న్యాయం చెయ్యడం 
కోనం? అయినా, దోశివళ్లై కొంతముంబి జరిగిందని ఒప్పుకోక తప్పదు” అన్నారు”, 
ఈ పరిశోధనలో ఆరుద్ర పరిశోధన గురించి ఆలోచిస్తే, ప్రచురణ కర్తలు కొంతమంది చేసేపనిని 


238 


బయట పెట్టడం, అలాంటి వాటిని కొంతమంది గుడ్డిగా సమర్దించడం, వ్యతిరేకించడం, వాటికి 
ఏవో కొన్ని ఉపపత్తులు చూపడానికి ప్రయత్నిస్తారని నిరూపించిన ట్లు తెలుస్తుంది. అయితే, ఆరుద్ర 
కాడా “గుడ్డి” గానే “గోమఠల” గురించి పరిశోధించినట్లేనా? అనిపిస్తుంటుంది. కానీ, గోమఠం 
వారి “ప్రమేయం” ఏదీలేదని సాఖ్యాధారాలతో నిరూపించడానికి, తనూ పరిశోధన చేస్తూ, ఆ వివరాల్ని 
ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వచ్చారని అవగతమవుతుంది. షేక్టిపియర్‌ వంటి నాటక కర్తలకూ ఇలాంటి 
'కర్హుత్వ వివాదాలు * తప్పలేదు కనుక, కొంతమంది ప్రచురణకర్తలు “జలసూత్రం వంటి వాళ్ళను 
భవిష్యత్తులో “కన్యాశుల్కం” పట్ల వినియెగించుకొని, లాభపడటానికి అవకాశం లేకుండా, సాహితీ 
వేత్తల్లో అనుమానాలు రేకెత్తకుండా ఉండడానికి “చాలామందిని పరిశోధన చర్చల్లో పాలుపంచు 
కొనేటట్లు చేయడానికీ ఆరుద్ర చేసిన ఈ పరిశోధన ఉపయోగపడిందని భావించవచ్చు. 


7.1.1.3 కన్యాశుల్కం - నాందీ (ప్రస్తావనలు: 

గురజాడ “కన్యాశుల్కం” మొదటి (ప్రదర్శన జరిగినప్పుడు ముడుంబై వరాహనరసింహస్వామి 
“నాందీ - ప్రస్తావన రచించగా, మేడేపల్లి వెంకట రమణా చార్యులు పఠనం చేసిన ట్లు (కన్యాశుల్కం 
తొలికూర్పు- 1897) సెట్టి ఈశ్వరరావు సంపాదకుడు గా వెలువడిన విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
వారి 1986 నాటి ప్రచురణలో కూడా పీఠికగా పేర్కొన్నారు. దానిలోనే 

“కన్యాజల్క (మానో మక్వారడావకం మువాల్‌ 
వ్యాన బలల బార్యా ల నహోయూవబితాభోడుడ్‌” అనే శ్లోకం ఒకటి కన్పిస్తుంది". 

అంటే “వ్యాస వంశం వాడైన జగన్నాథం సహకారిగా ఉన్నాడని” స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఆరుద్ర 
పరిశీలించారు. ఈ “నాందీ ప్రస్తావన లను “బంగోరౌ ప్రచురించిన “కన్యాశుల్కం ప్రతిలో 
కొన్ని చారిత్రక ప్రయోజనాల కోసం చేర్చారనీ, అయితే, అవసరాల సూర్యారావు “మాటా- మంతి 
లో*వ్యాసా వారి పేరు అనువాదంలో వదిలేశారనీ, బులుసు వెంకటరమణయ్య ఈ పేరుని అనువాదంలో 
పేర్కొన్నారనీ, కానీ, కె.వి.రమణారెడ్డి కూడా ఈ పేరుని పేర్కొన లేదనీ ఆరుద్ర అన్నారు. 
(గు.గు.పీ.పుః143) “వ్యాసా” వారి పేరెందుకు అనువాదంలో తొలగించినా గానీ, అప్పారావు సమ 
కాలికుల్లో ఒక వ్యక్తి సహాయం చేశాడని పబ్లిక్కుగా చెప్పడం వల్ల గతాన్ని తవ్వవలసి వచ్చిందని, 
తన పరిశోధనకు కారణాన్ని పరోక్షంగా చెప్పారు. 

కన్యాశుల్కం ప్రదర్శనకీ, తొలి ప్రచురణకీ అయిదేళ్ళ వ్యవధి పట్టింది. ప్రదర్శన సమయంలో 
“ప్రస్తావన” లో చెప్పడానికి అంగీకరించడంలో గురజాడ ఆంతర్యాన్ని ఆరుద్ర అన్వేషించారు. “భావి 
పరిశోధనవల్ల తప్పు వాస్తవం ఏమిటో తేలదు. (గు.గు.పీ.పు:143) అని ప్రకటించిన ఆరుద్ర, 
ప్రదర్శనకు బహుశా, సహాయం చేసి ఉంటాడనీ, నాటక రచయితకు కాదనీ తేల్చి, “కన్యాశుల్క 
కర్షృత్వం విషయంలో నాకెప్పుడూ సందేహం లేదన్నారు. (గు.గు.పీ.పు:149) 

ఆరుద్ర పరిశోధనలో ఇక్కడ వైరుధ్యభావాలు కన్పిస్తున్నాయి. మొదట ఒక అనుమానాన్ని (ఊహ) 
రేకెత్తించి, చివరికి కాదనడానికి సరైన ఆధారాల్ని మరిన్ని చూసినట్లయితే, పరిశోధన మరింత మౌలికంగా 


ఉండేది, 
239 


ఏ పరిశోధనకైనా మొదట కొన్ని ఊహలు (4556౧౧1౦౧8) చేయవలసిందే* “ఆలోచనలు 
ఊహలుగా పుట్టి, ఊహలుగానే నిలిచిపోతే ఆ పరిశోధన పరిపూర్ణం కాదు. ఆ ఊహను సత్యంగా 
నిరూపించ గలగాలో అలాంటప్పుడు ఆ పరిశోధన స్పష్టమైనదిగా భావించడానికి వీలవుతుందీ. 
కానీ, చివర్లో కొన్ని ఆలోచనల్ని, కొన్ని ప్రశ్నల్ని రేకెత్తించడమే అయితే అది సమీక్ష స్వభావంతోనే 
మిగిలిపోతుంది. 'కన్యాశుల్కం- నాందీ |ప్రస్తాననల' విషయంలో ఆరుద్ర తన పరిశోధనను మరింత 
స్పష్టం చేస్తేబాగుండేది. 


7.1.1.4 “కన్యాశుల్కం” రచన- ప్రదర్శనల కాలనిర్ణయం: 


కన్యాశుల్కం రచన, (ప్రదర్శనల కాలనిర్ణయంలో ఆరుద్ర కింది అంశాల్ని కేంద్రీ కరించి పరిశీలన 


(స నాటకం విజయ నగరంలో ప్రదర్శించడానికి 1892 ఆగస్టు 13న సంస్కృతంలో “ప్రస్తావన” 
రచన చేశారు. 


(ఏ) “ప్రస్తావన రచన జరిగిన కొన్నాళ్ళకు ప్రదర్శన జరిగి ఉండవచ్చు. 


(1) 'తెలుగుహార్చు' పత్రిక కన్యాశుల్కం నాటక ప్రదర్శన సమీక్ష 1892 ఆగస్టు 26. దీనిలో 
'గతశనివారం' ప్రదర్శించినట్లు ఉంది. “ఆయేడు ఆగస్టు 13వ తారీఖు మంగళ వారం నాడూ, 
పదిహేడో తారీఖు, ఇరవైనాలుగో తారీఖూ మాత్రమే “శనివారం” వచ్చాయి. ఈ రెండింటిలో 
ఏదొక రోజున, బహుశా 24వ తారీఖున ప్రదర్శన జరగవచ్చు” (గు.గు.పీ:పు:34;145) అని 
ఆరుద్ర న్మిర్ణయానికొచ్చారు. 

'కన్యాశుల్కం' సెట్టి ఈశ్వరరావు “1892 ఆగస్టు 13' ని ప్రదర్శన జరిగినట్టు పేర్కొంటున్నారు 

నరాలవీరయ్య చారిత్రక, సామాజిక విశ్లేషణతో, కె. వి. రమణారెడ్డి, ఆరుద్ర అభిప్రాయాల్ని పూర్వ 
పక్షం చేసి 1887-1892 సంవత్సరాల మధ్యలో గురజాడ అప్పారావు నాటక రచన ప్రారంభించి, 
పూర్తి చేశారని చెప్పడం సమంజసమన్నారు*. నాటక ప్రదర్శన విషయంలో 1872 నాటి గురజాడ 
డైరీలో ఆవిషయం రాసి ఉండాలనీ, పూర్తి డైరీ విశేషాలు లభ్యమైతేనే నూతనాంశాలు బయట 
పడగలవనీ నరాలవీరయ్య అన్నారు”. 

తన గొప్పతనం చెప్పుకోవడానికి గ్లాడ్‌ స్టన్‌ని ప్రస్తావించడం వల్ల, గాడ్‌స్తన్‌ కాలాన్ని నిర్ణయించడానికి 
ఆరుద్ర ప్రయత్నించి, కన్యాశుల్కం రచనా కాలాన్ని ఊహించడానికి గల అవకాశాల్ని వెదికారు. 
బ్రిటీష్‌ ప్రధాని గ్లాడ్‌స్తన్‌ 1868 నుండి 1892 వరకూ ప్రధాన మంత్రిగా ఉండటం వల్ల, గ్యిరీశం 
గ్లైడ్‌స్టన్‌ పేరుని వాడ టాన్ని బట్టి 1892 లోనే నాటకాన్ని పూర్తి చేయవచ్చు నన్నారు. అయితే 

ఈ నిర్ణయం అంత సమంజసంగా, హేతు పూర్వకంగా కన్పించడం లేదు. కానీ, గ్లాడ్‌స్టన్‌ కాలంలోనే 

ఈ రచన పూర్తి చేశారనేది ఆరుద్ర పరిశీలనలో (ప్రధాన ప్రతిపాదనగా తెలుస్తుంది. దీనితో పాటు, 

ఆనంద గజపతితో గల గురజాడ స్నేహాన్ని కూడా చారిత్రక సంఘటనలతో పరిశీలన చేశారు. 


240 


1-2-1888 నాటి గురజాడ డైరీని అనుసరించి 1887 నుండి ఆనంద గజపతితో గురజాడకు 
స్నేహం పెరిగిందని తెలుస్తుందన్నారు. చెన్నపురి శాసన మండలిలో “కన్యాశుల్కం బిల్లు శాసన 
సభ్యుడిగా ఆనందగజపతి ప్రవేశ పెట్టడం, అ బిల్లు చట్టంగా రూపొందకుండా పళ్ళ చెంచల్‌ 
రావు, సుబ్రహ్మణ్య అయ్యరు అడ్డు పడటంతో చట్టంగా రూపొందడంలో వైఫల్యం పొందడం, 
దీనికి ప్రజాభి ప్రాయాన్ని సేకరించ వలసిన అవసరాన్ని గురజాడ గుర్తించి, రచనకు పూనుకున్నారని 
ఆరుద్ర చెప్పారు. (గు.గు.పీ.పు.66). 

కన్యాశుల్కాన్ని 1892 జూన్‌, జూలై నెలల్లో మొదలు పెట్టి పూర్తి చేసి ఉంటారన్నారు. నాటకం 
తయారైన వెను వెంటనే స్తానిక సమాజం వారు ఆగస్టులో ప్రదర్శించారని తలంచ వచ్చుననీ, ఒద్దికలకు 
మహా అయితే రెండు మూడు వారాలు పట్టిందేమోనన్నారు. నాందీ- ప్రస్తావనలను రచించిన తేదీ 
నాటికి ఒద్దికలు ఒక దారిలో పడ్డాయనికూడా ఊహించవచ్చునన్నారు (గు.గు. పీ, పు: 37). ఈ 
నిర్ణయాలకు ముందు 1885-1887 సంవత్సరాల మధ్య రష్యాతో తెల్లవాళ్ళకు యుద్దం వచ్చే సూచనలు 
కన్సించడం వల్లా, ఆ మాటలే నాటకంలో ఉండడం వల్లా, ఈ మధ్యకాలంలో నే నాటక రచన 
జరిగి ఉండవచ్చుననే కె.వి. రమణారెడ్డి వాదనను ఆరుద్ర పూర్వ పక్షం చేశారు (గు.గు. పీ.పు. 35). 
1887 లో కన్యాశుల్కం రచించి, 1892 వరకూ అయిదేళ్ళపాటు ప్రదర్శించకుండా ఉండరనీ, 
దీనికి సంతృప్తికరమైన సమాధానాలు లేకపోతే ఆతేదీని కొట్టి వేయాలనీ చెప్పి, శంబు చంద్ర ముఖర్జీ 
వంటి వారి వల్ల సాహిత్య ప్రయోజనాన్ని, సామాజిక చైతన్యాన్ని గురజాడ అవగాహన చేసుకొన్నారు. 
ఆనందగజపతి వారి ప్రత్యేక శ్రద్దతో చెన్నపట్నం లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌ లో 'కన్యాశుల్కం' విషయాలు 
ప్రస్తావించడం, తర్వాత 1889 ఆగస్టు 10 న విజయ నగరం డిబేటింగ్‌ క్లబ్బు ఉపాధ్యక్షుడుగా 
గురజాడ ఎన్నికయ్యారు. ఈ క్లబ్బులో జరిగే మేధావుల చర్చల వల్ల, నాటి సమాజంలో సాంఘిక 
సమస్యల్ని ప్రతిబింబించే సరైన నాటకాలు లేకపోవడం వల్ల ప్రజలకి అర్హమైయ్యే భాషలో 1892 
జూన్‌ జూలైలో నాటక రచన ప్రారంభించి, ఆగస్టులో ప్రదర్శనికిచ్చారని ఆరుద్ర చెప్తున్నారు 
(గు.గు.పీ.పుః35-37). అయితే, నాటకాన్ని ప్రదర్శించిన ఆయిదేళ్ళకు గానీ ఆచ్చు వేయించలేదనీ, 
ఆది 1897 జనవరిలో నిర్వహించారని అన్నారు (గు.గు.పీ.పు.41). 


కె.వి.రమణారెడ్డి, ఆరుద్ర అభిప్రాయాల్ని నరాలవీరయ్య పూర్వపక్షం చేశారు. తన పరిశోధన 
వ్యాసం 'కన్యాశుల్కం తొలిమలి కూర్చుల తులనాత్మక పరిశీలన ' లో నరాలవీరయ్య 1980లో 
పరిశోధన చేసినా, దాన్ని 1985 మే నెలలో ప్రచురించారు. ఈ సందర్భంగా నరాలవీరయ్య తన 
పరిశోధన గ్రంథ ప్రచురణని గురజాడ వారి కన్యాశుల్కం ప్రచురణతో పోల్చుకొని అయిదేళ్ళకే పూర్తికావడం 
యాదృచ్చిక్కం అనడంలో అయిదేళ్ళ తర్వాతనే కన్యాశుల్కం (ప్రచురణ విషయాన్ని 
సమర్థించుకొంటున్నారని తెలుస్తుంది. కన్యాశుల్కం రచన, ప్రదర్శనల 'ప్రతిపాదనర్ని 1969 
నాటికే ఆరుద్ర వ్యక్తీకరించిన ఈ వ్యాసాల్నే 'గురజాడ గురుపీఠం ' పేరుతో సెప్టెంబరు 1985 
లో గ్రంథంగా ప్రచురించినప్పుడు గానీ, తారీఖుల్లో గానీ ఏమార్పునీ చేయని ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర 
సాహిత్యం లో 'బహుశా 1891 లో కన్యాశుల్కం నాటక రచన మొదలు పెట్టి 1892 ఆగస్టు 


నెలలో జగన్నాథ విలాసినీ నాటక సమాజం వారు (ప్రదర్శించడానికి నిశ్చయించారని' రాశారు 
241 


(సామంవసం.పు.పు. ఆం.సా.పు.ము. 1 పు.124). దీనిలో కాలనిర్ణయం చేస్తూ “రచన ఎప్పుడు 
ప్రారంభించారో, ఎప్పుడు పూర్తిచేశారో ప్రస్తుతం లభిస్తున్న ఆకరాలను బట్టి ఖచ్చితంగా చెప్పలేమనీ, 
మళ్ళీ, 1892లోనే కన్యాశుల్కం రచన పూర్తిచేసి ఉంటారని (స, ఆ.సా, 11 వ.సం,పు:144) ఆరుద్ర 
తన అభిప్రాయాల్ని చెప్పారు. తర్వాత జరిగిన పరిశోధన ఫలితాల్ని దృష్టిలో ఉంచుకొని మార్పులూ, 
చేర్పులూ చేసి ప్రజాశక్తి ప్రచురణకర్తలు 1991 లో ప్రచురించిన నాటికి ఆరుద్ర భావాల్లో మార్పులు 
కన్పిస్తున్నాయి. వీటన్నింటికీ తర్వాత అంటే 10-8-1992 లో మందలపర్తి కిశోర్‌ 'ఉదయం' 
పత్రికలో కన్యాశుల్కం తొలిప్రదర్శన గురించి, కె.వి.రమణారెడ్డి, ఆరుద్ర, సెట్టి ఈశ్వరరావుల 
అభిప్రాయాల్ని పూర్వ పక్షం చేస్తూ, కన్యాశుల్కం తొలిప్రదర్శన 13 శనివారమే అయ్యిందన్నారు”. 
ఆయితే, TelUgu Harps పత్రిక సమీక్షకుడి దృష్టిలో గత శనివారం అనేది 1892 అగస్టు 
పదమూడా? ఇరవయ్యా? అన్నది తేలాల్సి ఉందన్నారు". ఇంకా తన ప్రతిపాదనను సిద్దాంతీకరించడానికి 
ప్రయత్నిస్తూ, 1892 ఆగస్టు 13 నందన నామ సంవత్సరం శ్రావణమాసం బహుళ షష్టి అవుతోందని, 
శుభకార్యాన్ని ఆనాడు తలపెట్టలేదనీ, ఆగస్టు 20 త్రయోదశి (పుష్యమీ నక్షత్రం) అవుతుంది గనుక 
అది శుభకరమైన, అనువైన మూహూర్తమనీ, అందుచేత 1892 ఆగస్టు 20వ తేదీనే తొలిప్రదర్శన 
జరిగి ఉంటుంది. స్పష్టమైన రిఫరెన్సులు లేని పక్షంలో రచనల్లోని అంతర్గత సాజ్యాధారాన్ని ఆధారం 
వేసుకొంటే 'ఆరుద్ర' అభిప్రాయాల్ని అంగీకరించవలసి ఉంటుంది! అని మందలపర్తి కిశోర్‌ అన్నారు. 
పరిశోధన (గ్రంథానికి “'ముందుమాటి రాస్తూ కె. వి. రమణారెడ్డి “గురజాడ అప్పారావు కలం నుంచి 
అది ఎప్పుడు వెలువడిందో ఆరుద్ర, నేనూ, చేసి వున్న వూహ నిర్మిత నిర్దారణ లను తోసివేస్తూ, 
తగిన ఉపపత్తులతోటి తాను మరో (నరాల వీరయ్య) నిర్దారణ చేయ గలిగారంటేనే, తన పరిశోధన 
చర్విత చర్వణ మనిపించేట్టుగా సాగించలేదని తెలుస్తుంది అని ప్రశంసించారు". దీన్ని అనుసరించి 
కె.వి. రమణారెడ్డి పరోక్షంగా వీరయ్య ప్రతిపాదించిన సిద్దాంతాన్ని అంగీకరించినట్లు స్పష్టమవుతుంది. 


ఈ ప్రతిపాదనల్ని, సిద్ధాంతాల్ని పరిశీలించినప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన అంశం 1892 
నాటికి కన్యాశుల్కం రచన పూర్తయ్యిందనే తెలుస్తుంది. ఇది ఆరుద్ర పరిశోధనలోనూ కన్పిస్తుంది. 
అయితే రచనా కాలంలో కేవలం జూన్‌, జూలై నెలల్లో ప్రారంభించి, ఆగస్టులోనే పూర్తి చేయడమనేది 
అసాధ్యమని స్ఫురిస్తుంది. అందుకనే ఆరుద్ర ఆలోచన, పరిశోధనా పరిణామం సమగ్ర ఆంధ్ర 
సాహిత్యంలో చక్కగా స్పష్ట్రమవుతూ, మార్పులు అంగీకరిస్తున్నట్టు తెలుస్తుంది. 
7.1.1.5 “కన్యాశల్కం”- పూర్యోత్తర ప్రతులు : తులనాత్మక శ్లేషణ: 

గురజాడవారి కన్యాశుల్కం రచన 1892 నాటికి పూర్తయి, 1897కి మొదటి ప్రచురణ పొందింది 
(పుః4 ). 1909 నాటికి రెండవకన్యా శుల్కం ప్రతి రూపొందింది. ఈ మధ్యకాలంలో కన్యాశుల్కం 
నాటకంలో గురజాడ చాలామార్పులూ, చేర్పులూ చేశారు. రెండింటినీ చదివినట్లయితే, ప్రతిపాఠకునికీ 
ఈ వ్యత్యాసాలు తెలుస్తుంటాయి. అయితే, బంగోరె ప్రచురించిన కన్యాశుల్కం (1969) కి ఆరుద్ర 
రాసిన ముందుమాటలోనే ఈ రెండింటిలోగల పోలికన్నీ, తేడాల్నీ వివరిస్తూ, గురజాడ దృక్పథంలో 
వచ్చిన పరిణామాన్ని తొలిసారిగా గుర్తించారు. ఈ విషయాన్ని బంగోరె, నరాల వీరయ్య కూడా 


242 


తమ పరిశోధన వ్యాసాల్లో తెలిపారు. రెండునాటకాల్ని తులనాత్మకంగా పరిశీలించడానికి స్వీకరించిన 
అంశాలు, వస్తువు, సామాజిక సాహిత్య ప్రభావాలు, పాత్ర చిత్రణలను బట్టి ఆరుద్ర తులనాత్మక 
పరిశోధనను పరిశీలించవచ్చు. 


7.1.1.6. “కన్యాశుల్కం” వస్తుపరిణాముం: 


కన్యాశుల్కంలో వస్తువు (ఇతివృత్తం) సంఘ సంస్కరణ (సోషల్‌ రిఫార్క్‌), వ్యవహారిక భాషాభివృద్ధి 
(స్పోకెన్‌ తెలుగు) అనే రెండింటిని దృష్టిలో పెట్టుకొనే ప్రధానంగా గురజాడ ఈ నాటకం 
రచించారన్నారు ఆరుద్ర (గు.గు.పీ.పు. 2) 


ఆనాటి సమాజంలో బాల్య వివాహాల నిషేధం పట్ల అనందగజపతి కూడా ఆసక్తిని ప్రదర్శించడం, 
బాల్యవివాహాలు జరుగుతున్నాయనే ఆ నాటికి లభించిన లెక్కలూ గురజాడకి వస్తునిరేశం చేశాయనీ, 
అయితే ఆరుద్ర ప్రత్యేకించి చెప్పిన అంశంగా, మొదటి కన్యాశుల్కంలో స్పోకెన్‌ తెలుగు ఉన్నప్పటికీ, 
ఆ రచనకి ప్రముఖ ప్రయోజనం సోషల్‌ రిపార్మే ననీ, అప్పటికి సోషల్‌ రిఫార్మ్‌ అంటే, విడోమేరేబీ, 
ఇన్ఫేంటు మేరేజీ (విధవా వివాహాలు, బాల్యవివాహాలు) సమస్యలేననీ, అందుచేతనే నాచికొచ్చిన్‌ 
అత్యల్బమని చెప్పారు ఆరుద్ర. కనుకనే మొదటి కన్యాశుల్కంలో మధురవాణి పాత్రకి పెద్ద ప్రాధాన్యత 
లేదన్నారు (గు.గు. పీ. పుః3) గురజాడ రచనల్లో ఆనాటికి ఉన్న సాహిత్య ప్రభావం కూడా కన్యాశుల్కం 
నాటక ప్రక్రియలో రచించటానికి కారణమయ్యిందన్నారు. అప్పటికి, ప్రపంచ వ్యాప్తంగా ఆంగ్షనాటకాల 
ప్రభావం గురజాడపై పడి ఉంటుందనీ ఆంగ నాటక రీతుల్ని క్షుణ్ణంగా ఆకళించుకున్నారన్నారు 
(పుః3 ఏ. అందుకనే వచనంలో స్పాకెన్‌ తెలుగుని ఉపయోగిస్తూ, బాల్యవివాహాల్ని నిరసిస్తూ, 
వేశ్యాసమస్య, వితంతు సమస్యల్ని సమాజద్చష్టికి తెచ్చి, వాటి వల్ల కలిగే అనర్జాల్ని వివరించారన్నారు. 
ఆనాటికి ప్రపంచ వ్యాప్తంగా సంస్కృత, ఆంగ నాటకాల్ని ప్రదర్శించటం, శ్రీనివాసా చారితో, అప్పారావు 
వాటిలో చాలావాటిని చూసినట్టు, గురజాడ తనడైరీల్లో సాజ్యాలు కన్పిస్తుండటాన్నీ ఆరుద్ర గమనించారు. 


7.1.1.7. “కన్యాశుల్కం”లో పాత్రచిత్రణ: 


కన్యాశుల్కం తొలి, మలి ప్రతుల్లో పాత్రలస్వభావాల్లో వచ్చిన మార్పుల్ని పరిశో ధించినట్లు ఆరుద్ర 
చాలా చోట్ల చెప్పుకున్నారు ఈ పాత్రల్లో మధురవాణి సౌజన్యరావుల విశిష్టతల్ని పరిశీలించారు. 
తులనాత్మక పద్దతిలో రెండు పాత్రల్లో ఉన్న స్వభావాల్ని విశ్లేషించారు. గిరీశం ఎవరై ఉంటారనే 
దానికి నాటకంలో గల కొన్ని సంఘటల్ని ఆధారంగా స్వీకరించి కొన్నిన్నిర్ణయాలు చేశారు. 


7.1.1.8 మధురవాణి పాత్ర - ఆరుద్ర పరిశీలన: 


“మధురవాణి పాత్ర ఒక పరిశీలన ఒక పరిశోధన' పేరుతో ఒక వ్యాసాన్నీ “పునః పరిశీలన, పునఃపరిశోధన' 
పేరుతో ఇంకొక వ్యాసాన్నీ ప్రత్యేకించి మధురవాణి పాత్ర బౌచిత్యాన్ని చెప్పడమే ప్రధాన విషయంగా 
సేర్కొనగలిగేవ్యాసాలు. వీటితోపాటు మరికొన్ని వ్యాసాల్లోను, ఈ పాత్ర పట్ల తన అభిప్రాయాల్ని 
ఆరుద్ర వ్యక్తీకరించారు. మొదటి (తొలి) కన్యాశుల్కంలో మధురవాణి ఉన్నా ఆపాత్రలో జీవంలేదు. 

243 


అమె వేశ్యాశిఖామణి కాదు. మొదటి మధురవాణి పట్ల రచయితకే సద్భావంలేదు. కనుక, మధురవాణి 
ప పరిశోధన చేస్తేనే గురజాడ అప్పారావు దృక్పథం ఏమిటో, అదెలా మరుతూవచ్చిందో 
తెలుస్తుందన్నారు. మొదటి మధురవాణి పాత్ర సజీవంగా లేక పోవటానికి, అప్పటికి సమాజంలో 
వశ్యాసమస్య సెద్దగా లేకపోవటమేననీ (గు.గు.పీ.పు:3) మొదటి (తొలి కన్యాశుల్కంలో గిరీశం 
మరిగిన మహాలక్ష్మీ అనే వేశ్యని మధురవాణిగా మార్చాలనే ఆలోచన వచ్చి ఉంటుంది, దానికి 
కారణం, మహాలక్ష్మీ చోటులో మధురవాణిని ప్రవేశపెడితే, రామప్పంతులు ఉంచుకొన్న సానిగా 
మరొక పాత్రని సృష్టించాలా వద్దా? అనే సందేహంలో ఆరెండు పాత్రర్నీ ఒకటే చేశారన్నారు 
(గు.గపీవుః 3) దీని వల్ల కథకి నష్టం కలగలేదు. 'కొండు బొట్టీయం'లోని మంజువాణి, 'స్టూపింగ్‌ 
టురెయిజ్‌ ో ఆంగ్ల కథానాయికి సరళలను పరిశీలించి, మంజువాణి పాత్రలోనుండే తీసుకొని, 
సరళలోని తెలివిని కలిపి రెండవ మధురవాణిని గురజాడ సృష్టించారని ఆరుద్ర ఊహించారు 
(గు.గు.పీ.పు. 13). దీనికి తులనాత్మక పరిశీలనగా 'కొండుబొట్టేయం' లోని మొదటి దృశ్యాన్నీ, 
రెండవ కన్యాశుల్కంలోని మొదటి దృశ్యానీ ఆరుద్ర, తన పరిశీలనకు తీసుకున్నారు. మధురవాణి 
పాత్రను అప్పారావు జీవితంలో నుంచే తీసుకున్నా, అది ఏ ఒక్కవ్యక్తికీ ఫోటో గ్రాపు కాదనీ, ఉండవలసిన 
బొన్నత్యాన్ని అందుకున్న ఆదర్శముర్తిగా తీర్చిదిద్దారన్నారు (గు.గు.పీ.పు.66). ఇది ప్రధానంగా 
ఆరుద్రతన పరిశోధనలో మధురవాణి పాత్రపట్ల చేసిన ప్రతీ-పాదనలు వీటిని నిరూపించడంలో ఆరుద్ర 
ఎంతవరకూ సఫలీకృతులయ్యారో సమన్వయం చేయడానికి కింది విధంగా ప్రయత్నించవచ్చు. 


కొండు బొట్టియంం లో వుంజువాణి పాత్రస్వభావాన్ని సంభాషణలతో సహా 
పేర్కొన్నారు.(గు.గు. పీ.పుః4) మంజువాణి ఒక శూద్రపుపిల్ల. పేదరికం వల్ల తనని కొనుక్కొన్న 
తల్లి రామసాని, కొండు బొట్ల దగ్గర వదిలి వేయడమూ, కొన్నాళ్ళ తర్వాత, కొండు బొట్లు 
సానిరికంచేయిస్తూ, విటుల్ని తానే తీసుకొస్తుంటాడు. తెచ్చిన ప్రతివాణ్లీ తనదగ్గరకి రానివ్వదు. ఒకసారి, 
ఒకసాహెబుని తెస్తే, అతన్ని దగ్గరకు రానివ్వదు. అతన్నితెచ్చి నందుకు దెబ్బలు కొడితే కొండుబొట్ల 
నే తినమని, తాను మాత్రం తప్పించుకొంటుంది. తనని ఉంచుకొన్న నరహరిరావు పంతులు, అతనే 
కాకుండా, మరికొంతమంది సరసుల్ని రప్పించుకొన్నానేమని ఆమెను నిలదీస్తే, నేను వేశ్యననీ, నావృత్తి 
ధర్భం నేను మానననీ చెప్తుంది. కానీ తన వృత్తిపట్ల ఆమెకి ఏవగింపు ఉంది. రామస్వామి 
చనిపోగానే రత్మ్మాంగా తనే వేశ్య మంజువాణిని ఆదుకొని, రామసాని చనిపోయినందుకు, లోకం 
మెప్పుకోసమైనా కన్నీళ్ళు పెట్టమని సలహా ఇస్తే, దానికి మంజువాణి ఒప్పుకోదు పైగా, ఆ రామసాని 
చచ్చినందుకు సంతోషించి, ఆమె దాచిపెట్టిన ముప్పైవేలు తీసుకొని, మంజువాణి స్యేచ్చగా 
బ్రతకాలనుకొంటుంది. అంతేకాకుండా, పంతులుకూడా త్వరగా చావాలనుకొంటుంది. ఈ పరిస్తితుల్లో 
రత్హాంగా మంజువాణిని చేరదీసి, ఆదరించి, లోకంకోసం కొన్నాళ్ళు పాతతోవలోనే జరగనిన్వనుని 
సలహా ఇస్తే, దానికి అంగీకరించి, అలానేకొన సాగిస్తుంది. దీన్ని గురించి ఆరుద్ర విశ్లేషిస్తూ, మంజువాణి 
తనగత చరిత్రని తలచుకొంటూ, వర్తమానాన్ని ఏవగించుకొంటూ, భవిష్యత్తు గురించి కలలు 
కంటుందనీ, ఇవే మీ మొదటి మధురవాణిలో లేవనీ, ఇద్దరిలోనూ డబ్బు సంపాదించాలనే తపన 
ఉన్నా ప్రతివాళ్ళనీ తన దగ్గరకి రానిచ్చే స్వభావం మంజువాణికి లేదని సాహెబుని నిరాకరించడం 


244 


ద్వారా నిరూపించి, ఈ విచక్షణాజ్ఞానం, మొదటి మధురవాణిలో లేకుండా, పూర్తిగా ద్రవ్యాశ 
గలదానిగానే చిత్రితం కావడం గమనించవచ్చునని అన్నారు (గు.గు.పీ.పుః8). 


మంజువాణికి సరసంతోపాటు, మాటకారితనం, కోపం, పెంకితనాలు ఉన్నాయన్నారు. దీనికి 
కొండుబొట్టు, మంజువాణి అందాన్ని పాగిడినప్పుడు “నేను మాపంతులుగారి వెధవప్పుగా రికేమాత్రం 
సాటి వంటి సంభాషణలవల్ల, మంజువాణి మాటకారి తనాన్నీ; పంతులుగారు, కొండుబొట్లతో 
జరిగిన సంభాషణలో దానం విషయం వచ్చినప్పుడు సువర్ణదానం వైపుకి సంభాషణను త్రిప్పగలగటం 
వంటివాటిని సమయస్ఫూర్తి సంభాషణాచాతుర్యాలకు నిదర్శనాలుగా నిరూపించారు (గు. గు, పీ, పు: 10) 
ఈ లక్షణాలేమీ మొదటి మధురవాణిలో లేవని చెప్పి, ద్వితీయాంకంలో ఒక దృశ్యాన్ని వివరించారు. 


మొదటి మధురవాణికీ, మంజువాణికీ ఎంత భేదం ఉందో, మంజావాణికీ, రెండవ మధురవాణికీ 
అంత దగ్గర పోలికలు ఉంటాయని చెప్తూనే, (గు. గు.పీ. పు: 11) ఇద్దరిలోనూ మానవత్వం, మంచితనం, 
తమవృత్తిలో గల్వైన్యతను గుర్తించగలగటం ఉన్నప్పటికీ, రెండవ మధురవాణే కొన్ని మెట్టుపైన 
ఉంటుందన్నారు (గు.గు. పీ.పుః12). అది ఎలాగో కింది సమన్వయం వల్ల తెలుసుకోగలిగే అవకాశం 


ఉంది. 


మంజువాణి తల్లి రాక్షస స్వభావం గలదైతే, రెండవ మధురవాణి తల్లి మంచిది! "చెడని వారిని 
వెడగొట్రువద్దని చెప్పడరీ వల్ల మధురవాణి కృతజ్ఞతకు పాత్రరాలైంది (గు.గు.పీ.పు:ః 12). కానీ, మంజువాణి 
తల్లి రామసానిని, మధురవాణి ద్వేషించడానికి గల కారణం, ఆమె మంచిదికాకపోవడం. ఇద్దరూ 
వేశ్యలయినా, డబ్బు సంసాదించడానికే మంజువాణి ప్రయత్నిస్తే, రెండవ మధురవాణి అవసరమైతే 
విటులకి డబ్బు సహాయం కూడా చేస్తుందనేది కరకటశాస్తులకి డబ్బు ఇబ్బందిలో ఉన్నప్పుడు, 
మధురవాణి తనమెడలో ఉన్న నగల్ని తీసి, ఇచ్చి, అతని అవసరాలకి వాడుకోమంటుంది. “ మొగాడికయినా, 
ఆడదానికయినా నీతి ఉండాలినే మాటను రెండవ మధురవాణి పలకడమే ఈ పాత్ర గొప్పతనాన్ని 
చెప్తుంది. అందువల్లనే ఆరుద్ర, “మంజువాణి" పాత్రలోనించే “రెండవ మధురవాణి”ని గురజాడ 
సృష్టించారనే ప్రతిపాదన చేయగలిగారు. 


మంజువాణిలో గల సంభాషణా చాతుర్యాన్ని గ్రహించారని, ఆ చాతుర్యం రెండన మధురవాణిలో 
పరిణితి సాధించిందనీ తెలుస్తుంది. 

మరో తేడాని ఆరుద్ర వివరిస్తూ రత్నాంగి చెప్పిన మాటప్రకారం మళ్ళీ పాత దారిలోకే మంజువాణి 
వెళ్ళిపోవడానికి అంగీకరించినా, సౌజన్యరావు గారి మాట ప్రకారం వృత్తిని మానలేవా? అంటే, ఆవృత్తిని 
మానేసి, చివరికి ఆయనకంటే గడుసుగా వ్యవరించిన పాత్ర రెండవ మధురవాణి శ్టూపింగ్ణ్టు౭యంజ్‌ 
లో సరళ వేశ్యఅయినా, బాగా చదువుకొన్న కళా జిజ్ఞాస కలిగిన యువతి, ఈ కథ (సంస్కారి) 
లో కాలేజీ ప్రొఫెసర్‌ రంగనాథయ్యరు యాంటీ నాద్‌ ఉద్యమాన్ని కొనసాగించడం వల్ల, ఆయన్ని 
కలవాలని ప్రయత్నించి, పలకరింపులు, పరిచయాలు, రోజూ సంభాషణలు కొనసాగించగలిగే వరకూ 
వెళ్ళిన తర్వాత, సరళ తన జీవిత వ్యధని చెప్పి, తనని ఏమర్యాదస్టుడు పెళ్ళి చేసుకొంటారో చెప్పండని, 


245 


ఆయన్నే అడగటం, ఆమె మేధోవికసనాన్ని తెలుపుతుంది. ఈ తెలివి తేటల్నే రెండవ మధురవాణిలో 
గురజాడ ప్రవేశపెట్టారని ఆరుద్ర విశ్లేషించారు. 

ఈ రెండు పాత్రల్నీ, ఈ సన్ని వేశాన్నీ, ఈ సమస్యనీ తీసుకొని అప్పారావు రెండవ కన్యాశుల్కంలోని 
చివరి అంకం, చివరిదృశ్యాన్ని రాశారు, ఈ దృశ్యంలోనే మధురవాణిలో గల మేధోవికసనం మనకి 
బోధ పడుతుంది, అందులోనే ఆమె నాచికొచ్చెన్‌ యొక్కపునాధినే పెకలించగలిగింది, సౌజన్యరావుతో 
చర్చించ గలగింది, సరలే మధురవాణిలోనూ, రంగనాథయ్యరే, సౌజన్యరావులోనూ పరిణిత పాత్రలుగా 
కన్చిస్తున్నాయని ఆరుద్ర వివేచించారు (గు.గు.పీ.పు. 17). 

తాను ప్రతిపాదించిన మొదటి మధురవాణి, మంజువాణిలో సరళలో ఎలా పరిణామం చెందిందో 
నిరూపించి, (ప్రోఫెసర్‌ రంగనాథయ్యర్‌ గారు కన్నా ఉన్నతమైన పాత్ర ప్లీడరు సౌజన్యరావులోనూ 
కన్చిస్తున్నారని అన్నారు (గు.గు. పీ.పు. 17) “ అందరికన్నా యవోదడంటైన వొలయధరవాడోదా 
నేనే ఆమెను చూసి (భ్రమసి పోతున్నానో అని గురజాడ అప్పారావు ఒక లేఖలో ఆశ్చర్యపోవడంలో 
నిజమైన సారస్యం ఉందన్నారు (గు.గు.పీ.పు. 20). 

ఆరుద్ర తులనాత్మక పరిశోధనకు తెలుసుకోవడానికి గురజాడవారి కన్యాశుల్కం లో వస్తు, పాత్రల 
విశ్లేషణలను చ క్కని నిదర్శనంగా నిలిచే పరిశీలనగా పేర్కొనవచ్చు. ఇవేకాకుండా, కన్యాశుల్కం 
వీరే నాటకాన్ని, కందుకూరి వీరేశలింగం '(బవ్మాఎవాహారతో నూ తులనాత్మకంగా పరిశీలించడం 
వల్ల కూడా ఆరుద్ర తులనాత్మక పరిశోధనను తెలియజేస్తుంది. 


7.1.1.9 గురజాడ “కన్యాశుల్కం'- వీరేశలింగం 'బ్రహ్మవివాహం': 
తులనాత్మక పరిశీలన: 


గురజాడ 'కవ్యాళశుల్కం' నాటకాన్ని రాసిన నాటినుండి రెండవ ప్రతి (మలిప్రతి)ి ప్రచురణ 
చేసే నాటి వరకూ చేర్పులూ, మార్పులూ చేశారని తొలి మలి ప్రతుర్నిగమనించిన వారికి తెలుస్తుంది. 
అయితే, గురజాడ 'కన్యాశుల్కం' రాసేనాటికే కందుకూరి వీరేశలింగం 'కన్యాశుల్కం' ' బ్రాహ్మవివాహం 
ప్రహాసనాన్ని రచించారు. ఆరుద్ర వీటి మధ్యగల పోలికల్ని, తేడార్ని తులనాత్మకంగా పరిశీలించారు. 
ఒక అంకంలో గల అంశాలకేపరి మితం చేసి ఆరుద్ర ఈ పరిశీలన కొనసాగించారు. (గు.గు. పీ.పు.47). 

' బ్రహ్మవివాహం' పీఠికలో ఏ అంకంలో, ఏ దురాచారాన్ని ఖండించారో వీరేశలింగం వివరించారు”. 
ఆవిషయాల్ని ఆరుద్ర కూడా పేర్కొన్నారు. కానీ, ఆ వివరాల్ని పేర్కొనలేదు. కందుకూరి వారిపీఠికలో 
ఉన్న దురాచారాలు ఏమిటో గమనిస్తే, కన్యాశుల్కం తీసుకొని పెళ్ళిళ్ళు చేయటం వల్ల వచ్చే అనర్భార్ని 
సూచనగా చెప్పుందన్నారు మొదటి అంకంలో కొంతమంది భార్యాభర్తల మధ్య ఉండే ఐకమత్యభావన 
ఎలాంటిదో తెలుపుతుందని అన్నారు. బ్రహ్మవివాహంలోని ఈ అంకాన్ని గురజాడ తొలి మలి 
ప్రతుల్ని ఆరుద్ర తన పరిశీలనకు తీసుకున్నారు. 

అజ్ఞానమ్మ తన రెండేళ్ళ కూతుర్ని, తన నలబై ఏళ్ళ మేనల్టుడికిచ్చి పెళ్ళిచేయాలను కొంటుంది 
కానీ, భర్త కామయ్య ధనాశవల్ల, భార్యని వ్యామోహంలో పడేసి పట్టైమంచం, పరుపు కొనుక్కోవచ్చనీ, 


246 


నగలు చేసుకోవచ్చుననీ, నాలుగో పెళ్ళికి సిద్దమైన ధనవంతుడైన పెద్దింటి పెద్దయ్యకిచ్చి పెళ్ళిచేయాలని 
భావిస్తే, దానికి అజ్ఞానమ్మ అంగీకరించేస్తుందో. 

మొదటి కన్యాశుల్కంలో వెంకమ్మకూడా మేనరికం ఇవ్వాలని ఎంతో పట్టు పడుతుంది. అజ్ఞానమ్మకీ, 
వెంకమ్మకీ మధ్యగల పోలిక ఇంతే అని అన్నారు ఆరుద్ర (గు.గు. పీ. పు. 48). 


రెండవ కన్యాశుల్కంలో వెంకమ్మ పాత్రచిత్రణలో గురజాడ ఎంతో జాగ్రత్తను తీసుకున్నారని, 
దీని కోసం, గిరీశం, వెంకటేశం పాత్రల్లోనూ వైవిధ్యం కల్పించారనీ, కన్యాశుల్కంలో వెంకమ్మ 
తనకూతురి కోసం చివరికి నూతిలో పడటానికైనా వెనుకాడకపోవటం, అన్నంతపనీ చేస్తుందేమోనని, 
తన సోదరుడు కరకట శాస్త్రులు 'నాటకం'ఆడవలసి వచ్చిందన్నారు. వెంకమ్మపాత్ర, 'బ్రహ్మవివాహం'లో 
అజ్ఞానమ్మ వంటిది కాదనీ ఉదాత్తమైందని ఈ పోలికల్ని, తేడాల్ని సోదాహరణంగా వివరించారు 
(గు.గు.పీ.పు.50) ఇంకా, రెండింటిలో గల తేడార్ని బాల్యంలో వివాహం చేయడానికీ, పెద్దవాళ్ళకిచ్చి 
పెళ్ళి చేయడానికి చెప్పేహేతువుల్ని వివరించి చూపారు (గు.గు.పీ.పు.50-52) 


వీేేశలింగం 'బ్రాహ్మవివాహం' 'కన్యాశుల్కం' లలో కన్యాదానం శిష్టాచారంగా ఉందని చెప్పేందుకు 
కొన్నిశ్లోకార్ని వివరించడం కన్పిస్తుంది” ఇంచుమించు ఇటువంటి హేతువుల్నే మొదటి కన్యాశుల్కం 
లో చెప్పించడం ఉందన్నారు. కన్యాశుల్కం శిష్పాచారమని అగ్నిహో త్రవధాని నమ్మకంగా, సౌజన్యరావు 
పంతులు (ప్రశ్నకి సమాధానం చెప్తాడు వాటిని వివరించి, “బ్రాహ్మవివాహం' ప్రభావం అప్పారావు 
మీద అతిస్వల్పంగానే ఉన్నట్లే, మొదటి కన్యాశుల్కం అచ్చుపడ్డాక ఆగ్రంథం కొద్దిగా వీరేశలింగం 
మీద పనిచేసిందని స్పష్టంచేశారు. (గు.గు.పీ.పు.52). కందుకూరి వీరేశలింగం 1897 లో రాసిన 
'కన్యాశుల్కం' అనే ప్రహసనతుల్య సంభాషణ రాశారనీ, దాన్ని పేర్కొని, అది ఒకరకంగా అప్పారావు 
కన్యాశుల్కం పీరికకు వ్యాఖ్యానం అని చెప్పవచ్చునని నిరూపించారు. కడుపులో వున్న శిశువులను 
సైతం అప్పుడప్పుడూ అడగడానికి కొంతమంది వస్తున్నట్లు గురజాడ 'కన్యాశుల్కం' పీఠికలో 
కన్యాశుల్కంవివరాల్ని రాశారు. దీన్ని కందుకూరి కన్యాశుల్కం ప్రహసనానికి రాసిన సంభాషణతో 
పోల్చి, ఇవన్నీ అప్పారావు పీఠికలో ఒక వాక్యానికి వ్యాఖ్యానం అని ముగించారు ఆరుద్ర(గు.గు. పీ.పు.54) 


ఈ పరిశీలనలో ఆరుద్ర తులనాత్మక పరిశీలన కన్పిస్తుంది. అయితే, ఆరుద్ర పేర్కొన్నట్లు 
' బ్రాహ్మవివాహం' ప్రభావం గురజాడ మీద ఉన్నప్పటికీ, కందుకూరి వారు ' బ్రాహ్మవివాహాన్ని' వినోదం 
కోసమే కాకుండా వృద్ధవివాహం, 'కన్యాశుల్కం' దూరాచారాలనుండి ప్రజల్ని విముఖుల్ని చేయాలనే 
తలంపుతో రాసినట్లు చెప్పుకున్నారు అంటే 'వినోదం' ప్రధాన ఆశ్రయంగానూ, దూరాచారనిర్మూలన 
ద్వితీయ ప్రాధాన్యత లోనూ కన్పిస్తుంచే, దురాచారనిర్మూలన ప్రధాన ఆశయంగానూ, వినోదం 
ద్యితీయప్రాధాన్యతగా గురజాడ వారు ఆశించటం గమనించవలసి అంశం. 


7.1.1.10 గురజాడ- తెలుగు కవులు: 


భిన్నకాలాలకు చెందిన కవుల్ని, రచనల్ని తులనాత్మక పరిశీలన చేసి పోలికల్ని గమనిస్తూనే, తేడాల్ని 


వివరిస్తూ, వారి వారి ప్రత్యేకతలను గుర్తించడం వల్ల ఆ కవుల భావపరిణామంతో పాటు సాహిత్యపయనం, 
247 


కొత్త శిల్బవిధానాలు రూపొందటం లేదా అభివృద్దికి అవకాశం కలగడం వంటి విషయాలెన్నో 
తెలుస్తుంటాయి. గురజాడ అప్పారావుని తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక సాహిత్యయుగకర్త 
(గు.గు.పీ.పు.70)గా _ గుర్తించడానికి గల కారణాల్ని ఆరుద్ర, తెలుగు కవులలో కొంతమందితో 
తులనాత్మకంగా పరిశీలించారు. 


గురజాడ కంచే ముందూ, తర్వాతా తెలుగు సాహిత్యంలో చాలామంది కవుల ప్రగతిశీల భావాలతో 
రచనలు కొనసాగించినా, వారిలో కన్పించే ప్రత్యేకతలు ఏమిటో ఆరుద్ర స్పష్టింఛేయడానికి ప్రయత్నించారు. 


భాష విషయంలో తిక్కననూ, భావాలలో నేమనను గురజాడ వారు పోల్చుతారన్నారు ఆరుద్ర 
సుద్ద వరిళీలగ చేని బొవ్పుందా కాక తోవబ్య్భు; గాల్స్‌ ఆడాకాలంలో తిక్రులు తుఢ్దుకాలంలో 
వేయనణ్తు. ఆధణికకాలంలో గురజాడ యన తెలుగులో మువోకపులణి శీ శ్రీ కలె క్టుగానే 
చెప్పాడన్నారు (గు.గు.పీ.పు.79). (శ్రీ శ్రీ ఈ అభిప్రాయాన్ని 'ముత్యాల సరాలు' సంపుటికి 
పరిచయంరాస్తు 1958లో అన్నారు". (శ్రీ, శ్రీ, వివరంగా హేతువుల్ని ఆ వ్యాసంలో ఆరుద్ర భావించినట్లే 
చూపలేదు. ఆరుద్ర, గురజాడను భాషలో తిక్కన భావాలలో వేమనగా చెప్పడమే కాకుండా, వాటిని 
తులనాత్మకంగా నిరూపించారు. 
తిక్కన “నిర్వచనోత్తర రామయణం' లో కవినింద, సత్కవీంద్ర మార్గసంస్కరణా చేస్తూ, ఆనాటికి 
భాషావ్యవస్తలో కన్పిస్తున్న దురాచారాల్ని గర్లిస్తూ సంస్కరణను ప్రకటించారన్నారు. 
“ గత్తునా యుత్చాలనరయులు 
కూట్బ్రకొణితేటైగ్‌ యాటలు 
కొత్తవాతలయేలు కలయిక 
కొబ్మురుంగులు జిమ్ము 
అంటూ గురజాడ తెలుగు కవిత్వానికి తగిన భాష ఏమిటో చెప్పారు. 
వేమన భావాలు గురజాడలో చూడవచ్చునంటూ, కులమత భేదాల్ని ఖండిస్తూ వేమన పద్యాల్ని 
కొన్నింటిని ఉదాహరించి, గురజాడ చెప్పిన 
“ ఎల్లులోకయు లొక్క య్యుల్లా 
త్హర్హబోదయు ల్లా కల్లా 
లేలశెటుగణి (ేయబంధయు 
వేడుకలు కర: 
తుతొయులగ్ల్మ డు మూనీవోవ్రుతు 
జ్ఞాలమొక్కుటా. ఇలెబి ఎలుడులు " 


248 


అశే యుల్బ్రలసరముల ఖండితో పోల్చి చూపారు ఆరుద్ర (గు.గు.పీ.పు.81). భాషలో తిక్కననూ, 
భావాల్లో. వేవునగా కన్పిస్తూనే గురజాడ సంస్కృత ఛందస్సులను త్రోసిరాజని కూడా కొత్త 
ఛందస్సునిచేపట్టారనీ, గురజాడ తెచ్చిన విప్లవం భావకవిత్వపు హయాంలోనూ, అభ్యుదయ కవిత్వపు 
ఆరంభంలోనూ ఫలించలేదనీ, దీనికి కారణం మన కవుల్లో ఉన్న శబ్బాడంబరాన్ని వదిలించు కోలేక 
పోవడమే నన్నారు (గు.గు.పీ.పు.2) ఈ కారణాలన్నింటినీ గమనించినపుడు గురజాడ భావపరిణామం, 
సాహత్యపయనం, కొత్త శిల్ప, ఛందోమర్మార్ని అవలంబించడం ద్వారా తెలుగు సాహిత్య అభివృద్దికి 
తోడ్పడిన విధానాన్ని ఆరుద్ర చక్కగాతులనాత్మక పరిశీలనతో నిరూపించగలిగారు. 


7.1.1.11 గురజాడ ఆంధధ్రేతర కవులు: 


శేవలం తెలుగు కవుల భాషాభావజాలాలతో గురజాడ రచనల్ని సమకాలిన సమాజంతో 


పరిశీలించడమే కాకుండా, గురజాడ పయనం భావపరంగా గమనించడానికి వీలుగా ఆరుడ్ర వివిధ 
దేశాల సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశీలించారు. వీరిలో పంజాబీసాహితీవేత్త పూరణ్‌సింగ్‌ 
(1887-1931), మలయాలీకవి కూమారన్‌ ఆశాన్‌ (1873-1924) లతో గురజాడను పోల్చి చూపారు. 

పూరణ్‌ంగ్‌, గురజాడ ఇద్దరూ ప్యూడల్‌వ్యవసులో ఉంటూనే రాజభక్తిని ప్రచారంచేశారు. పూరణ్‌సింగ్‌ 
రచన, 'ఖులేమైదాన్‌', గురజాడ రచించిన సారంగధర చరిత్రతో పోలికను చెప్పారు. భాషలు వేరయినా 
భావాలు ఒకటేననీ, దూరాలెంతయినా, ధోరణులు ఒకటేనన్నారు (గు.గు.పీ.పు.98). 


తిరునాళ్ళలో కనబడే వెదురు కర్రల గుడ్డగుర్రాలతో ఆశాన్‌పోలిస్తే, పండిత జన ప్రమోదాలుగా 
చాలామణీ అయ్యేమహాకావ్యాన్ని కొయ్యబొమ్మలుగా గురజాడ పాల్ఫారన్నారు (గు.గు. పీ.పు.99) 
అయితే వీరిద్దరిలో పోలికలు ఉన్నప్పటికీ, ఆశాన్‌ తెలుగులో రాయప్రోలు సుబ్బారావు రచనలతోనే 
ఎక్కువగా పాలికలు కన్పిస్తున్నాయన్నారు. ఆశాన్‌ కావ్యాలు “దురవస్త్ర” “చండాలబిక ల్లో తీసుకున్న 
సమస్య వంటిదే గురజాడ “లవణ రాజుకలొలో కన్చిస్తుందని నిరూపించారు. (గు. గు. పీ,పు. 102). 


7.1.1.12. తాలి తెలుగు చిన్నకథ: 


గురజాడ అప్పారావు రచించిన “దిద్దుబాటు. 1910 ఫిబ్రవరి నెలలో భారతి పత్రికలో 
ప్రచురించారు. 'దిద్దుబాటు' తెలుగు కథానికా సాహిత్యంలో మొట్టమొదటి 'కథ ' అనేది నిర్వివాదాంశం 
కాదన్నారు ఆరుద్రో 1902 లో అచంట వెంకటసాంభ్యాయన శర్మ 'కల్పలత' అనే పత్రికలో 
ప్రచురించిన 'లలిత' మొట్టమొదటి తెలుగుకథ అనే ప్రతిపాదన వెలువడిందన్నారు. దీనిని కొంతమంది 
సరైన సరిశోధన చేయక ఖండించారన్నారూ*. * 'లలిత' కథ దాని కథనం, భాషారైరి, అన్నీ పూర్వ 
ఫక్కివే. అవి ఆధునికమైనవి కావు అని సెట్టి ఈశ్వరరావు 'గురజాడ రచనలు- కథానికలు' లో 
పేర్కొన్న అభిప్రాయాన్ని గమనించిన ఆరుద్ర, సెట్టి ఈశ్వరరావు చెప్పిన విషయాలు సమంజసాలే 
అని ఒప్పుకొంటూనే, ఆచంట వారి 'విశాఖ' కథ ప్రథమ స్థానానికి పోటి చేస్తుందన్నారు. రెండు 
కథల్లోని భాషను పోల్చి దిద్దుబాటు" కూడా తొలుత గ్రాంథిక వాసనలతోనే వెలువడిందనీ, ఆచంట 


249 


వారు 1904 లో రాసిన 'విశాఖ' చిన్నకథ అని అన్ని రకాలా చెప్పుకోవచ్చు సాంఖ్యాయన శర్మ 
ప్రభావం గురజాడ మీదపడి ఉండుందన్నారో 'విశాఖ' మొట్టమొదటి తెలుగు కథానిక అయినంత 
మాత్రాన గురజాడ గురు పీఠానికి చలనం లేదు. ఆయన ఇంకెన్నో విషయాలతోనో ఆధ్యుడు అని 
అరుద్ర ముగించారో. సత్యాన్ని బహిర్గతం చేయడంలో ఆరుద్ర రాగద్వేషాలకు అతీతుడుగానే 
వ్యవహరిస్తుండటం గమనించదగ్గది. 


తులనాత్మక పరిశోధనకు ఆరుద్ర చేసిన ప్రయత్నం ఇంతవరకు అధ్యయనం చేసిన 'గురజాడ 
వ్యక్తిత్వం, రచనల'న్నింటిలోను కన్పిస్తుంది. 


7.2. కవి జీవిత పరిశోధన (Bio-graphical Research): 


ఆరుద్ర చేసిన కొన్ని పరిశోధనల్లో “కవిజీవిత పరిశోధన” కన్పిస్తుంది. కవితత్త్వాన్ని అతని 
రచనల ద్వారా దర్శించడం కవిజీవిత పరిశోథనలో ప్రధానలత్యం. కానీ, ఇది మనో విశ్లేషణ అంశానికి 
చెందిందికాదు. మనో విశ్లేషణ కూడా సహకారి కావచ్చు. ఒక కవి లేదా రచయిత తన జీవిత 
కాలంలో చేసిన రచనలన్నింటినీ అనుసరించి, ఆ కవిని లేదా ఆ రచయితను ఒక అంచెనా వేయడానికి 
కవి జీవిత పరిశోధన పద్దతిని అనుసరించడం తెలుగు పరిశోధనలో గమనించ వచ్చు. అయితే, 
ఆ పరిశోధనలు ఈ పేరుతో చాలా మంది పేర్కొనలేదు. కవులు, రచయితలు, రచయిత్రుల 
రచనలపై 'సమగ్ర పరిశీలన' పేరుతో జరుగుతున్న పరిశోధనలన్నీ ఈ పద్దతిలోకే చెందుతాయి. 
డిగ్రీల కోసమే కాకపోయినా, ఒక రచయిత/కవి రచనలన్నింటినీ సమగ్రంగా అందించాలనే తలంపుతో 
కొన్ని సంపుటాలుగా ప్రచురించినప్పుడు, ఆ రచయిత/కవి గురించి విశేషకృషి చేసిన వారు అందించే 
ముందు నాటలోనూ, కవిజీవిత పరిశోధనల వంటివి కొన్ని కన్పిస్తున్నాయి. గురజాడ అప్పారావు 
రచనలకు సెట్టి ఈశ్వరరావు, బంగోరెల వ్యాసాలూ, కందుకూరి వీరేశలింగం రచనల సంపుటాలకు 
అక్కిరాజు రమాపతిరావు, కొడవటి గంటి కుటుంబరావు, సాహిత్య సంపుటాలకు కేతువిశ్యనా థారెడ్డి, 
శీ శ్రీ రచనలకు ఏటుకూరి ప్రసాద్‌ వంటి వారు రాసినవి ఈ కోవకే చెందుతాయి. ఈ 
సందర్భంలో గమనించ వలసిందాంట్లో, కవిజీవిత విమర్శ (Bi0-graphical criticism) దీన్నే 
మరికొంత మంది కవిజీవిత సమన్వయ విమర్శగా కూడా పేర్కొన్నారు. 'కవి జీవిత పరిశోధన' 
కీ గల భేదం విమర్శకీ పరిశోధనకి ఉన్నట్లే ఉంటుంది. 'కవుల జీవిత ఘట్టాలూ, వారి మానసిక 
స్థేతులూ, వారి తాత్త్విక భాననలూ' వారి రచనలలో ఎలా (ప్రతిబింబించాయని కాని, వారి వ్యక్తిత్వాలు 
కృతులనెలా రూపొందించ జేశాయని కాని వివేచించే విమర్శపద్దతిని 'కవిజీవిత కావ్య సమన్వయ 
విమర్శ' గా జి.వి.సుబ్రహ్మణ్యం భావించారు”. ఎస్వీ. రామారావు అభిప్రాయంలో 'కవి జీవితానికీ, 
కావ్యరచనకీ ఉన్న సంబంధాన్ని పరిశీలించి, వాటిని సమన్వయంలో విమర్శకు పూనుకోవడం గా 
చెప్పి కవి ఆత్మీయత రచనలో (ప్రతిఫలిస్తుంద'న్నారో. కవి వ్యక్తిత్వం, ఆతని జీవితంలోని భౌతిక, 
మానస్సిక్త తాత్త్విక విశేషాలు, అతని కావ్యంలో ఎలాప్రతి ఫలిస్తాయో విశదీకరించడం (ప్రధాన 
మవుతాయన్నారు. ఈ పద్ధతిలోనే. 'కవిజీవిత పరిశోధన కూడా కొనసాగినప్పటికీ పరిశోథాన 
ఫలితాలపైనే విమర్శకుడు అధారపడవలసివస్తుంది. సేకరణ, చారిత్రక సత్యప్రకటనల వంటివన్నీ 


250 


ఆకగాలు మీద ఆధారపడకుండా విమర్శ కొనసాగడానికి ఆవకాశం లేదు. కవిజీవిత సమన్వయ విమర్శ 
కొనసాగాలంటే ఈ విమర్శపద్ధతికి పరిశోధనలోనే ఆకరాలు లభిస్తాయి. పరిశోధకుడు, విమర్శలక్షాణాల్ని 
కూడా అవగతం చేసుకొని తన అధ్యయనం కొనసాగించ గలిగినప్పుడు రెండింటినీ తాను ఒకే 
తిలో వ్యక్తీకరించవచ్చు. ఈ కవిజీవిత పరిశోధనపైనా, ఈ కవిజీవిత కావ్యసమన్యయం విమర్శకైనా 
సటగా నిలిచే వాటిలో చారిత్రక, మనో విశ్లేషణ పరిశోధన, విమర్శల సహకారం చాలా ఉంటుంది. 
కవి కాలనిర్ణయం, జన్మస్టల చర్చ, గ్రంథ రచనాకాలం కవి జీవితాన్ని ప్రభావితంచేసిన దేశకాల 
పరిస్థితులవంటి వన్నీ చరిత్ర పరిశోధనకు చెందినవైతే, కవి మానసిక అనుభూతులు, ఆత్మీయతలు 
వంటివన్నీ మనో విశ్లేషణ నుండి స్వీకరించి, 'కవిజీవిత పరిశోధన' రూపొంది, కవి సర్వవిషయాల్ని 
విశ్లేషించడానికి అవకాశం కలుగుతుంది. చారిత్రక పరిశోధనలో అంతగా ప్రాధాన్యతలభించని సాహిత్య 
విషయాల్లో శైలి, భాషా ప్రయోగాలు, శిల్పపద్రతులు పాఠ పరిష్కారాలు వంటివన్నీ 'కవిజీవితపరిశోధన'లో 
ప్రాధాన్యతను వహించి, సమగ్రతకు తోడ్చతుంచాయి. ఈ దృష్టితో ఆరుద్ర కొనసాగించిన పరిశోధన 
కవిజీవిత పరిశోధన ను పరిశీలించే అవకాశం ఉంది. 


x 


స్మ 


పి 


సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కవిజీవిత పరిశోధన విమర్శలను 'సాహిత్య చరిత్ర పరిశోధన'లో 
అంతర్భాగంగా చేసుకోవటం ఆరుద్ర సరిశోధనలో ప్రత్యేకత. అదే సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో 
రాసిన కవులైనప్పటికీ, ప్రత్యేక కృషిచేసి వ్యాసాలరూపంలో అందించిన వారిలో చేయను గుడుజాడ 
లు ప్రధానంగా కన్పిస్తున్నారు. వీరిలో గురజాడని చారిత్ర కోణంతో సాహిత్య పరిశోధనలో కొన్ని 
అంశాల్ని తులనాత్మక పరిశోధన విమర్శ పద్ధతిలో పరిశీలించారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో 
గురజాడ రచనల్ని సాహిత్య చరిత్ర పరిశోధనలో అంతర్భాగంగానే చేసుకొంటే, వేవున గురించి 
మాత్రం కవిజీవిత పరిశోధన పద్ధతిలో పరిశీలించారు. 


వేమన కాలం, స్థలం, కులం, కుటుంబం, తాత్త్విక నేపథ్యం, పద్యపరిష్కారం, శైలీ భాష 
టి అంశాల్ని అధ్యయనం చేసి, వేమన జీవితాన్ని పరిశోధించారు. కేవలం కాలం, స్థలం, కులం, 
సకాల ప్రభావాలను మాత్రమే అధ్యయనం చేసినట్లయితే అది చారిత్రకపరిశోధనలో చేరిపోయి ఉండేది. 
అలా కాకుండా వేమన పద్యాల్లో కన్పిస్తున్న శైలీ, భాషు వంటివాటిని బట్టి సాహిత్యంలో వేమన 
కవిగా తెలుగు సాహిత్యంలో విశిస్త్రస్థానం ఉందని నిరూపించారు. చరిత్ర అంశాల్ని మాత్రమే నిరూపించడానికి 
పరిశోధనను వినియోగించి నట్లయితే వేమనను ఒక చారిత్రక వ్యక్తిగానే చారిత్రక పరిశోధన 
వల్ల ఆరుద్ర తేల్చి ఉండేవారు. చారిత్ర కోణాన్ని కల్లి ఉన్నా, ఆరుద్ర తన అధ్యయానాన్ని సాహిత్య 
ఆధారాలలో తిక్కన, (శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామలింగకవి, పాలవేకరికదరీపతి వంటి కవుల 
ప్రయోగాల్ని, కవిస్తుతుల్లో ఎరపాటి ఎర్రన, నిమ్మల లక్షున్న వంటివారు పేర్కొన్న పద్యాల్ని బట్టి, 
వేమన జీవితాన్ని అంచెనా వేశారు. కేవలం చరిత్రకారులైతే శాసనాలు, కైనీఫీయత్తులు, రాజులపాలనా 
కాలనిర్ణ్యయాలు, నాణేలు వంటి వాటిని ప్రధాన ఆకరాలుగా స్వీకరించేవారు. వాటిలో కొన్నింటిని 
పరిశీలించినా, సాహిత్య ఆధారాలతోపాటు, ఆంత్రోపాలజీని కూడా సహకారంగా తీసుకోవటం 
కన్పిస్తుంది. మానవజీవితంలో కులం, వర్గం, వృత్తుల పట్లు ప్రత్యేక అధ్యయనం 'ఆంత్రోపాలజీలో 


251 


జరుగుతుంది. కనుక వీటినీ తీసుకోవడం వల్ల ఆరుద్ర పరిశోధనలో సాహిత్యపరిశోధనకి సాహిత్యేతర 
శాస్త్రాల సహాయంకూడా అవసరమైందని తెలుస్తుంది. వేమన పద్యాల్లో కన్పిస్తున్న గ్రామనామాలకు 
సామాజికి భాషాశాస్త్ర సహాయంకూడా తీసుకున్నారు. వీటితోపాటు 'పూర్వపరిశో ధకుల పరిశీలనలను 
గమనించి, తనదైన పరిశోధనా ఫలితాంశాల్ని ప్రకటించారు. వీటిని కింది విధంగా పరిశీలించ వచ్చు. 


7.2.1 వేమన కాలం: 


వేమన కాల నిర్ణయం విషయంలో పండితుల్లో ఏకాభిప్రాయంలేదు. వేమన కాలనిర్ణయం చేయడానికి 
ఆరుద్ర కొంత ప్రయత్నించారు. కవి తనకావ్యంలో పేర్కొన్న సు ప్రసిద్ధ చారిత్రక వ్యక్తుల కాలాన్నిగాని, 
వర్ణించిన సంఘటనలను ఆధారంగా తీసుకొని గాని ఒక కవి కాలనిర్ణయం చేస్తుంటారు. ఈ పద్ధతిలోనే 
ఆరుద్ర పరిశీలన చేశారు. 


లోకంలో వేమన పద్యలుగా ప్రచారంలో ఉన్న పద్యాల్లో వర్ణించిన సంఘటనలను బట్టి, అలాగే, 
వేమన ప్రభావంతో కవులు వర్షించిన కవిస్తుతి పద్యాలను పరిశీలించారు. దీనితో పాటు ఆ కవులు 
జీవించిన చారిత్రక వ్యక్తుల (పాలకులు) కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. విదేశాల నుండి 
మనదేశానికి మత ప్రచారానికి వచ్చిన వారు ఆంధ్రరాష్ట్రంలో గల కావ్య ప్రతుల్ని సేకరించి, వారిదేశాలకు 
తీసుకొని పోయిన (గ్రంథాల్లో వేమన వివరాల్ని ఆరుద్ర పరిశీలించారు. తమకు పూర్వం వేమన 
గురించి చేసిన పరిశోధకుల నిర్ణయాల్ని తన అధ్యయనానికి వినియోగించుకొని, హేతుబద్దమైన 
సమన్యయాన్ని చేయడానికి ప్రయత్నించారు. గతంలో తాను వేమన కాలనిర్ష్ణయంలో చేసిన పరిశోధనర్ని, 
రికొన్ని ఆకరాలు లభించడంవల్ల కొత్త ఫలితాలశాల్ని ప్రకటించారు. 


Et 
Ep 
[2 


ఆరుద్ర గతంలో చేసిన వేమన కాలన్నిర్ణయంలో చేసిన పరిశోధనల్ని అనుసరించి, సమగ్ర ఆంధ్ర 
సాహిత్యం (12సం.) (తొ.ము.) లో ములా బ్రౌనుదొర నోట్సు ఆధారంగా వేమనకాలం 1650 
ప్రాంతంగా చెప్పారు. కానీ, ఇటీవల దొరికిన మరికొన్ని ఆకరాలు ($06089) కారణంగా, తన 
పరిశోధన ఫలితాన్ని తానే కాదని ఒప్పుకొని, కొత్త ఫలితాంశాన్ని వివరించారు. 


వేమన కాలాన్ని వంగూరి సుబ్బారావు 1412-1480 గానూ, శేషాద్రి రమణకవుల 1460-1600 
గానూ, వేదం వెంకటకృష్ణశర్మ 1565- 1625 గాను, వేటూరి ప్రభాకర శాస్త్రి 1650గానూ, బండారు 
తమ్మయ్య 1652-1725గానూ, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 1700-? గాను సురవరం ప్రతాపరెడ్డి 
1600-1757 గానూ, (బ్రౌను 1652- 1725గానూ, ఎన్‌.గోపి 1650 ప్రాంతాలుగానూ పేర్కొన్నారు” 
వేమన కాలనిర్ణయానికి తనసిద్ధాంత గ్రంథంలో వివిధ వాదోపవాదార్ని ఎన్‌.గోపి చర్చించారు. ఈ 
గ్రంథాన్ని చదివినట్లు ఆరుద్ర పేర్కొన్న పాదసూచికలను బట్టి తెలుస్తుంది. ఎన్‌.గోపి వాదనకంటే 
ఆరుద్ర చెప్పిన ప్రత్యేకాంశాలనూ పరిశీలించడానికి కిందివిధంగా ప్రయత్నించవచ్చు. 


ki క వ రువు అటే. ద / 
వేమన గురించి మొట్టమొదట పేర్కొన్న పాశ్చాత్య పండితుడు (ఫెంచిమత గురువు అబే.దుబాయ్‌ 


1792 నుండి 1823 వరకూ భారతదేశంలో మతబోధ చేశాడు. 1806లో ఆయన రాసిన గ్రంథం 


“Hindu manners, customs and ceremonies". దీన్ని ఆరుద్ర “హిందువుల ఆచారాలు” అనే 
గ్రంథంగా పేర్కొన్నారు (మ.వే. పు. 13) అబేదుబాయ్‌ ఈ గ్రంథంలో వేమనను ప్రస్తావిస్తూ గడచిన 
నూట ఏభైసంవత్సరాలమధ్య జీవించి, 17వ శతాబ్దం చరమపాదంలో మృతి చెందినట్టు రాశాడు. 
అంటే 1650 తర్వాత 17శతాబ్లి చరమ పాదం అవుతుంది. దీన్ని ఎన్‌.గోపి 1675 తర్వాతగా 
పేర్కొని, 1650 ప్రాంతంలో వేమన బ్రతికే ఉన్నట్లు నిర్దారించారు. దీన్ని ఆరుద్ర 1656 ప్రాంతంలో 
వేమన జీవించినట్లు భావించారు (ము.వే, పు. 13) ఈ కాలనిర్ణయం వాస్తవానికి దరిదాపుల్లోనే ఉందంటూ, 
తన పరిశీలనను కొనసాగించారు. 


వేమనను పూర్వకవిస్తుతిలో వర్ణించిన ఎరపాటి ఎర్రన (ఎడపాటి ఎర్రనగా కూడ పాఠాంతరం 
కన్పిస్తుంది). నిమ్మల లక్ష్మన్న, సోమేశ్వరాచార్యులు, తురగారాజకపో' - అయ్యంకి సరస్వతి (జంట 
కవులు) వేమనను పేర్కొన్న వేమననూూ, వీరి కాలాన్ని వీరికృతుల్ని అంకితం చేసుకొన్న వారి 
కాలా ల్ల అనుసరించి వేమన కాలాన్ని నిర్ణయించడానికి అవకాశం ఉంది. కనుక ఈ పద్దతినీ ఆరుద్ర 
అనుసరించారు. 


ఎరపాటి ఎర్రన 'వర్తల్థుణా బర్యాత' శ రాసి చుండికాలొడ్యు అనే కరణానికి అంకితమిచ్చాడు. 
(మ.వే.పు.34) కృత్యాదిలో తనకావ్యాన్ని “ క్టక్షురాయ జునకాంలుణికి ఇన్జ్చకుండా. దొబ్బి 
కాళ కోత్తుశ్చట్లు వర్ణించారు. దీనిలో ' క్ట్రజ్ఞ రాయలు (శ్రీ కృష్ణదేకేవరాయలు కాదనీ, “నంధ్యాల 
కృష్ణంరాజు” అన్నారు ఆరుద్ర. ఈ రాజు చుండి, వేజెళ్ళ, తెట్టు సంస్తానాధీశ్వరులలోని వాడన్నారు 
(మువే.పు.37). ఈ యణ బోర్మొతను ప్రచురిస్తూ దానికి పీఠికరాసిన చోడవ, 
చుండికాళయ్యను 1 6వ శతాబ్దానికి చెందినవాడు కాదనీ, 17వ శతాబ్దంలో ఉండి ఉండవచ్చునే ఆధారాన్ని 
ఆసరాగా చేసుకొని క్థృజ్ఞరాజరలు గా ఎరపాటి ఎర్రన వర్ణించిన రాజు (ేక్టజ్ఞ దేతరాయలు కాదని 
ఆరుద్ర ఒక నిర్ణయానికొచ్చారు. వేజెళ్ళ వంశంలో ఇద్దరు కృష్ణంరాజులు ఉన్నారు. మొదటి కృష్ణంరాజు 
1600 నుండి 1630 వరకూ పరిపాలిస్తే ఆతని దునవడైన రెండవ కృష్ణంరాజు 1678 నుండి 
1693 వరకూ పాలించారు. వీరిద్దరిమధ్యా ఎరపాటి ఎర్రన కు సంబంధం ఉంటుంది. మొదటి 
కృష్ణరాయలకి పరిణితవయసు లేనందున కృతి అంకితమివ్వలేదు. దాన్ని తన బంధువు, కరణీకం 
చేస్తున్న చుండికాళయ్యకు అంకితమిచ్చాడు. ఇతడు రెండ వ కృష్ణంరాజుకి సమకాలికుడే, దీన్ని 
అనుసరించి చుండి కాళయ్య 1678-1693 సంవత్సరాల మధ్య వాడవుతాడని ఆరుద్ర చెప్పారు 
(ము.వే,పు.37). కృతి స్వీకర్త కాలాన్ని తెలుసుకోవటాన్నివి ఉపయోగ పడుతుంది. చుండికాళయ్య 
జీవించిన కాలాన్ని బట్టి వేమన కాలాన్ని నిర్ణయించడానికి అవకాశం ఉన్నా, దీనితోనే తన నిర్ణయాల్ని 
ఆరుద్ర ప్రకటించలేదు. 


వేమన పూర్వ కవిస్తుతిలో వర్ణించిన నిమ్మలలడ్మన్న “ఏకాద్రు లింగశతకం” తాళపత్ర గ్రంథాన్నీ 
పరిశీలించి, *యొగలాయి దాబ్బులక యుగిసె dP తెల్ల, తగవాడ్డు దాబ్బుకు తాలిలొక్ట అనే 
ఒక ఎత్తి పాడుపు ని అనుసరించి, 1680 లో ఛత్రపతి శివాజీ మరణించటం, 1686లో అక్కన్న 
మాదన్నల హత్య, ఆ తరువాతనే మొగలాయిలు కంచి, తిరుపతి లపై దాడి చేశారన్నారు. నిమ్మల 


253 


లక్ష్మన్ని 17వ శతాబ్దానికి చెందిన వాడవుతారన్నారు. కనుక ఈ కవి స్తుతించింది “వేమన్న” నేనని 
అరుద్ర అన్నారు.(మ.వే.పు. 39) ఈ పరిశీలనలోనూ వేమన 17వ శతాబ్దానికి చెందినవాడవుతాడనేదే 
ఆరుద్ర అభిప్రాయం. కానీ ఇంకా ఈ విషయమై పరిశీలన కొనసాగించారు. వేమనను పూర్వకవిస్తుతుల్లో 
0 అన్యవాదకోలాహలరో శతకం 1750 పుర్వానిది కావచ్చుననీ, 'నాగరఖండం' రచించిన జంటకవులు 
(తురగా రాజకీ, అయ్యంకి బాలసరస్వతి) కూడా వేమన ను స్తుతించారు. దీన్ని 17వ శతాబ్దానికి 
చెందిన దానీగానే పరిశీలించారు. ఈ విధంగా బ్రౌనుదొర 1652 లో వేమన జన్మించినట్లూ, 1725లో 
సిద్దిపాందినట్టు గుర్తించినదాన్నీ ఆరుద్ర పరిశీలించారు. 
వేనున ఎప్పుడు పుట్టారో వారి పద్యాల నల్ల తెలియక పోయినా, కనీసం జీవించిన కాలం 

సర్తించటానికీ వీలుంటుందేమోనని కొన్ని పద్యాల్ని పరిశీలించారు. పారిస్‌ ప్రతిలోని... 

“బాల్బవ్యాకయులు వరా 

నక్తడకముశెడు నరణోకుయ్బు 

(ఎిభ్‌రీబెంచి ) జూబి వేదాంలో్‌ మెరుగజ్‌ 

ఎిజ్హాదాబొరాయ aT 


ఆం.సా.,పు.ము.V౪i॥॥.పు. 34) 

తంజవూరు సరస్వతి మహలు లో గల వేమన తాళపత్ర ప్రతుర్ని పరిశీలిస్తే, దానిలో 'కొంకణం' 
“మొరుగు” పదాలు కన్పిస్తున్నాయి. దీని ఆధారంగానూ, 1715 లో వచ్చి, మత ప్రబోధం చేస్తూనే, 
తెలుగు గ్రంథాల్ని కొన్నింటిని పారిస్‌ నగర గ్రంథాలయానికి 1730 లో ఫాదర్‌లీగాక్‌ (సంజీవ 
నాథస్వామి పేరుతో మత (ప్రచారం నిర్వహించారు) పంపిన గ్రంథాల్లో వేమన పద్యాల సంకలనం 
కూడా ఉండటం, దానితో ఒక పద్యం సప్త దశకం పదార్ని చరిత్ర ఆధారంగా నేమన కాలాన్ని 
ఆరుద్ర నిర్ణయించటానికి ప్రయత్నించారు. తంజావూరి ప్రతిలో వేమన పద్యం. 

“యొడరు రాబ్బుత్ములై యొక్క బోవ్రుతు తొంలో 

రాయనా లమేగా రష్టువడుణూ 

I) ఎొంలలాల్లా an Sosa 

ఎిజ్ఞాయాటిరాయ. ఉ్యయరపేయా" 

లో “మొరుగు" అసాధు పాఠమనీ, 'మొరకు' రాజ్యం అని వేమన ఉద్దేశించి ఉంటారన్నారు ఆరుద్ర, 

(స. ఆం.సా.,పు.ము.౪11.పు.61) ఈఃపద్యాన్ని బంగోరె 'మొరసు' రాజ్యం అనే పాఠాంతరాన్ని 
ఇచ్చారు. శహాజీ పరిపాలనా కాలంలో ఛత్రపతి శివాజీ కుమారుడు రాజారాం చెంజికోటలో ఉండేవారు 
మొగలాయి సైన్యాలు చెంజిని 1691 నుండి 1697 వరకూ ముట్టడించాయి. రాజారాం సహాయార్రం 


254 


శహాజీ సేనలు పంపించవలసిన తరుణంలోనే సేతుపతి తన రాజ్యాన్ని మధుర నాయకరాజులు కల్లోల 
పరుస్తున్నారని మొర పెట్టు కొంటూ సహాయం అర్హించాడు. శహాజీ తన సేనలను చెంజికి పంపించకుండా 
రామనాథునికి పంపాడు. ఆసేనలు శత్రువుల్ని ఓడించి సేతుపతి రాజ్యాన్ని నిలబెట్టాయి. రామనాథునికి 
వెళ్ళి రట్టుపడిన వాళ్ళు మధుర నాయక రాజు 'మొరకు' అన్నదే వేమన చెప్పిన పాఠం అయితే 
ఈ చరిత్ర విషయాలు సరిపోతాయన్నారు. చెంజి కోట మొగలాయి ముట్టడిని తట్టుకోవడనీ, 
"కొంకణం"” లో ఈ వార్త వింతగానే కనబడి ఉండవచ్చనీ ఆరుద్ర అన్నారు. ఇది వేమన పద్యమే 
అయితే, వేమన తంజాపూరు లో 1697 లోపున ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ 
చారిత్ర కోణంతో 'బంగోరో 1980లో ఒక పరిశీలన చేసినా, ఈ విధమైన సమన్వయం కన్పించలేదు”. 
ఆరుద్ర శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రెండు ఉపన్యాసాలిచ్చింది 1981లో నని“మనవేమనిను 
బట్టి తెలుస్తుంది. 'కొంకణం' గురించి వివరిస్తూ ఆరుద్ర మహారాష్ట్రల మాతృదేశం 'కొంకణం' 
మనీ, వేమనకాలంలో మహారా్ర్రాన్ని 'కొంకణం' గా పిలవడానికి అవకాశం ఉందన్నారు. ఈ పరిశీలనలో 
పూర్వకవిస్తుతుల్లో పేర్కొన్న కవుల పద్యార్ని, అంకితం పొందిన వారి కాలాల్ని అనుసరించి, 1678-1693 
ఒక కాలాన్నీ, జంటకవుల కవిస్తుతి వర్షనలను బట్టి, 17వ శతబ్దంగానూ, (బ్రౌను గుర్తించిన కాలం 
1652-1725 లనూ, పరిశీలించి, చివరిగా చారిత్రక ఆధారాలతోనూ పద్యంలో ఉన్న భావాల్ని 
అనుసరించి తంజావూరులో 1697 లోపున ఉండడానికి అవసరం ఉందంటూనే, 1650 నుండి 
1700 వరకూ దేశంలో వేమన సంచారం చేసి ఉండవచ్చునన్నారు.. వేమన మరొక పద్యంలో 
కన్పిస్తున్న 'సప్తదశకం' అనేపదాన్ని అనుసరించి 1697లో తన డెబ్బయ్యోయేట తంజావూరులో ఉండి 
“వరకు రాజ్యం” పద్యం చెప్పారనుకొంటే 1627 ప్రాంతంలో వేవున జన్మించారని 
ఉహించవచ్చునన్నారు. (ము.వే. ,పు.44) దీన్ని సమగ్ర ఆంధ్ర సాహిత్యం, పునర్ముద్రణ ఆర, 
(పు.2.4) లో వేమన కాలాన్ని ధృవీకరించి నట్టు స్పష్టం చేశారు. 


వర్ణించిన వేమన గురించి చెప్తూ, యోగిగానే మన పూర్వులు భావించారు కానీ కవిగా భావించలేదనీ, 
బండారు తమ్మయ్య వాదనతో ఏకీభవించారు. పాశ్చాత్యులైన అబే దుబాయ్‌, బ్రౌనులు పేర్కొన్న 
వేమన కాల నిర్భయాల్నీ పరిశీలించిన ఎన్‌.గోపి, వేమనకాలాన్ని 1650 ప్రాంతంగా నిర్ణయించారు' 
వీటిని పరిశీలించినా ఆరుద్ర మన వేమన (గ్రంథంలోగానీ, సమగ్ర ఆంధ్ర సాహిత్యం (8వ సం.పు.ము) 
లో గాని వేమనకాలాన్ని నిర్ణయించడంలో తన పరిశో ధనకే కట్టుబడటం కన్సిస్తూనే, మరిన్ని ఆధారాలు 
దొరికితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. (మ.వే.పు.42) 


7.2.3. వేమన సలం -కులం- కుటుంబం: 
వేమన జీవితాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి కాలంతో పాటు, స్తలం, కులం, కుటుంబం, 
శాత్త్వక నేపథ్యం వంటివాటిని పరిశీలించడం పరిశోధకులకు,చరిత్ర కారులకు అవసరవువు 
లాయ, భారతీయ సమాజంలో ప్రతివారికీ పుట్టకముందే 'కులం' నిర్ణయమవుతుంది. పుట్టిన 
కులాన్ని బట్టి, పెరిగిన వాతావరణాని బట్టి ఆ వ్యక్తి మూర్తిమత్వం వికాసం చెందుతుంది. స్వయంగా 
255 


వేమన తన పద్యాల్లో, తన ఊరునీ, కులాన్ని చెప్పుకున్న పద్యాలు కన్పిస్తుండడం వల్ల, వేమన 
జీవితాన్ని అర్థం చెసుకోవడానికి సులుభ మవుతుంది. అయితే, పద్యాల్లో పాఠాంతరాలు కన్పించడం 
వల్ల “ప్రాంతం', 'కులం' విషయంలో సందేహలు కూడా వ్యక్తమయ్యాయి. పరిశోధకులు భిన్న 
ఫలితాంశాలను ప్రకటించారు. వేమన కేవలం తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా తంజావూరు వంటి 
అంధ్రేతర._ పాంతాల్లోనూ పర్యటించడం, ఆ భాషల్లోనూ వేమన పద్యాలు కన్పించడం వంటి 
వాటి వల్ల వేమన ప్రాంతాన్ని, కులాన్ని సాధ్యమైనంత విర్పష్టంగా కనుగొనవలసిన అవసరం 
ఉంది. ఈ స్పష్టత సాహిత్య చరిత్రకు చాలా అవసరమవుతుంది. 

ఆరుద్ర తన పరిశీలనలో, వేమన స్థలం, కులం, కుటుంబాలను, వేమన పద్యాలు, ఇతర 
సాహిత్య చారిత్రక ఆధారాలతో పరిశోధించారు. 


'ఒక కవి స్వష్థలాన్ని, అందులోనూ వేమన వంటే చాటుకవి ఉనికి పట్టును నిర్ణయించేటప్పుడు 
కేవలం ఒక పద్యాన్ని పట్టుకొని పాకులాడడం సముచితం కాదు, వే మన తమ పద్యాలన్నింటిలోనూ 
వాడిన ప్టల నామాలను పరిశీలించవలసి ఉటుందని, కొన్ని స్థలనామాల్ని అకారాది (క్రమంలో, 
పద్య సంఖ్యతో సహ విభజించి, పరిశీరించారు.(మ.వే.పు. 112) 

వేమన పద్యాల్లో కన్పిస్తున్న ఫ్టలనామాల్ని పరిశీలించి, 32 (గ్రామ నామాలుగా కనుగొన్నారు. 
(మవే.పు. 114). వీటిలో మళ్ళీ తెలుగు ప్రాంఛాలకు చెందిన (గ్రామాల్ని 21గా గుర్తించారు. మిగిలిన 
శ్రామనామాలను వేమన తన తాత్త్విక భావాల్ని చెప్పడానికి, పద్యాల్లో ఛందస్సుకి అనుకూలంగా 
ఉపయోగించుకొంటూనే “ఉత్తరాన గోదావరి నుండి దక్షిణాన సేతువు (తమిళనాడు) వరకూ, 
తూర్పున దివిసీమ లోని 'మోపిదేవి' నుండి, పశ్చిమాన కొంకణం వరకూ వేమన పర్యటించిన 
ప్రాంతంగా ఆరుద్ర చెప్పారు. (మ.వే.పు.115) ఆరుద్ర గుర్తించిన ఫల నామాలను చూస్తే ఉదయ 
పర్వతం, కంబం, కటారు పల్లె, కదిరి, కంచి, కొండజేడు గండికోట, తిరుపతి, తిరుమల, నందిడుర్గం, 
యూగబింతల, మోపిదేవి, (శ్రీశైలం (పర్వతం) గోదావరి మెదలైనవిగా తెలుస్తున్నాయి. ఇవి ఎక్కువగా 
రాయలసీమ పాంతానికి చెందినవని స్పష్టమవుతున్నాయి. వీటిలో కొండవీడు మూగచింతలను 
బట్టి ప్రాచీన లేఖకులు 'కొండవీటి పద్యం'లో మూగచింతల ఏ కారణాల వల్ల చేర్చారో గాని వేమన 
పూర్వీకుల గ్రామం అదే అయితే, చిత్తూరు జిల్లా వాయిల్పాడు తాలూకాలో గ్రామం బహుశా వేమన 
గారి కుటుంబానికి సంబందించినదే అవుతుంది" అని ఆరుద్ర తేల్చారు. (మవే.పు.1 17). 

ఈ ఫలితాంశంలో ఇంకా కొంత పరిశోదించాల్సిన అవసరం ఉందనే భావాన్ని “అదో అంతలో 
'ఐివలశా ' వంటి సదాలు స్ఫురింపజేస్తున్నాయి. అందువల్ల, ఆరుద్ర తన అన్వేషణను మరింత 
కొనసాగించారు. చారిత్రక ప్రాంతమైన కొండపోడుతో ఎలాంటి వివాదం కన్పించక పోయినా, వేమన 
పేర్కొన్న యూగబింతలవ్యల్లి తోనే పరిశోధనలో ఆరుద్రకి సమస్య కన్చించింది. ఈ యూగబింతలవ్వల్లో 
ఆంధ్రరాష్ట్రంలో మూడు చోట్లే కనిపిస్తుందనీ, వీటిలో ఏ యూగబింతలజ్యల్లు గురించి వేమన 
చెప్పాడనేది ఆరుద్ర పరిశీలనాంశం! 


256 


ఈ స్టలం వేమన పద్యాల్లో భిన్న రూపాల్లో కన్పిస్తుంది. వివిధ పాఠపరిష్కారాలను అనుసరించి 
ఆ పద్యలు కింది విధంగా ఉన్నాయి.(మ.వే.పు.106,107-111). 
“డోర కొండజబీడు ఉబికి. వభ్రియ ఎీదా 
“యూగనీత్కాల్లాయొదటోడుల్లు 
జరు చూడ చూడ నదా యక చూరు 
జబిక్టడాలి రాయు చతుర బే" (01745 467) 


వేమన సూక్తి రత్నాకరం (సంకలనకర్త: రాయ వరపు ప్యూర్ణయావారి (బందరుప్రతిగా ప్రసిద్ది ప్రతిలో... 
“డర కొండవీడు జిక వల్రైముజీఢై 
'యూగబింతవల్లా 'యొదటో అల్లు 


అంనిబూడ బడలుశదా యుక్లిబిగ్రడడరూ 
ఎెక్టైదాబొరాయ ఎర లేమ "బే. నూ. 6569) 


ఇంకా మరికొన్ని పాఠాంతరాలు కన్పిస్తున్న వని ఎన్‌.గోపి గుర్తించిన వాటిని ఆరుద్ర పేర్కొన్నారు. 
7. 'లబూర్‌ బింతవల్హా మొదటి ఇల్లుగ0 1723-504) 


2 'ఊరుకొండవుల్లా ఉంికి వబ్రియలీదా 
“బూక్‌ బింతపల్లా యొదటో యిల్లు 
ఆల్లు రాకోక అదొయె జోలల్ఞ్రందుగ్రంి 1725-646) 


౩ 'యూలబింల్‌ కడకు యుందోరొల్లు 
అర యూడ బిడ్‌లు ఆడా (D 1727-324) 
వీటితో పోటు “వావిళ్ళ వారిసంకలనం'లో పద్యాన్ని ఆరుద్ర గుర్తించారు. 


'ఊరుకొండబీడు శుగికి వబ్రితయబీణా 
“యూర బింతలాల్లా చెలడోటీ బల్ల 

బడ్డి రెడ్డా కల భుదేళుణి తెల్టుదు 

Ir రాయ ad Ja " (ag (1955) మ 1034) 


257 


వీటితో పోటు పారిస్‌ ప్రతిలో పద్యాన్ని కూడా పరిశీలించి “పరష్కురణ" చేసి ఆరుద్ర 
పకటించారుః(మ.వే. పు. 109). 


ర్‌ 


అసలు ్రతిలోపద్యం: పరిష్కరణ పద్యం: 

'విడుకొండ్ల విడు విధి పంచ్చమహోవిధి “వీడుకొండ వీడు వీధి పచ్చిమనవీధి 
మొలక చింత్తలలొన మొదటి యిల్లు మొలక చింతలోన మొదటి యిల్లు 
వెర్రి వెమననంగ వెదాంత వెత్తరా వెర్రి వేమననగా వేదాంత వేత్తరా 
విశ్వదాభిరామ వినరవేమ' (౨) విశ్వదాభిరామ వినురవేమ." 


ఈ పద్యాల న్నింటినీ పరిశీలిస్తే “మూగ సేతకెల్ల “మూగ చింతపల్లి" “మూగ చింతపల్లి” “మూక 
చింతపల్లి" “మూలచింత" “మూగచింతలి “మొలక చింతల" లలో పాఠాంతరాలు స్పష్టమవుతున్నాయి. 
వీటిని ఆధారం చేసుకొని వేమన స్టల నిర్ణయానికి ప్రయత్నించారు. ముందుగా “చింత” పద ప్రయోగాన్ని 
తీసుకొని, అది తాత్త్విక చింతనకు పర్యాయ పదంగా చాలాసార్లు వాడారని “వింతలోనే చింత 
చిన్మయంబు (వే.సూ.ర. 3806) “చింతదీర్చి చూడ చిన్మయ జ్యోతి" (వే.సూ.ర. 389) లను ఆధారంగా 
విశ్లేషించారు (మ.వే.పు.109).యాగంటి వారి వచనాలలో 

“కాంతలా వొలయులోనా 
“బింత్‌ ' మాను వుక్రోగదరా 
“బింల్‌ ' అళలు కొనుట నగగా 
గంటే లింగా 

“బింత్‌ 'భూణి బందు నండారా 
ఆకనొలో కోడితూసా 

బీకటింట్లో వొడ్డులొడోలౌ 
“యూకబిత్తాలో తుడ్దయూణో 
aod లింగా 

యాకయై ఎల్లాల కానెరో 

లలో “బింత్య మూక బిత్తలో 


పదాల్ని చూస్తే తాత్త్విక భావంలోనే ప్రయోగించడం కన్పిస్తుంది. శివకవుల దారిలోనే వేమునకూడా 


పయనించినట్టు చాలా పద్యాలు కన్పిస్తున్నాయి. అంతే కాకుండా యాగంటివారి రచనల్లో ఉదయగిరి, 
చంద్రగిరి వంటి స్టలనామాలు కన్పిస్తున్నాయి. ఈ బాణీనే వేమన కొనసాగించినట్లు కొన్ని పద్యాలు 
కన్చిస్తున్నాయాని కింది పద్యాన్ని పేర్కొన్నారు. 


తొండరేడు యాయ కొండ కూలండయ డలు 
కొండయిల్లు, వనీదీ కొండ ఎల్ల 

తొండబంటో దొరపు కుంటల నడతురా 

బజణాలై రాయ ఎియురలేయు. (అకాడ్వఫీవతి - 287) 

ఈ పద్యంలో శివుని ఇల్లు “కొండ అన్నది వేనున భావమని ఎలా తెలుస్తున్నదో, “జీజూ 
కొండజీడూో పద్యంలో * కొండవీడు " అనడం శివపరమైన అర్థంలోనే గాని, తన స్వంత చిరునామాను 
చెప్పుకోవటం కాదన్నారు ఆరుద్ర (మ.వే.పు.111) అది కైలాసాన్ని ఉద్దేశించిందన్నారు. “కొండ వీటి” 
నే ఎందుకు (ప్రయోగించి ఉంటారనే దానికి సమాధానం చెప్తూ ఆరుద్ర 'యాగంటివారు తమకు 
తెలిసిన మాటల్నే ప్రయోగించినట్లే “కొండవీటి” తోపరిచయం ఉండటం వల్ల, వేమన కూడా తన 
పద్యాల్లో ప్రయోగించి ఉండ వచ్చునని సమన్వయం చేశారు (ము.వే.పు. 112) 

పద్యంలోగల “పశ్ళిమవీధి” అనే ప్రయోగం గురించి కూడా ఆరుద్ర సమన్వయం చేస్తూ, తాత్త్విక 
మైన అర్హంలోనే వాడారన్నారు. శివ ప్రోక్తమైన అరవైనాలుగు తంత్రాల్లో ఒక తంత్రంగా చెప్పి, పూర్వ, 
పశ్చిమ, దక్షిణ తంధ్రాలనే నాటిని పరిశో ధిస్తేవురిన్ని విషయాలు తెలియడానికి అవకాశం 
ఉందన్నారు. (మ.వే.పు. 111) 

ఈ పద్యాన్ని 1824లో బ్రౌన్‌ రాయించిన ప్రతుల్లో కనబడుతున్నా తర్యాత ప్రకటించిన 1829, 
1829 ప్రచురించక పోవడానికి ఆపద్యంలో ఒక గూఢార్రం ఉందని భావించడమేనన్నారు. (మ.వే.పు. 106) 
దాసి; ఉపపత్తిగా బ్రౌన్‌ ఆంగ్రంలో ఇచ్చిన వివరణనూ పేర్కొన్నారు”. 

శివపార్వతులనే శైవులు తవుతల్లి దండ్రులుగా భావించే సంప్రదాయం ఉంది, వేనున “జంగం” 
గా మారిన తర్వాత కైలాసమే తన స్వగృహమనీ, పార్వతీ, పరమేశ్వరులను తన తల్లిదండ్రులుగా 
భావించాడని చెప్పడానికి ఆధారమైన ఒక పద్యాన్ని పేర్కొన్ని, దానికి అన్వయం చేశారు, 

“లల్లి TOMA దండి ఉడళ౭భరండు 

(DWP గాయ అఖిల DORIS 

తనకు బుటేణిల్లు తళళ్ళూాలానంజు 

fro ald చేయా (3. tar, 6 1847) 

ఇంత వరకూ జరిగిన పరిశీలనలో “బింత్‌ “కొండజీడూ “సబ్రియా బీదా ప్రయోగాల 

తాత్త్వాక అర్ధంలో వేమన ప్రయోగించాడని చెప్పునే, “కొండుజీడో వేమనకి పరిచయం ఉన్న స్థలంగా 
ఆరుద్ర పేర్కొన్నారు. “యొలకబింలోొ, “యూగనీత్‌ అనే పదాల్ని లేఖకులు 'మూగచింతల' 
చేసి ఉంటారని చెప్పి, “యూగ బింతలో గురించి పరిశోధన కొనసాగించారు. 


259 


*లేభునరారా ఫూర్ద్చోకులు యూగబింత లాలో ఉండోవారస్తీ ఎప్పడో కొండపేడు వలల 
ఎలి అక. డ వడముటి బీణాలొ స్థిరపడ్డారసూ ఈ వద్భుం బబ పూర్ణ వరిళోధోకులు బాబించారో 
అని (మ.వే.పు.106) పేర్కొన్నా, ఆ పరిశోధకులు ఎవరో ఆరుద్ర వివరాలు చెప్పలేదు. 


పరిశీలన చేస్తే ఈ ఫలితాంశాన్ని చెప్పిన పరిశోధకుడు బండారుతమ్మయ్యని తెలుస్తుందో, 


ఈ పద్యంలో “కొండవీడు తో ఎవరికీ పేచీలేదని, మూగచింత పల్లె ఎక్కడుంది? అని 
ఆరు. అన్వేషణ ప్రారంభించి, 1924 లో చెన్న రాజధాని లోని గ్రామాల నామార్ని జిల్లాల, తాలూకాల 
వింగడింపుతో ప్రభుత్వం ప్రకటించిన వివరాల్ని పరిశీలించారు. వీటిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి 
తాలుకాలోనే “మూగచింతనపల్లె "అని కనపడుతుందని ఇదే వేమన పద్యంలో మూగచింతపల్లె గా 
ఉహించానన్నారు. ఇది సమగ్ర ఆంధ్ర సాహిత్యం (12 వ సంపుటి-తొ.ము.పు:65) లో ఉంది 
కానీ సమగ్ర ఆంధ్ర సాహిత్యం (పునర్ముద్రణ) లో మార్చుచేశారు. అంతే కాకుండా “కొండ వీడు” 
కి శివుడి నివాస స్టలమనీ, తన నివాసస్థలం చెప్పుకోవటం కాదనే వివరాలు కన్పించవు” “కానీ”, 
“మూగచింత పల్లె” లో 'చింత' తాత్త్విక అర్థమేనని 'మనవేమన' గ్రంథంలో ఆరుద్ర 'మూగవింతపల్లె' 
గురించి చెప్పారు! దీన్ని మరింత వివరిన్తూ.... 


డి.చెంగారెడ్డి సిద్దాంత వ్యాసం “చిత్తూరు జిల్లా గ్రామనామాలు - భాషాసామాజకి పరిశీలని ను 
బట్టి" మూగటింతసో అనే పదం “యూగబింతలోగా రూపాంతరం చెందిందనీ, చంద్రగిరి తాలూకాలోనే 
కాకుండా, వాయల్పాడలో కూడా ఒక “యూగాబింలలో ఉన్నట్టు అదనపు ఆకరం లభించిందన్నారు. 
నెల్టురి జిల్లా కందుకూరు తాలుకాలో ఒకటీ, పాదిలి డివిజన్‌లో ఒకటీ ఉన్నట్టు వెన్న రాజధాని 
'గ్రామనామాల్లో కనపడతాయి (మ.వే.పుః107) వీటిని బట్టి పరిశోధన చేసి, వేమన తన పద్యాల్లో 
వాడిన స్థలనామాల్ని 33గా గుర్తించారు. వీటిలో మళ్ళీ 12 మాత్రమే తెలుగు ప్రాంతాల్ని తెలిపే 
గ్రామనా మాలుగా పేర్కొన్నారు. వీటితో పాటు వేమన పద్య తాళ పత్ర ప్రతులు లభించిన భౌగోళిక 
వివరాల్ని పరిశీలించారు. * చేయణగారి భ్రూర్డీ కులు చంద్రగిరి రాద్బుంలో యూగబింతల రాణీ, 
యూగబింతల కలో ఉండేవారు ఉత్తరోత్తరా తొంద బీటీ రాబ్బంలోణసో రాజి FORE 
రాబ్బుంలోనిక రాణి లన ఎల్భాందూ వూర్చ్దువరళోధకులలార భుశయూ భాఎింబో బట్టు! 
అన్నారు (మువే.పుః 118) 


లె చేమవష 


ఆరుద్ర పరిశోధనలో చిత్తూరూజిల్లా చంద్రగిరి దగ్గర మూగ చింత పల్లె వేమన పూర్వీకులదనేది 
ఫలితాంశం, అయితే, రాళ్ళ పల్లి, వారిని బలపరిచిన ఎన్‌.గోపి చెప్పిన “రాయలసీమ” లోనే వేమన 
పూర్వీకులు ఉండేవారనేది స్పష్టమవుతుంది" . రాళ్ళపల్లి, ఎన్‌.గోపీ లు వేమన పద్యాల్లో వాడిన 
పదజాలం ముఖ్యంగా మాండలిక పదాల వల్ల నిర్ణయిస్తే, ఆరుద్ర, వేమన పద్యాల్లో కన్పిస్తున్న స్థలనామల్నే 
ప్రధానంగా పరిశీలనకు తీసుకున్నారు. దీనితో పాటు వేమన పర్యటించిన స్థలాన్ని కూడా ఆరుద్ర 
వివరించ గలిగారు. ఉత్తరాన గోదావరి నుండి దశ్షిణాన సేతువు వరకూ, తూర్పున దివిసీమలోని 
మోపిదేవి నుండి పశ్చిమాన కొంకణం వరకూ వేమన పర్యటించిన విస్తృత దేశమని చెప్పు వచ్చునని 


260 


డాన్ని ఆరుద్ర, వేమన పలనిర్ణయంలో ఫలితాంశంగా తెలుస్తుంది. కానీ, సమగ్రఆంధ్ర సాహిత్యం 
(పునర్ముద్రణ మూడవ సంపుటి ఫు.317) లో (శ్రీనాథుడు గురించి చర్చిస్తూ "(జలం అడోవార 
శుండి తూరు నయు(దం దాకా ఎిక్టరింబిళ నీయుశు ' వొకనాడు' అఖిపీలిబేవారూ అన్నారు. 


చిత్తూరు జిల్లాలోని 'యూగబింలోలో లేదా 'యూగబింలల వల్లె పాకనాటికి చెందిందని 'మన 
వేనున'లో పేర్కొన్నారు. (మువే.,పు:121). ఆరుద్ర పేర్కొన్న పైరెండు అంశాలు బౌగోళకంగా 
'పాకనాటి' ని నిర్దేశించటంలో వైరుధ్యాలు కన్పిస్తున్నాయి. శాసనాలు, సాహిత్య ఆధారాలతో కుందూరి 
ఈశ్వరదత్తు తూర్పున సముద్ర తీరం నుండి ఉత్తరాన కందుకూరు, దశ్నిణాన నెల్లూరు జిల్లాలలో 
వెంకటగిరి, పశ్చిమాన ఉదయగిరి తాలూకాల మధ్య భాగాన్ని" వొకనాడా గా భావించ వచ్చునన్నార' 
నెల్లూరు వెంకటగిరి, ఉదయగిరి తాలూకాల భూభాగమని “ఒక ఊరు" గ్రంథంలో యార్లగడ్డ బాల 
గంగాధర రావు పేర్కొన్నారు. 

వీరి అభిప్రాయాల్ని పరిశీలించినా “వొకనాటో కీ, చిత్తూరు జిల్లలోని చంద్రగిరికి సంబంధం 
లేదని తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పాకనాటి రెడ్డు ఉండ వచ్చు కానీ, పాకనాటికి చెందిన 'మూగ 
చింతపల్లి వేమన పూర్వీకాల స్థలంగా గుర్తించటం చారిత్రక ఆధారాలు అసమంజసమంటున్నాయి. 


ఆరుద్ర వేమన స్థలాన్ని నిర్ణయించటానికి చేసిన పరిశీలనను గమనించినట్లయితే, “కొండవీడు” 
“మూగ చింతల పల్లి” లలో గల పదాలకు వ్యాఖ్యానం చేశారు. వీటిని తాత్త్విక అర్ధంలో నేవేమన 
ప్రయోగించారనీ మళ్ళీ, “కొండువీడు” తో వేమనకు పరిచయం ఉండటం వల్లనే ఆగ్రామాన్ని 
పేర్కొన్నారనీ, అది చారిత్రక స్థలమన్స, దానితో వివాదం లేదన్నారు. “మూగ చింతల” “మూగ చింతల 
పల్ల లను తాత్త్విక అర్ధంలో వ్యాఖ్యానిస్తునే, ఆ ఊర్లు ఎక్కడ ఉంటాయో కూడా పరిశీలించారు. 
పరిశోధనలో అన్వేషణ అనేది దీనిలో కన్పిస్తున్నా, 'స్పష్టత' విషయంలో “పాకనాడు" ని గుర్తించటానికి 
మరింత శాస్త్రీయత అవసరమవుతుంది. 

ఒంగోలు తాలూకాలో ఈ పేరు (మూగచింతపల్లి) తో ఒక (గ్రామం ఉందని శేషాద్రి రమణ 
కవులు, కడప జిల్లాలో ఉందని రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ పేర్కొన్నారు కడప జిల్లాలోనిది కాదని 
నెల్లూరు జిల్లా పొదిలి తాలూకాలో 'మూగచింతల' అనే గ్రామమున్నదని, పూర్వమిది కొండవీటిసీమలో 
చేరి ఉండచ్చునని బండారుతమ్మయ్యలు భావించారు. 

ఎస్‌, సుభాని పరిశోధనలో పల్నాడు దగ్గర కారెంపూడి సమీపంలోని “చింతపల్లి” నే వేమన 
పేర్కొన్న “మూగచింతలపల్లై' అనీ, అదే వేమన జన్మస్టలమని, నివాస స్థలం “కొండ వీడు గా 
నిర్ణయించారు. కానీ, దీనిలో నివాన స్థలం తప్పు మిగిలినవి వాదానికి నిలబడని అంశాలు. 

మొత్తం మీద పరిశీలించినట్లయితే వేమన స్థలనామాల్నీ, పద్యాల్లో కన్పించే మాండలిక శబ్బాల్ని 
బట్టి రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడనీ, “కొండ వీటి" కి వలస వచ్చి ఉంటాడనే నిర్ణయం 
సమంజస మవుతుంది. 


261 


7.2.4.వేమన దార్భినిక పరిణామం- ఆరుద్ర దృక్పథం: 


“వేమన్న భౌతిక జీవితాన్ని గూర్చి కొంచమైనా చెప్పడానికి వేమన పద్యాలే ఆధారం. ఏకవి 
కవిత్వమయినా, కొంతవరకు అతని ఆత్మకథ వంటిదే. కవి అభిరుచులు, అభ్యంతరాలు, పుట్టి 
పెరిగిన వాతావగణం, స్వభావాన్ని తీర్చి దిద్దిన పరిస్టితులు, అభిప్రాయాలు, వాటి పరిణామం మొదలైన 
వన్నీ భావుకుని రచనలలో ఏదో ఒక ప్రమాణంలో, రూపంలో బయట పడక తప్పుదు. కాని 
వేమన వంటి ఆశుకవిని గూర్చి ఆధారాల మీద నిర్మించే ఉహా సౌధమే కాని, తిరుగులేని సాశ్ష్యలను 
ప్రదర్శించడం కష్టం. వేమన వంటి వారి జీవితాన్ని గూర్చి చెప్పుకునే కథ, కదిలే అలల మీద నీడ 
బొమ్మేకాని, స్థిరమైన బిత్తికా చిత్రం కాదు. ఇంత వరకు ఈ పనిలో కృత కృత్యులైన వారిలో (శ్రీ 
రాళ్ళపల్లి, (శ్రీ నార్ల, (శ్రీ ఆరుద్ర ముఖ్యులు అని ఎన్‌.గోపి పేర్కొన్నారో. 


శ 

వేమన భౌతిక జీవిత నిర్మాణం ఎంత కష్టంతో కూడిన పనో అంత కంటే అధిక కష్టంతో 
కూడింది అతని తత్వాన్ని దర్శింప చేయ గల్లటం. భౌతికనిర్మాణం కంటే మానసిక నిర్మాణం 
శ్రీప్రతతో కూడింది కదా. పైకి పంచేంద్రియాలకు అందనిది. వాటిని నడిపించేది వేమన గురించి 
పరిశోధనలు చేసిన వారందరు ఆయన తాత్త్వికదర్శనం ఏది? అని ప్రశ్నంచుకొంటే అనేక సమా ధానలు 
చెప్పారు. ఆరుద్ర భావాలు: ప్రభావాలు" అన్న వ్యాసంలో వేమన తత్త్వంలో ఆలోచన ధోరణిలో 
కలిగిన పరిణామాల్ని దర్శించారు. దానికి నాటి చారిత్రిక ఆధారాలు, సమకాలీన సాహిత్యం. సమాజ 
స్థితిగతులు, లభిస్తున్న వేమన పద్యాల్లో వేమన వ్యక్తపరిచిన అభిప్రాయాలకి అందిపుచ్చుకొని వేమన 
తత్త్వాన్ని వివరించారు. 


వేమన జన్మతః శైవుడని తెలుస్తుంది. వేమన కాలానికి రాయలసీమ ప్రాంతంలో వీరశైవం ప్రచారంలో 
ఉంది. సామాన్య ప్రజలకోసం వారి భాషలో ద్విపద కావ్యాలని, గేయాలని వీరశైవం ప్రోత్సహించింది. 
కర్నూలు జిల్లాలోని యాగంటి పల్లె ఉంది. ఆ (గ్రామంలో స్తిరపడి యాగంటి లక్మయ్య ఉన్నాడు. 
ఆయ" తత్త్యాల ప్రభావం బాల్యంలోనే వేమనపై పడింది. ఆయన సు ప్రసిద్ధ శైవ సంకీర్తనలు రాశారు. 
ఆ కీర్తనల్లోయాగంటి గురుడు, యాగంటి హరుడు, యాగంటి శివుడు ముద్రలు కనిపిస్తున్నాయి. 
వేమన పద్యాలపై యాగంటి శైవ సంకీర్తనల ప్రభావాన్ని ఆరుద్ర గుర్తించారు. అలాగే యాగంటి 
భావాలకి వేమన విస్తరించి పద్యాలు రాశారు.(మ.వే.పు. 49,57) 


వేవున వుతం: 


నిత్యాన్వేషి అయిన వేమన జ్ఞాన తృష్లని శైవం సంతృప్తి పరచ లేక పోయింది. వారు గిరిగీసుకొని 
శైవులు కాని వారిని నిందించటం శైవంలోని లోపాలు, అనటం పైగా శైవం వచ్చిన ఉద్దేశం వారిని 
'భవులు' వెనక్కి పోవటం లింగా ధారులకన్న దొంగలు లేరనే స్థాయికి వచ్చి శైవాన్ని, చివరికి యాగంటి 
వారిలోని లోపాలకి కూడా తిరుగుబాలు చేసి (మ.వే.పు.75) జైనం వైపు పయనించాడు. వీర శైవులకు, 
జైనులకి పడదు జైనాన్ని అన్యమతంగా శైవులు భావిస్తారు. 


“ అశ్యబుతము కన్న శధైకయమైన యతయు 
లింగ యలతయు కన్నలేయ జగతి 
లింగ దారికన్న దొంగలు లేరణూ ॥ఎిళ్ల॥ 


వీరశైనంలో కులభేదాలు లేవు. అందరిదీ ఒకే వర్గం. కాబట్టి లింగ ధారుల మతం అన్యమతం 
కన్నా అధికంగా వేమునకు కనిపించింది. అయితే జైనంలో వేమనని ఆకర్షించింది భూతదయ, 
అహింస జీవహింస ఏ రూపంలో ఉన్నా, దాన్ని చేయకూడదనేది సిద్ధాంతం. (మవే,పు.60) ఈ 
ప్రభావం తోనే “జీవి, జీవి జంప శివుని జంపుటేయగు జీవహింసకులకు చిక్కునా మోక్షంబు" అని, 
చెప్పి, 
చంవదరిన యట్టి తుళు తనచేత 
చిక్కిశేణి కీడు సేయరాదు 


వానర మేలు చేసి ొత్మున్నచంపుటో 


అన్నాడు. ఈ భావాల్లో పరిణితి కనిపిస్తుంది.(మ.వే. ,పు.62) “ వేమనపై జైన ప్రభావం ఉండటానికి 
అవకాశం తక్కువ. ఆంధ్రదేశంలో అప్పటికి జైనం ఉందో లేదో అని అనుమానం అని రాళ్ళిపల్లి 
వారు అన్న దానికి ఆరుద్ర సప్రమాణంగా (పు.63-67) బౌద్ధంకన్నా ముందు ఆంధ్రదేశంలో జైనం 
ప్రవేశించిన తీరు వేమన కాలంలో ఉన్న జైన వసతులు, వీరశైవులు, బ్రాహ్మణులు నాశనం చేసిన 
కొన్ని జైన వసతుల వివరాలు, ఇందులో అందించి వేమనపై జైన మత (ప్రభావం ఉంది అని 
నిరూపించారు. వేమనలో చార్వాకం లోకాయత (ప్రభావాల్ని ఆరుద్ర సోదాహరణంగా నిరూపించారు. 


వేమన దార్శినిక పరిణామాన్ని సమకాలిక అంశాల్ని ఆధారం చేసుకొని రూపొందిందని నిరూపించారు. 


7.3. స్పజనాత్మక పరిశోథకుడుగా ఆరుద్ర 


“హాదా ఎయర్డు 

మొదడు కలదో ఎతుర్ధు 

అొట్టు శెళ్చైలొ శ్రుర్ణ 

ఓ కూశలబ్ముో”, 

ఇది ఆరుద్ర 'కూనలమ్మపదాల్లో' చెప్పిన ఓ పదం. విమర్శకి హృదయం, మెదడులతో ఉండే 
సంబంధాన్ని సూచనా మాత్రంగా చెప్తున్న కూనలమ్మపదమిది. విమర్శకైనా, పరిశోధనకైనా కేవలం 
మెదడుతో మాత్రమేపని అనుకోవటం సరికాదు, విమర్శ, పరిశోధన రెండింటిలోనూ సృజనాత్మకత 
ఉండాలి. అలాంటిప్పుడే అది వాస్తవాన్ని బహిర్గతం చేయడంలో కవి పయనించిన దారిలో పయనించడానికి 
చాలా వరకూ దోహదపడుతుంది. ఇది 'భావుకత' వల్ల సాధ్యమవుతుంది, కషి (చ్రయాశాం చేనీణ 
యర్దాల్డ్‌ ఎజద్ధి కుడూ వడకశాల నొగించాలి అలా కపిలో (వయాడాం బేజరగలగ గ్‌ 2110460౧) 
నొత్ముయే భాశ్రకతో. ఈ భావుకత కేవలం విమర్శకునికే కాకుండా పరిశోధకునికీ అవసరమవుతుంది. 


263 


ముఖ్యంగా గ్రంథపరిష్కరణ పరిశోధన లో ఈ భావుకత చాలా ఉపయోగపడుతుంది. విమర్శ 
పరిశోధనల్లో ఉండవలసినంత భావుకత ఉంటేనే అది సృజనాత్మకత కలిగిన విమర్శ/ పరిశోధన 
అవుతుంది. ఎంత ఉండాలనే దానిపైనే అది కేవల సృజనాత్మక రచనగా అవుతుందో విమర్శ, 
పరిశోధనగా భావింపబడుతుందో తెలుస్తుంది. 


ఆఎద్ర చేసిన పరిశోధనల్లో ఉన్న, సృజనాత్మక తత్త్వం వల్ల వ్యాసాన్ని సహితం హృద్యంగా చదివించగలిగే 
శైలిని ఏర్పరుచుకోగలిగారు. కొన్ని సార్లు పఠనాసక్తిని పెంపాందించాలనే తపనతో కొన్ని వింత 
చర్చల్ని కూడా పెట్టడం వల్ల 'పరిశోధన' విషయాలు ఉన్నప్పటికీ, ఆ సీరియస్‌నెస్‌ తగ్గి, పత్రికల్లో 
సాధారణంగా (ప్రచురించే 'చర్చావ్యాసాలు' గా వాటిని భావించ వచ్చనే ఆలోచనకు దారితీసే అవకాశాలు 
ఉన్నాయి. తన భావాల్ని వివరించడంలో ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా, రాసిన ప్రతీవ్యాసాన్నీ 
“పరిశోధనిగా పరిగణించలేక పోయినా, తనకు తోచిన, విషయాన్ని పత్రికా ముఖంగా ప్రజల ముంగిటకు 
తేవాలనే ప్రయత్నం మాత్రం ఆరుద్ర వ్యాసాల్లో కన్పిస్తుంది. ఈ ప్రయత్నంలోనే 'జనరంజకత్వం' ఇమిడి 
ఉంది. 'జనరంజకత్వమినేది కొన్నిసార్లు చాలా చిన్న విషయాన్ని కూడా విపులంగా చర్చించే పద్ధతిలో 
ఉండొచ్చు. సాధ్యమైనంత సులభమైన పద్ధతిలో అవగతం కావాలనే ఆశయం దీనితో ఉండటం 
వల్ల, విస్తరించ బడుతున్నట్లు కూడా అన్పించవచ్చు. జనసామాన్యంలో ఉన్న అనుమానాన్ని, నమ్మకాల్నీ 
కూడా జతచేసి తనదైన అభిప్రాయాన్ని స్తిరీకరించే దిశలో ఉంటుంది. శాస్త్రీయ మైన ప తిలో 
కొనసాగుతూనే గతంలో వెలువడిన కొన్ని ఫరితాలను ప్రామణికంగా స్వీకిరిస్తున్నట్టు అన్పిస్తున్నా, 
వాటికంటే ప్రజల్లో “నమ్మకం” కల్గించేటట్లు, ఆసక్తిదాయకంగా కొనసాగుతుంది. “ ప్రమాణాలు అంటే 
స్థిరంగా కలకాలం నిలిచిపోయేవని కాదు. కానీ, సంఘర్షణ నుంచి నూతన చైతన్యమావిర్భవించినట్లే 
కాలమాన పరిస్థితులనుబట్టి భావనలు, సిద్ధాంతాల్లోనూ మార్పులు వస్తుంటాయి. అయితే, అప్పటికి 
ఉన్నవిలువలు, (ప్రమాణాలనేవే తాత్కాలిక కొలబడ్ధలుగా గ్రహించటం సర్వసాధారణంగా 
జరుగుతుంటుంది. కనుకనే జనరంజకత్వాన్ని నిర్ణయించడంలో కూడా కొన్ని అతణాల్ని 
ఏర్పరుచుకొవడమనేది, గతంలో 'జనరంజకరచనలు' గా భావింపబడినవారి రచనలనుండి గ్రహించడమే 
అవుతుంది. పండితపామర జనామోదయోగ్యమైన పద్దతిలో ఏదైనా ఒకవిషయాన్ని అందించడానికి 
చేసే ప్రయత్నం “జనరంజక రచనలో ఉంటుంది. ఆరుద్ర వ్యాసాల్లో ఈ లక్షణం కన్పిస్తుంది. 


7.3.1 ప్రమాణాలు, కాలామసరణాలు: 

మార్పుకి తప్ప ప్రతిదానికీ మార్పు ఉంటుందని భావించే ప్రస్తుతకాలంలో, భావనలు, సిద్ధాంతాలు, 
ఏర్పరుచుకున్న ప్రమాణాలు ఆయా కాలాలను బట్టి కొత్త ప్రమాణాలు రూపాందుతుంచాయి. 
సంఘర్షణ నుండి నూతన వైతన్య మావిర్భవించినట్లే, కాలమాన పరిస్థితులను బట్టి ఆలోచనల్లో 
కొత్త ధోరణులు వస్తుంచాయి. ఆరుద్ర చేసిన పరిశోధనలు “ఇలాగే ఉండాలంటే అవే నియకత్రార్ని 
పాటించడం జరిగిందా? కొత్త మార్గాలనేమైనా అన్వేషించాడా? అనేది, కొన్ని ప్రమాణాలను బట్టి 
నిరూపించడానికి ప్రయత్నించ నలసి ఉంటుంది. 'ప్రామాణికత' అనేది కాలాన్ని బట్టి మారడం, 
విలువల్లో నూర్చులు రావడం జరిగినా, అప్పటికి ఉన్న విలువలు, ప్రమాణాలనేవే తాత్కాలికంగానైనా 


264 


కొలమా నాలుగా గ్రహిస్తుంచాం. అవి మాత్రమే కొలమానాలు కాక పోయినా, వాటికంచే కొత్త 
ఆలోచనలూ, తత్కాల శాస్త్రీయ పద్ధతులు, నిరూపణలూ వచ్చేవరకూ "కొన్ని" ప్రామాణిక విలువలుగా 
అ సూత్రాలు, ఆ సిద్ధాంతాలు తమ ఆధిక్యతను నిలబెట్టుకుంటూనే ఉంటాయి. వీటిని ఆధారం 
చేసుకొనే విలువలు నిర్ణయం చేయడం, చారిత్రక దృష్టిని ప్రదర్శించటం జరుగుతుంటుంది. 
మార్క్‌సిధ్దాంతం వచ్చేవరకూ ప్రపంచంలో కొన్ని సిద్ధాంతాలు ఆధిక్యతను చెలాయించాయి. 
మార్క్స్‌సిడ్ధాంతంతో ప్రపంచ వ్యాప్తంగా పాతుకొని పోయి ఉన్న 'విలునలు ప్రమాణాలు- సిద్ధాంతాలు 
ఒక్కపారిగా పటాపంచలై పోయాయి. మార్క్స్‌సిడ్ధాంతం కంటే గొప్ప సిద్ధాంతం ఏదైనా వచ్చేవరకూ 
ఈ సిద్ధాంతమే. ప్రపంచా వ్యాప్తంగా తన ఆధిక్యతను చెలాయిస్తుంటుంది. మార్క్స్‌స్టు సిద్ధాంతానికి 
వ్యతిరేక దిశలో ' పోస్టమాడర్నిజమ్‌' వచ్చిందని చాలామంది భావించినా, అది పుట్టుకలోనే మరణమున్న 
సిద్ధాంతంగా విమర్శంచిన వారూ ఉన్నారు. అయితే ఇప్పటివరకూ తెలుగులోగానీ, ప్రపంచవ్యాప్తంగా 
గాని మార్క్సిస్టు సిద్దాంతాన్ని 'డీ' కొనగల సిద్ధాంతం రాలేదనే చెప్పవచ్చు. పిండితార్థ మేనుటంటే, 
విజ్ఞాన పరిధి విస్తరించే నేపథ్యంలో “ప్రమాణాల్లో” భేదం కన్పించి, భావనలు, నూతన సిద్దాంతాలు 
వస్తుంటాయి. ఈ అవగాహనతోనే ఆరుద్ర రచనల్లో, ముఖ్యంగా పరిశోధనాత్మక రచనల్లో ఇది 
మరింత స్పష్టం కావాలంటే సృజనాత్మక రచనకూ, సృజనాత్మక పరిశోధనకు మధ్యగల వ్యత్యాసార్ని 


గుర్తించ వలసి ఉంది. 
7.3.2. సృజనాత్మక రచన: 


న్ని తీసుకొని, దాన్ని హృద్యంగా వర్తించ గలిగినట్లయితే 


వాస్తవ, అవాస్త వికమైన ఏదైనా ఒక ఇతివ్య 
చాన్ని సృజనాత్మక రచన అనవచ్చు. కవిత్వం, కథ, నవల, గేయం, నాటిక, నాటకం వంటి ప్రక్రియలకి 
ఇటువంటి ఇతివృత్తాలు/ వస్తువుగా గ్రహించవచ్చు. కేవల కాల్పనిక వస్తువు/ ఇతివృత్తం తో విమర్శించిన 
సాహిత్యం కూడా సృజనాత్మక సాహిత్యంలో ఒక విభాగం అవుతుంది. వాస్త్రవేతివృత్తాన్నే 'వస్తువు'గా 
గ్రహించినా, తన భావనా బలంతో, తనకున్న (ప్రత్యేకశైలితో అలరింపజేసి ఆలోచనకు పురిగొల్చే 
పద్ధతికూడా సృజనాత్మక సాహిత్య విభాగంలో ఉంది. అయితే, గమనించ వలసిందేమిటంచే, ఈ 
ప్రక్రియల్లోని సృజనాత్మక రచన పాఠకుణ్ణి/ ప్రేకకుణ్లి ఆహ్లాద పరచడమో, ఆనందింప జేయడమో 
మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్రక్రియల్లో కన్పించే సృజనాత్మక ప్రతిభ 
రచన మొత్తంలో ఆలోచనకు అవకాశం ఉన్నప్పటికీ, ఆలోచన ద్వితీయ ప్రాధాన్యాన్నే సంతరించుకొని, 
అక్కడక్కడా శాస్త్రీయమైన, హేతుబద్ధమైన తార్కికత మెరపులా వచ్చిపోతుంటుంది. కేవలం ప్రతిమాట, 
ప్రతి వాక్యం, ప్రతి సంఘటనా వాస్తవం పైనే ఆధారపడికొనసాగినా, వర్షనల్లోనూ, సన్నివేశ కల్చనల్లోనూ, 
కొన్నసార్లు స్థల, కాలాల్లోనూ, ముగింపుల్లోనూ, లడ్యనిర్ణేశంలోనూ, ఆ రచన సాగించిన వారి వైయక్తిక 
ఊహ ఆకాంక్షకు అనుగుణంగా వస్తువు మారడమో, పాత్రలు రూపాందడమో జరిగే వైపుగా సృజనాత్మక 
నైపుణ్యం పయనిస్తుంది. ఎంత చారిత్రక విషయాన్ని తీసుకున్నా సాహిత్యవిలువలకు, శిల్పానికే 
ప్రాధాన్యతనిస్తూ రచనా నిర్మాణం కొనసాగించడం కేవల సృజనాత్మక రచనల్లో కన్పిస్తుంది. అంటే 
దీని లక్ష్యం తటిల్లతలా ఓ నూతన భావననో, అభిప్రాయాన్నో అందించేసి, మళ్ళీ హృదయాప్లోదం 


265 


వైపు వెళ్ళిపోతుంది. కానీ, సృజనాత్మక పరిశోధన లక్యంతో రచనా శైలికూడా భిన్నంగా ఉంటుంది. 
హృదయాప్లోదం నుండి మేధో వికసన, తార్కికత, సిద్ధాంతదర్భనం కల్గిస్తుంది. 
7.3.3. విమర్శ, పరిశోధనలలో సృజనాత్మకత: 

హృదయం లేని బౌద్ధిక వ్యాపారాన్ని, బౌద్ధిక వ్యాపారం లేని హృదయాన్ని ఏరచన నుండీ వింగడించి 
ప్రత్యేకంగా చూపలేక పోయినా, వీటి ప్రాధాన్యాంశ వివక్షను బట్చే ఆ రచన మేభోగత విభాగంలో 
చేరుతుందా? హృదయగత విభాగంలోకి చేరుతుందా? అనే దాన్నను సరించే విభజన అనేది 
జరుగుతుంటుంది. అలా విభాజితమైనవే కవిత్వం, కథ, గేయం, నవల, నాటిక, నాటకం వంటి ప్ర క్రియలన్నీ 
ఇవన్నీ సృజనాత్మక విభాగంగానే పరిగణిస్తుండటం జరుగుతుంది. ఈ విభాగమే హృదయగత 
విభాగం. దీని ప్రధాన లక్ష్యం మానసిక ఉల్లాసాన్నీ, మనోవికాసాన్ని కల్గించడం. అంటే ఆనందం 
ప్రధాన ప్రయోజనమవుతుంది. ఇక విమర్శ, పరిశోధన వంటివి బౌద్ధిక వ్వాపారమైనవిగా ఖావించడం 
జరుగుతుంది. నీటిలోనూ సృజనాత్మక నైపుణ్యం ఉన్నప్పటికీ, మేధో గతమైన వ్వాపారం (పని) కావడం 
నల్ల బుద్దికుశలతకు పాధాన్యతనిస్తుంది. తార్కిక శక్తికీ, నిశ్లేషణకూ, నూతన విషయాల అన్వేషణకూ 
ప్రధాన వాహికగామారుతుంది. ప్రతిభావంతులైనవారు వీటిలోనూ సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించి 
హృదయాహ్హాదానికీ తోడ్పడుతుంటారు. కానీ ఇక్కడ ఇది ప్రాథమిక స్థావాన్ని పొందడం మాత్రం 
జరగదు. ఇది ఎటువంటిదంటే, ఒకే పనిని అనేకమంది చేసినా కొంతమంది చేసిన పని మాత్రమే 
అనుకూలంగానో, ఆకర్షణీయంగానో, అర్హవంతంగానో కవ్పిస్తుండడానికి కారణం ఆ పనిలో సృజనాత్మకత 
ప్రతి ఫలించడమే కారణం. ప్రతిదానిలోనూ 'సృజనశీలత' అనేది ఒకటి ఉంటుంది. అయితే, అది 


ట్ర 
ఎంత వరకూ ఉండాలో, దాని పరిధి మించకుండా సృజనశీలతను ప్రదర్శించినపుడే, దానిలో ఉన్న 
క్రి 


మెరుగుకి విలువ ఏర్పడుతుంది. కేవల సృజనాత్మక రచనల్లో శాస్త్రీయ, హేతుబద్ధమైన తార్కిక 


న శీలతనే కొనసాగించినట్లయితే దాని లక్యమే దెబ్బతిని దీన్ని మరింకో దేనిలాగా, 


కేవలం స్స 
పిలవవలసి వస్తుంది. 

ఒక వాస్తవ అవాస్తవ విషయాన్ని (వస్తువుని) తీసుకొని పాఠకులకి ప్రేక్షకులకి ర 
అందించటానికి ఏవేవో ప్రతీకలతోనో, ప్రయేగాలతోనో రచన కొనసాగించినట్లయితే, దాన్ని విమర్శకుడు 
విక్లేషించాలంటే, సాండిత్యంతోపాటు, సమకాలీన అంశాలసట్ల అవగాహన, రచనను అర్థం చేసుకోగలిగే 
సామర్థ్యం, ఆ రచనా నిర్మాణ శిల్ప పద్దతుర్ని హృదయగతం చేసుకోగల భావనా బలం ఆ విమర్శకుడికి 
ఉండగలగాలి. అలాంటి భావనా బలం వల్ల ఆ రచనలో ఉండే విశిష్ట లక్షణాల్ని తనడైన సృజన 
శీలతతో బహిర్గతం చేయగలుగుతాడు. ఒక్కొక్కసారి ఇలాంటి గొప్పభావనా బలం గల విమర్శకుడు, 
ఆ రచన చేసిన వారికంటే కూడా పాఠకుర్ని లోతుల్లోకి, తీసుకొని పోగలిగేది ఈసృజనాత్మ ప్రతిభ 
మాత్రమేనని గమనించాలి. విమర్శకుడిలో ఉండే సృజనాత్మక శక్తి ఆ రచనాకారుని భావననో, 
అభిప్రాయాన్నో, వైపుణ్యాన్నో, అవగాహననో, పాండిత్యాన్నో, అవగాహనా రాహిత్యాన్నో బహిర్గత 


266 


పరిచి, తనదైన ఆలోచనలతో వ్యాఖ్యానించేలా చేస్తూ, హేతువుని లక్ష్యంగా చేస్తుంది. అభిరుచి 
విమర్శలోనో, నిబద్ధ విమర్శలోనో అయితే వస్తు విష్టకంటే, వ్యక్తి నిష్టకు ప్రాధాన్యత నివ్వడం 
వల్ల స్వీయ అనుభవాలతో నిర్ణయాలు, విశ్లేషణలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, 
కేవల సృజనాత్మక రచన వంటి స్వీయ నిర్ణయాలు విమర్శకులు కూడా చేస్తే, అది విమర్శ అనిపించుకోవడం 
జరగదు. నిమర్శకు సృజన ఉపయెగసడాలి కాని, సృజనకే విమర్శ అంకితం అయిపోకూడదు. అక్కడక్కడా 
ఆరుద్ర రచనల్లో “విమర్శకుడు' కన్పిస్తుంటాడు. మొత్తం మీద రచనలన్నింటినీ, పరిశీలించినప్పుడు 
పరిశో ధకుడికి ఉండే లక్షణాలే అధికంగా ఉండటం గమనించవచ్చు. ఆరుద్ర పరిశోధనల్లో 'సృజనాత్మక 
పరిశోధన'(Creative Research) విశిష్టంగా కన్పించే అంశం. వినుర్భలో వస్తుతత్త్య నిరూపణ 
కెంత ప్రాధాన్యత వుందో, పరిశోధనలో సోపపత్తిక నిరూపణతో యధార్థతకు అంత నిబద్ధత 
అవనరమవుతూనే సృజనాత్మకతను ప్రదర్శించవలసి ఉంటుంది. ఈ సృజనాత్మకత అనేది పరిశోధనకు 
ఖచ్చితంగా ఉండవలసిన లక్షణమని పరిశోధకులు భావించటంలేదు. కానీ, ఆధునిక పరిశోధనల్లో 
సృజనాత్మకత కూడా ఉండటాన్ని కొంతమంది పరిశోధకులు గుర్తిస్తున్నారు”. ఆధునికులు పరిశోధనలో 
కూడా సృజనాత్మకతను కోరుకొంటున్నారనేవారూ కన్పిస్తున్నారు” అయితే 'స్పజనాత్మక పరిశోధన 
పట్ట' చర్చ జరగవలసి ఉందనేవారూ ఉన్నారు”. కేవలం పరిశోధనలో మాత్రమే కాకుండా విమర్శలో 
సృజూత్మకతను బట్టి కూడ సృజనాత్మక పరిశోధనకు కొన్ని మౌలిక భావవలు కన్పిస్తున్నాయి. విమర్శలో 
స్పజనాత్మకతను వడలిమందేశ్వరరావు వివరించాడానికి ప్రయత్నిస్తూ ఎట్టి విమర్శలోనైనా కొంత 
సృజనాత్మకంగా, కొంత వస్తాశ్రయంగానూ ఉంటుంది. అందులో సృజనాత్మకమైన అంశం మన 
గుండెలను తాకుతుంది. వస్తాశ్రయమైన అంశం మన గుండెలను తాకుతుంది. వస్త్వాశ్రయమైన 
అంశం మేధమ తృప్రిపరుస్తుందని, కావ్యం మీద కల్గించిన భావముద్రమ చదునరిలో పురికొల్చ్పడానికి 
విమర్శకుడు సృజనాత్మక పద్దతినే ఆశ్రయిస్తాడనీ అన్నారు. విమర్శకుని సృజనశక్తి ఉన్నతంగా ఉంటే, 
రచనను మరింత గొప్పదిగా చూపుతుందనీ, అలాకాక, విమర్శకుని స్థాయి తక్కువగా ఉంటే రచనను 
ఆ సాయికి దిగజార్చే ప్రమాదంకూడా ఉందని వడలి మందేశ్వరరావు పృజనాత్మకత విమర్శలో నిర్వహించే 
పాత్రను వివరించారు. వీటిని సరిశీలించినా, ఆరుద్ర పరిశోధనలతో, దీన్ని సమన్వయించినప్పుడు 
ఆత్మాశ్రయంగా ప్రారంభమై వస్తా శ్రయంగా తీసుకొని పోయి సిద్దాంత దర్శనాన్ని కల్లంచేది పరిశోధనలో 
సృజవాత్మకతకు ఉంటుంది. 
7.3.4. స్పజనాత్మక పరిశోధన: 

వినూత్న సిద్దాంత రూపకల్పనం చేసే లక్యంతో సాగే పరిశోధన ఒక విధంగా సృజనాత్మక పరిశోధన 
మని పించుకొంటుంది. సిద్ధాంతదర్శనమే పరిశోధనలోని సృజనాత్మకత. పరిశోధనలో సృజనాత్మకత 
అంటే వినూత్న దృక్పథంతో సాహిత్యాన్ని చూసేచూపును ప్రసాదించటం గా పరిశో ధకులు భానిస్తున్నారు*' 


267 


7.3.5. సృజవాత్మక పరిశోధన లక్షణాలు: 

() వివరించే పద్ధతిలో ఆకర్షణీయమైన శైలిని ఎన్నుకొంటుంది. 

(1) చర్భల్ని రేకెత్తస్తూ ఉత్సుకతను కల్గిస్తుంది. 

(1) ఆకరార్ని చూపుతూ సత్యాన్వేషణ వైపే పయనించేటట్లు చేస్తుంది. 

(1) ఒక సిద్దాంతం/ సమన్వయం/ నూతన సిద్దాంత ప్రతిపాదనం/ సిద్ధాంతస్థిరీకరణలలో ఏదొకదాన్ని 
స్పష్టం చేస్తుంది. 

(౪) సంయమున పూరణను కలిగి ఉంటుంది. 

(౪) భావుకత మిళితం కావడం వల్ల స్పష్టతలో కొంత సూటితనం లోపించి వెంటనే విషయ 
అవగాహన కావలనుకొనే కేవల పరిశోధక పాఠకులకు కొంత విసుగు కల్గిస్తుంది. 

(౪) పరిశోధనలో తేలిన/ తేలివలసిన ఫలితాంశాల్ని దర్శింప చేస్తుంది. 

(viii) హృద్యతనుండి బుద్ధికుశలత వైపుకి నడిపిస్తుంది. 

(౫). విమర్శను అంతర్భాగంగా చేసుకొంటూ, తార్కికతను ప్రదర్శిస్తూ, వస్తు నిష్టను కలిగి ఉంటుంది. 

నీటన్నింటి నీ అధ్యయనం చేసిన తరువాత “సృజనాత్మక పరిశోధవ”ను కింది విధంగా 

నిర్వచించుకొనే వీలుంది. 

ఆకర్షణీయమైన శైలిలో, ఉత్సుకతను కల్లిస్తూ, ఆకరాల్ని విడనాడకుండా సంయమన పూరణతో 
పరిశోధకుని శక్తి సామర్జ్యాల్ని వినియోగించు కొంటూ హృద్యతనుండి బుద్ధి కుశలత వైపు 
మ్లోషణాత్మకంగా కొనసాగే పరిశో ధన ఫలితాంశదర్శనం “సృజనాత్మక పరిశోధనా. 'పరిశోధన' లో 'సాహిత్య 
పరిశోధన' విభాగాన్ని పరిశీలించడం వంటిదే, పరిశోధనలో స్పజనాత్మక పరిశోధన. కనుక, 'పరిశోధన' 
లక్షణాలు దీనిలో అంతర్భాగమే సృజనాత్మక పరిశోధన ! 

ఈ అవగాహనతో, ఈ దృష్టితో ఆరుద్ర రచనల్లో కన్పిస్తున్న “సృజనాత్మక పరిశోధన”ను కింది 
విధంగా విశ్లేషించ వచ్చు. 
7.3.6 సృజనాత్మక పరిశో ధన- సమన్వయాత్మక విశ్లేషణ: 

“సమగ్ర ఆంధ్ర సాహిత్యం' లో గల సృజనాత్మక పరిశోధనలో గల కొన్ని ముఖ్యాంశాలు. 

“మనవి నూటలు' లో ఆరుద్ర “సాహిత్యాభిలాష గల సాధారణ పాఠకులు ఆంధ్ర సాహిత్యం గురించి 
సంపూర్ణంగా తెలుసు కోవాలను కొంటే, వాళ్ళకు ఉపయోగించే అన్ని పుస్తకాలు నేడు అందు బాటులో 
లేవు. లభించిన పుస్తకాలైనా అన్నీ సాధారణ పాఠకులుకు బోధపడే వివరణలతో లేవు. ఈ కొరతను 
తొలగించ వలసిన బాధ్యత ను గమనించి వెలువరించిన రచన 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' గా చెప్పుకున్నారు. 


సవ(గ్ర ఆంధ్ర సాహిత్యం ప్రథమ సంపుటి ప్రారంభం ఇలా ఉంది. 


268 


అనగనగా ఒక ఈగ ఇల్లలుక్కొంటూ తన పేరు మరిచిపోయిందట. “పేదరాశి పెద్దమ్మ ! పెద్దమ్మ 
కొడుకా! కొడుకు చేతి గొడ్డలీ!.. నాపేరేమిటి?” అని ఎందరెందరినో పేరు పేరునా వరసపెట్టి 
అడిగిందట. 


అచ్చంగా అలాగే 'తెలుగు వాడినే తేనెటీగ తన సంగతి మరిచి పోవడం జరిగింది. ఆదిలో తన పేరేమిటి? 
తనదేశం పేరేమిటి? తన భాషను ఏమని పిలిచే వారు? తన జాతి ఎలావ్యవహరించేది? ఇటువంటి 
ప్రశ్నలకి జవాబులు ఎంద రెందరినో అడిగి తెలుసు కొంటేగాని దొరకవు”. ఇలా ప్రారంభించి, 
పరిశోధనలోకి పాఠకుణ్ణి తీసుకొని పోతారు. 


సృజనాత్మక పరిశోధన లక్షణాల్లో ఆకర్షణీయమైన శైలితో పాఠకుడిలో ఉత్సుకతను పెంచుతూ, హృద్యత 
నుండి, బుద్ధి కుశలత వైపు పయనించేటట్టు చేయటం ఈ ప్రారంభంలోనే కన్పిస్తుంది. లోనికి వెళ్ళేకొద్దీ 
ఆంధ్ర, తెలుగు, తెనుగు పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆకరాలతో సహా వివరించడానికి ప్రయత్నించారు. 


తెలుగులో నన్నయ 'ఆదికవి' అనే చర్చలోనూ, నన్నయ ప్రాంతాన్ని వివరించడంలోనూ సాధారణ 
పాథకునిలో కలిగకే అనుమానాల్ని ప్రశ్నల రూపంలో లేవనెత్తి, వాటిని ఒక సమన్వయంచేయడం సృజనాత్మక 
పరిశోధనలో ఉండే చర్ఫోపచర్చలకి ఉత్సుకతను కల్లిస్తూ, సత్యానేషణకు పురికొల్పడం అనే లక్షణంలో 
కన్పిస్తుంది. 

“మళ్లికార్టున పండితా రాధ్యుడ్ని' వివరిస్తూ కథాకథన శైలిని ఎన్నుకున్నారు! . కేవలం మల్లికార్డున పండితా 
రాధ్యు4 వివరాలే కాకుండా అతని రచనల్నీ, రచనలోని ఇతివృత్తాన్నీ కథ చెప్తునట్టు వివరిస్తూనే, 
పరిశోధకుల్లో ఉన్న వివిధ వాదోప వాదాల్ని చిన్న చిన్న వాక్యాల్లో వివరిస్తారు. తను వివరించే వాటికి 
ఆకరాల్నీ చూపుతారు. బాడాల రామయ్య చేసిన పరిశోధన “బస వేశ్వర వచవాలు- సమగ్ర సమీక్షా ను 
ఆకరంగా చూపుతూనే, కన్నడం నుంచి తెలుగులోకి ఆరుద్ర అనువదించి కథాకథనంలో అందించారు. 


“చక్రపాణిరంగనాథుడు' గురించి ఆరుద్ర ఇలా ప్రారంభించారు. “ఆదికవి వాల్మీకి పాడుకోవడానికి 
వీలుగా అనుష్టుప్‌ ఛందంలో రామాయణం మొట్టమొదట సంస్కృతంలో వ్రాస్తే, అడే రీతిగా 
పడుకోవడానికి అనువైన ద్విపదచ్చందస్సులో తెలుగులోనూ ఒక కవి తొలిసారి రామాయణాన్ని రచించారు. 
ఆ ద్విపడ కావ్యానికి “రంగనాథ రామాయణం' అనేది రూఢమైన పీరు. రంగనాథుడు అనే కవి వ్రాయబట్టే 
రానికాపేరు ఏర్పడిందని లోకం చెప్పుకొంటిన్నది “తెలుగు కవులలో రంగనాథుడనే పేరున్న వాడు 
చక్రపాణి రంగనాథుడు తప్ప ఇంకెవ్వరూ లేకపోబట్టి ఇతడే ఈ రామాయణాన్ని రచించినట్టు చాలా మంది 
భావిస్తున్నారు. అయితే, ఆంతరంగికి సాజ్యాన్ని బట్టి రంగనాథుడనే వాడేవడూ అసలు రామాయణాన్ని 
వ్రాయలేదు. ఒకవేళ ఎవరైనా వ్రాసి ఉన్నా చక్రపాణి రంగనాథుడు మా త్రం దానిని వ్రాసి ఉండడానికి వీల్లేదు, 
ఎందు చేతో వివరిస్తామ”అని రాశారు. ” 

ఈ పేరాలోనే కొన్ని ప్రశ్నలు రేకెత్తించడం, దానికి సమాధానాల్ని అన్వేషించి, సమన్వయం చేయడం 
తర్వాత ఆరుద్ర రచనలో కన్సిస్తుంది. 


269 


ఒక కవిని గురించి వివరిచడానికి ఉపశీర్షికర్ని ఆకర్షణీయంగా సూచించడం పరిశో ధన పద్ధతిమాత్రమే 
కాకుండా సృజనాత్మకతలో భాగమే! ఉదాహరణకు మొదటి సంవుటిలో నన్నయభట్టు గురించి వివరిస్తూ 
ఆరుద్ర పెట్టిన సూచికలు: 


1. ఆ౯ంక, ఆమోదం. 2. తెలుగుపై అప్పటి చిన్న చూపు. 3. అన్యమతాలుకు ఆదరణ. 4. రాజరాజు 
'రాజా' సంకల్పం - నన్నయ (శ్రీకారం. 5. భారతానికి భారీప్రచారం. 6. భారత ప్రారంభం, 7. రాజుగా 
రాజ రాజు పొట్టు. 8. నారాయణ భట్టు. 9. రచనలో చిక్కులు ఉత్తుత్త వార్తలు. 10. 'శబ్దశాసన' 
బిరుదుకు అసలు కారణం. 11. కావ్యభాష-శైలి- స్పెల్లింగులు. 12. పద సంపద పెంపు - పెంపులో 
నష్టము. 13. అర్జాంతరంగా వచ్చిన అరసున్న. 14. సజీవభాష చంపినా చావదు. 15.నూరని మానవ 
స్వభావం. 16. మాటల్లో బౌచిత్యం. 17. అలవాటులో పారపాటు. 18. మర్యాదలు మన్ననలు - 
తెలుగు దనం. 19. అను వాదమైనా అనువాదం కాని పంథా. 20. బాచిత్యంపై దీ సారస్యాలు. 21. 
కావ్యానికి ఉజ్జీవనం - ఉపదేశం. 22. అక్షర రమ్యత 23. ఆంధ్ర శబ్దదింతామణి-వాదులు అపవాదులు. 
24.గారడీ రచన కులబ్రాహ్మణ కల్లోలం. 26. కవిలెల్లోనె క విత రచన. 27. కావ్యనిర్వచనం. 
28. విద్వత్సభల ప్రాబల్యం. 29. ప్రసన్న కథా కవితార్థయుక్తి. 

ఇలా ఉపశీర్షికలుగా విభజించటం వల్ల పథనాసక్తి పెరగడమే కాకుండా, కావలసిన విషయాన్ని కాలం 
వృథాకాకుండా త్వరగా అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. 

నన్నెచోడుని గురించి పరిచయం చేస్తూ, ఆరుద్ర రచించిన వాక్యాలుకుడా ఆసక్తిని కలిగించే విధంగా 
ఉన్నాయి. 

“ఆంధ్ర కవితా సామ్రాజ్యాన్ని 'ఆదికవి' అనే బిరుదు గద్దెపై నుండి, నన్నయగారు, ఆదినుంచి క్రీ.శ. 
1910 దాకా ఏమాత్రం ఒడిదుడుకులూ లేకుండా పరిపాలిస్తూ వచ్చారు. ఆ సంవత్సరం తెలుగు 
సాహిత్యంలో గొప్ప సంచలనం కలిగింది. నన్నయ గారిని ఆదికవి సింహాసనం నుంచి దింపి ఆపట్టం కవి 
రాజ శిఖామణి నన్నెచోడునికి కట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. కొందరు ఈ 'విష్తవానికి' సహాయం 
చేశారు, నన్నయాభిమాములు దీనివి శాయశక్తులా ఎదిరించారు. నయాభినూనులు తోడ్పడ్డాక 
సాహిత్యరాజ్యంలో హోరాహోరిగా జరిగిన ఈ అంతః కలహంతో సంకులపమరంలో కొందరు 
సాహితీపరులు నిజాయితీలు గాయపడ్డాయి. నన్నయగారి తరువాత ఉన్న పూర్వకవులులో ఇంత నుంది 
స్థానాలకు కూడా చలనమేర్చడింది. ఈ 'పితూరి' చివరకు లాభమే చేకూర్చింది. అప్పటి దాకా తెలియని 
ఒక సరికొత్త పాతకవిని దేశానికి పరిచయం చేసింది” (స. ఆం.సా.! .పు.ము.పుః 18). 

కథను ఒకటి రెండు వాక్యాల్లో వివరించి, వాటి లోతున్ని చర్చించడం సాహిత్య చరిత్రలలో ఉంటుంది. 
సైద్దాంతిక చర్చకూ, ఆ కావ్య ఆ విర్చావానికి గల నేపథ్యవివరణలు ఉంటాయి. కానీ, ఆరుద్ర తన “సమగ్ర 
ఆంధ్ర సాహిత్యం" రచనలో కావ్యాల్లోని కథాసారాంశాన్ని వివరించడం, ఒకోసారి ఆశ్వాసాల ప్రకారం కూడా 
వివరిస్తుంటారు. దీని వల్ల పరిశోధనాత్మక గ్రంథం చదువుతున్నామనే స్పృహనుండి ఆకవి రాసిన కావ్యాన్ని 
చదువుతున్న అమభూతికి కూడా పాఠకులు లోవవుతుంటారు. అయితే కొంత మంది పాఠకులు కేవలం 
కథకోసం కాకుండా రచనలో ఇమిడి ఉండే ఛందో ప్రయోగాలు, భావనలు, శైలి, నూతన ప్రయోగాలు, 


270 


కవి చప్పేవిధానం, ఏసందర్భానికి ఎలా చెపుతున్నారు? వంటివన్నీ గమనించే వారూ ఉంటారు, కానీ, 
సామాన్య పాఠకుడికి కథా సారసం [గ్రహం చాలా అవసరమవుతుంది. కొన్ని సార్లు ఉద్దండ పండితులు కూడా 
కాన్ని కావ్యాల్లో/ రచనల్లో ప్రధాన / ఇతివృత్తం ఏమిటో తెలిసినా బావుండుననే వారు ఉండవచ్చు. కొత్తగా 
లభించిన “కావ్యం” ఏదైనా ఉంటే వెంటనే చదువు కోవడానికి అందరికీ అందుబాటులోకి రాక పోవచ్చు. 
అలాంటప్పుడు సారసం[గ్రహ వివరణనూ, విశేషాంశాన్నీ వివరించడం చాలా ప్రయోజనాన్ని కల్గిస్తుంది. 
ఆరుద్ర ఈ పద్దతిలో చాలా కావ్యాలకి కథాసారసంగ్రహాల్ని ఆశ్వాసాది విభాగాల్లో వివరించడం "సమగ్ర 
ఆంధ్ర పాహిత్యం' లో కన్పిస్తుంది. దీని వల్ల పరిశోధకుడు వివరించే అంశాల్ని అవగాహన చేసుకోవడానికి 
ఎంతో ప్రయోజం కలుగుతుంది. కొన్ని పార్టు కావ్యంలోని కథను తావే కొత్తగా కథను చెప్తున్నంత చక్కని 
శైలిల్‌ కూడా ఆరుద్ర వివరిస్తుంటారు. 
పరిశోధనలో అలంకారిక శైలిని ప్రయోగించటం కంటే, స్పష్టంగా అర్థమయ్యే సాధారణ శైలిని 
ఎన్నుకోవటం పరిశోధకులలో వస్తున్న సంప్రదాయం. “సమగ్ర ఆంధ్ర సాహిత్యం' సామాన్యులకు కూడా 
ఉద్దేశించి నందు వల్ల బహుశా కొన్ని సార్లు ఆరుద్ర ఆలంకారిక శైలిని ఉపయోగిస్తారు. అయితే, ఇది 
కేవలం ప్రారంభంలోనో, ముగింపులోనో మాత్రమే ఉంటుంది. 
సమగ్ర ఆంధ్ర సాహిత్యం '“మలిరాయలయుగం' (5 వసంపుటి) దాని ప్రాధాన్యతను వివరించి, “భారతదేశ 
చరిత్రలోనే కాక, ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే మహా వ్యక్తి కృష్ణదేవరాయల పరిపాలన ఈ 
యుగంలోనే ప్రజాకేనూనికి మంగళ కైశికీ గీతిలను పాడింది. చాణుక్యుణ్ణి చంపి పుటి యుగంధరుని తలదన్నే 
మహామంత్రి అప్పాజీ తిమ్మరుసయ్య స్వహస్తాలతో ఈ యుగానికి రూపు రేఖలు దిచ్చాడు. అతని అమృత 
హస్తాల చలువ వల్ల విజయ నగర సామ్రాజ్యం వికసించిన పువ్వులాగ గుభాలించింది. అతని విగత నేత్రాల 
నుండి కారిన రక్తాశ్రువుల కుత్తుకలో కత్తులు పాట పాడాయి. ఈ యుగంలోని విజయనగర సామ్రాజ్య 
రత్ర ఆంధ్రుల విస్మరించలేని పుట్టుమచ్చ" (స. ఆం.సా. V.పుః2) దీనిలో కవిత్వ (ప్రవాహం ఉంది, 
ది ఆకర్షణకు దారి తీసేలా చేస్తుంది. తర్వాత పేరానుంచి సామాన్యశై లిలోనే రచనను కొనసాగించారు. 
తం నను ముందుకి నడిపించారు. 
కొన్నిసార్లు కథాసారసం గ్రహాన్ని చెప్తూనే మధ్యలో ముఖ్యమైన పద్యాల్ని వివరిస్తుంచారు. 
(పు.వఎ) ఉడా. సవుగ్ర ఆంధ్ర సాహిత్యం నాల్గవ సంపుటిలో తెనాలి రావుకృష్ణుడి 
వెందురంగమాహోత్యుంలో “నిగమశర్య్యోపాఖ్యానం'. పు.289-293. వంటి వాటిని ఎ న్నింటినో 
కేవలం కావ్యాల్లో కథను రవుణీయమైన శైలిలో వివరించడమేకాదు, కవుల్ని గురించిగానీ, 
ఊళ్ళగురించిగానీ, వీటినీ ఆకర్షణీయమైన శైలిలోనే చెప్తారు. 
ఉదా. సమగ్ర ఆంధ్రా సాహిత్యం (పు.ము. ౪11) లో కనుపర్తి అబ్బయ్యగురించి ఈ పద్ధతిలో 
వివరించడం గమనించవచ్చు. 


271 


“కనుపర్తి అనే గ్రామం కొండవీటి సీమలో ఉంది. గుంటూరు జిల్లా నర్సారావుపేట తాలూకా లోని 
కనుపర్తిలో అబ్బయ్యగారి పూర్వీకులు కరణాలుగా ఉండేవారు. (పు.165) ఇలా కథ చెప్తున్నట్టు 
కొనసాగుతుంది. కొంతదూరం పోయిన తర్వాత అబ్బయ్య ఏకాలంవాడో నిర్ణయించడానికి ప్రత్యక 
ప్రమాణాలేమీ లేవు. ఇతడు పద్దెనిమిదో శతాబ్దపు మధ్యకాలంలో, అంటే క్రీ.శ,175 లో ఉండేవాడని 
మళ్ళీ నీరేశం లింగం, కొమర్రాజు లక్షుణరావులు చెప్పిన ఆకారాల్ని వివరిస్తారు. 

సృజనాత్మక పరిశోధనలో ఆకర్షణీయమైన శైలి, చర్చోపచర్చలతో ఉత్సుకతను కల్గించడం, భావుకత 
మిళితమైనా స్పష్టతను కలిగి ఉండటం, ఫలితాంశాల్ని దర్శ్మింపజేయడం, సంయమనపూరణను కల్లి 
ఉటుంది. విమర్శను అంతర్భాగం చేసుకొంటూనే వస్తు నిష్టను కలిగి ఉండటమనేవి 'పరిశోధన' లో 
'సృజనాత్మకత'ను నిరూపించే ప్రత్యేకాంశాలుగా గుర్తించవచ్చు. వీటిలో ఆకర్షణీయమైన శైలి, చర్చోప 
చర్చలతో ఉత్సుకతను కల్గించడం, భావుకతను మిళితం చేసి స్పష్టంగా ఫలితాంశాల్ని దర్శింప జేసిన 
విశ్లేషణలను ఇంతవరకూ గమనించగా, విమర్శును అంతర్భాగంగా చేసుకొని కవి పయనించిన దారిలో 
పరిశోధకుడు పయనిస్తూ పాఠకుణ్ణి పయనింపజేస్తూ, వస్తునిష్టను ప్రదర్శస్తూనే, సిద్ధాంత ప్రతిపాదననో, 
సమన్వయాన్నో, సిద్ధాంతస్టిరీకరనణో ప్రదర్శించిన విథానాన్ని కింది విధంగా తెలుసుకోవచ్చు. 

గురజాడ ఆంగ్లంలో రచించిన 5000198 [0 136 కథానికను “సంస్కర్త హృదయం' పేరుతో అవసరాల 
సూర్యారావు అనువదించారు. దీన్ని భారతి 1951 లో ప్రచురించారు. గురజాడ కన్యాశుల్కం లో 'ఫ్లీడర్‌ 
సౌజన్యరావు మధురవాణికి “భగవద్గీతను బహూకరించాడు. “సంస్కర్త హృదయం” లో (పాఫెసర్‌ 
రంగనాథయ్యరు సరళకి “భగవద్గీత ను బహూకరించడంలో గల ఆంతర్యాన్ని చాలా లోతుగా పరిశీరించిన 
ఆరుద్ర, గురజాడ దృక్పథాన్ని ప్రకటించడంలో చాలా సంయమనాన్ని ప్రదర్శించారు. కానీ, గురజాడ 
రచనల్లో పూర్ణవ్మ్యు కన్యక, లవణరాజు కలవంటివాటిని బట్టే గురజాడ 
అభ్యుదయవాదా? హతువాదా? భావజాలాల సంఘర్షణ ఆరుద్రకి తప్పలేదు! ఈ సంఘర్షణ ఆంతా 
'సరజాడ గురు పీఠం' గ్రంథంలో కన్పిస్తుంది. 1892 లో రాసిన మొదటి మధురవాణి వేశ్యపాత్రకీ, 
1906 లో చిత్రించిన వుంజువాణికీ, తేడా గవునించి గురజాడ దృక్పథం మారిందన్నారు. 
(గు.గు.పీ.పు.11.) ఆరుద్ర రాసిన కొన్ని వాక్యాలు గురజాడను పరిశీలించిన వివిధ కోణాలకు 
అద్రంపడుతున్నాయి. 

“ఆధునిక సాహిత్యంలో అభ్భుదజంభావాలు ఆయన (గురజాడ) వచనంలోనే అంకురించాయి. 
(గు.గు.పీ.,పు. 11) 

“1943లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడ్డాక ప్రజలకోసం రచనలు చేసిన గురజాడను 
ప్రజలదగ్గరకు ప్రజానాట్య మండలి తీసుకెళ్ళింది, అభ్తదోజర 6బోజల్‌ అవ్య రాత్రు రాడిలేఆధ్యునిగా 
ప్రకటించుకొన్నారు”. (గు.గు. పీ. పు. 1౪.) 

“అప్పారావు గారి సాహిత్య రథానికి కూడా రెండే చక్రాలు. ఒకటి శహలబార్జ, రెండోది స్ఫోకన్‌ 
తెలుగు” (గు.గు.పీ.,పు.2) 


272 


“అప్పారావు గారికి స్వామి భక్తిలోనూ, ఉద్యోగ నిర్వహణలోనూ కొన్ని నమ్మకాలు ఉన్నాయి. “ఆయన 
ఆజ్ఞాపించిన వన్నీ శాయశక్తులా చేయడానికే ప్రయత్నించాలని నా ఉద్దేశం. మహారాజువారు పూర్తిగా 
పారబడుతున్నారని గానీ, లేక (దేశ్రుడు దజకవ్యల్లు అలాంటి వర్భోతికి రాకూదోయు గాణ వారికి మతి 
స్థిమితం తప్పిందని గాని నికరంగా తేలేదాకా వారి ఆజ్ఞలు పాటించడమేనా విధి” అని అప్పారావు గారు 
వాసుకొన్నారు. (గుంగు.పీ.,పు.26) గురజాడ అప్పారావు 'స్ల్రర్థసరకాల ప్రస్తావన చేసిన సందర్భాన్ని 
భుధాతథంగా ఆరుద్ర పేర్కొన్నారు. 

“ఆరోజుల్లో మహారజా వారితో నాకు అంతగా సాన్నిహిత్యం లేదు. అంతేకాదు, అడపాదడపా మాత్రమే 
వారిని దర్శించుకొనేవాడిని. ఎప్పుడు పడితే అప్పుడు వారిని చూడగలిగే అవకాశాలు ఉండేవి. అయితే, 
చబ్బి నృర్ధాల శ్రుణ్న మా ప్రిన్సిపాలు గారు చెప్పినట్టు మహారాజా వారి దర్శనం చేసుకొనడానికి నేను 
ఏమాత్రం ఉబలాటపడేవాణ్ణి కాదు. అప్పటి నావిశ్వాసాల ప్రకారం ప్రిన్సిపాలు గారి ముందు మహారాజా 
వారు దిగదుడుపే..... గత ఆరేడు సంవత్సరాల్లో నాకు పర్యాలోకన శక్తీ, జీవన పరిజ్ఞానమూ 
అధికమయ్యాయి. నా అయిష్టాలూ, విరోదాలూ, విద్వేషాలూ అదుపులో పెట్టుకోవడం నేర్చుకొన్నాను. 
అందరి నొాయథభరాతితో భూడడాణిక ప్రయత్నించాను" (గు. గు.పీ.పు. 27,28) 

“అప్పారావు గారిలో సుప్తమైన శొంభింక్నల త్యాగి ముఖర్రీ గారు మేలు కొలిపినట్టు కనపడుతుంది". 
(గు.గు.పీ.,వు. 35) 

“వారి నైతిక ప్రయోజనం యయమ్య;ల మునకు లయు యార్జదడం 

ఎంత కరడు కట్టిన పాషాణ హృదయంలోనైనా కనికరముంటుందనే 

విశ్వాసం అప్పారావు గారికుంది". (గు.గు.పీ.,పు.68) 

“5 యాశప్రేయలాయూర్లభపమాంద బేజరదమే అవా రాశ్ర్‌ గారి లల (గు, గు.పీ.పు.,69.) 

“అప్పారావు గారి ప్రతిభ అనన్యమైంది. వ్యుత్పత్తి అపారమైనది. డ్యగక్ట ౭ p50. ఊదోడ్ధుం 
అభ్భుదడ: భాష సజీవమైనదైతే భావాలు సంచలనాత్మకమైనని" (గు. గు. పీ.,పు.73) 

“తులభఖోదాలు యుంబీకజోబొడంలో అటో రాత్రు గాడూ వేయంణరాలటూ ఒకటో. 
ఎల్లులోకయులొళ్ళు, aug 

త్హ్రభేదయులాలా కల్లా 

వేలశెటురగి ప్రభుబింధము 

వేడుకలు కుర 

యుతయులగు యు మూనీవోన్తుతు 

జ్ఞాశయొక్క టీ ఆలెబి వెలుగును అణి అవ్వి రాత్రు రాయ 

కలలు గన్మాయ చేయశగాడ కూడా” (గు.గు.పీ.,పు.81) 


273 


“రసానందం కోసం కన్యాశుల్కం చదువు కొనడం హాయిగా ఉంటుంది. అయితే, పరళోదోనా 

ప్టేలో ఎయర్ధ శాల్భుత౭రా చదువుకొనే వాడికి అడుగడుగునా సందేహాలే! వికసించే వసంత కాలపు 
పద్మాల్లు 1 (గు.గు.పీ.,పు.86) 

“థియోసోఫీ పైన అప్పారావు గారికి ఎటువంటి సద్భావమూ లేదు. బ్రహ్మ సమాజం పట్ల కొన్ని 
సద్భావాలున్నా ఆ మతాన్ని ఆదరిస్తున్న పెద్దల పాలిటిక్సును ఆయన “కొండు భట్రీయం'లో ఘూటుగానే 
విమర్శించారు. అవ్ఞారాశ్రు రాడు హౌతువాటే గాని నాస్తేకములు కాడు ఆయన భగవద్గీత వైపు మొగ్గు 
చూపుతారు. కళకు ప్రయోజనముందని గుర్తించి కళకోసమే కళ అన్న వాదాన్ని ఖండించినా ఆయన కర్మ 
సిద్ధాంతాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు కనపడుతుంది. (గు.గు.పీ.,పు.87.) 

“జీవిత వ్యత్యాసాలు ఎందుకు ఏర్పడతాయో ఇబ్బనీయ సిద్ధాంతాన్ని ఇంకొంచెం ముందుకు రీసుకెళ్ళి 
శాస్త్రీయంగా చర్చించే శోషలిజుం నీద్దాంలాలు కూలంకుషంగా వివరించే భా(్రీయఠ శొయ్యవాదో 
సద్దాంతాలు అప్పటికి అప్పారావు గారికి వరదజ౮ం తాళఖోబబ్డు) అప్పారావు గారు క నీద్జాంతాగే) 
భభ్బుతాడు, "(గు.గు.పీ,పు.87) 

గురజాడకు సంబంధించి ఆరుద్ర ప్రకటించిన అభిప్రాయాల్లో వివిధ భావజాలాలతో గురజాడ 
పంఘర్షించిన నేపథ్యం తెలుస్తుంది. వీటన్నింటిలో ౫( శ్రీజ శొజర్ణ[బాదో సిద్ధాంతాలు అప్పటికి 
పరిచయం కాకపోవడవునే (ప్రకటనను బట్టి ఆరుద్ర, గురజాడనహేతువాది"గా భావించినా, 
రచనలన్నింటిలో గల “ అభ్బుదయ భావాల్షి" వివరించడమూ కన్పిస్తుంది. 

జ్ఞాన సముపార్ణవకు హేతువు (బుద్ధి) ప్రధాన సాధనం, గీటురాయి అని చెప్పే ఒక దర్శనం హేతువాదం 
అని చెప్పి బ్రిటీష్‌ రేషనలెస్ట్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ వారు తమ మెమొరాండంలో హేతువాడాన్ని నిర్వచించిన 
దాన్ని ఆవుల మంజులత ఒక వ్యాసంలో పేర్కొన్నారు *. 

హేతువాదమంటే హేతువు (౯౭00) ప్రర్వాధిక్యాన్ని నిర్షిబంధంగా అంగీకరించే ఒక మానసిక వైఖరి 
(Mental attitude) నిర్హేతుకమైన భావనలకు, ప్రవాణాలకూ (4800౧0౧) తావులేకుండా, 
ప్రయోగాత్మకంగా నిరూపణ చేసుకోవడానికి వీలయిన దర్శనాన్ని([1110800%)/) నీతి శాస్తాన్ని (ethics) 
రూపొందిందుకోవడమే దానిలక్యం.” 

"అభ్యుదయం" అనే శబ్దం “ప్రగతి, *పురోగనునం' నంటి అర్జాల్లో ప్రయోగిస్తున్నారు. అభ్యుదయ 
వాద సాహిత్యంలో చైతన్యం, వాస్తవికత, సుందరత, తాత్తికతల వంటివి పునాదులవుతాయి. అభ్యుదయ 
సాహిత్యం 'దృకృథానికి' ప్రాధాన్యతనిచ్చింది. ఈ దృక్టథం మార్కిజమేనని విమర్శకులు భావిస్తున్నారు” 
అంతేకాక, అభ్యుదయవాద తక్షణ ధ్యేయం సోషలిజం, కమ్యూనిజం స్టాపనకాదు”*. సామ్యవాద 
సంఘస్థాపనకు సాహిత్య ప్రకియల ద్వారా దోహదం చేయడం దీని లశ్యం. ఈ ఉద్యమం మార్క్రుగతి 
తార్కిక భౌతికవాదం తాత్త్విక పునాదిగా గల ఉద్యమం”. విమర్శకులు గురజాడ రచనల్ని విశ్లేషిస్తూ, 
ఆరోగ్య ప్రదమైన గురజాడ వారసత్వాన్ని అభ్యుదయోద్యమం మాత్రమే ముందుకు తీసుకెళ్ళిందన్నారు". 


274 


వీటన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, ఆరుద్ర, గురజాడను ఒకేదృక్చథానికి కట్టేయడానికి 
ప్రయత్నించడం మంచిది కాదని భావించడం వల్లనే, భిన్న భిన్న ప్రకటనలు వెలువరించినా చాలా 
సంయమనంతో వ్వవహరించారని తెలుస్తుంది. 

“స్వర్గ నరకాల' ప్రస్తావన, "కర్మసిద్ధాంతాల పట్లు నమ్మకాన్ని వ్యక్తం చేసిన నట్లు గురజాడ వ్యక్తిత్వాన్ని 
నిర్ణయించినపుడు "అభ్యుదయ వాది'గా గుర్తించే అవకాశం లేదు. “మతములన్నియు మూసి పోవును 
జ్ఞానమొక్కచే వెలుగునిలుచును' వంటి వాటివల్ల హేతువునే నమ్మినట్లు భావించవలసి ఉంది. అందుకనే, 
గురజాడ' హేతువాదే' గాని “నాస్త్రికుడు' కాదనేది చాలా సంయమనంలో చెప్పిన మాట. హేతువాది 
“జ్ఞానానికి ప్రాధాన్యతనిస్తే, నాస్త్రికుడికి దేవుడు ఉన్నాడా డాల్డా అనేది శోధన లక్యం (1021)లో ఉంటుంది, 
ఇక్కడ, గురజాడ ను ఆరుద్ర హేతువాదే కాని నాస్తికుడు; వే తవడంలో ఈ అభిప్రాయం ఉండవచ్చు. గురజాడ 
పైపరిశోధన చేసిన నరాల వీరయ్య అభిప్రాయంలో చారిత్రక వాస్తవికతా దృష్టీ ఆధునిక శాస్త్రీయ దృష్టిగల 
అభ్యుదయ సం ప్రదాయానికి యుగకర్తగా గురజాడను అభ్యుదయ విమర్శకులు గుర్తించారన్నారు*. 

ఆరుద్ర తన పరిశోధనలో సంయమనాన్ని పాటిస్తుంటారవేది వీటన్నింటినీ అవగాహన చేసుకున్నప్పుడు 
తెలుస్తుంది. 

గ్రంథ పరిష్కరణ పరిశోధనలో కూడా పరిశోధకుడు కవి పయనించిన మార్గాన్ని కనుగొనగలిగినట్టయి 
తేనే లక్ష్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఇక్కడ పరిశోధకుడిలో “భావుకత నెరవేరుస్తూ దీన్ని ప్రతిభ 
వన్నె కెక్కేటట్లు చేస్తుంది. 

వేమన పద్యాలలో అనేక భావాలు కన్పిస్తున్నాయి. దీనికి కారణం పద్యాల్లో కన్పించే పాఠాంతరాలు. 
వీటిని సంయమనంతో వివిధ ఆకరాల్ని, భావజాలాల్ని అనుసరించి పూరించవలసి ఉంటుంది. 

లః న్న 

వేమన పద్యాల్లో వేటూరి ప్రభాకరశాస్త్రి సంకలనం చేసిన చాటుపద్యమణి మంజరి (ప్ర. భా)లో ఒక 
పద్యాన్ని తీసుకొనో", దానిలోని పాఠాంతరాల్ని పరిశీలించి, పరిష్కరించిన ఆరుద్ర భావుకతను క్రింది 
విధంగా గమనించవచ్చు. 

“పడుచు విడిన వాని బుద్యమిచ్చన వాని 


గడుపు కిడిన వాని నడుప వలయు 
నడుపలేనివాని నయవిదులెంతురా 
విశ్వదాభిరామ వినురవేమ”. 
ఈ పద్యంలో ' వడుబు బిబి వారి బోల్టు ఎలబ్బిణ బాణి అన్న పాఠాంతరం ఉందన్నారు”. 
మూడవ పాదంలో మోటుదనం వేటూరి వారు పేర్కొన్న పద్యంలో కొంచెం ఘాటు తగ్గే ఉంది. 
బ్రౌన్‌ 1839 లో ప్రచురించిన సంకలనంలో ఇది అచ్చుపడలేదు! గానీ వ్రాతపతులలో కొంచెం పచ్చిగానే 
ఉందని దాన్ని ఆరుద్ర పేర్కొన్నారు. 


“పడుచు నిచ్చువాని పద్యమిచ్చిన వాని 
కడుపు చల్లచేసి ఘవత చేసి 

నడువ నేరనోడు నాబుల్ల గుడుననా 
విశ్వదాభి రామ వినుర వేమ". 

ఈ పద్యాన్ని బ్రౌన్‌ “అశ్లీల పర్వం” అనే ఒక విభాగంలో పెట్టి, తాత్పర్యాల్ని ఇంగ్రీషులో కాకుండా, 
లాటిన్‌లో చెప్పారన్నారు”. 

వీటిని ఉదాహరించి“ వేమన గారి మ ప్రపిద్ధ పద్యాలు ఇతరుల పేరు మీదుగావో, లేక ఇతరుల ప్రఖ్యాత 
చాటువులు నేమన గారి ముద్ర అతికించడంతోనో ప్రచారమవుతున్నాయని ఒక డజను ఉదాహరణలను 
చూపగలను ” అని కొన్ని పద్యార్ని వివరించారు. ఇక్కడ ఆరుద్ర పాఠపరిష్కరణలను చూపడం ద్వారా 
వేమన సద్యాలుగా ప్రచారంలో ఉన్నవి, వేమననే కాదనీ నిరూపించడానికి ప్రయత్నం కన్పిస్తుంది. 

సంయమనపూరణను భావుకతతో ఆరుద్ర పూరిస్తారనే నిరూపణకు సౌలభ్యం కోసం, గతంలో ఈ 
సరిశోధనలోనే నిరూపించిన ఊరకొండ ఎడు పద్యాన్ని తీసుకోవడం మరింత సులభనువుతుంది”. 
“ఆనాటి లేఖన పద్ధతుల్ని అవగాహన చేసుకొని, లేఖక దోషాల్ని పరిహరించి, మాత్రాధిక్యతను 
తొలిగించి, వేమన చెప్పిన పద్యాల భావజాలనికి అనుగుణంగా పధ్యాల్ని ఆరుద్ర పరిష్కరించడాన్ని 
గమనించవచ్చు. 
“వీడుకొండవీడు వీధి పళ్చిమవీధి 
మొలక చింతలోన మొదటి యిల్ల 
వె(ర్రి వేమననగ వేదాంత వేత్తరా 
విశ్వదాభిరామ వినుర వేను”. 

“ఈ పద్యంలో మూడవ పాదం లోని పాఠాంతరం అన్నింటికన్నా విభిన్నంగా విలక్షణంగా ఉంది. 
ఇందులో కుల ప్రసక్తి గాని, బయలుగాని, శివుడు గాని, ముక్త మార్గంగానీ లేవు. ఇది కేనలం నేమన గారి 
ప్రోస్తి, ఆయన తమ్ముతాము “వెర్రి నేమన' అని పిలుచుకోవడం కూడ కనబడుతుంది. ఈ ముచ్చట 
ఇతర వేమన పద్యాల్లోనూ ఉంది" అని కొన్ని ఉదాహరించి చూపారు. ఇంకా ఈ'వెర్రి వేమన" “మూగ 
చింళ సల్లి' నంటి పదాల్ని నినరించడంలో వేనున భావుకతతో ఆరుద్ర నయనించారు”. 

పరిశోధన ఫలితాంశాల్ని దర్భింపజేయడాన్ని వేవున తాత్త్విక పరిణామాన్ని వివ రించడంలో 
గమనించవచ్చు. అలాగే “రాముడికి సీత ఏమవుతుంది 'లో వివిధ రానూయణ కథల్ని నినరించడం లోనూ 
పాఠకులకి సిద్ధాంత దర్శనం చేయించడం కన్పిస్తుంది. ఇటువంటి లక్షణాల్ని సూళ్షనుంగా 
పరిశీలించినప్పుడు విమర్శను ఆసరాగా తీసుకొని “సృజనాత్మక పరిశో ధన' (Creative research) 
కొనసాగించడం ఆరుద్ర పరిశోధవ విశిష్టతగా చెప్పుకోవచ్చు. ఆరుద్ర పేర్కొన్నట్టు పరిశోధనలో 


276 


విమర్శనాత్మక విశ్లేషణ (౦1111021 జజ!) ని పొందు పరచటం కూడా ఆరుద్ర పరిశోధనలో ఒక ప్రత్యేక 
ముద్రను కల్గిస్తుంది” చాలామంది ఆరుద్ర శైలి సరళంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని పేర్కొన్నారు” 
అయితే “సృజనాత్మక పరిశోధనా అనే పదాన్ని మాత్రం ప్రయోగించలేదు. ఇది శైలీపరమైన అంశం మాత్రమే 
కాదనీ, ఆరుద్ర పరిశోధనలో 'స్పజనాత్మకత' ను ' విశిష్ట లక్షణం' గా గుర్తించేటట్లు చేసింది . 


“కాటమరాజుకథ'ను స్టేజినాటకంగా రూపాందించడాన్ని పరిశీలిస్తే, ఆరుద్రస్ఫృజనాత్మక రచనకూ, 
సృజాత్మక పరిశోధనకూ గల మధ్య వ్యత్యాసం మరింత సులభంగా గుర్తించవచ్చు. “ఎగ్రగడ్డపాటి 
పోట్లాటను ప్రధానంగా (గ్రహించి ఈ నాటకాన్ని రచించారు”. మూల కథాతత్త్వాన్ని తారుమారు చేసే 
కల్పనలు కూడా ఈ నాటకంలో ఎక్కడాలేవు ”*. ఈ అంశంలో (ప్రత్యేక పరిశోధన చేసిన 'తంగిరాల' వారు 
దీనికి పీఠిక రాస్తూ “ఈ కథా చక్రంలో నల్లసిద్ధిరాజు, ఖడ్గతిక్కన ఇద్దరే చారిత్రక వ్యక్తులు. ఓరుగంటి 
ప్రతాపరుద్రుని ప్రసక్తి ఉన్న వీరగాథలు కూడా నాకు లభించాయి. పల్నాటి యుద్ధం క్రీ.శ.12వ. శతాబ్ది 
చతుర్ధపాదంలో జరుగగా, కాటమరాజు ఎజ్జగడ్డ పాటి పోట్లాట క్రీ.శ.13వ శతాబ్ది చతుర్శ పాదంలో 
జరిగింది" ఇది కాకతీయ మహారాణి రుద్రమదేవి పాలవాకాలం చివరిభాగంలో, అంటే ప్రతాపరుద్రుడు 
యువరాజుగా ఉన్నవుడు జరిగిందని శాసనాధారాలను బట్టి వీరగాథలమ బట్టి తెలుస్తుంది. అంటే 
కాటమరాజు నల్లసిద్రిరాజుల యుద్ధం ్రీశ.1280-1297 మధ్యకాలంలో జరిగింది. మనుమసిద్దే 'నల్లసిద్ది 
అనడం సరికాదు. మనుమసిద్ది కొడుకు నల్లసిద్ది ఇతడు సెల్లూరును పాలంచిన తెలుగు చోళరాజు. 
ప్రతాపరుద్రుని యువరాజు కాలమే (క్రీశ. 1280- 129 6)నల్లసిద్ధి కాలం. ఈ నల్లసిద్ధియే కాటమరాజునకు 
ప్రత్యర్ది* అన్నారు. ఇదే విషయాన్ని ఆరుద్ర 'వ్యాసపీఠం' లో పోదాహరణంగా సవిమర్శకంగా నిరూపిస్తూ 
రాశారో. వేటూరి ప్రభాకరశాస్త్రి కాటమరాజు కథ గురించి రాస్తూ నెల్లూరును పరిపాలించిన 
మనుమసిద్ధికి ఎర్రగడ్డపాటి పాలిక కాటమరాజుకు జరిగిన యుద్రం అన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం 
వారు ప్రచురించిన “ఆం(ధ్రవాజ్బయ చరి త్ర పర్వస్వం' లో శిష్టా రామకృష్ణ శా స్త్ర) మమమసిద్ధిరాజు కాలంలో 
“కనిగిరి సీమిలో ఎర్రగడ్డను పాలించే కాటమరాజుకు మధ్య యుద్ధం ఏర్పడిందన్నారు. ఆలాగే బి.యస్‌. 
ఎల్‌: హనుమంత రావు' మనుమసిద్ధికి ఎ గ్రగడ్డపాడు ఆధిపతి కాటమరాజుకి యుద్ధం సంభవించిందన్నారు. 
విశాలాంధ్ర ప్రచురణాలయం వారు 1959 తో ప్రచురించిన “ఆంధ్ర దర్శిని” లో ఎర్రగడ్డపాడును 
కాటమరాజు పాలిస్తున్నాడన్నారు. వీటన్నింటిని పేర్కొని ఆరుద్ర ఇందరింత కచ్చితంగా వ్రాస్తున్నాం ఇది 
నిజం కాదు. కాటమరాజు కి నెల్లూరు సిద్ధిరాజుకి ఎర్రగడ్డపాడు వద్ద యుద్ధం జరిగింది గాని ఆ గ్రామం 
కాటమరాజు ఏలుబడిలో లేదు. కాటమరాజు కథనీ దాని అనుబంధ గాథలనీ శ్రద్దగా చదివితే ఈ విషయం 
తెలుస్తుంది ఆన్నారు. ఖడ్గతిక్కన గురించి పరిశోధనలో చెప్పే పద్ధతి వేరేగా కన్పిస్తుంది. కాకతీయ యుగం 
(రెండవ సంపుటి) లో తిక్కనగారి వంశం శీర్చిక (పు.95)లో సోదాహరణంగా వివరించారు. 

భాస్కర మంత్రికి నలుగురు కొడుకులు. పెద్దవాడు కేతన ప్రగ్గడు, రెండవవాడు మల్లన, మూడవవాడు 
సీద్దన, కడగొట్టువాడు కొమ్మన. ఈయనే తిక్కనగారి తండ్రి. భాస్కరుని మూడవకొడుకు సిద్ధన మంత్రి. 
ఇతడు చోడతిక్కరాజుకుమంత్రి. ఈ సిద్ధన మంత్రి కుమారుడే ఖడ్గతిక్కన (పు.ము.2 పు.96) అని 
వివరించారు. దీన్ని మరింత స్పష్టంగా తిక్కనగారి వంశ వృక్షం (పు.100-101) లో నిరూపించి, 


277 


కవితిక్కన- ఖడ్గతిక్కనకే మధ్య గల సంబంధం ఏమిటో నిరూపించారు. ఇద్దరూ వేరు వేరనీ, ఖడ్గతిక్కననే 
కవి తిక్కన అనీ, కవి తిక్కననే ఖడ్గతిక్కన అనీ పారపడడానికి అవకాశం లేకుండా వివిధ ఆకరాలతో సహా 
పరిశోధనలో నిరూపించారు. ఇప్పుడు కాటమరాజు కథలో గల ఒక సన్నివేశాన్ని పరిశీలిస్తే సృజనాత్మక 
సాహిత్యానికీ, సృజనాత్మక పరిశోధనకే భేదం అవగతమవుతుంది. కాటమరాజు కథలో సిద్ధిరాజు తరపున 
పోరాడిన ఖడ్గతిక్కన యుద్ధం నుండి తిరిగి వచ్చిన సంఘటన చాలా ప్రసిద్ధమైంది. యుద్ధం నుండి తిరిగి 
వచ్చి. ఖడ్గ తిక్కన తో భార్య (జానమ్మ)............. 


“పగలకు వెన్నిచ్చినచో 
నగరేనిను నుగతనంపు నాయకులెందున్‌ 
ముగురాడు వారమైతిమి 
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్‌” 
అని అంటుంది. అయితే, యుద్ధం నుండి ఎందుకు తిరిగి వచ్చాడో ఆరుద్ర చక్కని సృజనాత్మక 
నైపుణ్యాన్ని ప్రదర్శించి సన్నివేశ కల్పన చేశారు. ఇంటికొచ్చిన ఖడ్గతిక్కన తో తండ్రి (సిద్దన మంత్రి) 
సంభాషణ ....... 


“సిద్ద : అందుచేతనే యాదవులు ధర్మాత్ములయ్యారా ! 


తిక్కన 2 అదికాదు నాన్నా! వీరతాంబూలం పుచ్చుకున్న తర్వాత విజయవిహారం చెయ్యాలని వాకూ 
తెలుసు. 


సిద్ద : అందుకేనా ఇంటికి విజయం చేశావు. 


తిక్కన : కాదు. హోరాహోరీగా పోరాటం సాగించాను. వెంట, వచ్చిన బంట్లు నేల కూలారు. 
వంటరిగా మిగిలాను. అయినా కత్తిపట్టుకుని ముందుకే మిగిలాను. 


సీర : వారినిచంపి చావడానికి ఏం అడ్డమొచ్చింది. 
తిక్కన : ఇదే, ఇదే అడ్డమొచ్చింది. 
(అని జంధ్యం చూపుతాడు.) 


బ్రాహ్మణునితో యుద్దం చేయవాని వాళ్ళు కత్తులు ఒరలో పెట్టారు. చేతులు 
ముడుచుకున్నారు. నిరాయుధులపై కలబడమని నీవు నాకెన్నడూ బోధించలేదు. ఎలా 


పాడవమన్నావు. 


సిద్ద ; ఎవింటి కత్తులు ఒరలో పెట్టారా? 


తిక్క : అవును, ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు ఉద్రేకులు కాందే బ్రహ్మహ త్య కట్టుకోలేమన్నారు. 
నిరాయుధులై నిలబడి తమ్ము వధించమన్నారు. అంతకన్నా అధర్మముంటుందా......! 


278 


సిద్ద 2 నీతికి కట్టుబడి నీవు తిరిగివచ్చినట్లు లోకానికి ఎలా తెలుస్తుంది.? 


తిక్క 2 అయినవారు మీరే అర్థంచేసుకోలేదు. లోకానికేంపట్టింది. కన్నతల్లి, గారాబంగా పెంచిన 
తండ్రి, కుకున్న భార్య వీళ్ళే తొందరపడ్డారు. నన్ను తూలనాడారు. లోకమెందుకు 
గౌరవిస్తుంది. ఇప్పటికైనా దానిలో తప్పులేదని మీరు భావిస్తే నాకదే చాలు. 


సిద్ద * లేదు! నీవు చేసినది తప్పే ! 


సిద్ద _ : ముమ్మాటికీ తప్పు. ఆ యాదవ సేనలో ఒక్క బ్రాహ్మణుడు కూడా లేడా? అతని పైన నీవు 
కత్తి దూయవచ్చునే! అలా చేవావా వారు ఆశితులను రక్షించడానైనా కత్తులు తీస్తారు. అప్పుడు 
యుద్దంచేసి వీరుడన్న పేరుదక్కించుకోవచ్చునే! అలా చేశావా? లేదు-లేదు. ఈ మాత్రం 
వివేకం కూడా లేనివాడివి వీరతాంబూలం ఎందుకర్రించావు. నిన్ను యుద్దానికి పంపించకపోతే 
నా ఉద్యోగం వదులు కుంటానన్నావే? దానికిదా ప్రతి ఫలం. 

తిక్క: శమించు నాన్నా యుద్రభూమిలో నాకీ ఆలోచన తట్టలేదు. వాళ్ళసేనలో చల్లపిన్నమనేని 
మంత్రి బ్రహ్మరుద్రయ్య ఉన్నాడు. అతడు శైవ బ్రాహ్మణుడు. అతనిపై కత్తిదూసి కదవానికి 
పిలుస్తాను. యాదవులు అతనికోసమైనా నాతో యుద్దం చేయక తప్పదు. జై హరహర 
మహాదేవ! (అని కత్తిలాగుతాడు )”. 


దీనిలో ఒక చారిత్రక వాస్తవాన్ని ఆరుద్ర చక్కగా తెలియ చేశారు. సమాజంలో బ్రాహ్మణ హత్య 
నుహాపాతకం అనే దాన్ని ఎలా తీసుకునే వారో అది ఎలా ఉపయోగపడేదో చారిత్రక, రాజకీయ, సామాజిక 
నేపథ్యాన్ని చక్కగా వివరించారు. సమగ్ర ఆంధ్ర పాహిత్యం (వు.ము1 వు.174) లో బ్రాహ్మణుల్ని పాలక 
వర్గం ఉపయోగించుకోవడం లోని రహస్యాన్ని తనదైన దృక్పథం తో భారతాన్ని గానీ, అష్టాదశ పురాణాలను 
గాని వ్యాస ప్రోక్తమని చెప్పి ప్రచారం చేసినది పాలక వర్గ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే! రాచరికాన్ని 
రక్షించే బ్రాహ్మణునికి సకల సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళి జీవనోపాధికి ఇబ్బంది కలగ కూడదు. దానాలూ, 
దక్షిణలు పుష్కలంగా ఉండాలి. అందుకే వీలైనన్ని చోట్ల బ్రాహ్మణులకు అందరిచేతా దశ్షిణ కల్పించారు 
అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణుని చంపకూడదనేది మనుస్మృతి నుండే వస్తున్న సంప్రదాయం. 
చంపితే మహా పాతకం చుట్టుకొంటుందని ప్రచారం చేశారు. ఈ పరిశోధన అంశం కూడా ఖడ్గతిక్కన 
యుద్దభూమి నుండి తిరిగి వచ్చేసిన సంఘటనకు చారి త్రక వేపథ్యాన్ని అందిస్తుంది. బ్రాహ్మణుల్ని ఇలా 
రక్షిస్తుండగా కొన్ని వర్ణాల వారిని శిక్షించడానికి కఠినమైన శిక్షల్ని అమలు చేసేవారని విజ్ఞానేశ్వరీయం 
(కేతన) గ్రంథాన్ని సమీక్షిస్తూ కూడా బ్రాహ్మణుల్ని పాలకులు రశ్మించడంలో గల ఆంతర్యాన్ని 
పరిశోధనాత్మకంగా వివరించారు. అయితే దీన్ని సృజనాత్మక సాహిత్యంలో పరిశోధన ను ఎలా నిక్షిస్తం 
చేయవచ్చో తెలిపేందుకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. పరిశోధనను సృజనాత్మక పాహిత్యం పద్దతిలో 
కంటే పరిశోధనలో సృజనాత్మకతను ప్రవేశపెట్టి శైలిలో ప్రధానంగా మార్చుచేసి సృజనాత్మక పరిశోధనను 
కొనసాగించారు. ' ఖడ్గతిక్కన భార్య పేరు 'చానమ్మ' కాదు. “జానమ్మ' అని ఆరుద్ర చక్కగా గుర్తించారనీ, 


279 


వెల్లూరు జిల్లాలో “జానపాడు' అనే గ్రామం ఉంది. అక్కడ “జానమ్మ' అనే గ్రామ దేవత ఉంది. ఈ దేవత 
పేరునే ఆమెకు పెట్టి ఉంటారు. ఆమె తలిదండ్రులు లేదా ఖడ్గ తిక్కన భార్య జానమ్మ పేరంటాలుగా 
మారి ఆమె పేరుతో అక్కడ గ్రామం వెలిసి ఉంటుందన్నారు తంగిరాల వేంకట సుబ్బారావు”. దీన్ని 
బట్టి కూడా తరతరాలుగా ఖడ్గ తిక్కన భార్య పేరు 'చానమ్మ' గా వ్యాప్తిలో ఉన్నప్పటికీ, 'జానమ్మ' అనే 
పేరే వాస్తవమని ఆరుద్ర నిరూపించారు. సృజనాత్మక సాహిత్యంలో సుదీర్హంగా చెప్పే అశాన్నికూడ చక్కని 
శైలిలో ఆధారాలతో పహ ఆరుద్ర నిరూపిస్తూంటారనే దానికి నిదర్శనంగా బుగ్వేదంలో యమి-యమల 
సంబంధాల్ని “రాముడికి సీత ఏమవుతుంది” గ్రంథంలోని పరిశో ధనాంశాల్ని, “ మనిషి- ఆడమనిషి" 
పేరుతో ఆరుద్ర రాసిన మహాకావ్యం లోనూ చూడవచ్చు.” 

“ ఆదిలో బుగ్వేదమందున యమీ యమ సంవాదము 

పోదరీ పోదరుల సెక్స నికాదులే ఆమోదమ 

పాదుకొలిపెను వేదసూక్తము వావివరసు బీజము 

చేదు విషమో చెరకు రసమో చిందే సంస్థా భూజము” 


అని వర్షించి యమి తన అన్నతో శారీరక సంబంధం కోసం పౌరణికేతి హాసాల్లో ఉన్న సంఘటల్ని 

వివరిస్తూ చాతుర్యంతో సంభాషణ కొనసాగిస్తుంది. 
లజ్జ వీడితి పజ్ఞ చేరితి లాలసను ఎదచేర్చరా 
లొజ్ఞా చేయక బుజ్ఞగించుచు లోలుడా తమి తీర్చరా 
గబ్బా రేగును నీకు కొడుకును కనాలని మనసుందిరా 
సెజ్ట పరిచెతి ఏకశయ్యను చేరి రతులను తేల్చరా 

అ) యమి-తన పోదరుడైన యను తో నిర్లజ్ఞ గా అడుగుతుంది 'ఇలా' దీన్ని రసవంతం చేస్తూ, 
సృజనాత్మక సాహిత్యం గా దాన్ని ఆరుద్ర తీర్చిదిద్దారు. ఇదే విషయాన్ని సృజనాత్మక పరిశోధన గా రాముడికి 
సీత ఏమవుతుంది ? (పు: 128-129) లో ఇలా వివరించారు. 

“బుగ్వేదంలో యముడు-యమి ఒక తల్లి బిడ్డలు, కవలలు, యమి సంతానాభి వృద్ధి కోసం, వంశ 
విస్తరణ కోసం తన సోదరునితో లైంగిక పంబంధాలు పెట్టుకొందామని చూస్తుంది. యముడు అది అక్రమ 
మనినారిస్తాడు. రాగల యుగాలలో తోడ బుట్టు పడుచులు సోదరుణ్ణి కాక అన్యులను భర్తగావరించగలరనీ 
చెప్తాడు...... బుగ్వేదం- దశమమండలం- పదవ సూత్రం లోలోని పధ్నాలుగు బుక్కలూ యమ-యమి 
సంవాదమే, అని చెప్పి, కార్తీక శుద్ధ విదియనాడు యమ- యమీలు భార్యాభర్తలుగా కాక అన్న చెల్లెళ్ళుగా 
ఉండాలనే దాన్ని గుర్తు చేయడానికే భాతృద్వితీయ పండుగ చేస్తారన్నారు. సృజనాత్మక సాహిత్యంలో 
సుదీర్హంగా ఉండేది, పరిశోధనలో వర్షనలకంటే స్పష్టతతో పాటు సంక్షిస్తత ఉంటుందనే దాన్ని ఇది 
నిరూపిస్తుంది. 


280 


శ్రీకృష్ణ దేవరాయులు గురించి రాసిన సంగీత రూపకంలో కూడా చారిత్రక వాస్తవాల్ని ఆరుద్ర 
స్పజనీకరించారు. చారిత్రక అంశాల్ని సృజనాత్మక రచనగా రూపొందించారు. 

కాటమరాజు కథ (స్టేజి నాటకం) 'మనిషి- ఆడమనిషి కావ్యం (శ్రీకృష్ణ దేవరాయలు (రూపకం) 
వంటివాటిని పరిశీలించడం ద్వారా సృజనాత్మక సాహిత్యం వేరూ, సృజనాత్మక పరిశోధన వేరనే అంశం 
నిరూపితం అయ్యింది. పైగా స్పజనాత్మక పరిశోధన వేరనే అంశం నిరూపితం అయ్యింది. పైగా సృజనాత్మక 
సాహిత్యంలో ప్రతిభలేనివారో, రాణించలేనివారో విమర్శ, పరిశోధనల్లో ప్రవేశిస్తుంచారనీ, వీటిలో 
అక్కడక్కడా సృజనాత్మకత ను ప్రదర్శిపస్తుంచారనీ, అపోహా మాత్రమేననీ ఆరుద్ర జీవితం, రచనా విశేషాలు 
కూడా బుజవు చేస్తున్నాయి. కవిత్వం విమర్శ పరిశోధన రంగాల్లో వివిధ బహమతులు రావడం ఆ 
ప్రక్రియా ప్రత్యేకతలతో పాటు, వాటి గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. 

అ సుతే కేవల పరిశోధనకు సంజ్షీస్తంగా, సమగ్రంగా, సూటిగా చెప్పడం అవసరం. ఆరు ద్రది సృజనాత్మక 
పరిశోధన కనుక విస్తరించే స్వభావం కన్పిస్తుంది. ఇది సమగ్ర ఆంధ్ర సాహిత్యం లో మరీ ఎక్కువగా 
ఉండడాన్నీ గమనించవచ్చు. 

పునర్ముద్రణ పదవ సంపుటిలో చిన్నయసూరిని పరిచయం చేస్తూ ఆరుద్ర “ సర్వసామాన్యంగా లోకులు 
తమకు పదహారవ యేడు వచ్చే సరికి ప్రాధమిక విద్యను పూర్తి చేసుకొనడం పరిపాటి. అయితే ఒక అసాధా రణ 
వ్యక్తి తన పదహారవయేట అక్షరాభ్యాసం మొదలుపెట్టి ఇసుకలో గుంటోనములు దిద్దడం 
ప్రారంబించాడట. కుశా గ్రబుద్ధి కనుక అతనిలో విద్యాబీజాలు “దున్నకజల్లితే ” “కొయ్యకపండినట్టు ” 
అచిర కాలంలోనే పంటకు వచ్చాయట. ఇతని పేరు పరవస్తు చిన్నయసూరి” (స. ఆం.సా. ౫ పు.25)అని 
రాశారు, 

దీన్నే సూటిగా, సంక్షిప్తంగా సమగ్రంగా కింది విధంగా చెప్పడానికి అవకాశం ఉంది. 

సామాన్యంగా ప్రాధమిక విద్య పూర్తి చేసే పదహారేళ్ళ వయసు లో చిన్నయసూరి అతరాభ్యాసం 
ప్రారంభించాడు. 

ఈపద్దతిలో రచన కొనసాగించడం ఆరుద్రకు తెలియదనో, రాదనో అనుకోవడానికి వీలులేదు. 
కావ్యాలకీ పరిణయాలు, విలాసాలు, అభ్యుదయం వంటి వాటిని చివరపెట్టి రాసిన కవుల్ని ప్రక్రియాపరంగా 
వివరించేటప్పుడు చాల సంశిప్తంగా, సమగ్రంగా, సూటిగా వివరించారు. శతకకవులు, నాటకాలు, 
క్రైస్తవ కావ్యాలు, చరిత్రలూ, ఉపాఖ్యానాలు రచించిన వారిని ఒకేచోట వివరించేటప్పుడు ఇటునంటి పద్దతి 
అన్ని సంపుటాల్లోనూ పాటించారు. 

ఇలారాస్తే సాహిత్య పరిశోధనలో శైలీ విధానంలో ఒక భాగంగానే పరిగణించడానికి అవకాశం ఉండేది. 
కానీ ఒక ప్రత్యేక పద్దతిని అంటే, కొన్ని చోట్ల సృజనాత్మకతను ప్రదర్శించడం సంచిప్తంగా చెప్పేడప్పుడు 
సూటిగా విషయాన్ని మాత్రమే వివరించేయడం అనే పద్దతిని పాటించడం వల్ల సృజనాత్మక పరిశోధకుడుగా 
గుర్తించవలసి వస్తుంది. ఇది ఒక ప్రత్యేక లక్షణమే కాని పరిశోధనకు ఆటంకమయ్యేదికాదు. 


281 


పరిశోధనలో మొత్తంమీద పరిశోధకుడుగా ఆరుద్ర లో తులనాత్మక ( 00౫014౪6 ) కవిజీవిత “ 
(Biographical) గ్రంథ పరిష్కరణ (Biographical-Texual) జానపద విజ్ఞాన (Folklore) పరిశోధన 
పద్ధతులు కన్పిస్తున్నాయనీ, వాటిలోనూ విమర్శనాత్మక పరిశోధన (౦౯1621 1600) ఉంటూనే, 
వాటిన్నింటినీ వ్యక్తీకరించడానికి సృజనాత్మక పరిశోధన ( 0౭111౪౭ 1850210) నని ఉపయోగించుకొని 
సాహిత్య పరిశోధనను సామన్యులస్టాయి వరకూ నడిపించగలిగారని నిరూపితమయ్యింది. “సృజనాత్మక 
సరిశోధన' అనేది “పరిశో ధనలోనే ఒక అంశంగా భావించాలి తప్ప ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగించడం వల్లనో, 
కలిగించక పోవడం వల్లనో పరిశోధకుడుగా ఆరుద్ర కు కలిగే నష్టమైతే ఏమీ ఉండదు. కానీ, అదొక్క 
అదనపు లక్షణం అవుతుంది. వీటన్నింటినీ అధ్యయనం చేసినప్పుడు పరిశోధకుడుగా ఆరుద్రని 
సత్యాన్వేషణకు ప్రయుత్నించారనీ, సాహిత్య పరిశోధ కుడుగా విజయంవంతవైయ్యారని 
నిరూపితమయ్యింది.! 


282 


1 


అధ్యాయం-7 
సూచికలు (References) 


రాచపాళెం చంద్ర శేఖరరెడ్డి, హౌద్‌.ఎస్‌, బ్రహ్మనంద, నాహిత్యా పరిశోదన నూ(తాలు. 
పు.శ. 

అదే. పుక్‌ 

అదే. పు.8 

అదే. పు.27 


ఎమిలీ బరన్స్‌, యార్చ్యువాం ఆంటో ఎటో) (అను) పాతిమా, (పజాశక్తి బుక్‌ హౌస్‌ 
ప్రచురణ: హైదరాబాదు, 1998,పు.2 


రాచపాళెం చంద్ర శేఖరరెడ్డి, హెచ్‌.ఎస్‌. బ్రహ్మనంద, వరిళోడణ శూ(తాలు, పు.56 


భీమ్‌సేన్‌ నిర్మల్‌, తూలశాత్యుక వరిళోధోనలు (వ్యా), తెలుగులో పరిశోధన, (సం), దేవులపల్లి 
రామానుజరావు , ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ : హైదరాబాదు, 1983, పు.318. 


అదే. పు.318 


అదే. పు.319 


. గురజాడ, గంరజాడాదులు- జలవాదులుు దివచర్యలు (సం.) సెట్టి ఈశ్వరరావు, విశాలాంధ్ర 


పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణ: హైదరాబాదు, 2000,పు,111. 


. జి.ఎన్‌.రెడ్డి అభ్రాశందణో(ప్రీ, నరాలవీరయ్య కన్యాశుల్కం, తొలిమలి కూర్చుల తులనాత్మక 


పరిశీలన, సునందా పబ్లికేషన్స్‌: తిరుపతి, 1985, పు. ౪111. 


. కన్యాళుల్భుం - శూరోళ్ళ నభయాలోబోనోం (సం.లు) మొదలి నాగధూషణ శర్మ, 


పటుకూలి ప్రసాద్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణ: హైదరాబాదు, 1994, పు.1 


= ఆరుద్ర, కస్యా[కరల్బు ౦ రబన 562 (వార), కన్యాశుల్కం- నూరేళ్ళ సమాలోచనం, (సం.లు) 


మొదలినాభూషణశర్మ, ఏటుకూరి ప్రసాద్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణ : హైదరాబాదు, 
1999, పు.4. 


+ అదే.పు.5. 


అదే.పు.6. 


283 


16. అదే.పు.26. 
17. అదే.పు.24. 
18. అదే.పు.25. 
19. మొదలి నాగభూషణ శర్మ, కిన్యాజంల్క ౦-శూరోల్ళ) నవూలోబోనోం పు.16, 


20. గురజాడ అప్పారావు, కస్మా[కల్బ్క 0 (1897) తొలికార్భ, (సం) సెట్టి ఈశ్వరరావు, 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హొస్‌ ప్రచురణ : హైదారాబాదు, 1986, పు..13. 


21. అదే.పు, 14. 
22.. ఆర్వీ. ఎస్‌. సుందరం, వంళోదినో వద్ధతులు, ఫు.21. 
23. అదే.పు.36. 


24. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద, నొహొత్య వరిళోధోణ మూ(తాలు, 
పు.59. 


25. ఎట్టి ఈశ్వరరావు. రూఠజాడకన్యా4ల్బ 0( 1897) తాలి కూర్చు. విశాలాంధ్ర పబ్లిషింగ్‌. 
హౌస్‌ ప్రచురణ : 1986, పు.5. 


26. నరాల నీరయ్య, కన్వాజంల్కం తొలి బలి కూరర్పుల తఈలనాత్ముక వరాలీలనో పు.68. 


27. అదే. పు.95. “కన్యాశుల్కం తొలిమలి కూర్పుల తారతమ్యాన్ని తెలుసు కోవాలని ప్రయత్నించిన 
విమర్శకులలో (శ్రీ ఆరుద్ర ఆద్యులు” - నరాల వీరయ్య - 


28. మొట్టమొదటి కణ్యాాళంల్పులుూ - బంగోం - 1969 కి ఆరుద్ర పీఠిక అఖైఘూరపు, 
కన్యాశుల్కం- నూరేళ్ళ సమాలోచనం, పు.204. 


29. $40, ౧-యారోళ్య నభూూలోదణం, ఫు.204. 
30. అదే.పు.908. 
31. అదే.పు.908. 


32. కె.వి,రవుణారెడ్డి, అదా భూతం (అఆవరాధ్ల్‌ వరిళోధశ కొడు (పీ), నరాల 
వీరయ్య- కన్యాశుల్కం తొలిమలి కూర్చుల తులనాత్మక పరిశీలన - 1985, పు.౫1. 


33. నరాల వీరయ్య, కన్యాళ3ల్క2 తొలిళులి కూరల తంలనాత్మక వరాలీలనా 1985, 
ఫు.64. 


284 


34. గురజాడ అప్పారావు రచించిన “stooping to raise’ అనే ఆంగ్ర కథను అవసరాల సూర్యారావు 
“సంస్కర్త 'హృదయం* అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. 1951 జూలై, భారతి 
మాసపత్రిక (ఖద- ఆషాడము- భారతి- సంపుటము 28, సంచిక, 7 పుటలు : 715-726) 
లో ప్రచురితం. 

35. గురజాడ అప్పారావు, నంన్భర్ల' వ్యాదోయవీషు. (అను) అవసరాల సూర్యారావు, భారతి 
(మూ.ప) జూలై, 1951, (సం) శివలెంకశంభం(ప్రసాద్‌,పు.715-726. ఈకథలో 
సరళ-రంగనాథయ్యరు సంభాషణలో సరళ తెలివిని తెలిపే కొన్ని సంభాషణలు..... 
సరళ, రంగనాథయ్యరుతో....“మీవంటి విజ్ఞానుల ముందర,మాబోటి అజ్ఞానులం నోరు 
మెదపగలమా?” అంటుంది. దీనికి రంగనాథయ్యరు “నోరుమెదపలేరు కాని, మీవంటి 
శిష్యురాళ్ళు మావంటి గురువుల చేత నానా సందర్భాల్ని మాట్లాడించగలరు? 
సరళ 2 “చెడుపెరుగుతున్న కొద్దీ మంచి క్షీణిస్తూ ఉంటుంది లోక సహజమే మరి”. 
రంగ : “అందుకే అవినీతిని మటుమాయం చేయాలి” 
సరళ : “ఎలా పారద్రోలాడమో చెప్పండి? విజ్ఞానం ఉదయించే వరకూ, మంచీ చెడ్డా, ఒకే 
సరసన పెరిగాయి కదా “మాయా అనేది ఒకటుంటుందంటూన్నేను. ఆ మాయకీ, నీతి అవినీతి 
అనేవి రెండూ రెండు కవల పిల్లలు. మరిమాయ లేని స్పష్టే లేదు!” సరళ చెప్పిన యీ 
మాటల అర్హం తెలియక రంగనాథయ్యరు తికమక పడ్డాడంటారు రచయిత. (ఫు.724) 
కందుకూరి వీరేశలింగం, (బివషోలినామొళయు పీతాక కందుకూరి రచనలు 4వ సంపుటి 
ప్రహసనములు, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ : హైదరాబాదు. పు.1౪,12 

36. నరాల వీరయ్య, కన్యాశుల్కం తొలి మరి కూర్చుల తులనాత్మక పరిశీలన, పు.56. నుండి 

“ఉదాహృతం ఆదదీత న శూద్రోపి శుల్కం దుహితం దదత్‌ 


శుల్కం హి గృహ్నన్‌ కురుతేచ్చన్నం దుహిత్ళ విక్రయమ్‌ (మనుస్మృతి) 

క్రియక్రీతాతు యానారీ నసాపత్స్యుభి ధీయతే 

నసాదైవేచ పిత్రేచ దాసీం తాం కళ్య పో(బ్రవీత్‌ ** దీన్ని 1880 మే నల “వివేక వర్హిని లో 

ఒక వ్యాసాన్ని రాసి, కన్యాశుల్కాన్ని కందుకూరి ఖండించడానికి పూర్వ శాస్త్ర ప్రమాణాల్ని చూపారు. 
37. కందుకూరి వీరేశిలింగం, కందుకూరి రచనలు- 4వ సంపుటి. (సం.) అక్కిరాజు రమాపతిరావు 

విశాలధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌; హైదరాబాదు పు.౫ 


38. శ్రీశ్రీ. మనగురజాడ, పు.61. 


39. ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12వ సంపుటి, పు.181. 
285 


41. అభ్యుదయ- 1978 మార్చి నెల సంచిక ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం 12వ సంపుటి 
పు.181. 


42. అదే.పు.181. 

43. అదే.పు.183. 

44. అదే.పు.183. 

45. అదే.పు. 184. 

46. ఎస్‌.వి.రామారావు కబెజీబెల్‌ ఎిభూర్థరాశలా, జి. వియస్‌ కవి జీవిత సమన్వయ విమర్శ 
గాను పేర్కొంటున్నారు. 


47. జి.వి. సుబ్రహ్మణ్యం, ఈం(ధ్ర శొహాత్య' ఎెయార్టు-ా ఆంర్ల (వజ్రావోం యువభారతి 
(ప్రచురణ : సికిందరాబాద్‌, 1983, పు.145. 


48. ఎస్‌.వి. రామారావు, తెలుగులో ఈహేలత్య ఎిభంర్భ- అవతరణా ఎకానవమాల్కు పసిడి 
ప్రచురణలు : హైదరాబాదు, ద్వి.ము.1989, పు.10. 


49. ఎన్‌.గోపి (వ్రజాకవూ తబల పు. 146. 

50. అదే.పు.95. 

51.ఎన్‌.గోపి. (వ్రజాకపూ బోట్‌లో గ్రంథంలో “తురగారామకవి” గా పేర్కొన్నారు. పు.120. 
52. తూమాటి దోణప్ప, ఈం(ఢ నంశ్థాశభయులు-లహొత్య తోమడాయుపు. 173, 


53. బంగొరె, శుండూళరూతులు (పీ),చేమన పద్యాలు-సి. పి, బ్రౌన్‌ 1839 నాటి సంకలనం, 
(సం) బంగోరె, తిరుమల తిరుపతి దేవస్తానములు, ప్రచురణ : తిరుపతి, మొ.ము. జూలై, 
1980, తృ.ము.1985.పు, ౫౫౫11 


54. ఎన్‌.గోపి. (ప్రజాతి తయన పు.116-121. 
55. అదే.పు.95. 


56. ఎస్‌, గోపి, (కజాకబా ఎోబొబోపు. 104. “మనసులో కులమత భేదాలు లోహకుడ్యాలను 
కూల్చి వేసుకొని, వాటిని నోరారా తిట్టిన వేమన్న కులాల్ని తెలుసుకోవడం కేవలం ఆయన 
చరిత్రను నిర్మించుకొనే సాధనాల కొరకే గాని వేరు కాదూ.అని గోపీ పేర్కొన్నారు. 


57. ఆరుద్ర మన వేమన, పు.106 లో బ్రౌన్‌ వివరణల ఉటంకింపు........ 


286 


58. 


59. 


60. 


él. 


62 


63. 
64. 


65. 


66. 


67. 


68. 
69. 


70. 
71. 


(The village our body in which the diety dwells in Hill town (the head); 
his is in back street (the spine) There is silence is the first house. we gaze 
and continually view it, this is the road of beautiful (D-1774-Verse 46) 


ఎన్‌.గోపి. (వజాకబా లోభూశ పు.112, 
ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, పు.ము ౪111, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ : విజయవాడ, 1990. 
ఎన్‌.గోపి. (వ్రజాతబా లేలొనో, పు. 145. 


కుందూరు ఈశ్వరదత్తు, (ొబీనాం(దో చార్మాత్రక జొరోలబూ పు.212, 


యార్లగడ్డ బాలగంగాధరరావు, ఓక ఊరికణ వీజీయస్‌ పబ్లిషర్స్‌ : విజయవాడ, 1995, 


నాడులు-సీమలు శీర్షిక పు. 1౫. 

ఎన్‌.గోపి (వజాకవా లేబొన్యో పు. 143. 

అదే.పు.143. 

ఎస్‌.సుభాన్సి చేలలో జీబతయు నాహిత్యయు * నయగ వడళోీలలలు. విశ్వశాంతి 
ప్రచురణ : పొన్నూరు, 1988, పు. 

ఎన్‌.గోపి, (వ్రజాకతవూ లోల పు.215. 

ఎరుద్ర, కాశలవ్క్టువదాలు విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణ : హైదరాబాదు, 
2001,వు.21. 
వడలి మందేశ్వరరావు, అశూఖీలశ్య పు.33. 
హెచ్‌, ఎస్‌, బ్రహ్మానంద, తెలుగు బావా నాహాత్య వరిళోధణలు- పుట్టు వూరోత్తరాలు 


(పాథ్‌ిక దళ తెలుగులో వరిళోధోణ్‌ (సం.) జి.వి. సుబ్రహ్మణ్యం, పు.43 
లో “ సృజన విమర్శ రంగాల్లో మాత్రమే అధికంగా (ప్రభావం చూపిన భావవాద ధోరణి 
పరిశోధనలోనూ ప్రవేశించక పోలేదు” అన్నారు. 

జి.వి. సుబ్రహ్మణ్యం, తాలురులో వరిళోధోణ, పు.366 

ఎమ్‌. చిదానందమూర్తి (మూ) వరిళలోధోణై ఎెయాడ్డ (వ్యా), (అను) ఘట్టుమరాజు, మిసిమి, 
సెప్టెంబరు, (మా.ప) 1998, పు.617. “సృజనాత్మక పరిశోధన అనే పదాన్ని కొంతమంది 
మాటల మధ్య ప్రస్తావించడం కద్దు. కాని, ఆ పదాన్ని వాడే వాళ్ళందరికీ ఆ పదవ్యాప్తి గురించి 
సరైన అవగాహన వుందా? అని నా అనుమానం.......... +. సృజనాత్మక పదం చేర్చడానికి 
ఓ స్పష్టమైన కారణముంది. సాహిత్యంలో సృజనాత్మక సాహిత్యం, విమర్శ రెండు శాఖలున్నాయి. 


287 


ఈ రెండింటిలో మొదటి దానికే పెద్దపీట. మొదటి దానిలో నెగ్గుకు రాలేనివాడు రెండో దానిలో 
కృషి చేస్తాడనడంలో కొంత నిజం లేకపోలేదు. ఈ రెంటితో పాటు సృజనాత్మకేతర (విమర్శ) 
అని రెండు, భాగాలుగా విభజించు కొన్నారని తోస్తుంది. పైగా ఆ రెంటిలో సృజనాత్మక రచనలే 
గొప్పవని భావిస్తున్నట్లు భాసిస్తుంది. అలా అనుకొంటే పరిశోధన అనేదంతా ఒక విధంగా 
సృజనాత్మకమే....సాహిత్యం, విమర్శ పరిశోధనలకున్న మూలవ్యత్యాసం బహిరంగమైనదేనా? 
“స్పజానాత్మకి మన్న విశేషణం మూడింటికే అన్వయిస్తుందా? బొననిపిస్తుంటుంది. చర్చించాలి 
మలి!” పు.623. 


72. జి.వి.సుబ్రహ్మణ్యం, తోలుగూలో వరిళోదోణ పు.358 & 366 

73. “సృజనాత్మక పరిశోధనకు పరిశోధకుడుగా ఆరుద్ర అనే అంశంతో కొనసాగిస్తున ఈ పరిశోధకుడు 
ప్రతిపాదిన్న లక్షణాలు. పరిశోధకులు ఒకవేళ అంగీకరించినా, అంగీకరించకపోయినా, 
పరిశోధకుడుగా ఆరుద్ర విశిష్టతను వివరించడంలో లోపం కన్సించినట్లు కాదని, మిగిలిన 
పరిశోధన పద్దతులతో సమన్వయాన్ని బట్టి అవగాహన చేసుకోవచ్చు. 

74. ఆరుద్ర, తూశబళాతులు సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొ.సం. (పు.ము) పు. 5 

74. ఆరుద్ర, నబ. ఆం(ధ శాహిత్యం (మొ.సం.,పు.ము.,) పు.278-286. 

75.. ఆరుద్ర, శబర ఆం(ద ఈొహొల్యం (రెం.సం.,పు.ము,,) పు.211. 


76.. ఆవుల మంజులత, తాలురూ వొమిత్యంలో మేతంవాదోం (వ్యా) ఆధునిక తెలుగు 
సాహిత్యంలో విభిన్న ధోరణులు (సం.) కె.కె.రంగనాథాచార్యులు.పు.9 3. 


77. కంచెనపల్లి చినవెంకటరామారావు, తాలురూ శొహిత్యంలో అదర్భాదోడవాదోం (వ్యా) 
ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణలు, (సం.) కె.కె. రంగనాథాచార్యులు, పు.73-77. 


78. అదే.పు.84. 

79. అదే.పు.86. 

80. అదే.పు.?74. 

81. నరాలవీరయ్య, పు.194. 

82.. ఆరుద్ర, శూల లేజంణ్‌ పు.6. 
83.అదే. అదవనూబికపు.6.. 
క4.అదే.పు.7. 

85. అదే,పు.7. 

86. అదే.పు.7. 

87. అదే.పు.107. 


288 


88. అదే.పు.109. 
89. అదే.పు. 109. 


90. ఆరుద్ర, రురజూడ'రురుహీలంపు.86. “పరిశోధనను విమర్శవాత్మక దృష్టితో పరిశీలిస్తానని, 


91. 


శి 


ఆరుద్ర ప్రకటించడంలో కూడా 0గ౧|౦౫ analy$i$ in research అనేది సూచిస్తుంది 
ఆరుద్ర గురించి విమర్శకులు వెలువరించిన అభిప్రాయలు కొన్నిః 


“సరళమైన సజీవ భాషలో సుబోధకంగా రచించిన సాహిత్య చరిత్ర" గా ఎస్‌.వి. రామారావు 
(తెలుగులో సాహిత్య విమర్శ - అవతరణ వికాసములు, పు,287) పేర్కొన్నారు. 
“ఆరుద్ర, “సమగ్ర ఆంధ్ర పాహిత్యం' ఇంద్రగంటి, ఆరుయుగాల ఆంధ్రకవిత అసమగ్రాలైనా 
సాహిత్య చరిత్ర ప్రక్రియ కిచ్చిన కళారూపాలు” గా జి, వి.సుబ్రహ్మణ్యం (తెలుగు సాహిత్య చరిత్రలో 
చర్చనీయంళాలు. పు.10) వ్యాఖ్యానించారు. 

“కొన్ని దశాబ్దాలుగా ఆంధ్ర సాహిత్యాన్ని గురించి గ్రంథాలు వెలువడ్డాయి. తర్కవితర్కాలు 
జరిగాయి. ఆ అనుభవాలన్నింటినీ వాడుకొని ఆరుద్ర నూతన మార్గంలో ఈ రచన సాగించారు. 
సాధారణంగా సాహిత్య చరిత్ర రాసేటప్పుడు అనేక పరిశోధనాత్మక విషయాలుంటాయి. కనుక 
సాధారణ పాఠకుడు, ఉదాహరణలు, పూర్వపత్షాలు వగైరాలు చదవడంలో విసుగు పొంది పుస్తకం 
మూసేస్తాడు. పరిశోధనాత్మక విషయాలు ఎన్ని చర్చించినా పాఠకునికి విసుగు కలగకుండా చేసే 
ఆరుద్ర శైలి అందమైనది. ఈ శైలి పాఠకుల్ని సాహిత్య చరిత్ర చదివేలా చేస్తుంది. అతి 
కఠిన విషయాలను సైతం సులభంగా చెప్పగలిగే పద్దతి ఆరుద్రకు తెలుసు" అని ఎల్‌. సంగయ్య 
(ఆరుద్ర జీవితం - రచనలు సమగ్ర పరిశీలన, పు.331) విశ్తేషించారు. 

“His (Arudra) essays - to-read style is an added attraction in all his critical 
works” అని ముదిగొండ వీరభద్రయ్య (Major crities of Modem Telugu literature) 
P.31) అన్నారు. 

“సమగ్రాంధ్ర సాహిత్య సౌధాన్ని సుసంపన్నంగా నిర్మించిన విమర్శకలావిరించి” గా ఆరుద్రను 
బాలాంత్రపు రజనీకాంతరావు (ఆరుద్ర అభినందన సంచిక-పు.40) అభివర్ణించారు. 

“సీత రాముడికేమవుతుంది పేరిట నానాదేశాల రామాయణ గాథారూపాల పరిచయం- నీటికర్త 
(ఆరుద్రు అసాధారణ సృజనాత్మక శక్తిగల రచయిత అని నిరూపించ గలుగుతాయి” అని కేవియార్‌ 
కవిపుంగవుడు (వ్యా)- ఆరుద్ర అభినందన సంచిక-పు.6 1) లో వ్యాఖ్యానించారు. “రాముడికి 
సీత ఏమవుతుంది" అనేది ఆరుద్ర రాసిన గ్రంథం పేరు. 

“సమగ్ర ఆంధ్ర సాహిత్యం అతని చారిత్రక దృష్టికి చక్కని వచనానికీ పరాకాష్ట, పలకల వెండి 
గ్లాసులో కితకితలు పెట్టే కథాపాయసాన్ని నింపి పాఠకునిచ్చినవాడు ఆరుద్ర” గా “లత” అరవైయేళ్ళ 
ఆరుద్రపారాయణం (వ్యా) ఆ. అ.సం.వు. 105)లో ప్రశంసించారు. 


289 


“సాధారణంగా కవ్రలు పరిశోధకులు కావడం, పరిశోధకులు కవ్రల కావడం అరుదు. ఇటునంటి 
అరుదైనవ్యక్తులలో ఆరుద్ర అ గ్రశ్రేణికి చెందినవారు. ఆరుద్రగారి అపారమైన పాండిత్యానికి 
యీ సాహిత్య చరిత్ర వ్రతిబింబంగా ఉంది' అని దేవల వర్తి రామానురావ్ర. (ఆ. అ.నం.వు.109) 
వ్యాఖ్యానించారు. 

“ఏవిషయాన్నైనా ఆరుద్రగారు సోపపత్తికంగా చెప్పడంతోపాటి కథలాగ కూడ చెప్తారు. 
ఆ చెప్పడంలో కొత్తది, లేదా కొత్తగా చెప్పాలనే తపన కనిపిస్తుంది. అని, ఎన్‌.గోపి., 
(ఆ.అ.సం.వు.1 45) మ్లోషించారు. 


“Whatever may be the setting of a poem by Arudra, what matters is a social 
criticism of kind which keeps the reader alert and sustaines his interest - by 


Ronanki Appala Swamy, (ఆ. అ.సం.పు. 192) 


+ తంగిరాల వెంకట సుబ్బారావు, ఆరుద్ర - అద్భుతసృష్టి (వ్యా), ఆరుద్ర - కాటమరాజుకథ 
వాటకం (పీ), స్రీ శక్తి ప్రచురణలు: చెన్నై, 1999, పు. ౫౫1౪ 


. అదే. పు. ౪] 

. అదే. పు. X11, 30 

. ఆరుద్ర “వ్యాసపీఠం” .పు. 105-115 

. ఆరుద్ర - కాటమరాజుకథ (స్రేజినాటకం) పు.107-108 

.తంగిరాల వెంకట సుబ్బారావు, ఆరుద్ర- అద్భుతస్పష్టి (వ్యా), ఆరుద్ర - కాటమరాజుకథ 
(స్రేజినాటకం) (పీ), (స్త్రీ శక్తి ప్రచురణలు: చెన్నై, 1999, పు. ౧౦౮౦. 


290 


అధ్యాయం-8 
సింహపకవలతాకకనం 


అధ్యాయుం-8 


సింహోవఠ్‌కేకనం 


తెలుగుసాహిత్యానికి సుమారు వెయ్యేళ్ళు, భాషకు అంతకంటే ముందే కొన్ని వందల యేండ్ల 
చరిత్ర ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ భాషా సాహిత్యాల అవగాహనకు ఒక క్రమ పద్దతిలో 
కొంతమంది పరిశోధకులు వివిధ పేర్లతో కవుల చరిత్ర, సాహిత్య చరిత్రలను రచించారు. శాసనాలు, 
నాణేలు, జనశ్రుతులను ఆధారంగా చేసుకొని తెలుగు సాహిత్య స్తితి గతుల్ని వివరించడానికి సాహిత్య 
చరిత్ర కారులు చేసిన కృషిలో ఎంతో పరిశోధన నిక్షిప్తమై ఉంది. ఆ పరిశోధనల్లో రచయితలకు 
లభించిన ఆకరాలను (9067095) బట్టి రచనా పద్దతిలో తేడాలు కన్పిస్తున్నాయి. 


కావలి వెంకటరామస్వామి, గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం వంటివారు తెలుగు 
సాహిత్య స్తితిని ఒక పద్దతిలో వివరించడానికి కవుల జీవితాలను ఆధారం చేసుకొని 'కవుల చరిత్రలు' 
రాశారు. ఆ తరువాత, కవుల తాళపత్ర గ్రంథాల్ని వైఫీయత్తుల్ని, జానపద కథాంశాల్ని, కావ్యావతారికల్ని 
ముఖ్యాధారాలుగా గ్రహించి “వాజ్మయ చరిత్ర'ల పేరుతో సాహిత్య చరిత్రలు నిర్మించారు. 

కవుల చరిత్రలనుండి, కావ్య వస్తువుల్ని, ప్రక్రియల్ని, ప్రభావంచూపిన కవిని ఆధారంగా చేసుకొని, 
కాలానుసరణ పద్దతిలో పూర్వ, మధ్యమ, ఆధునిక కవులు, భారత, రామాయణ కవులు, పురాణ 
కవులు, నన్నయ్య, తిక్కన, శ్రీనాథ యుగాలు వంటి యుగ విభజనలు చేసి వివిధ పేర్లతో సాహిత్య 
చరిత్రలు రచించిన వారున్నారు. 

సాహిత్య ఆవిర్భావానికి కారణమైన పరిస్టితులన్నింటినీ గమనించాలనీ, చారిత్రక పద్దతిలో కాలాను 
సరణ తో సమగ్రంగా 'సాహిత్య చరిత్ర' ని అందించాలని రచనలు చేసిన వారిలో ఆరుద్రను 
ప్రథమంగా పేర్కొనవచ్చు. ఆరుద్ర చేసిన ప్రయత్నం “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో కన్పిస్తుంది. 
0 జులు, రాజ్యాలు పోయినా, ఆ పేర్లతో సాహిత్య యుగవిభజన చేయడం సరైందికాదని కొంత 
మంది భావించి, కేవలం కాలాన్ని కవుల ప్రభావాన్ని, కావ్య విశిష్టతలను ఆధారంగా చేసుకొని 'సాహిత్య 
చరిత్రలను రాస్తున్నవారూ ఉన్నారు. 

సాహిత్య చరిత్ర కారులలో యుగ విభజన చేయడంలో అనేక ప్రమాణాల్ని పాటించడం, అదొక 
అనుకూలమైన రచనా పద్దతిగానూ, అవగాహన కలిగించగలమనే ఆలోచనతోనూ సాగే ప్రయత్నం. 
సాహిత్య చరిత్రకారులు భిన్న విధాలుగా యుగవిభజన చేయడంలో వారి పరిశోధనలో ఒక దృక్పథం 
ఉండటమే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో, రాగ ద్వేషాలకు అతీతంగా, సత్యాన్వేషణ ధ్యేయంగా 
పయనించే కృషిలో “పరిశోధకుడు” గా “రచయిత " ఎంతవరకూ కృతకృత్యుడయ్యాడ నేది 
పరిశీలించవలసిన అవసరం కన్పిస్తుంది. ఈ లజ్యాన్ని చేరుకోవడానికి ఒక 'రచయిత'ను కేవలం 
ఆతని ఏదొక రచనను మాత్రమే పరిశీలనకు తీసుకొంటే, ఆతని దృక్పథం పట్లు సరైన నిర్ణయానికి 
రావడం కుదరదు. ఆతని రచనలన్నింటినీ అధ్యయనం చేస్తూనే, ఆప్రక్రియలో లేదా, ఆ రంగంలో 


291 


ఆతని కృషిని ప్రతిబింబించే వాటిపై ప్రత్యేక పరిశీలన అవసరమవుతుంది. ఈ దృష్టితోనే 'పరిశోధకుడుగా 
ఆరుద్ర" అనే ఈ పరిశోధనాంశాల్ని అధ్యయనం చేయడం జరిగింది. 


కవి, కథకుడు, సినీగేయ రచయిత, నాటక కర్త, విమర్శకుడు, పరిశోధకుడు గా ప్రసిద్ది చెందిన 
ఆరుద్ర రచనల్లో వ్యక్తమైన వివిధ అంశాల్ని అధ్యయన సౌలభ్యం కోసం ఎనిమిది అధ్యాయాలుగా, 
విభజించినా, చివరి అధ్యాయమైన ‘సింహావలోకనం ' ఈ పరిశోధన సమీక్ష వంటిదే అవుతుంది. 
“అనుబంధం” లో కవుల పట్టికలనూ, సమగ్ర ఆంధ్ర సాహిత్యం తొలిముద్రణ, పునర్ముద్రణల 
ముఖ చిత్రాలు, ముందుమాటలు, తొలిముద్రణకు విమర్శకులు, పరిశోధకులు రాసిన పీఠికల్ని చేర్చడం 
జరిగింది. 


8.1. పరిశోధన ఫలితాంశాలు : 
8.1.1 ఆరుద్ర జీవితం, రచనావిశేషాలు- పరిశోధన: 


ఇది మొదటి అధ్యాయం ఈ పరిశోధనకు “ఉపోద్దాతం” వంటిది. భాగవతుల సదాశివ శంకర 
శాస్త్రి అనేది పూర్తి పేరైనా, క లంపేరు “ఆరుద్ర” తోనే తెలుగు సాహిత్యంలో ప్రసిద్ది చెందిన 
వీరి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు, వీరిని పరిశోధనలో, జీవనభృతి కోసమే సినిమా 
కంపెనీలో చేరినా కథల విభాగం లో పరిశీలన చేయడం ఎలాగో సాధన చేసి, “ఖడ్గ తిక్కన-కవి 
తిక్కన” లు వేర్వేరని స్పష్టం చేయడానికి జరిగిన కృషితో “సమగ్ర ఆంధ్ర సాహిత్య పరిశోధన'లోకి 
అడుగు పెట్టారని తెలిసింది. సృజనాత్మక సాహిత్యంలో రాణించలేని వారు, విమర్శ, పరిశోధనలవైపు 
పయనిస్తుంటారనేది నిజం కాదని, ఆరుద్ర రచనా విశేషాలలో వారు పొందిన పురస్కారాల వల్ల 
స్పష్టమయ్యింది. “కూనలమ్మ పదాలు ' లో కృష్ణశాస్త్రి, (శ్రీ (శ్రీ, వేమన, పోతన, విశ్వనాథ మొదలైన 
వారిని సృజనాత్మక సాహిత్యంలో ఎంత చమత్కారంగా వర్ణించవచ్చో కొన్నింటిని ఉదాహరించాను. 
సృజనాత్మక సాహిత్యానికీ, పరిశోధనకీ గల వ్యత్యాసాల్ని, ఆరుద్రకు గల అవగాహననూ తెలుసుకోవడానికి 
వీటివల్ల వీలైంది. 

ఈ అధ్యాయంలోనే పరిశోధన, విమర్శ, సమీక్ష కవులచరి త్ర, సాహిత్య చరిత్రల స్వరూప స్వభావాల్ని 
పేర్కొనడం వల్ల, ఆరుద్ర రచనల్లో గల ఈ అంశాలు, “పరిశోధకుడుగా ఆరుద్ర ' పరిశోధనకు 
లాక్షిణిక అవగాహనను కల్గిస్తాయని భావించే వీలుంది. 


8.1.2. తెలుగు పరిశోధన-ఆరుద్ర దృక్పథం: 


ఈ రెండవ అధ్యాయం లో ఆరుద్ర దేన్ని పరిశోధన, సిద్దాంతంగా భావిస్తున్నారో ఒక పార్మ్వంలోనూ, 
రచనల్లో వ్యక్తమైన దృక్పథాన్ని మరో పారం లోనూ వివరించడానికి ప్రయత్నించాను . అనేక సందర్భాల్లో 
“పరిశోధన”, “సిద్దాంతం” అనే ప్రస్తావన చేయడం వల్ల సృజనాత్మక రచనలతో సహా, ఈ 
అభిప్రాయాల్లో, ఆరు ద్రకున్న పరిశోధన అవగాహనను స్పష్టం చేయడానికి వీలైంది. కవిత్వం సామాన్యులకు 
సైతం అర్ధమైతే, సిద్దాంతం అంతసులభంగా అవగాహన కావడం కష్టమని అభిప్రాయపడి, దాన్ని 


292 


అందరికీ అర్హమైయ్యే పద్దతిలో వివరించగలగడంలోనే పరిశోధకుడు విజయవంతమవుతాడనే భావాల్ని 
వ్యక్తం చేశారని నిరూపితమైంది. పరిశోధనను సత్యాలతో కూడిన, మానవాళికి పనికొచ్చే ఒక తృష్లగా 
భావించారని స్పష్టమైంది. “పరిశోధని, “సిద్దాంతం” అనే పారిభాషిక పదాల్ని ఏకరూపతతో, ఒక 
స్పష్టమైన అవగాహనతో సృజనాత్మక, సృజనాత్మకేతర సాహిత్యలలో ప్రయోగించారని సోదాహరణంగా 
నిరూపితమైంది. పరిశోధన పట్ల ఆరుద్ర అవగాహనను తెలుసుకొని, తెలుగు పరిశోధన ఆరంభ, 
పరిణామ, వికాసాలను పరిశీలించడం జరిగింది. 


ప్రాచీన సాహిత్యంలో అప్పకవి, పోచిరాజు వీరనల (గ్రంథాలలో పరిశోధన లక్షణాలు కన్పిస్తున్నా, 
బ్రౌన్‌ కాలంనుండే, పాశ్చాత్య (ప్రభావంతో తెలుగు పరిశోధన ఒక స్పష్టమైన ఆకృతిని దాల్చింది. 

అంతకు ముందు పరిశోధన ఉన్నప్పటికీ, అది ఆ పేరుతో లేరన్న పూర్వ పరిశోధకుల సిద్దాంతాల్ని 
సమన్వయించి, తెలుగు కవుల, సాహిత్య చరిత్రల నిర్మాణానికి అంకురార్పణగా కావలి బౌర్రయ్య, 
రామస్వామి రచించిన “దక్కను కవుల చరిత్ర” నిలిచిందని వివరించడం జరిగింది. 

19వ శతాబ్ది పూర్వర్ణం పరిశోధనలో * బ్రౌణ్య యుగం” గానూ, ఉత్తరార్థంలో కొమట్టాజు వేంకట 
లక్షణరావు వంటి వారి వల్ల పాశ్చాత్య పరిశోధన పద్దతులు తెలుగులో సక్రమ పద్దతిని అనుసరించేటట్ల 
చేశాయని, తెలుగు పరిశోధనలో కొమట్టాజు వారే సృజనాత్మకతను (ప్రవేశ పెట్టారనీ, సామ (గీ సేకరణ 
దశనుండి గ్రంథ సేకరణ, పరిష్కరణ, సత్యాన్వేషణల దిశగా పరిశోధన వికాసం చెందిందని స్పష్టమైంది. 

ఈ వికాసంలో సాహిత్య పరిశోధన విస్తృతమైన పరిధిని పొందడం వల్ల, “దృక్పథం” కూడా 
అవసరనుని కొందరు భావించడం తో “పరిశోధనలో దృక్పథాన్ని” పరిశీలించడం జరిగింది. ఈ 
దృష్టితో అధ్యయనం చేసినపుడు శాస్త్ర పరిశోధన కంటే, కళాపరిశోధనలో భాగమైన సాహిత్య 
పరిశోధనలో “దృక్పథం” వల్లనే ప్రధానంగా భిన్న ఫలితాలు వెలువడుతుంటాయని స్పష్టమైంది. 

భౌతిక వాస్తవిక దృక్పథమే వస్తాశ్రయ వాస్తవికతను వెల్లడిస్తుంది. దీనికి నాటి సామాజిక కాలమాన 
పరిస్తితులు తోడవుతుంటాయి. సాహిత్యాన్ని, సాహిత్యేతర శాస్ర్రాలతో కూడా చూడటం తాత్త్విక 
నేపథ్యాన్ని, ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉండటం, పరిశోధన దృక్పథంలో ఉంటుందనే పరిశోధకుల 
ప్రమాణాల్ని అనుసరించి నిరూపించడానికి ప్రయత్నించాను. ఆరుద్ర కవిత్వంలో ప్రత్యక్షంగానూ, 
విమర్శ పరిశోధనల్లో వస్తు తత్త్వానికి ముడివేసి మార్కిస్టు దృక్పథాన్ని కొనసాగించారని సోదాహరణంగా 
నిరూపించడానికి దొక ప్రయత్నం. పరిశోధన దృక్పథ ఆవశ్యకత, మ్లోషణాత్మకంగా రాబోయే అధ్యాయాల్లో 
విమర్శ, పరిశోధనల్లో పరిశీలించడానికి వీలుగా పరిశోధకుల తాత్త్విక ప్రమాణాలను, నేపథ్యాలను 
వివరించడం అవసరమని భావించి ఈ అధ్యాయంలో వాటిని పేర్కొనడం వలన స్పష్టతకు అవకాశం 
ఏర్పడుతుందని భావించాను. 


8.1.3. ఆరుద్ర విమర్శవాత్మకదృక్పథం 


ఈ మూడవ అధ్యాయం లో “విమర్శకుడుగా ఆరుద్రి దృక్పధాన్ని పరిశీలించాను. చారిత్రక, 
తులనాత్మక, కవిజీవిత విమర్శనా పద్ధతుల్ని అనుసరించినా, ప్రధానంగా మార్కిస్టు విమర్శనా దృక్పథాన్నే 
293 


పాటించడంవల్ల, “మార్కిస్టు విమర్శకుడు” గా గుర్తించవచ్చువని నిరూపితమైంది. విమర్శలో దృకృథాన్ని 
గుర్తించడానికి వీలయ్యే మౌలిక సూత్రాల్ని పేర్కొని, మార్క్స్‌ సూత్రాలతో సమన్వయించి, విమర్శలో 
దృక్సథ ్రతిఫలనాన్ని నిరూపించడానికి ప్రామాణికుల అభిప్రాయాల్ని స్వీకరించాను. 

వేమనలో మార్కిస్టు భావాల్ని వివరించడానికి ఆరుద్ర ప్రయత్నించినా, కొన్నివేలపద్యాల్లో, కొన్ని 
పద్యాలను బట్టి మా త్రమే వేమనను ఏదొక సిద్దాంతానికి, ఏదొక దృక్పథానికి చెందినవాడని నిర్ణయించడం 
కంచే, మార్కిస్టు విమర్శనా దృక్పథానికి “అనువుగా” ఉన్న పద్యాల్నే తన విమర్శకు ఆరుద్ర గ్రహించారని 
తేలింది. 

గురజాడను మార్కిస్టు దృక్పథంతో విశ్లేషించి, శాస్త్రీయ దృక్పథాన్ని విమర్శలో అనుసరించారని 
నిరూపితమైంది. నిష్పుక్షపాత విమర్శనా దృష్టిగల విమర్శకుడుగా కన్యాశుల్కం లో సౌజన్యరావు పాత్రనీ, 
మధురవాణి పాత్రనీ, వస్తు విశ్లేషణనీ బట్టి గుర్తించవచ్చుని స్పష్టమైంది. దీనికి వివిధ విమర్శకుల, 
పరిశోధకుల అభిప్రాయాల్ని ప్రామాణికంగా స్వీకరించడం జరిగింది. 

శ్రీ శ్రీ రచనల్ని విమర్శించడంలో ఆరుద్ర, విమర్శకునికి ఉండకూడని రాగద్వేషాలనుండి 
తప్పించుకోలేక పోయారని స్పష్టమైంది. 

“వ్యాసపీఠం” లో ఏకలవ్యుడు పుట్టుపూర్వోత్తరాలు, కవితిక్కన, ఖడ్గతిక్కన, గురజాడ- టెన్నీసన్‌ 
ల విషయంలో “తులనాత్మక విమర్శకుడు" గా ఆరుద్రను నిర్ణయించవచ్చునని తేలింది. ఇంటిపేర్ల 
నిర్ణయం, స్టలనామాల నిర్ణయంలో భాషాశా స్త్రాన్ని సహాయంగా తీసుకొని శాస్త్రీయ పద్దతిని పాటించారని 
స్పష్టమైంది. 

“ ప్రజాకళలూ- ప్రగతివాదులూ” గ్రంథాన్ని విమర్శించిన ఆరుద్ర చారిత్రక పద్ధతిలో విమర్శచేసి, 
కళల్ని ప్యూడల్‌ విలువల కోసం ఒక వర్గం, సామ్యవాద సమాజ స్థాపనకు మరొక వర్గం సాధనాలుగా 
ఉపయోగించుకున్నాయనీ, కళల పతనోల్టాలను చక్కగా విశ్లేషించి “కళ ప్రజలకోసమినే సిద్దాంతాన్ని 
సమర్ధించారని తేలింది. “గుడిలో సెక్స్‌” గ్రంథాన్ని డి.డి.కోశాంబి, రొమెల్లా థాపర్‌ వంటి చారిత్రకుల 
భావజాల ప్రభావంతో మార్కిస్టు దృక్పథంతో విళ్లేషేంచి, ఉత్పత్తి సంబంధాల్లో (స్త్రీ భాగస్వామ్యాన్ని 
స్పష్టం చేయడానికి ప్రయత్నించారని నిరూపితమైంది. ఒకనాటి పౌరాణిక, సంన్ఫృత కావ్యాల్లో ఉండేవర్ణనల్లో 
ఉండే సంభోగ శృంగార వర్షల స్థానాన్ని, రాజులు కట్టించిన దేవాలయాల్లో కాము శిల్పాలు 
ఆక్రమించుకున్నాయని, వాటి సామాజిక స్టితి గతుల్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరుద్ర భావాల్ని వివరించడానికి 
ప్రయత్నం చేశాను. “రాముడికి సీత ఏమవుతుంది?” (గ్రంథంలో వివిధ కాలాల్లో, వివిధ దేశాల్లో 
నాటి సామాజిక సంబంధాల్ని రామకథ తెల్పుతుందని చారిత్రక విమర్శనా పద్దతిలో వివరించారని 
విశ్లేషించడం జరిగింది.వివిధ గ్రంథాలకు రాసిన “పీఠికిల్లో వర్రమాన, సమకాలీన, ప్రాచీన కవుల 
రచనలకి రాసిన పీఠికల్లో, విమర్శకుడు అవసరమైతే సూచనలు చేసి విలువలు కాపాడవలసిన బాధ్యత 
ఉందని విమర్శకుడుగా ఆరుద్ర తన స్థానాన్ని నిరూపించుకొన్నారని తెలుస్తుంది. 

మొత్తంమీద ఆరుద్ర విమర్శనాత్మక దృక్పథాన్ని విశ్లేషించినపుడు, శ్రీశ్రీ విషయంలో రాగద్వేషాలకు 
లోనై, కొన్ని విమర్శలకు లోనైనా, * ఉత్తమ విమ్హుకుడు" గా మాత్రమే కాకుండా, పరిశోధన స్థాయిలో 


మిగిలిన అన్ని కావ్యాల విమర్శను చేసిన ఆరుద్రను “పరిశోధక విమర్శకుడు" గా గుర్తించే వీలుందని 
ఈ పరిశోధనలో సమన్వయమైందిని భావిస్తున్నాను. 


8.1.4 సవుగ్ర ఆంధ్రసాహిత్యం తొాలిముద్రణ- పునర్ముద్రణల మార్పులు, 
చేర్పులు: 


ఈ నాల్గన అధ్యాయంలో సత్యాన్వేషిగా, లోపాల్ని సరిదిద్దుకొనే ప్రయత్నం ఆరుద్రలో కన్పిస్తుంది. 
సమగ్ర ఆంధ్ర సాహిత్యం తొలి ముద్రణ ఉజ్జాయింపు ప్రణాళిక లోనూ, సంపుటలు వెలువడుతున్నప్పుడే 
పత్రికల్లో వస్తున్న సూచనలు, విమర్శలకు స్పందించిన పరిఫ్రితిని వివరించి, పునర్ముద్రణ ఆధారంగా, 
తొలిముద్రణలో చేసిన మార్పుల్నీ, చేర్చుల్నీ వివరించాను. మారిన సమాచారాన్ని సంతిప్తంగా 
వివరించడంతోపాటు, ఆమార్చులకు కారణాల్ని అన్వేషించడానికి ప్రయత్నించి, మార్పులకు గురైన 
కవుల్ని పునరుద్రణలో పేర్కొన్న వరస ప్రకారం, సంపుటాల వారీగా తులనాత్మకంగా అధ్యయన 
సౌలభ్యం కోసం విల్లేషించాను. గుర్తించడానికి, అర్ధం చేసుకోవడానికి వీలుగా తొలిముద్రణ (తొ.ము)గా 
పునర్ముద్రణను (పు.ము) గా వివరించి, రెండింటినీ తులనాత్మకంగా అధ్యయనం చేసినప్పుడు 
ఏయూర్చు కన్పించినా అక్కడే సంపుటి, పుటలతో సహా వివరించడానికి ప్రయత్నించాను. 

తొలిముద్రణలో వెలువరించిన 12 సంపుటాలలో గల విషయానికి మరికొంత సమాచారం 
చేరుస్తూకూడా, పునర్ముద్రణలో ఎనిమిది సంపుటాల్లోనే ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని 
అందించారు. పునర్ముద్రణలో గల 13 సంపుటాలలో అయిదింటిని కొత్త సంపుటాలగానే భావించవచ్చని 
తేలింది. ఏకవి తరువాత ఏ కవిని తొలిముద్రణ నుండి, పునర్ముద్రణలో మార్పులకు గురిచేసి, 
వరుస క్రమాన్ని కూడా మార్చారో వివరించడం వల్ల విమర్శకుల సూచనల్ని ఆరుద్ర ఒక పరిశోధకుడుగా, 
సహృదయ విమర్శకుడుగా ఎలా ప్రతిస్పందించారో తెలియడానికి వీలవుతుంది. కేవలం కవుల వరుసనే 
కాకుండా, ప్రకరణాల వరుసను కూడా పేర్కొనడం వల్ల, తొలిముద్రణకీ, పునర్ముద్రణకీ యుగ 
విభజనలో వచ్చిన పరిణామాన్ని అవగతం చేసుకోవడాని అనుకూలంగా ఉండి, “పరిశోధకుడుగా 
ఆరుద్రిను మరింత స్పష్టంగా గమనించవచ్చునని భావించాను. 


8.1.5. సవుగ్ర ఆంధ్రసాహిత్య పరిశోధన: 


ఈ ఐదవ అధ్యాయం లో “సాహిత్య చరిత్ర కారుడు గా, “పరిశోధకుడుగా ఆరుద్రి చేసిన 
కృషిని వివరించడానికి ప్రయత్నించాను. తెలుగు సాహిత్యాన్ని నిక్షిప్తం చేసిన గ్రంథాల్లో “దక్కను 
కవుల చరిత్రి నుండి ఆరుద్ర వరకు చూసినా, అనేక పేర్లతో కవుల చరిత్రలు, సాహిత్య చరిత్రలు 
వెలువడ్డాయి. ఈ పరిశోధన అంశానికి అవసరమైనంత మేరకు తెలుగు సాహిత్య చరిత్రలను 
తులనాత్మకంగా పరిశీలించినా, ఈ పరిశీలనను “పరిశోధకుడు గా ఆరుద్ర పరిశోధన అంశాన్ని 
ఫలప్రదం చేయడంపైనే కేంద్రీకరించి పరిశోధన కొనసాగించాను. కవుల చరిత్ర సాహిత్య చరిత్రల 
స్వరూప స్వభావాల్ని పరిశీలించి, సమగ్ర ఆంధ్ర సాహిత్యం “సాహిత్య చరిత్ర ' అనేది నిరూపించే ప్రయత్నం 


295 


జరిగింది. కవుల చరిత్రలో ఉండే ప్టల,కాల,కుల చర్చల స్వరూపం ఉన్నప్పటికీ వాటిని గ్రహించిన 
స్వభావం భిన్నంగా రూపొందిందని తేలింది. వీరేశలింగం “కుమ్మరి మొల్ల వంటి పేర్లతో పరిశీలించగా, 
నిహిత్య చరిత్రను జాగ్రత్తగా “దృక్పథం” తో రచించి, సామాజిక, ఆర్దిక, రాజకీయాది చారిత్రక 
కోణాల్ని స్పర్శిస్తూ, అప్పకవి వంటి వారు,తమ లాక్షిణిక గ్రంథాల్లో కొన్ని కులాల వారి గ్రంథాల్ని 
నిరాకరించారని కొత్త కొణాల్ని ఆవిష్కరించిన “సాహిత్య చరిత్రగా ఆరుద్ర, తన 'సమగ్ర ఆంధ్ర 
సాహిత్యం ' రచనను కొనసాగించారు పత్రికల్లో వచ్చిన విమర్శల్ని సహృదయతతో స్వీకరించి మార్పులూ 
చేర్చులూ చేస్కి నిత్యన్వేషణా శీలం గల పరిశోధకుడుగా ఆరుద్ర కొనసాగించిన కృషి కొనియాడదగినదిగా 
తెలిసింది. కొన్ని తప్పని సరి పరిస్తితుల వల్ల, సాంకేతిక కారణాలవ; ర్ముద్రణలోనూ కొన్ని 
లోపాలు ల ను గ స్ట తా 3 

యుగవిభజన చేయడంలో రాజుల్ని, పోషకుల్ని ఎన్నుకొన్నా, యుగవిభజనను సమర్దించుకొన్నా, 
రాజుల చరిత్రను చెప్పడానికి కాకుండా, ఆ కాలంలో ఉన్న చరిత్రను సామాజిక, ఆర్హిక, రాజకీయ 
కోణాలతో ఆవిష్కరించడానికి ఆ యుగ విభజనను స్వీకరించారని, సాహిత్య చరిత్ర రచనలో మార్కిస్టు 
దృక్పథాన్ని ప్రదర్శించారని నిరూపించే ప్రయత్నం ఈ పరిశోధనలో కన్పిస్తుంది. 

సామాన్యులకు సైతం అవగాహన కావాలనే ధ్యేయంతో సరళమైన భాషను వాడేటమే అయితే 
ఆరుద్ర పరిశోధనలో (ప్రత్యేకత పెద్దగా గుర్తించ వలసిన పనిలేదు. సమగ్ర ఆంధ్ర సాహిత్య రచనలో 
“సృజనాత్మక పరిశోధనితో సామాన్యుల్ని సైతం ఆకర్షించుకోవడంలోనూ, మార్క్సిస్టు దృక్పథం 
ప్రదర్శించడంలోనే ప్రత్యేకత వ్యక్తమైంది. 

సాహిత్య చరిత్ర రచనకు ఆధారాలుగాదేన్ని గ్రహించాలో ప్రామాణిక భావనల్ని వివరించి, సమగ్ర 
ఆంధ్ర సాహిత్యం తో సమస్వయించడానికి ప్రయత్నం జరిగింది. తెలుగులో వచ్చిన సాహిత్య చరిత్రలతో 
తులనాత్మకంగా విశ్లేషించి, ఆంగ్రేయులు సాహిత్య రచనకు ఉపయోగించిన పద్దతిని కొంతవరకూ 
ఆరుద్ర ఎన్నుకొన్నారని, కవుల చరిత్ర నుండి సమగ్ర ఆంధ్ర సాహిత్య, వికాస చరిత్రల పరిణామంలో 
“సమగ్ర ఆంధ్ర సాహిత్యం” కవుల చరిత్ర వాసనలున్నా, సాహిత్య చరిత్రగా పరిణితిచెంది, సమగ్ర 
ఆంధ్ర సాహిత్య ప్రయత్నం చేసి, వికాస చరిత్రకు బీజాలు వేసిందని నిరూపించే ప్రయత్నం ఈ 
పరిశోధన ఫలితాంశాల్లో ఒకటి. ఈ నిరూపణకు సాహిత్య చరిత్రలపై ప్రత్యేక పరిశోధనలు చేసినవారి 
అభిప్రాయాల్ని కూడా ఆధారంగా చేసుకొని సమన్వయించడానికి ప్రయత్నించాను. 

పరిశోధకుడుగా, సాహిత్య చరిత్ర కారుడుగా ఆరుద్ర స్తానం, సమగ్ర ఆంధ్ర సాహిత్య స్టానమే 
నిర్ణయిస్తుందని తేలింది. ఆరుద్ర తరువాత సాహిత్య, సాంఘిక చరిత్రలను రాసిన వారు, తెలుగు 
అకాడమీ వారు ప్రచురించిన “తెలుగు సాహిత్య కోశం”, విజ్ఞానసర్వస్వం, పరీక్షల కొరకు సిద్దం 
చేస్తున్న సాహిత్య చరిత్రలోనూ, సాహిత్యచరిత్రలో చర్చనీయాంశాలు వంటి గ్రంథాలు, విశ్వవిద్యాలయ 
పరిశోధకులు సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో గల వివిధ ప్రతిపాదనలు, సిద్దాంతాలను, సమన్వయాలను 
స్వీకరించడానికైనా, కాదనడానికైనా ఆరుద్ర కృషిని పేర్కొన వలసిన పరిస్టితి ఉందంటేనే , 'పరిశోధకుడుగా 
ఆరుద్ర” విజయ వంతమయ్యారని చెప్పుకోవచ్చునని తేలింది. 

296 


సమగ్ర ఆంధ్ర సాహిత్య పరిశోధనకే సుమారు నూరు పుటలు కేటాయించిన ఈ పరిశోధనలో 
తెలుగులో వచ్చిన సాహిత్య చరిత్రలతో తులనాత్మక పరిశీలన చేసినా, పరిశోధకుడుగా ఆరుద్ర కృషిని 
సమన్వయం చేయడం ప్రధానం కనుక, ఒక్కోసిడ్దాంతాన్ని, ఒక్కో ప్రతిపాదననీ, సమాన్వయాన్ని సుదీర్హంగా 
చర్చించడం, పరిశోధన పరిధిలోనిది కాదు. కనుక, ఆచర్చల్ని కొనసాగించడానికి ప్రయత్నించలేదు. 
తెలుగులో అష్టదిగ్గజ కవులెవరు? అనే ఒక ఆంశాన్నే తీసుకొంటే, దానికి సాహిత్య చరిత్ర కారుల్లో 
చిన్న అభిప్రాయాలు కన్పిస్తున్నాయి, అష్టదిగ్గజకవులలో ఒకడుగా కొంతకాలం భావించిన తెనాలి 
రామలింగ (కృష్ణ) కవిని ప్రజలు తమ అభిప్రాయాల్ని స్వేచ్చగా వ్యక్తీకరించడానికి సృష్టించు కొన్న 
ఓ ఊహాగా కొంతమంది పరిశోధకులు భావించారు. మరి, తెనాలిరామలింగకవి, రామకృష్ణుడు 
పేర్లతో ఉన్నకవి కృతులుగా ఉన్న “ఉద్బటారాధ్య చరిత్రి “పాండురంగమాహాత్మం” “మొదలైన 
కావ్యాల మాటేమిటి? ఇవన్నీలోతైన పరిశోధనాంశాలు. వీటిని ఆరుద్ర, “కవి దృక్పథ పరిణామం” తో 
చక్కగా సమన్వయించే ప్రయత్నం చేశారు. ఇలా ఈ దృష్టితో చూస్తే పరిశోధకుడుగా ఆరుద్ర, 
పరిశోధనాంశం ప్రక్కదోవపట్చే అవకాశం ఉందని, వాటినెంత వరకూ అవసరమో అంతవరకే పరిశీలించడం 
మంచిదని పించింది. పాఠకుల అభిరుచుల్ని గమనిస్తూ, వారికి కావలసిన అన్ని గుణాల్ని అందిస్తూనే, 
సాహిత్య సిద్దాంత దర్శనాన్ని కల్గించే “సృజపాత్మక పరిశోధకుడు” గా సమగ్ర ఆంధ్ర సాహిత్యంలోనూ 
కన్పిస్తారనే సైద్దాంతిక పరిచయాన్ని నిరూపించే ప్రయత్నం ఈ పరిశోధనలో కన్పిస్తుంది. 


8.1.6. జానపద విజ్ఞాన పరిశోధన: 


ఈ ఆరవ అధ్యాయం లో జానపద విజ్ఞానం, సాహిత్యాల పట్ల ఆరుద్ర అవగాహనను వారి 
మాటల్లోనే పరిశీలించి ప్రామాణిక భావనలతో అధ్యయనం చేసి, సంప్రదాయ నృత్యాలకు జానపద 
విజ్ఞానంలో మాతృకలున్నాయనే ఆరుద్ర పరిశోధనను, భరతుని నాట్య శాస్త్రం, నాట్యశాస్త్రంలో 
కృషి చేసిన ఆరుద్ర సమకాలీనుల అభిప్రాయాలతో విశ్లేషించడానికి ప్రయత్నించాను. “పశుపత్యాదుల 
అనుకరణ అభినయానికి ప్రాతిపదికి అనే సిద్దాంతాన్ని, ఆదిమ సమాజ మానవుడు తన అవసరాల 
కోసం నేర్చుకొన్న విద్యలనరకూ పరిణానుం చెంది, ప్రజాకళలు కావలసినకళలు, *ఆస్ట్రాన కళలు” గా 
మారిన వైనాల్ని ఆరుద్ర ప్రతిపాదనలతో సమన్వయించడానికి ప్రయత్నించాను. 


ప్రపంచంలో గల రామకథల్ని జనరంజకంగా, తన సృజనాత్మక ప్రతిభను ఉపయోగించి, సిద్దాంత 
దర్శనాన్ని సామాన్యులకు సైతం అవగానకొచ్చేటట్టు “రాముడికి సీత ఏమవుతుంది” అనే గ్రంథంలోని 
పరిశోధనాంశాల్ని “నవ దృక్కోణాలనుండి నవ్యదృష్టి' ని ప్రదర్శించడానికి, ఆరుద్ర చేసిన ప్రయత్నాన్ని 
వివరించడం జరిగింది. రామకథల్ని ఓ చోటనే చర్చించటం, రామకథను పోలిన కథల్ని వివరించడం, 
సీతారాములకు ఆయా రానుకథల్లో, రామకథను పోలిన కథల్ని పౌరాణికాంశాలతో పోలుస్తూ మ్లోషించడం, 
సాంఘిక ఆర్థిక కోణాలనుండి వావినరుసల్ని పరిశీలించి, లిఖిత వాజ్మయంలో గల కథలతో, మౌఖిక 
వాజ్మయ కథల్ని పోల్చి, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వాస్తవాల్ని దాచడాని జరిగిన ప్రయత్నమేమైనా 
జరిగిందేమోనని చూడటం వంటివన్నీ ఆరుద్ర తన పరిశోధనలో నిర్వహించారని వింగడించి చూపడానికి 


కృషిచేశాను. మౌఖిక వాజ్మయాన్ని ఎక్కువ ఆధారంగా తీసుకొని తన సృజనాత్మక ప్రతిభతో 
297 


పిద్దాంతదర్శనానికి ప్రయత్నించడం వంటి వాటివల్ల ఈ అంశాల్ని “జానపద సాహిత్య పరిశోధని గా 
నిరూపించే ప్రయత్నం జరిగింది. రామకథల్ని విశ్లేషిస్తూ సామాజిక సంబంధాల్లో వచ్చిన మార్చుల్ని 
ఆరుద్ర వివరించారు. రామాయణం శిష్టసాహిత్యంగా భావిస్తున్నా, స్త్రీలరామాయణ పాటల్లో, జానపదులు 
రామకథల్ని తమకిష్టమైన పద్దతిలో మార్చుకొని పాడుకోవడానికి వీలుంది. రామాయణ, భారతాల్లో 
కూడా జానపద ధోరణుల్ని బిరుదురాజు రామరాజు, శిష్ట సాహిత్యంలో జానపద ధోరణుల్ని 
హౌర్‌. ఎస్‌. బ్రహ్మానంద, రామాయణాల్లో జానపద కథల్ని మలయవాసిని మొదలైన వారు పరిశోధనాత్మకంగా 
నిరూపించినట్లే, రామాయణ కథల్లో “రాముడికి సీత ఏమవుతుంది” ని ప్రశ్నిస్తూ, ఉత్సుకతను, 
జనరంజకత్వాన్ని కల్లిస్తూ, ఒక్కో సమాజ మానవ సంబంధాల్ని మార్క్సిస్టు దృక్పథంతో, ఆరుద్ర 
వివరించారనే సైద్దాంతిక ప్రతిపాదనతో ఈ పరిశోధన చేయడానికి ప్రయత్నం చేశాను. జానపద 
విజ్ఞాన, సాహిత్య పరిశోధనల్లోనూ సామాజిక స్రితిగతుల వాస్తవిక రూపాన్ని బహిర్గత పరిచే * సత్యాన్వేషణ 
దృష్టిగల పరిశోధకుడు గా ఆరుద్రను పేర్కొనే అవకాశం ఉందని తేలింది. 


8.1.7. పరిశోధకుడుగా ఆరుద్ర: 


ఈ ఏడవ అధ్యాయం లో వివిధ వ్యాసాలు గ్రంథాలను అనుసరించి ఆరుద్ర చేసిన పరిశోధనలను 
విశ్లేషించి నిరూపించే ప్రయత్నంచేశాను. 

ప్రధాన సిద్దాంత నిరూపణకు ప్రయత్నం జరిగిన ఈ అధ్యాయంలో ఆరుద్ర పరిశోధనలో ప్రధానంగా 
సజనాత్మక లక్షణాలను క్రోడీకరించే ప్రయత్నం చేశాను. సృజనాత్మక రచనకూ, సృజనాత్మక పరిశోధనకూ 
గల తేడాలను వివరించడానికి ప్రమాణాలతో ప్రయత్నించాను. పరిశోధన ఏదొక నూతన సిద్దాంతాన్ని 
గానీ ప్రతిపాదనను గానూ, సమన్వయాన్ని గాని,లోపాన్నిగాని ఎత్తి చూపుతూ, దానికొక నూతన 
ప్రతిసాదన ను గానీ ఏదొకటి చేయడం అవసరమని, పరిశోధకుల భాననలు తెలుపుతున్నట్లే, 
'పరిశోధకుడుగా ఆరుద్ర” అనే ఈ పరిశోధనాంశంలో ఆరుద్ర చేసిన పరిశోధనల సమన్వయం 
చేస్తూనే, * ఉత్తమ సాహిత్య పరిశోధకుడు” గా ఆరుద్ర చేసిన కృషిని సిడ్దాంతీకరించే ప్రయత్నం జరిగిందని 
భావిస్తున్నాను. 

ఆరుద్ర చేసిన పరిశోధనలో పరిశోధకులకు నూతన ప్రతిపాదనలు ఉన్నాయనీ, అవి ఆరుద్ర అసంపూర్తి 
పరిశోధనలుగా భావించడానికి అవకాశంలేదనీ, ఏపరిశోధనైనా పరిపూర్ణంగా పూర్తయినట్లు, సాహిత్య 
పరిశోధనలో అసలేకుదరదనీ తేలింది. వేమన కాలాన్ని అనేకమంది పరిశోధకులు అనేక సిద్దాంతాలు, 
సమన్వయాలు చేసి వివిధకాలాల్ని ప్రకటించినట్లే, ఆరుద్ర కూడా పరిశీలించినా, సాహిత్య పరిశోధన 
లో స్టలకాల నిర్ణయాలు చేయడంలో ఆరుద్ర, “సమన్వయాత్మక పద్దతిని పాటించారు. గురజాడ 
వ్యక్తిత్వాన్నీ, రచనల్నీ తులనాత్మక పద్దతిలో చేసిన కృషి “తులనాత్మక పరిశోధకుడు" గా ఆరుద్రని 
గొప్పుస్టానంలో నిలుపుతుంది. పరిశీలనాంశానికి తగిన పద్దతిని పాటించి సాహిత్యంలో శా స్రీయ పద్దతిని 
పాటించారని నిరూపితమైంది. 


298 


వేమన, గురజాడ మొదలైన వారి సమ గ్ర స్వరూపాన్ని విశదీకరించడానికి తన పృజనాత్మక ప్రతిభను, 
విమర్శనాత్మకంగా ఉపయోగించుకొన్నారు. పూర్వపరిశోధకుల పరిశోధనలను పరిశీలిస్తూనే, అనేక 
కోణాల నుండి అధ్యయనం చేస్తూ, నూతన సమన్వయాల్ని ఎలా చేయవచ్చో, ఆరుద్రలోతైన అన్వేషణ 
తెలుపుతుందని తేలింది. కేవలం సంఘటనల పూర్వాపరాల్ని వివరించి, చరిత్ర పరిశోధకుడుగా 
మిగిలిపోకుండా, కార్య కారణ సంబంధాల్ని కవి కావ్యంలో ప్రతిఫలింప జేయడానికి చేసిన ప్రయత్నాన్ని 
నిరూపించడంలో “సాహిత్య పరిశోధకుడు" గా ఆరుద్ర కృషి స్పష్టమవుతుందని తేలింది. తులనాత్మక, 
కవి జీవిత, గ్రంథ పరిష్కరణ, జానపద విజ్ఞాన పరిశోధనలన్నింటిలోనూ సృజనాత్మకతనూ, విమర్శనాత్మక 
దృష్టిని ప్రదర్శించినా, ఇవన్నీ “సాహిత్య పరిశోధని అనే చట్రం (017010 లోనే ఇమిడి పోయే 
అంశాలని నిరూపితమైందని భావిస్తున్నాను. 


వివిధ ప్రతిపాదనలు, సమన్వయాలతో పరిశోధనలో విశిష్టత కన్పిస్తున్నా, కొన్ని నిర్ణయాలు చేయడంలో 
గొలుసుకట్టు నిర్ణయాలు, సూటిదనం కోల్పోయి, స్పష్టతకు ఆటంకం కలిగించే పరిశోధనా పద్దతికూడా 
ఆరుద్ర పరిశోధనలో కన్పిస్తుందని వెల్లడయ్యింది. వేమన పూర్వీకుల స్ర్రలంగా పాకనాటికి చెందిన 
“మూగచింతపల్లి” విషయంలో ఎన్ని కోణాలనుండి అధ్యయనం చేసినా, వైరుధ్య భావాలు, ఫలితాలు 
ఆరుద్ర వెల్లడించారనీ, వాటి చారిత్రక ఆధారాలు ఈ పరిశోధనలో అసనుంజ సమంటున్నాయనీ 
నిరూపితమైంది. సాహిత్య పరిశోధనలో భిన్నఫలితాలు వెలువడుతుంటాయి. దానికి “దృక్పథం” 
కూడా కొన్ని సార్టు కారణమవుతుంది. రాగద్వేషాలు ఉంటే పరిశోధన అనిపించుకోదుకదా! కనుకనే, 
రాగద్వేషాలకు అతీతంగా పరిశీలన కొనసాగితేనే ఆది పరిశోధన అవుతుంది. అలాకానప్పుడు అదొక 
పోగడ్త (appriciation) గానే మిగిలిపోతుంది. 

సమాజంలో వివిధ సిద్దాంతాలు, భావజాలాలు ఉన్నప్పుడు, వాటి ప్రభావం కొన్ని సార్లు పరిశోధకుడుపై 
కూడా పడుతుంటుంది. ఆరుద్ర కవిత్వంలో అభ్యుదయ భావాలూ, మార్క్సిస్టు సిద్దాంతాల ప్రభావం 
కన్పిస్తుంది. విమర్శను ఆ సరాగాచేసుకొని పరిశోధన కొన సాగించడం వల్ల ఈ పరిశోధనలో 
మార్క్సిస్టు దృక్పథం కన్పిస్తుంది. సత్యాన్వేషణా తత్పరుడు కావాల్సిన పరిశోధకుడు, సిద్దాంత ప్రభావాలకు 
గురైనప్పుడు సత్య ప్రకటనకు ఆవకాశం ఉందా! అనే ప్రశ్నా తలెత్తక మానదు. కానీ, పరిశోధకుడు 
గా ఒక “ప్రాపంచిక దృక్పథం” కలిగి ఉన్నా, సమాజానికి ఉపయోగపడే దిశగా పరిశోధన జరగాలనే 
ఆకాండ్షతోనే, పరిశోధనలో మార్క్సిస్టు దృక్పథం ప్రతిఫలించింది తప్పు, తన సైద్దాంతిక భావజాలంతో 
పరిశోధన నిర్ణయాలను ముందే ఊహించి ఫలితాలు రాబట్టే పద్దతిలో ప్రయత్నించ లేదు. ఈ 
పరిశోధనలో వివిధ అధ్యాయాల్లో ప్రామాణిక భావనలతో సైద్దాంతిక నేపధ్యాల్ని ఆయా సందర్భాలలో 
వివరించడం దాన్ని తెలుపుతుంది. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో రాజుల, పోషకులను ఆధారంగా 
యుగ విభజన చేసినా, చరిత్ర, కాలన్మిర్ణయాలను స్పష్టంగా విశదీకరించే ఆలోచన ఆరుద్ర సత్యాన్యేషణను 
ప్రతిబింబిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. వివిధ కాలాల్లో రాజులు, పోషకులు కవుల్ని 
పోషించారనీ, కవులు, రాజుల పోషణకు అర్రులు చాచారనీ, ఆ కార్యకారణ సంబంధాల్లో ఉన్న 
సామాజిక ఆర్దిక పరిస్తితుల్ని గతి తార్కిక “చారిత్రక భౌతిక విశ్లేషణలతో సత్యాన్యేషణ వైపే ఆరుద్ర 


299 


పయనించారని స్పష్టమయ్యింది. వెల్చేరు నారాయణరావు తన పరిశోధనలోనూ రాజులు పోషకుల కవుల 
మధ్య ఉండేసంబంధాల్ని మార్కిస్టు దృక్పథంతో చేసిన విశ్లేషణలు కన్పిస్తున్నాయి. ఆరుద్ర మార్కిస్టు 
దృక్పథం, సాహిత్య చరిత్ర పరిశోధనలో ఉన్నా, సంయనునం ప్రదర్శించి, కవికీ, కావ్యానికీ, నాటి 
సమకాలీన పరిస్టితుల్ని విశదీకరించే దిశగా కొనసాగించారని నిరూపితమైంది. 


8.1.8. ముగింపు: 


మొత్తంమీద “పరిశోధకుడుగా ఆరుద్ర” అనే పేరుతోకొన సాగించిన ఈ పరిశోధన వల్ల ఆరుద్ర 
వ్యక్తిత్వాన్నీ, రచనాతత్త్వాన్నీ విమర్శన విధానాన్నీ, పరిశోధన పద్దతుల్నీ, ఒక అవగాహన చేసుకోవడం 
వల్ల, పరిశోధనలో ఉండవలసిన వేమిటో, ఉండ కూడని వేమిటో గమనించ గలిగేందుకు ఈ 
పరిశోధన తోడ్పడుతుందని భావిస్తున్నాను. పరిశో ధకుడుగా సాధించవలసిన లక్షణాల్ని ఆరుద్ర కృషి 
నుండి అనేక అంశాల్ని తెలుసుకొనే, కొత్త అంశాల్ని స్పురింపజేసే అవకాశానికి ఈ పరిశోధన కొంత 
దోహద పడుతుందనుకొంటున్నాను. పరిశోధనలో గమనించ వలసిన దృక్పథం సృజనాత్మకతల 
గురించి చేసిన ప్రతిపాదన, పరిశోధకులను ఈ దిశగా ఆలోచింపజేస్తుందనే నమ్ముతున్నాను. 

సృజనాత్మక ప్రక్రియల్లో ఆహ్లాదం, ఆనందం లజ్యాలై, కొన్ని కొత్త ఆలోచనల్ని కలిగించినా, 
ఆనందమే పర్యవసానంగా మారిపోతుంది. సృజనాత్మక పరిశోధన హృదయాహ్హాదం నుండి మేథో 
వికసన, తార్కికతతో సిద్దాంత దర్శనం కల్గించి, బుద్ది కుశలతవైపు తీసుకెళ్ళి సత్యాన్వేషణ మార్గంలో 
నిలుపుతుంది. ఆనందం కేవల సృజనాత్మక రచన కల్గించే ఆనందానికీ, సృజనాత్మక పరిశోధన 
కల్గించే దానికీ వ్యత్యాసం ఉంటుంది. సృజనాత్మక ఆనందం హృదయ ఉల్లాసాన్ని కలిగించగా, సృజనాత్మక 
పరిశోధన ఆనందం హృదయ వికాసాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ పరిశోధకులకు అన్వేషణాంశాలు. 
ఈ దిశగా భవిష్యత్తులో పరిశోధకులు అధ్యయనాలు చేయడంవల్ల విమర్శ, పరిశోధనల్లో ఉండే 
సృజనాత్మకత కుండే ప్రమాణాలు, లక్షణాలు ఏర్పడగలవనీ, ఏర్పడాలనే (ప్రేరణకి ఈ పరిశోధన 
సహకరిస్తుందనే నమ్మకం ఆశాదీపంలా కలుగుతుంది. 


విమర్శ, పరిశోధనల్లో సృజనాత్మకత ఉంటుందనే వారే గానీ, దాన్ని లాశ్షీణికంగా నిరూపించే 
ప్రయత్నం జరగలేదు. పైగా, సృజనాత్మక రచనలు చేయలేనివారే విమర్శ, పరిశోధనల్లో సృజనాత్మకతను 
ప్రదర్శిస్తారనే విమర్శలు కూడా చేస్తున్న ఈ నేపథ్యంలో, ఈ “సృజనాత్మకత” అనే భావన (0026600) 
ని పరిశీలించనంతవరకూ ఒక అసందిగ్రతత కొనసాగుతూనే ఉంటుంది. (ప్రస్తుత పరిశోధన లో 
సృజనాత్మకను గుర్తించి, సైద్దాంతిక పరిచయానికి ప్రయత్నించినా, ఇది తొలి ప్రయత్నం మా త్రమేనను 
కొంటున్నాను. ఆరుద్ర రామాయణంలో సీత గురించి, వివిధ రామాయణాల్ని సామాజిక, చారిత్రక 
నేపథ్యం సామాజిక సంబంధాలను, వావివరసలనూ పరిచయాత్మకంగా, జానపద కథల ఆధారంగా 
జనరంజకంగా కొనసాగించిన పరిశోధనను భవిష్యత్తులో “ ఆంత్రోపాలజీ” చరిత్ర లతో సమన్వయించే 
దిశలో పరిశోధనలను ప్రత్యేకంగా కొనసాగించవలసిన అవసరం ఉందనిపించింది. 


విజ్ఞాన పరిధులను విస్తరించే దిశగా పరిశోధన కొనసాగవలసి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నట్లే, 
ఆరుద్ర పరిశోధన, తెలుగు సాహిత్య పరిధ్దుల్ణను విస్త్రత పరుస్తుందని ఈపరిశోధన వల్ల నాకు 


అన్పిస్తుంది. (ప్రమాణాలనేవి నూతన భావనలు వచ్చినప్పుడు కాలానుగుణ మార్పులకు 
లోనవుతుంటాయి. సాహిత్యంలో ఈ భావనలు మరీ వేగనంతమవుతుంటాయి, ఇటువంటి నూతన 
ప్రమాణాలతో, నూతన ప్రతిపాదనలతో పరిశీలించగలిగితే “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లోనూ, ఆరుద్ర 
రచించిన ఒక్కో (గ్రంథంలోనూ ఒక్కో ప్రతి పాదనతో ఒక్కో ప్రత్యేక పరిశోధన చేసే అవకాశం 
ఉంది. ఆ విధంగా ఆరుద్ర అన్ని రచనల్ని సమగ్రంగా అధ్యయనం చేయగలిగినప్పుడే 'పరిశోధకుడుగా 
ఆరుద్ర ను సమగ్రంగా నిర్ణయించడానికి అవకాశం కలుగుతుంది. అంతవరకూ మార్క్సిస్టు దృక్పథం 
గల సాహిత్య పరిశోధకుడుగా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక స్టానాన్ని పొందుతూనే, సాహిత్యంలో 
వివిధ సిద్దాంతాల విశ్లేషణకు అవకాశం ఉండటం వల్ల వివిధ చర్చ్పోపచర్చలకు కారణమువుతూ “నిత్య 
ప్రవాహ పరిశోధకుడు గా వెలుగొందుతుంటారని భావించవచ్చు. 


అనుబంధం -1 
సవు(గ్ర ఆంధ్ర సాహిత్యంలో సాహితీవేత్తలు 


(ప్రముఖ శీర్షికలు 


zt ॥ మర్మం sl క్‌] 
zt 1 2G yon rr » 
197 1 న న్‌! er er 
197 1 హోర zu z 
197 I Seong అలుంలు 11 11 
697 1 బిర ఆగాక 01 01 
is 1 8౯7 ॥ అవానర్థ ఇచాంల్నుై 6 6 
er | 0౯7 ॥ న న న 8 8 
zt L i 1 (మం ఇవిధటా) హణ నటం L L 
శై శ ౯77 1 అతవిని(ణ 9 9 
Ltt z 917 I జై క్‌ s 
»st 1 £81 1 ఇరా $ 0 
(11 1 791 1 మొర బయం ళ్‌ ౯ 
ror 1 971 1 గం అరు z z 
917 1 811 | మార్ధిరండ్రీల 1 1 
$్రిడంల్ల Seog "0% Seo Seog"og feos eos | $ఉంల 
nm adesg.se am వము Poe sg 


:(cwese fae sgn) Roem 


cxdg ఉంంబ్లలి -0౧ జడి gar sonar lon Yess 


1- ంల్లింణంసణ 


Seog "0% 
ఆఅ 


691 
691 
ళల! 
Il 
stl 
él 


EE. 


£0౯ 


బంగి 
హం et ze 
రాగీణటాతాచుంగాక zu 1౯ 

ఇక వాయంలలి 11 0౯ 
నాన. ol 67 

ఖం జస 6 87 

(ఇఎజ్కక) ఇాన్మకిషింణ 8 it 
శటనిరాల్లు బోని L 97 
నా! 9 st 

రాలి క్‌ rt 

రెం » et 

$ిలంయియిణ ౧65 తరం ళ్‌ 77 
298 Ca z 17 
ఇలాటి థం 1 07 


_ః(రయ్యం యిదినచ) అహం ణం 


$ిఉంల్ల"ంల్ల 
ates 


రాగీకీటితాలం్ల ఇక్సిచిక్రిలి 61 61 
బద్ధ ఇదింల్లద 81 81 
మర్మ ఆటగా i Li 


బర ఆలి 91 91 


Seog seos  Séon 


co3Cః nos tg soos 


(06౯ 


sn an mm 

681 ళ్‌ sel శ్‌ యూన సంచి ol 6? 
ret t rol లి బలు హిం 6 8s» 
001 £ z ౯ రాంహరియా భపోుం 8 iy 
tL ౯ 19 ల్‌ కం ఇబ L 9» 
Ou £ ss t (ఇంథ) ఇయం UP 9 sv 
6? ౯ 6 £ కంటక s (1 
9 గ్‌ et £ ఇంతా "9 ఖా ణా 
9 ౯ et £ మొదిణటంంం "౯ ౯ 7 
9 ౯ et లి జలం క z 11 
91 £ ౯7 ౯ కవన" 1 | or 
st ౯ 37 ౯ రంగాన జంట గోసి 


iow ono Bo souls) nos sag 


z థ్‌ 7 ఇహం యుహ్మిట్లిం 07 6 

z 9౯7 7 ణా 61 st 

is £ 817 7 " కాంలో 81 Lt 

177 7 117 7 లాట బైచ్షిఖీన i 9 

zoz z zl z న పంద 91 se 

88 £ »s1 z రాకిణయాయండిన s1 »t 
ధాతు నా ~—— క నాల 


ne ఆలణ౯ఇ.9 na agtose C095 Nog tg Geos 


sof 


és s 917 (| న్‌ా it 99 
9s1 s oor ౯ యణ క్రమేనా 97 s9 
i s s8t లి న. st »9 
et » 097 జ బణివా ?7 £9 
on » out ౯ నాగటి G8 ౯7 7 
011 ’ out ౯ డై 77 19 
96 ? 097 £ ఇద ణక సై 17 09 
16 / 9st ౯ టీం 2 07 6s 
రట » it £ క్యంణింటని భాం 6 8s 
ts » iu ౯ బం ఇలు st Ls 
sr ఖా 077 ౯ ల సలనిచినుంన్లి i 9s 
z 0 Lt t పచరడ్ణింటి కవిటి 91 ss 
Lt » em ౯ ఇన ఏమిటా ఉనని st »s 
9 » 007 ౯ అ రంతనయాంబ్యన్త ౪1 ts 
vz ౯ 161 /. వంంటిం er zs 
Cy ౯ 16] ౯ “అలో ఏవి u 1s 
177 ౯ Tl ౯ ఎటద్‌ణాక్య 11 09 


Seog రంల... $ఉంల్ల 
agtose Ce Png ig sco 


90€ 


వవ. లాలా. = 

౯71 9 zet ’ రక్ష బయ్లంవి అంగకటా 81 »s 
i 9 Ltt » కనర్లఆగ్ణ బలం "7 Lt £8 
911 9 977 ’ ఆని బలం "| 91 78 

91 9 977 » CTP NIE) 
s6 9 117 » ఇం నచిరటకః st 19 
Ls 9 907 » గల్లి 2న » 08 
Ls 9 907 » ఢాం er రట 
89 9 zs Q మతా థః నాటా 71 81 
ణా 9 881 » ((౧0రంక ఇక) “రన దిగాక 11 LL 
st 9 791 » కిరంద ఎబి 01 91 
i 9 b9l » బం యాం 6 SL 
01 9 791 » ఐన ఎగర క »L 
161 s 111 » sng L tL 
Lil s 101 » సలి ఇవ్యింణ 9 z 
ri s z6 » కంగతి ఆంంగ్రంణి s 1౬ 
7౯1 క్‌ ts ఖా mapenay cas ఖా 0౬ 
001 s 19 » యాగీరిటాతాంబం ౯ 69 
rs s 8» 1 యం గంధ z 89 
se | క్‌ “le 8 ఖ్‌ Cn | 19 
ul! ((౧మణ్యం ఉగడం దండా) గాం బడ్‌టా 

§్ర.౦ర్లా “ంద్ల Seon క్రటంల్ల'ంల్ల Seog qos  féo0g 

adesg.s ne agtose నిర్భర ౨ణయెంధ tg ల్మాంంర్లా 


£0€ 


197 s ంలిదంం ఇఫైటి 01 101 
iit క్‌ వనిరంచుకిం é 001 
991 క్‌ అందక బొంలచి 8 66 
991 s జీని ఇరద L 86 
171 s se ౦0౬ 9 16 
ol s ఇయిఎల్లోనెక ఫా s 96 
»s క్‌ బదు ఇముకీయిలటా ఖా s6 
rr s గది గంగా యు ౯ »6 
0౯ s 6౫ దలు z £6 
i s అవిక 2 1 z6 
(0౪౧10 acgoDgs) Ros sro 
8» » ఆడే 
6tt 67౯ » (హైం ఇంజ vt 06 
67౯ 60౯ ఖ కంరొరులం ౯7 68 
961 80౯ ఖ్‌ న ను. 77 88 
ist S67 1 కండె ఇంకా! 17 18 
0౬1 rit ఖ్‌ ese ste 07 98 
srt » సయం él క్‌ 


Seog §జంర్లా"ంధ Seog soos Sem 
na agtose 2565 Nog tg లంగ 


80౯ 


వ శ 117 s జు కంర ఇయం st 611 
zst L 807 s (రై ఇ "6 97 sn 
zs L 907 s శారీటినంక ఇత ఇిర్మిక "8 et i 
zst L 807 s రాయిచినంక తిన "ఓ 77 911 
zst L 807 s రాహీదిచానంక వ్ర 9 17 క] 
7 L 807 s కంక ఇత 9 07 (11 
797 L 907 s హంతి నిదసేలు 7? él en 
Ist L 107 s రం నిదసేల "౯ 17 an 
197 L 907 క్‌ కంటిన కత్తిలా "7 07 111 
097 L soz క్‌ అగంబుటాయో కచడిత "1 él 011 
os she 
67 L ౯07 s రం ఇంద కాం 81 601 
977 L 107 s బరువా గణక i sor 
wt ట్ట 107 s “| గ న రన 91 £01 
977 L 007 s Sots రహా st 901 
020౯ గ్రిర్గణం 
997 L s81 s శొడ » sor 
it L Tl క్‌ (6౫ కయుచిచి) జక చకా ఇలింం ల ror 
917 L t9r s కంల ఉలుంకం్ల 71 cor 
L zs s Ce 11 zr 
$్రిఉంల్ల “ంర్లా $్రింల్లంల్ల Sao oom 
1 ఇల | ౮౧౫ agtose cogs nRog ig  qoos 


వ! 
వచింది రంగం 


సుసంందోవాలు 08 


ర నీడల 
కంబ ంంటి 


రాబిల్థిషుం్న తోకల 
కంలెండ నాటి టకియా బంక 


కంణంభ ౧న 
టిం ఇంకా 
సంకు ఇటా 
సారం అదర 
అరలు చయ 
అనిల ఇటా 


రకత 


అందం గాం 


సటిం ఇతంబ్లంద 
గూ 
యేటా ఇంగంపు 
ఏద 68 ఇథి 
సం ఫల 


£8 8 6 9 ఆనాంర్మ్వ రయి 6 991 
£8 8 6 9 అదను 28 8 ss1 
£8 8 6t 9 ఆనేసిగాటి ప్రి L rst 
£8 8 6 9 శనణింటా ఉిఖిం 9- est 
19 8 st 9 Sones mon s zs 
98 8 z 9 ఎది ప్రయ "7 ’ 191 
19 8 8౯ 9 అొచొఖంల (య "1 £ ost 

cos (oro 

vr 8 ze 9 'హైంజ ఇంజ z 6! 
99 8 97 9 గక ననిన 1 971 

ae; iow aa NgQ? “దంణతాన) MMos sq 
zz ళ్‌ rie క్‌ గరందితా ఫండ్వా ts Ll 
797 6 rie s opr 90 zs 9» 
zt é rie క్‌ రణ ౨ంంలిని Is sl 
0౯ 6 rie s ణణెజ్యా os rr 
ott 6 rie క్‌ కర అఎిబిళ్లా ér ణః 
ott 6 tie s ఉఎరాపనా గ్రరి 8» wr 
871 6 77౯ s సై Lr 171 


Seog sos $ఉంల్ల 


C95 nRog ig coos 


He 


గాణటిటుల కంగన i S11 
రనోనఆ అంందునిం "6 97 rl 
కరిచి ౧00 "8 st til 
Cre » 701 
అల్లిపయిం "9 et 10] 
మాడా "9 mu 0౬1 
అం భు 9 17 691 
డం ౯ 07 891 

అంళఖి "7 6] ఓం! 

ఇమాం చై "| 81 991 
cogon-oRs gre 

re] 81 s91 
క i $91 

రారుటాకాక ఆచినిడ 91 £91 
శనినరీటాణ! ౧౧08 st 791 
జటా రభ 1 191 
యం ౫ er 091 
మర విదణంయు 71 6st 
కరడ ఇయానక 11 891 
నస వంగ 01 isi 


$4ంల్లా"ం 
agtose 


095 


Seog 


qoos 


Seos soos 
s2NRog tq 


981 
6» 
8s1 
11 


తహ 


$4౦6 “ంల్ల 


adn 


coco 


I” 


zit 


ఇం తదురాఃం గ్రరి "| 
6౫౫౦ గీర 9 

పెక ల$ 

గం బదిసోలి? 
బ్రైలమంంబివిల £ 
ఇలారాటి'? 
అంతక: | 

ఇకక 6896౯ 
Cra 
అంయుం బై; 


0 $ల్సిచిచ్యా!ంం ఇంగ 
యాజక ఇయం 
య 9 

టలు బదాంల్లద 
రకా yon 

౫08 ఇంకడైడ 


క్రిఉంల్న-ంల్ల 
agtose 


C055 


9» rel 
sr tél 
ఖా ₹61 
tr 161 
లా 061 
17 681 
or 881 
6t ist 
st 981 
it s81 

౧౧2౦౨౪ ఇంయాబంగహైః 
9 »s 
st esr 
rt zs 

(రాజ్ఞాం (౧b 
tt 191 
zt 091 
Ie 6L1 
ot 811 
67 itl 
87 981 
Seog రంది. $ఉంల్లా 


Nog tg seos | 


zor 
001 


అ మాటో" 6 


రాడెనిటా ధిక" 8 s9 


ఎగిరి బడు" »9 
హొంిటాండ రతా "9 £9 
దితి నటం స 79 
ఉట ఇండ "2 "9 
Cn 09 

సంబం అవకా "7 65 


ఎన ఇసక "| 8s 


compat: cnosg 


£17 
ars 
Hz 
017 
607 
807 
L107 
907 


611 6 877 2చం్ల బం) మేద కః Ls soz 
6 807 న. 9s 907 

6 961 కువ ss ౯07 

6 ఇచిచణిఎ ఏషానిట »s 707 

6 (౧% ఇఎం్రయం) నకం ఇటే ల్‌ 107 

6 ౨చస్వినిన్తి ఎటిగాటి zs 007 

6 అంధం ౨ఎక్సీం 1s 661 

6 రారట రక రయ్యొన్త os 861 

6 ఉపాంత మ్ల రొ 161 

8 జిల ఇంవీవాం 71 8» 961 

8 (చి ఇభ్రండంక' || Ly s61 

క్రీఉంల్లా"ంర్లా Seog gees 
| na agtose C055 sNRog tg gos 


ఈఈ ఈ ఠా ఈ ఈ 6 6 6 6 ఈ ఈ లా ఈ 6 ఈ 


క్రటంల్ల *ంర్లా 
adesg.e 


అం చ ౧ ౧ చి చ ౧ చి ౧ చ ౧ ౧ చ చి 9 ౨ 


t+i€ 


Crone 
వైన 
న. 


దలు సం 

(కదిలా 

వాచిల్లింల్లణ గోల 
యం రకం 77 
కన్నాడు ఉదిగట' 17 
కదిలి అంధం 07 
యాబిబోర ౧" 61 
న ల్‌. 
అఎడిణా ఇంజ 11 
కర ఆఎంిక్ర 91 
సదు ఇదం 51 
కండర ఉరంచిరియ'? | 
కదిలి ఇయాంజ౯| 
కందం 4౧71 
న. 


కందక ఇఉికిం "01 


శ్రీఉంర్లా"ం్లా 
agtose 


CGE 


s8 tet 
rs 7౯7 
£8 1౯7 
coksgteee 
78 0౯7 
Is 677 
09 877 
రట Ltt 
81 977 
LL 977 
క rz 
sL ౯77 
»L 777 
£1 177 
zt 077 
wm 617 
08 817 
69 i 
89 917 
19 si 


Seog gos Seog 
nog ig  goos 


కళ 


coc 


Soe 


అం ౧ ౧ ౧ ౬ 


$్రిజంల్ష-ంల్ల 
agtose 


ల్లాఖింద్లల్లాం గాలం: 1 zor ost 


రంపం (బీజ) ధా” 56 ert 


C055 


చ్చ భంంవిి "7 tor Ist 


భంజాటరా ధో యంచుఎటింట్లీ “ంటాఎషాంక 
ధవానంర్తమిడి 101 67 
౪లమిదంబతిని ౯ 001 sz 
ఢనానోటి వెంక"? 66 rt 
css ౧. 86 997 


ధంల్లంల టో 16 soz 
భిందేటా ఆపైన" ౯ 96 rz 


భీంధాది షాని "| 


బం్షణల్లండ గనం 
సంఇంబం లిం z6 orz 
బం” ౯ 16 6౯7 
బందం? 06 ste 
వకోటిచిన్న "| 68 Let 
ఇయల్లర ఇంనియ 
ఇత ఏకం 88 9౯7 
ఎం ది కం Ls sez 


$ఉంలా 9m  $4ంల్ల 


Nog tq అ౭9౯ | 


bz 6 srt 9 (డి899' 11 eur 107 
లా 6 rhe 9 (౧బ్ధం్ల రిణ్లంం్ల "01 771 oz 
tht 6 re 9 అండి ఇయం" 6 171 697 
zr 6 tre 9 శయానం రషయిటి' 071 897 
1977 6 tre 9 యొహాంు మైదా"; 611 197 
orz 6 ze 9 ధరం దొపంి9 911 997 
6t7 6 Ie 9 Sots దం? i s97 
Let క ort 9 ఫం కదయ"? 911 997 
9౯7 é 6t¢ 9 6౫ టాకా జకం" ౯ su ౯7 
9౯7 é 6t¢ 9 కండోం ఇంజ"? QU 797 
977 6 see 9 శాిటకంలాన' | en 197 
sz 6 see 9 cooks got 
1977 6 9౯౯ 9 కందక ఇక 11 711 097 
pez 6 ste 9 ఆనింఇ2ఎ'01 111 6st 
bez 6 ree 9 ఆనం ఇంగెన'6 011 897 
౯౯7 6 bee 9 బరనిదిటనటా దంగి" 8 601 Lst 
౯౯౯ 6 tee 9 అంజర భీంపేల్ల' | 901 9st 
1౯7 6 Tee 9 కల్లలు బే" ior sst 
0౯౯ 6 ote 9 న న్‌. 901 rst 
677 6 67౯ 9 2/00 లిం sot ౯97 
997 6 ste 9 మాటో ఇజాార్ణి' ౯ 
Seog §ఉంర్లా “ంధ్ల క్రిటంల్ల క్రిడంర్లాంల్ల Seog soos  $eog 
క ఇలా na agtose ©2565 sNRog ig రానికి 


9€ 


అత ఠా ఠా ఠా ర రా 6 6 ఈ 6 6 6 6 ఈ ఈ 6 6 6 రారారా 


LIE 


Yaw ల్లంంక్లం్ను' 76 
సంబం సె 1౯ 
గలం అచ 0౯ 

కన్‌ చెయరాక్షండ ంరాంర్ధిణ్ల' 67 
కంల దీహాంచల 37 

ర్యాందుయో నియిచ్ల వన 17 
$50280 00297 
విచిన్తమ్తోంి?ి 
అదినా! రతన 97 
Byala et 
Rots Gane 
న. 
శంర్తుంి పటనిఎరీర 07 
న ఇయ 61 
ర్లాలివాన్యదై ఇటలా" 81 
ఆనరాటికకం్మ5' 11 
ఆాహటాకం రగా" 91 
యం కలకలం 
రం కొస?! 
హా. 
ప న. 


cogs 


€»T 
Ua 
Ua 
orl 
రల! 
8౯1 


st 
»eT 
te 
ze 
Ter 
0౯1 
ప. 
st 
ttl 
9 
st 
vil 


Seog qeos 
కక హా (సెంటి tg 


Senn 


goos 


Tet 
067 
687 
887 
L187 
987 


£87 
zest 
197 
097 
6L7 
817 
LLT 
917 
SLT 
PLT 
ELT 
Zit 


871 


$ఉంట్ల “ంల్ల 
agesg.e 


ణాగాగాగాగాగాగాగాగాగాగాగాగా గా 


దాకా 
కంచి? 
గట్తింల్లటూ ఇ] 


ఢనంనంకా వంకన 
య్లాంక్లయంచాన్లిచంిన్నని 

$ంయింబ్లంల్క క రియ రది 

ఇంటి నివార 
($n) ఆగం ధం 
శం 

రయం ఇటీ "౯ 

గొన యాం"? 

హరోం ఇచడైణ' | 


యల్గయంచిటంందిన 
కయి (ఫలం 
(un 
అత్తచోనతా 


i(oyces ౧2 కటు) nRog s5 


9 80౯ 
s1 o£ 
" 90౯ 
cokstre 290s 
tl soe 
zu roe 
11 toe 
01 70౯ 
10౯ 
00౯ 
667 
867 
L167 
cs pq ఇయం 
967 
S67 
Cy 
£67 


అ చి గా 6 ఆ 


£2 


9008 


an 


$్రిజంర్లాంల్ల 
agtose 


“ఉం ఈం  $4ంర్ల 
PNR ig  goos 


117 
s61 
s61 
S61 
s81 
SL 
ళ్‌! 
Tl 
891 
టల! 
91 


ణాణాణాకాగాగారగారగారగారగారాగాగారగారగాగారగారగాగాగా 


$్రిజంల"ంల్స 
agtose 


యాయిఎంఃంజ గదరా 


2103" 1౯ ete 

(అయిఎలవాల్పింక్‌నో విలన్ల "1 0౯ 77౯ 
౧5 గాదలి 

$ంల్లంల్ల ౮౯౦౧ 67 re 


ఎరరని 87 07౯ 
అెంధాయినాబి ంధిర్లబనని £7 610 
ననన వు 97 81 
త్రిషాకంక గ్రటింటోన st LIE 
అంతం నాల G3 916 
ఇఎికట్ల రంల et sit 
Mee ute 77 rie 
రః" 8 mu tie 
మరంత ఇషం: ఓ 07 ze 
ఆటిగోఎి (రాం 61 nue 
న. st 01౯ 
కలండి ఇవ్వరని"? i 60౯ 


Seog soos $e 
sNRog tq qos 


076౯ 


77 01 ల్‌ L ంకం(సేజ' 6 ఖ్‌ 9౯ 
భా? or 701 L సటంయ్లింర "8 ల్‌ she 
rz 01 ui L లాణాంచయాల్లు కాటి" zs re 
srt 01 11 L ఎఎ9ంది ఏవరో" 9 Is the 
177 01 191 L ఆయాని భం్యాలై "5 os ze 
67 01 991 L ఎఎం? 6+ Ie 
9౯7 01 »91 L అటో ఇవా "౯ 8» ort 
1౯7 01 191 L కకంణనంద లక్షాం 7 Lr 6t¢ 
0౯౯ 01 091 L బాన ఎల్లి "1 9 see 
న oQ93.9 
677 or రక్‌! జ్జ అటో! ర్రయనింయ్యనంద అంటిన" 01 sr Ltt 
677 01 6క్‌| L ఉటక2 చం రహ్‌ "6 Gq 9౯౯ 
677 01 (. L ఆకాలం 0౫ "8 ణా see 
677 01 రక్‌! L ఇమ ఆచల్లిపం గ గా ree 
677 or 6s1 L ఇమ 2 అవయవ 9 17 eee 
677 01 891 L ఇమ అటిగ్మేయబి ౩ or zee 
677 01 891 L అరి ఇరేంగాన 9 6t 1౯౯ 
677 01 891 L అవలం కోక ఇ ౯ 8౯ 0౯౯ 
౯77 01 891 L $ంకండ గొడ ఇ 7 Lt 6tt 
677 01 991 L ఆః అనం లిం "| 9౯ ste 
777 01 »s1 క్షీ 0ంబ్లఖ్టైణ ఇవా - గొడల ంండాపిన 
§ఉంర్లా "౦ Seog sos క్రటంల్ల 
(స బలిసింది CGE sno ig eos 


me 


791 గంయితానిత్రి గరి 0 
రక్‌! న వనన. tL »9t 
éet టయిటిజు ఏర 92 ౯9౯ 
tel లంద ఇకార ఇల్మ5'5 0౬ 79౯ 
9౯1 అటి "» 69 19౯ 
eer ర రాసన ౯ 89 09౯ 
tern YW 19 6st 
871 విలనర్యూరా అభిణన్షింలై గయత” | 99 8st 
971 (గక ౫౧ (2905 
7౯1711 కణం s9 ise 
st Ray »9 9st 
711 క్వలెతణం £9 Sst 
101 $n మ 79 »st 
£1 సబై 19 tse 
09 ఉదకం నోనుది' ౯ 09 zse 
ణా అఎి్లా!ంల దను"? és 19౯ 
ii ఢకర్తిటాన ధట "1 8s 
1 ర్లాయ్షిరుంచు బిల యణ is 6 
797 Ge gles ఉరీ | 9s sre 
కండ! ఏది 01 ss Lt 


్రీఉంర్లా"ంధ్ల 
agtose 


$409 $9 
C095 NR iq  goos 


తతత డడ తవా 
zz 11 zie క్ష టర్లంలచు శంం$ర్నాంది 
zr 11 ze L న వ 06 78౯ 
Iz 11 le L See Senior 68 Tse 
077 11 Hie L సంచ ౫9" 6 88 09౯ 
077 11 out L ల్లాయవింఖై వచనం" క Ls 6LE 
orz 11 oie L అంధం ర్రతుస్నయ్లుంద్రయిం "ఓ 98 8L€ 
67 nu out L మంండణాఐి క్ర s8 LLE 
sez 11 69౯ L (9 $ర్లుయటాన్లంల ప్రకతి" rs 91 
Let 11 29౯ ఓ (పంది లట్లండ', ts SLE 
9౯7 mn L9¢ L అిచిర్యారి రితందాషో' ౯ zs rie 
sez 11 . L ఉదియిటా భజ"? 19 tLe 
bez 11 99౯ L కరజాచువార 9౪1 08 zie 
99౯ క్‌ coRs వలని gongs 
817 11 zse ట్‌ ౧ కనిసం ఉత", 6L He 
£1 11 Lt ఓ మలంజంకిటి 2౮౬ శ్రొంంధ" ౬ 81 0౬8 
907 11 ze ట్‌ ఉవాచ క్రయంం "7 LL 69 
౯07 11 6౯౯ L మండ గ్రోకణండ' 1 91 99౯ 
ంల్లక్టైంల్లా @eas os aloe capo క్రిల్లఖంధ 
£61 11 re L ౪జరలింద్లు SL 19¢ 
£61 11 re L (ఫెఆబండ్యప) అటీడ్ణి బయటి »L 99౯ 
Seog $406 “౦౯ $్రిజంల్ల $్రిఉంల్లా-ంర్ల $్రిజంల్ల లలన... క్రజంల్లా 
స na CERN ne a9tose Cr snRog ig  scos 


(TN 


మ ఇరా ౫0౯ "7 


యాంటి కటట "౯ 
ధాబిరాకాంక విచ్చల "7 
ఆస్మోం విదం "| 


ణాణాగారగాగారగాగారగాగారాగా 


9చిచ'సిణ అకద 11 
అఎస్కాకి 9501 
రిఖ్యాంర్థనల్లు బంది "6 
బాం శ్రీవ 3 
28 క్రొటాణర్కంై "ఓ 
ఆయిటబు హ్మ్‌ "త్తి 
న న. 
ంరంచిల్లయుణ ర్య్వాయిడు 9 
కంయినంనంల ఇచళలై "౯ 
ట్టు నరం"? 

ఇచిన] 


cogC5 


cs qnt oqggos 


Lt 
st 


££ 
0౯ 
0౯ 
67 


జా 91 


న యాట 17 si 

కయిదడిబిర ఇంక 07 rir 
ంండాకణాయండెంన “ంబష్టాంరా ౧53? 

ఆకీంవిటాఃంg bn 61 tl 

న. 81 zi 

ర మంటేం iu 117 

ల్లాల్లంయంచాంనిచా 9 017 

ల్లక్టైంల్ల అర్లిస్తార్లంర్లా 

ల్వంం్త ఇంగణి ఇం్యింణు s1 601 

అహీదిజా లయం ఇహం » 80» 

రంగీణిటాతారాయోటి గరబ్లించి tr Loy 

ఇంటిలో ర. 71 90» 

ర్థులు కదంరమర భారిన 11 sor 
NR se po seus wee 

ంందిషా స 01 ror 

న. é tor 

అహిజింం ఇహం 02/7 కి zor 


ఇహీంటిభబరలి బాం వోన్తతాధన | ఓ Tor 


డైట 9 [ంబాటె 9 9 oor 


Seog soos  féog 
COC PNR tg gees 


ste 


18 
08 
81 
81 
LL 
LL 
sL 
»L 
EL 


0 00 60 60 60 60 60 60 60 00 


19 
19 


$ఉంధ్లా “ర్ల 
adem 


055 


ఢోక ౧50g 


ండమన్లః 


రక్‌ 


౧దంబిఖ్టైణ “2 


ter 


వానింయానించ్లింద్లా 


న వ ఎన. 


సంఇంల్లం gp se zr 
ఆనగ్‌యుజ ఏఎం Lt 1౯ 
ఫంచ ఉయంణ 9౯ 0౯ 
న st 671 
రిందిటొకంక ప్రబున్మాక్‌ »e 87» 
ంబాంర్లక ఇవంణ te iy 
శిచినింల్లి ప్రయ ze 977 
క్షయంటింంి సంకా 1౯ st 
అఎంరరన 0౯ rir 


ఇట్ల న 


వ దిగా 
బాయఎందంగాటి ba 177 
ఉభింనిండ ణంయ్యళన 97 ot 


అంగం సల st 617 
2ఎ9ంం సల G3 811 


$్రిటంధి sos feo 
NRog ig  geos 


9tt 


ర్యంయాటినక 92ంల 8s zs 
మంజకోటి2ర ఇం Ls Isr 
cooks clog 
ంందిషాకి బైవ్షిబింణ 9s 09 
oks og ,(ం౧(ెలాంట్లి 

8 శాతం భోః ss 6ry 
8౯1 zu mi 8 psn »s srr 
671 z st 8 వలి ల్‌ భః 
str zu ur 8 శ యుఎnందిక zs 911 
871 71 ur 8 గ్థయిగంచ కణంగంల్రి Is srr 
871 71 zn 8 శ్రరాయిబిటాంర్ల os rr 
771 zu 101 8 సచింబణ ఇం ఇట్ల 6 thy 
171 zr 901 8 $00౧90 9లబైయంర్యారై అనం s» zr 
071 71 901 8 evan Borge ir 1 
611 71 8 ం౧దిటాకం ర్తీయ్లంల్లి 9 077 
61! z 8 క్యంణండాళ రణం sy 601 
Li 71 8 ర్లాణిళందును. ఫం ఫా se» 
911 zr 8 హం ఇిలైణ ణా Ley 
» z 8 కండ ఇయం 9౯7 
zr zu 8 Seo; yon I sth 
901 z తి అల్లం రాజ్ఞి or vey 
$ఉంల్లా"ం Seog qos Seog 

౧% | లజ na agtose రంిద్ధాడన sNRog ig eos | 


9s 
ss 
zs 


90 00 06 00 


Ltt 


మం ఇవ క్‌ 89» 
€3౧౫ం౯ రిం £L L9v 
తణానంజ బొంద z 99» 
10 


cose clon 


ert 8 ఆ సె 08 Cn 
ert 8 కందా ఏద 69 t9r 
zr 8 (డం ఇముజ్మపం్ణ) ౫ గణ 89 79» 
171 8 cs Sree 19 19» 
ort 8 రం నా 99 097 
8౯1 8 (కర్ణ వరినట s9 రక 
9౯1 8 హల కొడం »9 8s» 
9౯1 8 కంకం క్రొకొద £9 ఓక? 
9౯1 8 కలంణండాప ఇజం 79 9sv 
క్‌! 8 Some 19 ssy 
tet 8 ఇ౪అన్షంల యం 09 »sy 
8 ఇట యల 6s Etsy 

6౧22 (02 
క్రింర్లాంల్ల Seo qos  féog 

(న్న agtkose తా 


6౨౮౮న sN%og ig goo 


87౯ 


—————————_————————————————— = న FIs 
177 71 007 8 యటం డై గ 68 ts» 
set z sé 8 ంణందుకి ఇ్కకీ2? 88 zs 
1౯7 71 £61 8 ఆనాటి మం L8 Ts 
iu zr 681 8 హణ ధం 98 os» 
9517 71 091 8 కరతి దంగా s8 ly 

(onodqcr-సy) 00002 అతిది] 
117 z Lil 8 టికు గ్రంధిని ఫ్ర 8» 
807 zi SLT 8 ల్లాచంణరిప్లి ౧ఎెలా ts LLY 
Loz zu tut 8 గగ్గొతలల్లంల (జ బాణ 79 901 
0ఉంల్లోటంధ్ల ౧౧105 శ్రొధణం, 
707 zu ott 8 మంరాటిణంల్లక ఇంంల్లల్లంం 19 కొట 
661 zu 691 8 (60౧2 Cen 09 vy 
»6l zu »91 8 సయం ర్‌ం ( tiv 
cacqlos coe Gos 
పెట ఇభ భలె 81 70 
న. లికి LL Tip 
౦౧2 టాక్షంక్ల గ్రని ఇహ్మాణణ 9 0౬7 
కొందు కందులు SL 69» 
$40 $్రింల్లు “ంధ్ల $40 శ్రీఉంర్లా"ంర్లా Seo aos  feog 
ne ఆలం ne agtose Ca sNRog ig  goos 


రల 


ంజివిసీక ఇచ్చ ఏరో 


£87 రార బం 101 sé 
617 అంగ ఇంజ ఇబ 001 $61 
917 కంపం (గాడ 66 ౯6? 
zit CE 86 zr 
697 లలన బో 16 161 
797 యయా ంల్లల్ధణ 96 067 
097 బయో ఉటాందభైణ s6 68» 
Cu 


Seog Boren 


aes guise 
Cree ₹6 98» 
కంర నందు 16 ss 
ఫంబంబణ ౧న 06 


క్రిటంల్ల-ంల్ల 
agtkose 


Seon cos  féog 
PNR tg  goos 


నాం 


857 8 అకీఇబిఎకి క "౯ 911 019 
ళ్‌ ౯ Bre fe in 60s 
9st 8 ం౧బచాక్షంక శ్రికంతి "1 911 80s 
os spr 
rst 8 మందన ఇం ఇణఖి st 10s 
౯97 8 ౨౧2 అల్లం హయ »i 90s 
౯97 8 మందో ౬8 en sos 
797 8 క్ల ఇటురగాణ 711 ros 
797 8 యయా టకియా 111 tos 
797 8 (౧ీ9టానింక ౨ఎద్రిరు. 011 ros 
197 8 కంటా ఆఎయిడొని 601 tos 
197 8 కంత మ. sor zos 
ందిల్లంం దరి 2గీజ్యాగ్యారణణం 5 
గ రిటాంషంన విత్‌ Lol Tos 
8 ణాణాబాంఖి నీవ ఇక 901 009 
8 హొం హూం 901 66» 
cos ts wp ౧౧8 
$్రిజంర్షాంల్ల Seog ధారలు... (ఉంద 
agtose C095 sNRog ig cos 


90 00 60 90 60 90 60 90 60 60 60 00 60 


EE 


$్రిటంర్లాంల్ల 
agtose 


కంటా నఎజింది' ౯|| 
అనం ఇంధన 71 
మాలో లా ౦ల్లలణ "|| 
Sols అం బలై 01 
(na) ;ఐ/0/- ఆన "6 
సదు gs " 
న. 

యాయి ఎోతయినణి * 
కండిందణి ఉంచాను " 
0౧ల్లయిన్లంల ర్థిల్గుంయ్లి * 
ర్లాయ్లుచద్థ్యా వరద 

కంటా బిట్ల * 

కంటి ఇకక * 


న 


సంజ పంద 01 
కొజయాఎ ంబ్లోవం "6 
02 ౧2 "౪ 
Sony gusoanng "ఓ 
ఫైట ంకటాన్‌వ( "9 
కంగాటిక్యి శ్రీః a: క్‌ 
ఉట బనగాన "9 


బల! 
9౯! 
క్‌ 
+e 
ళల! 
zi 
Tet 
0౯|| 
కళ! 
871 
[a 


vil 
ttl 
(4a 
శల! 
071 
611 


Seog gros 
Nog tg 


Ts 


éls 


91s 
sis 
»s 
tis 
zis 
1s 


$e 
aos 


zee 


(నాననా నాననా వానా నానానావనా ననా ావావానానానన్పరనానానానానానా నానా 
౯7 6 అలు ప్రచ £ +s 
77 6 శ్రొపార్‌ఐ 7 ల 
17 6 node 1 zs 
కడం -(ుంటాడ్‌! 
(oye pqos) pos sts] 
eee zr Lit 8 (డక ణం) ఫటల ఇబాడాన 6 1s 
091 é tit 8 న క్ఞంగణణ srt ors 
091 6 tit 8 ధవనం మరా Lt 6ts 
tet 71 tit 8 ర్మాంగిధాటి (చై 991 sts 
zee 71 zit 8 తయరు ఇ సం set Lets 
Tee zm 107 8 ఇహీంటిటానింక ఇంగా mr 9ts 
ote z WU 8 అహీవిజాకాటతాట ఇహం ert sts 
ote zu 0£7 8 అగీంజితాగానాఎగైం zm rts 
6tt 71 697 8 హం బలె 19౯1 tes 
గూల దండ సగం 
శక అనంద ఇందును ort zs 
రిదిల్లచొక్షంల men p 61 1౯9 
$్రిఉంల్ల $్రిజంల్ల "ంర్లా $్రిఉంల్ల $్రిటంల్ల-ంల్ల Seog som $40 
ne adesge nm agtose sNRog ig  geos 


tee 


ఇధొఆ గఇగావి యాట 


గం న ఇర 


6 గంరాఐ రిక బక 

6 సేం కిలా u tss 
శే రక్ష 003 1॥ zss 
6 ee 01 Iss 
é శ్రజరేర్త్మిక స్తాడు గెలు 6 099 
శ లంజని కతా 8 6s 
6 gga greg L ss 
6 శకం క్రాలెల్తసధి 9 Ls 
శ్‌ ౨99 క్రనంబ రబండడ్తిం s 9s 
6 కలే ౦06 0 srs 


Saog"0g 


Seog segs  féog 
atone 


nRoeig  goos 


197 


రరారారారారారారారారారా 


ల రా 6 6 ౮ ర ఆ 


శ్రీజంర్లా"ంర్లా 


ators 


డే కాం 
ఉదిిటినిస్‌కా -చంతాటక టం 
కంయాటి ఏటి గటి 

నాకా ,9ంముగ్మీ9ల,, 
టయిఎరురాఫియిన 

9౧దషకg 5 

యాయి ఏ2ంగ ఇం 
గ పైమైం కదం 
లంభం ఇం 
Aa ft Be cfs 
ఫం ర్‌ం! ఇవ 
న నం 
సంబంల్ల బండతో 

ఇిద్ల్‌క్ల్లుంు) “ఎంంబ్లుల్ధంల్ల 25 
౧౧2రింక 9'ఫైఇిలైరైచ ర్త 
గ. 

కల కా ౩వ 
ర్యాధదానింగ్తనతి 
కంది (నిటి 

శంక 

తొద పం 221 


CR 


6 
8 
Lt 
9౯ 
st 
»t 
te 
ze 
It 
ot 
67 
87 
Lt 
97 
st 
4s 
et 
zm 
17 
07 


$409 రంల 
Nog tq 


oss 


కక్‌ 


శక్‌ 


$e 


goos 


SEE 


మం ఇచా 
(ందహ్రీం్ల)ందబయంణడ 169 
ఇయాయిగం 


ఢఎ ౧౫౦౫ బటి 
న న. 999 
(ఆ యటం ౧ బంగా 


భింలయు 05092 6, 
oss ౧౧92 9 


2(-ర్టుంల్లం goes) pos ఇ 


(A1 9ణంణాణి) (౧ధం్ల రత్తి ణా vss 


క్రోధి వారిక ప్రవాళ ా tes 
22 స్రనాతు 


$్రిింల్ల-ంల్ల 
adtose 


01 
or 
01 
01 


ol 
ol 
01 


ఇహీటింగో ంబెణ యట్‌ 
గఫెఆగైలు ఘంట 
[విలు క్రీ సక 
శాయిగార కీని 92 


రకరానింద గకననానగా 
రందిటుకణ5 

బార్ల గ్రహణ 
మంట (62 గగన 
$e మ 
కంటె అదంత కనన 
Role ns py 
ఢఎ బయం మ్మ౪ 
tse py 
Roms py 
trodes sox 
CN 


COG 


వాల 


LEE 


తోం రసం G్రంరణా 9» ot9 
థై ts sr 

» 

ణా 


అణ్నందననతంలలుంణ ల్లీ గా 979 
ంజహీం్లా gunzog 
న ats 1 st9 


గాయిదిరాకంక ఏయి or 979 
న gts ర్‌ | 
పణ Cees య 779 
కీణిరాటిదింబ్యక ఇంగ Lt 179 
సట ౧20౬ ఇయం 9 079 


ఇ డెఎటుంy ఇద్‌టణ st 619 
ఢచిషుం్ల త్రకంద తామణిటి »e 919 


న డైబయయిబిటాటి te L19 
@RowqNs ఆం 


గనం 
[న్నాయి వలి రోత్మునా 


$్రిటంల్ల'ంల్ల 
ag9tose Cr 


చానా (బల అల్లం 

911 01 కవిని ఫం »9 s»9 
911 01 SRE pep £9 భం 
st ol కరోడ్‌ భవాని అలం 79 99 
st 01 ఉఎంగం షం 19 sr9 
si 01 సయింబింబ్లణి. 00000 ట్ల 09 »9 

జడని జయం 
111 01 ఢోక కొని és లాం 
»01 01 ఇగనెఆ$యకంg ందీచ్బాళ 8s 9 
ror 01 నటనని ఉద్దలింయ్ల/ Ls 19 
901 01 నొ కంంబణ దె! 9s 079 
ror 01 02 $న్సియొల్లంల్ల ంటుకటో “జం ss 6t9 
cor 01 రాణించి యంంల్నుల్న జనం భయుఓి »s st9 
₹01 01 ౧ ట్వెల్లరుల్లు ts Lt9 
001 01 అంట్ల బీదా zs 9t9 
001 01 (మైల ౦౧౦92 Is st9 
001 01 కంటు నాట ఇిటుంణ సలు os »t9 
16 01 టర్లాంచది ఇయ ర్‌ et9 
16 01 మం 8» zt9 
16 01 అయాంచిరనయింలనంలి భక ir 1౯9 

Seog §జం్ల "౦6 $40 $్థిడంర్లాంల్ల 


$40 యంద. $ఉంల్ల 
ma ఆఅ na agtose cogs sNRog ig  goos 


$్రిడింల్స-ంల్ల 
agtose 


రల 


కంబాట్‌ ౧50౬ దైంగాణా 
కంనాబ 

కరడ ఎగర 
ఐదెన చాట 
రణివిర్థిబింక ర్రటిక్షంలికై 
న. 

ళం 322 

ఇల్లాస్తలునంలై ఇషం 
బలిఎవి్య్యిం సలా 
కరం క్రియ 

సు ఇంభణు 

ిగ్స్‌త $ంఇంద ంబీబకా 
అచల క్రియ బున (0m 
రిరాంయింతార యాంంణ 
భయమునింల ఇయదిటా 
Sotho nog eg 
డైణుఐ ఇమా 

మాట బంల్లణ 

కంక రియ్లాం్ల 
ర్పండYటా ౧$కటతారిం్ల 
ల యేం ధయియింయంటా 


C098 


Seog geos 
Nog tg 


Gos 


$్రఉంల్ల 


01 


హీందాగాం్ల ఇటోనిటా 


ఉవిటాంరా వచ్చానిచు 
ంబాంభాన ఇకోంన 
యె సః 
సం ou Stee 
ఎదిగాక రకాలని 
హీంణ్యక ద 
కోస రతం 
Set cons 
హీరోక యాం 
SRG కన 
రివ 
[చల్‌ ంకం౧gnి 
కటిం 2005 
వబ 
న. 
కాటి రియా 
నా! 
సందిదాంతి ఇట 


రిర్గిణంల్లం ర్రియిణర్లాంంచి 


$్రిడంల్నంల్ల 
agtose 


CGE 


901 069 
sor 689 

ror 889 

tor 189 

zor 989 

101 s89 

001 89 

66 £89 

86 789 

| 189 

96 089 

sé 619 

re 819 

£6 L19 

zs 919 

[6 S19 

06 09 

68 లి 

88 zl9 

Le 19 
Seog cos Seog 

sNRog tg 


టి 
gos 


rE 


కం ౧౫౦౫ గ్రీయ్యా5 

sr 01 అనొఆ $580 వివా! iil 110 
971 01 సట్‌ అనంల్ష ంల్గంజంట్లు 971 01 
iv 01 కట్‌ అనం ఇర sel 601 
91 01 న. ver 801 
91 01 శకం a5 et L0L 
9 01 అఖ్య్యాం జర wr 90L 
srl 01 మం అధ్రెళంంి 1౯1 $0ఓ 
»T 01 యాం బీమా 0౯1 rol 
» 01 రీంగెందగాటి అట్ల 611 ౯0౬ 
ణః 01 సలం ఎఎయిడొని 911 70 
ep 01 Com i ToL 
zr 01 డె 911 00౬ 
171 01 Somat anos st 669 
1౮1 01 మంథర కయవిలు QU 869 
191 or కన 9౧6 en 169 
ort 01 సయింలరి లది ur 969 
or 01 కందక విద్షిణంలా 111 $69 
é6t1 01 అ$ణవిటాంన (ఏల 011 »69 

o ఇటిట బవర్న 601 £69 

| 01 టరల్గంచిచిలటై 
Seon క్రీఉంల్లా"ం్లా 
అ agtose 0G 


క eres | 


ot 
or 
01 
01 
01 
01 
01 
01 
01 
01 
01 
01 
ol 
ol 
01 
01 
01 
01 
or 
01 
01 


క్రిటంర్షాంర్ల 


agtose 


fants మంగి 
ఇచానిడ ఇవో srt ze 
అహీచుటాగీరం ir TeL 
యయా ఇల 9 0౯౬ 
యిరి ఉసుల srl 67 
న. » 87 
ఏది టు తియాంయ్యదాయంధ్ధన ణః Lt 
ఢెడ న! ur 97 
ఇచిచ వంటింది టాం తాట 191 StL 
మొదడు అమ్మ 071 rit 
$5 ఇత 6t1 tL 
ణం ద్వంని str zw 
దిటు! ఇమ Let 170 
బంిఎచి[ల క్రీయంగా 91 07౬ 
ఉబికిటా జటింరాంలి st1 611 
2$్రించివ ఏతిబా . 811 
209౪52220 రించి tet LIL 
రబ్లివింయిలం (2 910 zr 91 
రాల అచిణరాక 101 st 
౫౨౧౫౦౫ సయ ott vi 
ఇహీుటదుల్లాయ్యండ అన్లంల ల్వగ్రలా 601 ti 
Seog sos (ఉం. 


ఓల 


Cr sso gos 


ఇహీటింహాాణ ఇంకొల్లు 
yegsg స్తాన 
న ఆధాదీట 
వ. 
రాషుంకంక బం 
ఉంణకం రార 
ఇంటో ౧20g నియ! 
థనిణన్షింల రియ 
ఇనింనింల అవాభంనంం 
న న. 
ఇర్గ కతా 


ర్లాసచిలుంద్లి రకర 
టం అని sgn 
$5 20 


రల్లింల్లింగ్ధ మిషా 


౨టోతి అంచుని 
ఇణయిఎంంజ రచనలు 
ంణించిర్ణిషై కరీ 

భీం ఆట ఇచి 


$40 


| oe 


tre 


ur 01 యవాయంయ్యంైనవంం డక 
zr 01 నాన! 061 Qn 
1 01 కంబేహానబి గంటి 681 ELL 
11 01 క్రకంబందగాటి ఇ సర్షిచబ్లంల్హక్ర 991 TL 
1౬1 01 సలం ఎలా లి! TLL 
101 01 శన ౧0 991 0౬ 
Ti 01 కనబ ఇదిరా ss 69L 
01 01 ఫంహీచితుచాయి రై rs 89 
oul 01 ఇంటర నటికీిట్లా est 191 
0౬] 01 (లర ఇషుం 791 991 
691 01 కందం ఇషు గేకటా 181 s9L 
891 01 ల్లాయ్లంజం[ం (0 $0౧5 091 99౬ 
191 01 ంటాంషండ ఇంకగీగ్యారా 611 £91 
191 01 శివిస్తంద్రంిత్ర ౧క్మక 91 Un 
191 01 ఉఎంగాంాత్రి ఎల LLY 19ఓ 
991 01 Sete ౧0 911 09౬ 
991 01 రంది ఉంన్లింద్యంు పతుంతిచ్చువ్యంటి SL 6sL 
991 01 రర్లల్లిబుంల్ల dese vit 8st 
991 01 $ంటెరిబయిల్లి Cn బ్‌ 
991 01 వందు అటింలూ zr 9sL 
s91 01 రణ ఇకా Tit sst | 
శ్రీజంర్లా "౦౯ §్రీజంర్ల క్రీఉంగ్లా"౧ర్లా Seog ses feo 
CN na agtkose Cr PnRog ig gos 


నళ 


01 
791 01 ం౧దచాకంజ ఇవ్షిఖి 117 S6L 
791 01 ధని వదలం ఇంక 017 »6L 
781 ol ఇహీందితాణాాటి చే 607 £61 
781 ol వహీంవిటాఎ (29౮ రకం 807 z6L 
191 01 గొపుంం్రలుం క్రిం £07 16L 
191 01 న ఇక 907 06ఓ 
091 01 కరంజ ఇచా sot 681 
081 01 శాచిక్షటా రిటంర్లాంల్ల voz 881 
091 ol ఫంంయాంంలఖ్ఞ ౯07 L181 
611 01 ంటాంయంోం ఇం zor 98L 
811 ol అదం త్రిటాట 107 S81 
91 ol జంట రసెం 007 »8L 
911 01 జనర ఇల 661 £81 
SLI 01 న రష రిజిట్నంర 861 zs 
st 01 రంఉకరూః జైల . TL 
క్‌ి! ol రాయబారి ఉర ణ 961 081 
»il 01 ఇహీంవిటాకంg ఇందన కథ! 6LL 
౯] 01 యచిణన్లంలై యట! vr 811 
tut 01 థన ౧౫౦౯ రన £61 LLL 
tu 01 ధనింల్లింల క్రోం zl 
$్రిటంల్ల*ంల్ల Seo qos 
agtose cogs sNRog tg Geos 


Seung Soyo Ques 

Ist 01 అకలి ధీం st 608 

Ist 01 రాగషింనిి ౧2 ru 808 

197 01 ంస్సోఆగ్నంవ్లంల ంథీటళ ei 108 

197 01 గారి ఉభింన్షంల్ల ఇవిఖింల్లు 777 908 

097 01 హై 22 177 908 

097 01 టయిఎవిొం ఇషం 077 908 

097 01 జనలు gang 617 £08 

01 కారాక వర్రిర ఇ 817 708 

01 ర్లాయిలంలి జ్ర? ఇంగ్ల LI 108 

6rz o aon gms 917 008 

67 01 యింద వనక భంది si 661 

srt 01 అదం కంబ ri 861 

Lt 01 cofqctnad - obeys 

zez 01 2ఛిల్లంల్ల 

861 ol coRssRs gosauns 

is 01 క మాం శ్రొంణంిలి em 161 

»s1 01 02=0లైల్లు ౨(థేణబ్లుల్లంల్లా ofa 
కఉంల్ల $ొఉంల్ల "౦౮ $్రిఉంల్ల $ొజంల్వ"ంల్ల Sex scons Seog 
ne adesge na agtaose హే NR tg  geos 


$్రిటంల్ల “ంల్ల 
ఆలె. 


బళ 


అయోల 
ళం 191 969 alos msn 
దధి ౫2కి ర్యాంంిగిిభర్థంల్ల 

1 ంల్లంణర్లాణ 

ంపట్లాల్లుపి రబయి 

రాయిం యడం 

కంిణంబణా ం43/05 

కంక ఇయెంంయిను 

ఎటో ఎడ్లు 


హొం ఆన 


సట బి 
వ. 
(టం తబలా 
రణం ఇయ 
ఇబ అరం 


8౯7 zs 
Let ns 

9౯7 079 

set 618 

ret 818 

tet | 

7౯7 918 
ofess ఇరవై 
cofopynas-souoM 
1౯7 s18 

0౯౯ rs 

677 ౯8 

877 zis 


బలల 


$్రిజంల్ల-ంల్ల 
agtose 


$09 qos 


ఫం బయిఎవి ఇవేనా 
గగొచయంతాల్సాం ంక్‌న 

డిఎ ఉయిటిటి పటిక్షంణర 
Ro veg Jka 


రకధిదిటాయక ంధెల్లల్తలని 
ఆద మలం 
ర్‌యయనింణన్షంల ఇన్నా 
ఢఎగ్రణ ౧29 ఇతరం! 
(రంకు ర్లింగ్త వైర గ్రటిన్లలుం 


:(-ందపులలం oan (as qoegn) pon S205 


COGE5 


Seog 


qos 


tts 
zits 
18 
ots 
678 
878 
178 
978 
sts 
»ts 
ets 


రల 


[1 


లాయ హని 


11 గగొచయింబలన్లంలై ందక్ల se 

11 ౧య్లాలిట్టి నాటి ie 
tir 11 లం అన్లంద్ధై బంక 9౯ 
77 11 Dae qn కణం st 
17 11 ఇహీవుషుంది అన్లంల సుని »e 

nm 

rH రరర న 
9 11 కెచింతిబికలంలా రాటం zt 
09౯ mn ఢఎయోరా ఉదకం 1౯ 
99౯ 11 ల ఇతయ కదరా ot 
79౯ 11 కెంలిపంం ఆక కళ 
09౯ 11 కెఎలినంం ఎటలా 87 
sre [1 ఆమం అంబ్లణ శ్ర 
srt 11 ఉెంయినంంంలా బీదరు 9 
st 11 టెం ages 2p st 
re 11 ఆ టాంయున ంర్లల్లంద్దై rm 
6£¢ [11 పెచిబిచానిదై ఇంద (ra 
LEE 11 Rowen గోర్ల రం 77 
set 11 ఢొచిషుంన్లి అన్లంలై గయ్గంటి 17 
zee 11 ఇంజనోటైణ ఇం 07 

$0 $40 $్రిజంల్ల"ంల్ల $్రిటంల్ల soos 
na ౧% agtose cogcః Nog tg 


098 


82789 
L»8 


ss 
+8 


(ఆ కణం య్యా 
“ఆ న... 
el 71 న శదినఎణనం్ల 9 S18 
9 zu ఆ అదాంళి దొర s ris 
క్‌ 71 శంక డ్య ఢం 1 £18 
» zr ఇయబిఖి భావి ౯ zs 
» zr ఫ్‌ కిలోలు ఇఇ 7 1౬8 
» z (ంహంటుబాకం ఇటో బట | 0౬8 
1 zi రంజాటీకణ - ందిలింన్లంగ్షిణ 
| :l-cweye In (rs gwogn) pos 220 
69» 11 ఎ బల్గలయవింణ గేం 
19» 11 ఫె వాం ఇబ 
s9y 11 ఇంతి దానం కాల 
»9v 11 RR ౦సఎి 
19 11 ఎడిట్‌ ౧5౦౬ బింబ్లలుం అ దోప 
8s» 11 న గం 
ss» 11 a Sted Agus 
Is nu ఫం ర్‌ం ఇల 


$40 $్రిజంల్ల "౦6 $్రిజంల్ల క్రిడంల్షాంల్స 
na CR na agtose C055 


zL 
ez 
17 
07 
oz 
07 
él 
61 
81 
81 
81 
LI 
LI 
91 


er 


zu 
zu 
zl 
z 
zr 
zi 
z 
z 
z 
z 
zr 
ళ్‌ 
ళ్‌ 
ళ్‌ 
zi 
z 


z 


$ఉంల్ల"ంల 
agtkose 


Ist 


న న న 
2 [లలు జాంట్లణ ర్లజల్లంజిన్నాక్‌ 


ర్రీయానానింట్టి నిజ! 


cfaaganend-ofeng తీన్‌ 


(ంఎవగటూ ధైర్హొ-జిదిచాంావా రర 


ఆ బయిఎతీి ౧౯ 
జయిఎఎిీనిజ విదం 
కెఎ 9లైకంద మాట 
ఎంసీ (1/00 
య్య అన్లంల ందబాంర్ల! 
గంగాం 29౦ పం రేక ఇనటా 
ఢఎయోయణా ఇయం 
గాత ఆండ్ర అచు 
oe fated 20 
ం2డక జటినమీలా 
గం ఏ ఆం 
Fra 
(బంయిణల్లంల 5 
“రఃయటిసల 'ఉండ్న5) 
ang Hs 


zm 
శల 
07 


ళ్‌ 
81 
Ll 
91 
st 


168 
068 
688 


888 
£88 
988 
588 
99 
£88 
798 
108 
088 
618 
818 
LL8 


918 


zst 


71 సంకా రంనింటి 
71 మా నూ 17 016 
71 మరోక ఇంటా or 606 
zr డఎనిగాజనటి నిట రక్‌ 806 
71 గగ్గాతయనంల కదలి st 106 
71 ర్‌టాను జయిబిటి ఆవ్యోన్ర mm 906 
71 కలయా కౌ? 9౯ 906 
71 గట ర్రంంకద యనం st »06 
శన న ప. »t £06 
zi 0దచా యబ -0దిదిల్లుల్లు 
z ౧౧0 2898 శాం tt z06 
zu OT 7౯ 106 
71 యల ఇయ సొనంణ 1౯ 006 
z ఢఎడోత్ల ఇం 0౯ 668 
zi ంటించియాఖ అటే 67 868 
ళ్‌ శత లంజిర్ళ దివా st 168 
z a ఏ2 ఇటలి iu 968 
71 ఢఎ02౫ బున ట్రంలు 97 $68 
71 కొట థికంది జంర్తంల st »68 
71 org Bh 29x nm £68 
zr గఫాజయంచి ఆనం అబ ౯7 769 
కీఉంల్లా"ం్లా $్రిజంల్ల ఇం  $4ంర్లా 
agtose 


C255 PNRoe tg gos 


బల్లంచితీనిలి ఏటిరా 
Roos csp 
ఎవరా రానని 

de ates n® 
గాఆరాందకి ఇవాళ్ల 
న. 
ఢడిఎnంయాజటా ఇచ్చనిటా 


స బయ [యిందు నాంంకంక ఇందన 


న అభం 
Teds అం 
శకం కంటి 

౩2 విసి ౧1 
శక కక దంట 


2లక్షల నలం -ల వరం 


Seog లంకా 
sno tg 


( 71 వరం ఆః Hu or6 
౯9౯ zr క్రతోరిగ క్రయంతాల్లు సగర 0౬ 6£6 
09౯ 71 ం$ఇజ్యాజా 6౧౧2 -0ఉంద్లాంలు 
ss¢ zu కంటి ఉ్రంయ్లంణ 69 86 
SSE 71 ల్లాల్లంచయేాలు ధ్రవింటాన 89 L£6 
tse zr గంతా రాగల ఎఖ టం 9౯6 
se zu రంగీదిటాటితార గ్రీయాయణ 99 S€6 
97౯ zu cogltuog rocg 
9 u రర్గిల్లిముర్య! యా s9 »t6 
(హంటా అనంద ఇచ్చట 
“బవ ఇచా) 

u (౧5 బలిం భవ »9 ££6 

zr oa fot ౧9 ణి 706 

zu ఆ 25చలి యా 7 166 

z అకలి శ్రీజా 19 0౯6 

zu ౧ద0క్లదయింర్లాల్లం]] ౧౧౫౦ ఎవతి 2205 

tt ఢాబిదషుటు ఢంటిచాకిట 09 616 

zu గం ఇయ బరా 65 876 

$ిఉంర్లాంర్ల Seog లంద... $ఉంల్ల 

agtose 


CGE sNRog ig  goos 


ఇజం అంకం 
డఎజిడనాం ఇమ 
భెర్యాల 9 
చకా ౦90! 


Donets -ofoumg cote 
eos Senin 
అ లం కరణ 


:oycs cole sn) nos smn 


క్రాతావిగ్ణ కక్ష 

599 ఉంతె ర్రోగావనా కాలం, 
(కా 52 బంధమే) క్రజ్‌ 
వలా రా 

కదయమం పైట లతో 

శ్రియం రసల 

రాట పం 


» 
వై 
z 
శ్‌ 


న న నన 


zs6 
1s6 
0s6 
66 
coop, sts 


86 
Lr6 
96 
s»6 
6 
thé 
ze 


ర్న 


క్రిడంల్ల "౦౯ 
9539 


[96 


ost 


908 
87౯ 
rit 
rit 
00౯౬ 
L197 
607 
ts] 
61 
oz 


Seog 


Joe 


$్రిజంర్లాంల్ల 
agtose 


ఖగ 


a 


రంయణాటా! నంజ దీ 
రిల కహ 
అదిరిం ఇర్యక్రండొడై 
ఢఎహరా ఫైజంం 
యంగ ర్రిగాం 
శ్రంళి ఏముర్నంటా బక ఇఇ 


౪విడై ఇట 


(కం మోక) 4౨8 
ఫె బిట్ల ంభిటాం 


ఆచినాయి 99 


91 996 
ul 596 
91 »96 
s1 £96 
1 6 
el 196 

ందింన్సంచా-0దంల్లంయి. 
u 096 
11 656 
01 956 
6 Ls6 

ంండజరం ౧905 


fang qs woop 


౦-049 2 265822 


ఉఎజబురగఫా లంగా 


ాజాటయిటిటా ఇంగా! 


చునిల ఆహం 


చిం. పోక 


8 956 
L ss6 
9 »s6 
s £s6 


$209 ఇందకు 
Nog tg  goos 


అనుబంధం - Il 


తాలిముద్రణ-పునర్ముద్రల వివరాల-పీఠికలు 


అనుబంధం - Il 


తాలిముద్రణ-పునర్ముద్రల వివరాల-పీఠికలు 


్స 
గు సాహిత్య @ 
Ft 


“క 
డ్రభ్రపత్షు 


| మ 
| లో 2 బస 


హూ ప్‌ ఎక్రుంకలిగ౦ 


ఆరుద్ర 


|) యం. శేష్తాన్సలం కాడ్‌ కంపెనీ 


చదుదాను : : సీకిందాబాదు 
రూ, క్ర 


తొలిముద్రణ (తొ.ము) ముఖ చిత్రం - లోపలి ముఖ చిత్రం. 


357 


A ANDHRA SAHITYAM (io 12 Vols) — Vol 
Yuam—By Arudra, Totroductioo ; By Dr, P. ౪. 
mblished by M. Sashachalam & Co., Madras = 
junderabad. 


ition: April 65 
10 M. Seshachalam న Co. 
. మా ఉద్దేశం 
i Gangadhar (5 
గల సాధారణపాకదలు అంధ సాహిత్యం 
Press, సరించి 'చెంవూర్ణంథా తెలుసుకోవా లనుకొంెకే వాళ్ళవ ఉపయోగించే 
1 Road, Mudras-21, 


ఫు_్దగాలు నేడు అందుబాటులో. లేవు, వన్న యభట్టునుండీ చిన్నయ 
మారిచాశా.. ఆలగ్లసాహిత్యం ఆగోళవిధాలుణా, _ బహుముఖాలుగా 
పౌగింది, |ప్రజ్ఞావంతురై జ తేలుగుళవులు రచించిన (గ్రంథాలు ఆన్నిటిక 
ఆన్నీ ఆచ్చుపడి వెలుగుచూడ లేదు. ఆచ్చయిన పుస్తశాలుగూడ అన్నీ 
ఆందరికీ లభించడం చేదు. లభించిన పు_ష్టశాలైనా అన్నీ పాధారణపాఠ 
బలవ బోధపడేవివరణలతో లేవు, ఈ కొరతను తొలగించవలనీన 
బాధ్యత "వేటి ప్రశాళవలమై ఊంది. 

ఈ అవహోధంతో"ే మేము అనిదంపూర్వమైన ఈ సాహిత్య 
సేద సమకట్టాము, వెయ్యి సంవత్సరాలపాటు వేవిధాలుగా పూచి, కాచ్చి 
పరిపరి పరిమళించిన నవరపాలనూ నవనవమెన నవకంలో, జీవళంతో 
లేన వాళలూరించిన తెలుగు సాహీశ్యాన్ని సార్వజనిక*పయోగకరంగ్యా 
పర్వులటా నులభావగావాంగా పన్నెండు. సంపుటాలలో. ఇమిడీకణా 
వదించిి, తెలుగు మహాజనులట ఆందింపబూనుకొ నాము, సవా్యస్ర సంవి 
కృళాల సాహిత్యాన్ని ఇంల్‌ ళతాంళంలో క్ల శ్రీకరం దడం పావాపమై లే 
శావచ్చుశాని సౌహీత్యవీపాస గల సాధారణపాకటలు వెనువెంట జీ 
పయనించడానికి ఈ సంపుటాలు చక్కని సోపానాలు శాగల వన 
డానికి ఎంతచూత్రమూ సందేహం లేదన్న సంకల్ప్‌ మే మమ్ముల సీళ్ళషీ!ి 
'రేశేచింది.. ఆం్రపాహి శ్యాన్ని మూల్యగ్రంధాలనుండి. తనివితీఠా 


Regd. 212864 


PUI: st ce eee) 


iv 
(జాని! ఈ సంపుటాలు సర్వాత్మనా పాయపడతా యౌ 
శర్తన్నాము, 
ఈ పండెండు సంపుటాలలో (ప్రముఖకవుల జీవిత విశేషాలూ, 
ఇ సాహిశ్యాన్ని వీయేవిధంశా, ఏయే. చాశావరణాల్లా', ఏయే 
ఇధబాధశాలతో "పెంపొందింప కేనీందీ, వాళ్ళ శావ్యాలలోని గొప్పు 
కమా వాటి నిగనిగ వెలుగులూ వివరించడం జరుగుతుంది. నిదర్శవక 
జూకవుల రచనలలోని రసవత్తర ఘట్టాలు కొన్ని ఉచావారించడం 
నిద జరుగుతుంది. ఆ రచనలలోని సొగనులూ, చమత్కాారాలూ. 
౫0160చడమాూ జరుగుతుంది. ఒక్కక్క కవి ఏయే గ్రంథాలు (వ్రానివద్‌ 
గ గ్రాహీక గా వివరించి, ఆము ద్రిత మైవవీ ఆలభ్యమైనవీ ఆయితే ఆ 
((ాలగుండి తగిన ఊదావారణలు సుడ్‌ర్ధం గాహడ ఇక్వబదు శాయి. 


సాహిత్యమం'కే ఒక్క_ పద్యశావ్యాలే శావుగనుక ఈ సంపు 
లలో ముఖ్యులైన ళతకకవులూ, యత్కగాన రచయితలూ, వచన 
(బ్బా వార్లోయశారులూ. 'మొదరై న మధురకవులను -గురించినాడ 
గకలనీనన్ని జీవితవివరాలూ, ఉఊదావారణలూ ఉంటాయి. 

ఈ పన్నెండు సంపుటాలూ చదివా ఎటువంటి సామాన్య పాక 
కైనా సమగ్ర ఆంధధ్రపాహిత్యంతో సన్నిహిత సంబంధం ఏర్పా. 
జమా ఉచ్దేళ్యం ఏర్పడితీరతుం దని మా డృ'ఢాభ్లి ప్రాయం, 


ఇవి అన్నీ సాంతం చదివాక సర్వసాధారణపాఠదడ్నుపాతం 
గొమ్ములుతిరిగిన సాహీతీపరుల ఆశాధచర్చలను కాడ సాధికారంగా, కర 
'0మలకంగా బోధపరుచుక-నే ఆవశాళ ముంటుందని ఆశిస్తున్నాము. 

ఈ సాహిత్య చరి కలో కడచిన సహా ప్రాబ్దాలనూ పక్క వేళల్లో 
క్కొన్నట్లు ఆందికగా పం్యడెండుయుగాలుగా విభజించి, తదను 
గంగా ఆయా యుగాల సమోత్స జరుగుతుంది, ఆందులో ఇది ఆదిమ _. 
శాథళ్యయుగ సమిత్క సంపుటి, 


ఇ 


1. ఆదిమ - చాళుక్యయుగము (8 శ, 12 వ శకాబ్దం 


చివరడాళా) 
(కాజకాజు 1061 లో చనిపోయినా, చాళుక్యచోడులు 1180 


చాశా అంధ వె ఆజమాయిషీ చేశారు, ఆందుళని,), 


2. శాకరీయయుగం (కీ, శ. 1200 - 1290) 
(రాజ్యస్థాపక ($4. 1000 లో ఆగినా గణపతిజీవ వక్ర 
వ బ్‌ో శాళతీయ (ప్రాభక్షం (ప్రస్ఫుటంగా. కనబడుతుంది. 
అందుక యుగం 1199 నుండి ప్రారంభం, ఆది రుడ్రమజేవి 
వోచే తగ్గిందని చెప్పవచ్చు. రెండవ ప్రతాపరుద్రుని శాలంలో 
కొ క్రగాలులు వీచాయి. కనుక యుగం 1290 తో అంతం 
చేయవచ్చు.) 


$. వద్శనాయకయుగం (శ్రీ క, 1887 - 1899) 
(మొదటి సర్వజ్ఞ నీంగమ వాయపని రాజ్యాంత ంచాళా) 


ఈ రెడ్డి రాజలయుగం (శ్రీ శ 1400 - 1450) 
(పొపన 1325 లో జరిగినా... కొనురకర రెడ్డితో ప్రాభవం, ఒక 
అర్థళ శాబ్టం పీరియుగం గా పరగ గిజ్దాం) 
5. తొలిరాయలయుగం (క్రీ, శ. 1450 - 1500) 
(ప్రాఢకేకశాయల చివరిశాలంనుండి, అవగా 1416 లేళ 1450 
నుండి సాళువరాయర్ల శాజ్యూంతందాళా 


6. మలిరాయలయుగం (శ్రీ శ, 1500 - 1550) 


(కృష్ణ డేవరాయలయుగం) 
7. నవాబులయుగం (క్రీ, శ. 1550 - 1600) 
(ఇఅహీం దకులొషాతో (ప్రారంభం, పలీదతుబ్‌ హి మరణానికి 
సఒకదళ ముందుచాశా) 


359 


ఇళ 
ల 


8 నాయకరాజుల యుగం (క్రీ శ, 1600 - 1670) 
(రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకలదాశా) 


9. కడపటి రాజుల యుగం (క్రీ, శ. 1670 - 1750) 


10. కుంఫిణీయుగం (క్రీ, శ. 1750 - 1850) 

(మెకంజీ, గ్రకాల వేకు ఉతర సంగ్క_గులను బున్సీ పుచ్చు 
వచన్నాడు. 1758 లో కంపెనీవారు ఉత్తర సర్మా_కులను 
కవసం చేసుకొన్నారు.) 

11. జమించాకీయుగం (క్రీ. శ. 1850 - 1900) 

(పకిపాలన మొదలు సాహిత్యానికి జమోందారుళే పోషకలని 
కవులు భావించడం చేత) 


18. అధునికయుగం (క్రీ, శ. 1900 నుండి - ) 
మా ఈ కృషి మహాజనానికి వీన్నూతం సంకృ ఫ్రీ కలిగించినా 
మహాభాగ్యంగా పరిగణిస్తాము, 


ప్రకాశకులు. 


360 


ప్రవేశిక 


క్రీ౦దుకూరి వీ"కేశలింగం వంతులాదిణా అనేకవండితులు 
ఆంధకవ్రుల చరిత్రలు రచించారు. ఆంధ్ర భాపాదరి 
శామంగురించి వలువురు వరిశోధకులు వ్యాసాలు, (గ్రంథాలు 
వ్రాశారు, ఆంధ వాజ్బుయచర్నిత్రలుకూడా కొన్ని ఉన్నాయి. 
కాని, రమారమి ెండు వేల సంవత్సరాల ఆంధ్రవాబ్బుయాన్ని 
=చాళుక్యయుగం మొదలు ఆధునికయుగం వరకు... 
సమగ్రంగా, సక్రమంగా, విపులంగా (ప్రజాసామాన్యానికి 
అందజేసే పు_స్తకం ఇదివరకూ లేదు. ఆ కొరత తీర్చడానికి 
సుకల్పించుకొన్న "శేషాచలం కంచెనీవారి ఈ అసమానో 
క్యమాన్ని ఎంత మెచ్చుకొన్నా చాలదు. ఈ (వచురణలో 
గొన్ని చశంననీయా వైన అంశా లున్నాయి. ప్‌ 
“మహీ మున్‌ వాగనుశాసనుండు సృజియింవన్‌ ” అని 
నన్నాడు. రామరాజభూవణుడు,. నన్నయ భారత "మీ 
శెలుగులో మొదటి 'కాన్యరి చన అనే అభి ప్రాయం సాధార 
గంగా, అయితే ఒక్కాతణం అలోచిస్తే హశాత్తుగా ఎటు 
వంటి, (వతిభాశాలిమయైనా అంత వరివక్వమైన భాపాస్వరూ 
వాన్ని సృష్టించడం అసంభవ మని తోచకమానదు. నన్న 
యుకు పూర్వం ఎన్ని వంద శేండ్ల నుంచో అంధ భావ పుట్టి 
“పగుతూ వచ్చివుండాలి. ఆ అజ్ఞాతయుగం గురించి 
కొంతైనా. తెలిసినవారి సంఖ్య అతిన్వల్పం. ఈ (ప్రచురణ 
మొదటి నంపుటంలో నన్నయపూర్వపు భాషాస్వరూవం, 
స్యభావం గురించి వరిశోధనాపూర్వమైన చర్చ ఉంది. ఇది 
౪ వ్రశంననీయ మైన విషయం, 


viii 
ఇదివరకు రచింపబడిన అంధ్ర వాచ్చియ 
నికి అర్హమైన స్థానం ఇయ్య 
సమన ధి 
(పాముఖ్యతే ఇచ్చి 


ఇంకొకటి. 
చర్నిత్రల్లో అధునిక సాహిత్యా! 
లేదు. ఈ చక్నితేలో డానికి ఉచితమైన 
డాని సర్వతోముఖవి కాసం వర్మింపబడ్డది. 

కవుల జావితాలతో, (గ్రంథాల వ 
సాహిత్య చరిత వాయవచ్చుంలాచవ్చగా. 
శా దిది. కవులను గురించిన కథలు? కబుర్లు, 
జీవితాల్లోని (వధానఘట్టాలు, నాహిత్యవిమర్శలు---ఏీ 
రసవంతంగా, ఆకర్షణీయంగా (వ్రాసిన చర్విత ఇది. 

ఇక రచయితగురించి కెండుమాటలు., res 

పి ఉంది. అంతేగా! 

అద్వితీయమైన ఆంధ్ర సాహిత్యేజ్ఞానం అద్ర. Do 
'వచంచసాహిత్యపరిచయం సహా ఉంది. పరిశోధక కృ 
విమర్శకదృష్టి ఉంది. సరళమైన సజీవ భామలో వ్రాయగః 
శ కి ఉంది. వ్యనహోరంలోని తెలుగు నుడికారం సొంపు 
అతనికి వెన్నతోడ పెట్టింది. సౌందర్యపిపాసి, రసికుడు, 
అన్నివిధాల ఇటువంటి చర్మిత్రకు తగిన రచయిత, 

ఇంత సమ్మగమైన ఆంధ్రసాహిత్య చర్మితను ప్రకటించ 
డానికి పూనుకున్న శేషాచలం కంివిసీవారి ఆశయం శౌఘ 
నీయం, ఆంధ భామకు చారు ఒనళ్చే సేవ అగణ్యం, ఆంధ 


టీలతో నింపి 

ట్‌ 
అటునంటిడి 

వాళ 


లోకానికి ఇది 'వ్రశ_స్తమైన ఉగాదికానుక, చదువుకొన్న 

ప్రతి ఆంధ్రుడు ఈ శానుకను రెండు చేతుల్తో పుచ్చుకో 

వలెనని నా కోరిక, 

wet పి. వి, రాజమన్నారు. 
గ 


తొ.ము. ప్రతులన్నింటికి పి.వి. రాజమన్నారు ఉమ్మడి “ప్రవేశిక 


361 


మంగళాశాసనం 


ననా. 
నునము చాడుకొస మాటలకు మనకు “తెలిసినంతలో 
వాని మూలపురుషు లెవరో, వారి వంశం వయే 
కళలలో. ఎలా ఎలా ఇంతవరకూ వికసిస్తూ వచ్చిందో ఆ 


శగతులు "తెలపడానికి చేసే (ప్రయత్నం ఈ 'నమగ-ఆంధ్ల 
సాహిత్యం” అనే వన్నెండు నంపుటాల గ్రంథం, వీనిని కొంత 
వరకు చదువుతూ రాగా ఈ నా చిన్ననాటి విషయాలు 
సరుతు వచ్చెయ్‌ : నేను నాలుగవ తరగతి చదువుతున్నాను. 
మాకు చర్మిత్రమును గూర్చిన పాఠం ఉంది కాని పుస్తకం 
శేదు, మా అయ్యవానే చంద్రగు పుణ్తిగూర్చీ: నవనందులను 
సర్చ్‌ _అశోకుణ్ణి గూర్చీ 'అశ్రాశవంచాంగం.. చెప్పుతూ 
ఉండేవాడు. “అదిరా మన చేశంి అని నే ననుకొనేవాణ్ణే. 
'అయ్యా్యా, చంద్రగు ప్తుణ్ణిగుకించి, పురుపో తేముణ్ణిగురించి, 
అోకుణ్ణిగురించి. ఇంకా చెప్పండి” అని అయ్యవారిని విసి 
$0చేవాణ్తి,. వాళ్ల చరిత్ర ఇంకా చూడాలని దుర్భిణిలో 
ర్‌ న్స్‌ 
అటుతరువాత 


కూశేవాణ్ణి, చూపు వెనుదిరిగి వచ్చేది. 
కడ్యాలు “అల్లడము అలవడినతరువాతి (శ్రీ కందుకూరి 
ఫశ లింగముగారి కవుల చరిత్ర కనబడ్డది. “అనో! ఇక్కడ 


న్నాడు, మన బందుగులంతా” అని ఇంశా చెనుకకు వెళ్లి 


x 
చూడా మని ఇంతవరకూ (వయతిస్తూ నేవున్నాను. తెలియని 
'పుశాతన చరిత్రలో ఏమాత్రమయినా శాలియరావడంలో 
అతినూతనత్యం ఉంది. మాతేన ప్రియులకు గూడా అ పురాతన 
అంకం అత్యంతనూతనం అన్న సంగతికి ఎవరికి వారీ 
ప్రమాణం, ఈ (గ్రంథం చదనడం మొదలు పట్టి ముగించే 
టంతవరకూ నాకు ఈ చందంగానే ఉంది. విశేషించి పావు 
లూరి మల్లన, నన్నెచోడుడు, 
విమయాలు అజ్ఞుతనీమలో మెరుపుల. చినుకులు కరిసినయ్‌ 


మొదలయిన వరి 


సుమారు అకున డేండ్ల నుండి వండితులు వరిశోధించి 
వరి యిచ్చిన రత్నాలూ, తాము హేకరించిన వచ్చలూ ఈ 
సంపుటంలో (శ్రీ) అర్ముదగారు కప్పలు వోశారు. తెలుగు 
భామకు పీఠిక అయిన ఈ (గంథం తెలుగు పుస్తకాల 
నన్నిటినీ చదిపించడ మేశాక తన్న తా నెన్నో మారులు 
చదివించుకుంటుంది. తెలుగుభాషా వవంచంలో ఈ జ్వాదళ 
నంపుటాలు? జ్యాదశాదిత్యులవలె సెలుగు ఇస్తవి, 
శ్రీ శేపాచలంగారు ఈ వనికి (శ్రీ అరుద్రగారిని వినియో 
గించడమున్నూ, తాము చక్క-గా మ్నుధించడమున్నూ ఈ 
కెండు ఒకటి కొకటి తెగిఉన్నవి. ఈ (ప్రయత్నం సర్య్యో త్త 
మంగా సెజవేతా లని నా మంగళాశాసనం, 


| 


చికినాడ, 


21.3. వేలూరి శివరామశాస్త్రి... 


తొ.ము, మొదటి సంపుటికి వేలూరి శివరామశ్యాస్త్రి పీలిక 'మంగలాశాసనరో 


362 


కృతజ్ఞతలు 


వ. 


సెమోకు సంపుటాలలో. సమ్యగ్రఅంధ్రపాహిత్యం ప్రజా 
198 పరిచయం చచ్చాను "సే సంకల్పం 'శెందేళ్ళకిందట కలిగింది. పుస్తక 
(ురణళో కొ ర్రపోకడలు బోయే (ప్రతిభావంతులు, మిత్రులు శ్రీ యం, 
క కావ్రశాకితో ఇది చర్చించాను. నా ఉద్దేశాన్ని చారు బహుముఖాల 


ది 


పరకీలించి ఇలాగ త 


చాకు. 


సమ్మగ్లల్‌ ఆశయం. గాన్ని సాధింగిణానిక్‌ ఇన 


గాటు (ప్రామాణిక పాహిత్యచరత్ర 


= ప్రయత్నిం, 


(కయుతులు మానవల్లి రామకృష్ణక విగార్క 
చిలుహరి వీరభద్ర శావు గాకు 
ల్లంపల్లి పోమగోఖరళర్మణాకు ముద 
తోపాటు 


గాజు అతిణరావుణాన. 
పై మహనీయులు. సాప్‌ 


జేళచర్యత్రనుకూడా. విశద 
జీబుకొని తమ (ప్రతిభతో కొత్త 
కకొలను గు ర్రించి నూతననీదాం తలను ప్రతిపాదిం- క 
నా గ్ఞాం'తాలను ప్రతిపాదించి పాహిత్య చరిత్రము 


వము. పీకి రచవలమ. అ 


విద్వాంసులు, 


టలు. విఖ్యాశిపన్రికలతో వివిధ 
శాలలో విరచిస్తున్నాగు. ఈ అమూల్యరచనల వన్నింటిని వా దృక 
[లో సమన్వయం 'వేయజ"నిశ యిందులో (ప్రయత్ని స్తున్నాను. 

ఈ కృషిలో వాక. చేదోడువారోడుగా ఉండి చేవ కోరిన 
సమూల పుస్తకాలను సంపాదించి 
గకందుళున్న ప్రధాన 
కానాఖయ్యలుడాలిక్‌ "జీను 


అడిగిన అకరాలను సేకరించి 
పోయదలు, సహృదయులు శ్రి టి, వ, 
థమంా కృతబ్ఞల్లి. 

( 
రాగ లచుకొ చేందుక కొన్ని అమ్ముట 


సంప్రుటంల' 


కౌలలోని (ప్రయోగాలను. అచ్చి సన్ని. కీవించిక వా వ్యాకరణ 


ర అవక కొర 


మి 


ర వా ననుస్సులు, 


xii 

ఈ రచనలో ఆశాకాది పట్టికలు, మాచి లు ముకరై నవి తయారు 
చేసీ చేను గోరిన మేరన తోడ్పడుతున్న సపోయనలు, మా అన్నంక్యు 
ర భాగవతుల మార్యజాకాయణకళ్నామ్తీకీ, మృత్రుకు గొల్లకోట విజఃకు 
దమార్‌ద శా ధన్యవాణాలు, 

ఈ ప్రణాళికను విని (ప్రోత్సహించి ఈము (గ్రంథం? లనం నుండి 
శాలను ఎరువిచ్చిన. మిత్రులు. శ్రీయుతులు వేదం వెంకటరాయా 
శాద్రి, చల్లా శాథాళ్ళన్లకర్మ, నన అట్మీనా కాయణశా, స్రీ 
చిన్ని కృష్ణయ్య గార్ల ద "నీను కృకక్లల్లి. 


ఈ కృషిని క్లాఘించి బహావిధాల శోడ్చడుగున్ను మిత్రులు 
ఈరంకి చాయన్న (మాశేజకు, తెలుగుఖొసాపమితి,  సుకకామ) 
కీ “బక్సు, మద రాకు యూని 


పర్వత చేని గంశాధర రావు (కీడక , రై, 

వర్శిటీ) గార్ల ఉపకారం మగచి పోలేను. నాలక ధన్యవాదాలు. 
ఈవిధంగా వాచేక సాహిత్య సేవ చేయి స్తున్న యం, భీేఘాచలం 

అండ్‌ కంపెనీ అధిశేతలు శ్రీ మద్దూరి శేచాచలంశాకిక, చారి మాయ 


లప ఖృతజ్ఞుర్లే. 
వ్‌ 
ద్రకాళదలమోనీ, వాహాడీ ఆవ్యాజాభిమావంతో ఈ సంపుటిక 
డ్రజేశళ, మంగళాశాసనం అనుగ్రహించిన ణా! పీ, వి కాజకన్న్నాగ, 
శశావధాని వేలూరి శివరామళ్ళా నీ గార్ల న 'ప్రళాళదలలో బాటు "జీను 
దడా ఛాలా చాలా కృఠజ్ఞణ్లీ, 
భి 
చిట్టచివర. శెళ్తున్నా, 
'పాయాలు కల్పించి, ఆనుబాల వాతావరణాన్ని సృజించిన 
ఈ పరమార్తాన్ని సాధింపచే స్థున్న నా ఉ శ్రీదూర్థానికి 
కరి అంక 5 


మొట్టమొదట. పేక్కొ.వవలనీన, సు 
శ్రీకుతి 

శామలక్కీ!_.. 

జా అభికందనలు, 

ఆరుద్ర. 


తొ.ము, మొదటి సంపుటిలో ఆరుద్ర తెలిపిన “కృత్య da 


363 


పీఠిక 
టన? 


నిజంగా పడితే "నీకు దని! పీ9ళ వాయకూడదు. కాని, మూడు 
గణాలు. కలిగినవి, ఓ! మద్దూరి నరసింహ రావుగారియందు నా 
కన్న ముగమోటం, రెండు: ఈ గ్రంథక ర్రయే పీకిక (ఛానీ”పెట్టమని 
ఇక వ్రాయటం, మూడవ నా మొట్ట మొదేటిదిన గని వథమనంపు 
ల్ని యాదృచ్ళికంగా వళ్క్ళాడోచ్‌ాచి,. “శ్రమపడి (వావినాడూ 
త్న అఫ్మిపాయంకలిక, ఎంట అడిగితే ఆ ఆభ్యిపాయం. చెప్పటం, 
శత ఇంకొక సంపు ౪ ఏప్వుగ వా. పీశక (నానీ పెట్టా లవి 


హరా వ్యా రం అల్లా ప ఆహ్మాను. ఆని చంటీ రనలు 
గక మొదటి పం? ఆహ్మరీ వేలూరి శివరాముళ్ళా న్నీ, గార 
థ్రాగాకు,  వ్యూయంపడి తట్‌వాన్‌ 'ఛ్రాయవఆసివవారు ట్రై పంగ 
షి ,గాంకంశారు. మా గుకువుగారియొక్క. శిష్యులలో ఆందరికంయె 

దు ఛవరామళ్ళా నీ గాను. తరువాత శ్రీ లక్ష్మీ శాంతం శారు. నేను 
కొడకవాళ్లి, నిజంగా అశీకాంతంగా"ే దీనికి తగుదురు, ఆయన 
జృయివీరిద్గ నుంచి విశ్వవిద్యాలయాల్లో (ప్ర ధాశా ధ్యాపదడుశా ఊంటు 
నావు వాన ఈ అం|ధసాహిత్యచర్నిర్ర అ'వేశమంది విద్యార్థలవ 
ఇగంకెప్పారు, దీనినిగురించి వాలాావాళారు. అన్నివిధాలా దీనికి "టారు 
కధలు, "జీను ఏదో కనిర్వంవానుకొ నీవా గ్లతస్ప పట్టుమని ఒక్క 
ట్ర శాక్ళషి చేవి= బస్తీలు. అఖబీ=.. ౯ త్రై ద్యుడిక న్నా 
“కం ఆన్నట్లుశా నలతాకే ఏండ్ల హెహిక్య పరిశ్రమనలవ దానికి 
ధం చీని" న్నకాఫా. "స గాధమైన పరిచయం ఉన్నా, పట్టుమని 
ఆ కేనితోలికీపోను, పొర. చాలిక గానాలు ఊన్నమి కాని ఒక 
గంగా ఈ పీతి "నీను (చ స సరిపోతుంది, “ఇందులో మేము నిస్థా 
లా కంకణాలు కట్టుకొన్న (హౌళ్లదగ్గరద ఇళిలే ఇది ఒకకొలికికిరాదు. 
మువోలు వెంకటళక్‌వు గా, “కేలిటూర్‌ వెంకటరమణయ్య గారూ 
కర్ణ వెంకటావధానిగాయా మొదలైనవాళ్లను. దీనికి పీకి (వాయ 
జహేన్ని విళల్చాలు ఇప్పుతాతో "తేలియదు. చారు ఆందులో పని 
కొను వారికి వీటియండు ఖిరూన మెక్కువ, ఏవళ్ల విద్ధాం తాలు 
నక ఉంటాయి, వాట్‌ అకా లేదు, ఇటుకంటి వాటిమోద పాన డ్డ 
శమోవమా లేద్య నిష్టా లేదు చాన. మేమేంద్రుడు. ఎప్పటివా్రాహా 


x 
ఫకజాళేదు, రంగ జాధుని ఇంటి"ేరు చక్రపాణి? ఆయిశా ఫకభాళేదు? 
అచ్చ ెన్లీ వారై జా ఫకభాలేదు. 

మై పంప్రటాలు సామాన్యులట ఆం ధసాపీత్య్వ్యశక శ్ర ఒక విధంగా 
ఆందుకాటులో. ఊంరేటట్లు శేయవలెనాకే. సంకల్సంటో శేషాచలం 
¥ంెపినీకారు (ప్రారంభించినట్లు తెలు స్వన్నడి. పాక దని దృష్టిలో దూ స్తే, 
ఇలాంటిపు పశాల విమయంలా, ఇందులోడ న్న విషయాలణ్‌ ఏవ్కచైన 
పరినయంజ వ్నృప్పటికీ ఆనిద్ధాంతాలయంగ్యూ, ఆ సర్బలంయండూ. పట్టు 
దలలుాని, పట్టింపులుశోని, ఆఫికూ జాల ఖాని" శేనిజాడకవటీం 
మూలంగా జేన్‌ పమౌన్యుదికిందే లెక్క. సాయాన్యులకోనం, ఊర్లో 
శింపబడిక పుడ్తశానికి పాయూన్యుడు సీకిక [ఖా ్టేశే బాగుంటుంది. 

ఈ ఇదద సంపుటంలో. "ము రిం గండుకందలా ఆధాహ్షైమూడు 
పుటలు, ఇందులో లీక్కంవఢాకనరించో భావీళది 5 పుటల. త్క్కన 
168 పుటల్లో పదహారగుర క వుల ముఖరి చ్చికంశా 
ఇప్పాలంక్తే 15 ఉక కనులా మొక. 11 nm rhe 
యాగం” ఆన్న ol (వాయంనిభలి గనుక, ఈ అక్కలో (శాల 
తీయ యుగం? శకటం కండే తిక్క. రాయం అంగర ఛాగుంట్యుం 
చేసా! ఆదీ అకు శీ wu కాయో కే గాంది. తిక్కన 
అలతిఆలశిమాటలతో (వ్రాశారు. ఈయనకు చూచి 4కకవులు (వాయ 
లేదు. అవాటి సారస లంద కకజ్రుల బదరీ ఎమ్కువ ఉన్నది, 
శేనీన భాటమోద 
ఈ పుస్తకంలో 
ఇెళ్ఫాలే, అయ 
స ౨ాన్ని గురించి 

క “వింహోనలోక 
శక కావు పంతులు 
7b చూద 


అటు ముకక 


5 


గకసిశాం చ ప్రదాకంకిణ్య ్యటమే శావర్యు 


పోౌల్బురికి పోమశాధునిగకంచి తెగికంక (వి 
వనాగురించింగి. ఇందులో 11 శే జణేజు లె 


(వళాళరళా వ్యష్గిలుశారు వం 
జయే చూనాగుశాని జీళో 
శారు (ప్రచురించిన అప్పు క్ట 
శ చూచికూడ లెపిప' స సకాజ్నాకో ! 

ఈ చ్రప్హకంలో ఒక గొప్ప ౫ మిరుగుపడిటోంున 
లాందరుళ వులు స్తశాలల్లోచుంచి అక గంగ? గల ఊదాహరించిక 
పడ్యాలనుబట్టి మూర్రయీ హారి ఉని! కలజాకస్తూనేండళ్యా. ఆటుకంటి 
కవుల పచాన్థ్రంన్నీ వారిజేర్రానీన. ఓర (4 యేగాహరించడం చాలా 


తొ.ము రెండవ సంపుటికి విశ్వనాథ సత్యనారాయణ పీలిక 


364 


x 

మంచిపని, ఈ సంపుటిలో ఆరీతిశా యథావాద్క_ల అన్నమయ్య గారివీ, 
ఆంధధ్రభోజునివీ పద్యాలు, ఉపలభ్యయానముశై కన్నీ, ఉదాహరించి 
కట్లున్నది. ఇది చాలా లాగాఊంది. 

మరొళవిమయ మేమిటంటే కొందరు! వులనుగురించిన కాలమా, 
మరికొన్ని విషయాలను సరించి భాలామింది (భాకీన భిన్న కన్నా భి ప్రా 
యాలను ఒకచోటపోసచేని, ఆపు స్పకాలన్నీ చదివి బాధపరేఆవసరం 
శేదండా, పాఠటలద చాటిపారరిళాలు. ఒక్కచోట కనిపించేటట్లు 
శేయటం. 

ఇటువంటి (గ్రంథం పరచాద చదిజీవాళ్లు కొద్దిమంజే ఉంటారు. 
మన పాహిత్యచరిక ఎల్లాంటిది ఆనే జిజ్ఞాస 'వెంతమందికి పుడుతుంది? 
పుట్టినా ఈ 'శారీఖులూ? ఈ చిక్టాలూ "చూచి ఫు వ్రకం ఆకతలపార 
'ీస్పేడు. మరిన్నీ పద్యంనించా ఆర్థిమయ్యేమాటళే ఉహ్న పద్యమయ్య 
టశ్పటిః ఆబాక్పుతో అలవాటుశే? పోలే అర్థంకాదు. ఆందులో అక్‌ 
పద్యాలు ఊదావారింపబడిన ఈ పుస్తకం అక్‌ స్టైన్ని తొలగించే చేడు. 
ఆది ఎవరికీ సాధ్యంకాదు. అభ్యాజంణా పరస్యేలు చగువుతూ. ఏకడికి 
వారు ఈ కష్టాన్ని తొలగించుకోవలనించే. 


విశ్వవిద్యాలయాల విద్యార్ధుల యార్రం ఈ సంపుటాలు ఛాలా 
ఉపశారంవేస్తాయి. చాగంటివోరి "పెద్దవన్ట సంపుటాలూ, ఇకగులు 

sigs అక్మో $ాణా (గ్రానీనవీ అన్నీ పొజశేకి = ప్రచదడంకం టే వాళ్ళ 
పరీక్షలద శావలనీనంత్‌మా త్రం..._.ఒ౪ ప్రక్నటు బఫణ్లిసరించి శావలన్‌ 
వంకే సమాధావం ఈగంథాలలో తేలిగ్గా 'కొరుదతురది, 

ఇది గొప్ప ఊపళారమే. 

ఆమ్మక (ఇట్లాంటి జీర్ణ వ శారు” కలపటం విపకీతంళా ఉంటుంది. 
“అరుద్రశాడి అంటే వీడో వెగటుగా ఉంటుంది. అందుచేక ణే ఆది 
ఇాడడం లేదు) ఛాలా మంచిపని చేస్తున్నారని ఇెప్పాలి, "భేసాచలం 
¥ంపెవీవారు ఆయనను రవలోతులు తోను తెలునుకొ శేటట్లు నే స్తజ్నా 
రని అనాలి 


suf 


ను. విశ్వనాధ సత్యనారాయణ. 


365 


పీఠిక 


Berea 
ఏ సాహిత్యచర్యి త్ర ఆయికా. కాజవైడు.. విరమమకా 
గచించవచ్చు. (ప్రస్తుత (గ్రంథములో ఆకలంలించిన విధా 
కు యుగవిభజన విధానము, పోమాన్యముళా. పాపార్యయుగవిర్థజవ 
శ4టప్పుడ్సు ఆశాలపు (గంథకర్హలు. ప్రముఖ రాజవంశము "పీరు స్వీ 
బ్లూ ఉంటారు: ఈ సంపుటికి పద్మనాయక యాగము అని ఉరుపెట్టడం 
ఉక్టమే, శ్రీ క 110వ ళశార్టీలో (ప్రముఖులైన పద్మ వాయేపలు 
బుహేలోనూ, ఫాపాత్యపోమణలోనూ చతురులే, కొందటే (ప్రభువులు 
షృయముగా. సంస్కృతం ధ్రములలో విజ్వాంనుశై, (గ్రంథరచన చేని 
1౧న కక్కి వార, ఆదినుంచీ జీటివరటూ, 
స్క తాంభ్రకవులను (పోక్సహిన్తూ ఊందదమువల్ల జే రెండు భామల 
ళనూ చాలా ఉత్త్రమ్యగ్రం ధాలు వెలనీనవి, 


వీడో యుగమని ు "ెట్టినంఠమా(శ్రాన ప్రమృటమైన విభా 
15 సీర్పడ్డదనుకోవక్కంర లేరు, "ఆద్యం శాలలో ఆవ్యయుౌల పంప 
కమ కూడ కొంత కొంత ఏర్పడుతూ ఊంటుంది. 

కచయిక వృాదయం ఏడో గమనించడం ముఖ్యం. అయన దానిని 
పధముళా నిర్వహిరీచిచాదు,. ఆది పమంజసముణా ఉన్నదా లేడా ఆని 
బూక్షచేయడం సరసంగా ఉంటుంది, ఇందులో ఆవి లేవు ఇవిలేవ్యు 
బిఏహ్కవశా ఊన్నవ్వి ఇవి న్యూవముగా ఉన్నవి_అని విమర్శించదం 
ఇ్యయము కాదు, ఈ విధానమును ఎట్టి ఈ సంపుటిని పరికీలి స్తే రచయిత 
గట్టిన లత్యం ఆర వేగినట్ట: లో స్తుంది. వే 


సాహిత్య కేకములో, ఐశేషించి ౫ వేమణలో నిస్థాతులై నవారు 


గ్ర అంకం. దొరికినప్పుడు వ్యాసములు. (వాని. వివిధ్‌ పత్రికలలో | 


(రిప్తార; చాలా అంశాలు లభించినప్పుడు నిండ్నుగంథ్ఞాళే (వాస్తారు. 
శిఆఫ్ష సమహర్పుకొని సమావ్యపారవడు పకించలేడు, " ఒకవేళ 


'పద్మశాయక ప్రభువులు | 


ఓపికతో చదివినా సమ్మగ అంగ్ల పాహీళ్యచర్నిత్ర ఆతనికి యులువుగా 
అవగతము శారు. అందుక టీ బహు గ్రంశ్రానలోక నను శే స్తున్న ఆరుద్ర 
సామాక్యషాశ దనికోవం విషయాలు (క్రోడీకరించి, విస్ఫష్టం చేని, సరళి 
భాషలో ఈ మహా గ్రంథం పంతరి కున్నాడు. దీనినిబట్టి ఈయన సాపార్య 
ములో కేవల కర్మశారుడు. అనుభోహాడదు. (ప్రతిళ్ళావంఠుడు శావదం 
శక చక్కా సమిమీంచి, పారం తీసి పాఠదనిః సంఠర్పణ చేస్తు 
న్నాడు, కనిశాలనిర్ణయం శేయడములోను, విరుజ్ఞాభి పాయాలను సరగ 
హించి యర చేయదములోను,. విండిలేగ్ధం. 'రేల్పడములోను 
ఈయన పమరఫదృష్టిలో క్యవహరించినాడు. వైళ్లానికద్భృప్తి కలవాడు 
శాకదంశేక ఏ చిట యాబ్చదవిద యములోనూ సపినిర్డారలేము. అలీని 
"విట్టుపోక, ఊపపర్తులు చూపిన పళ్యాశ్నే సీ చినట్లు కనబడు 
తున్నది. ఇదమిర్ళేం ఆని లేలని విషయాలను, ఏపతనికీ కజగ్గళ, ఆనిళ్చి 
శాలుగాయ వదిలీ జీవివాడుం ఇది సమంజసము. 

ఈ గ్రంభరచనలో కవతహాణా గోచర సున్నం వీ విణ్యాంను 
ర్రెశా, ఏ నూతనవిమయాన్ని 'శప్పిచా, (గంభక క్వ దానిని శాప్పిక వారికి 
'ృరజ్ఞత తెలుపుతూ. ఇందులో పొందుపరచివాడు. మనీషురైన నోరి 
వర్‌పికవాళ్యాన్సి, విశ్వవాథ సత్య నారాయణ, పోమేఖరళర్శ, . అనంత 
కృష్ణశర్మ (ప్రభ్ళతుల 'వివరణాలను స్వీకరించి గ్రంథములో ఆన్నుప్రవిసము 
శేషీహెడు. 

కొందరు విజ్యాందులై నవాకే కవిశాలనిర్ణయము పట్ల (శ్రద్ధ ధానులు 
శారు, ఎప్పటివా 2 శే జేమి అంటారు. చివరట (10ఫమే ముఖి మెనప్ప 
టికీ, కక్క ర్త ఎకరు ఆగో విమయంకూడా చేర చై నంఠకవరటా నిరూ 
పించాలి. జౌచాపీవ్యం వహించడం సవిమర్శక సమ గవిద్వత్తు శాదు. 
ఆందుకే ఆరుద్ర సందిగ్థస్థావాలలో సద్విమర్శ చేసినాడు, 

0 

|ద్రధావముణా " మెచ్చుకోతగ్ణ విమయం ఉన్నది, చిమ్మవూడి 
'ఆమశేళ్యరవి చిక మైన విక్రమ పేనశోప్యేము అభ్యం శాదు. శాని కొందర 
భవులు ఇచ్చిన "ఉడావారణపద్యములనుబట్టి ఆ శావ్యాన్ని అడ్యద 
రీకజ స్ట్రన్ట (Reconstruct) శేవిజాదు, ఇది పతిధలోకూడిన పని, 
ఈ నిహ్ళగిందల్ల వ్యశ్రమవేనశావ్యం ఒకవిధముగా. ఏ తీరున ఊందేడో 
ఊహించే రఫాహ్వాదన చేయవచ్చు. 


తొ.ము. మూడవ సంపుటికి శివశంకరస్వామి “పీఠిక” 


366 


విషయవిళరీకరణక (గ్రంథ్గమాలో ఇమిడ్చిన పట్టికలు బాణా 
బాగా ఉన్నవి, sa 


మెచ్చులోదగిన ఇంకొక విషయం ౬ ఈ రచయిత రులవార్మశ 
పరిశీలనవల్ల పాఠవడికి వివిధరచనలలో తారతమ్యము, ఏది జీని వరవడి, 
ఎవరివల్ల ఆవ్యశవులు (ప్రభావిశురై నారు సాహిఠ్యము వీవిధముళా వృద్ధి 
ొందుతూవచ్చింది ఆకే విమయాలు సులభ(ావ్యామవుతవి. శాక్యకల్త 
వివేళమలో ఈయన చూపిన పద్ధతి (పళంపనీయకు,. 10గే010 తీవా 
thropology, Comparative "Mythology, History of Reli- 
6008 పరిశీలించడంచేత ఈయన నిర్లి పశా, నిజము బయట పెట్టవలె 
కే సంకల్పమూ |ప్రక్భుటమవుతున్న వి: "ముఖ్యముగా కామాయనినిశే 
'ఊాలలో దీన్ని గమనించేవచ్చు. అంధ్రములో విక్వాంకురా, సంస్కృ 
'ఛాంగ్లాదిభాషలలో భాగా కృషిశేవినవాదు శావదం చేశ; ఈ రచయిత 
చేని కంత విలువ ఈయవలేకో, అంత్‌ విలువ ఇన్తూవచ్చివాడు.. ఇంక 
మహాకోళము ఒకళీ రచించడముకన్న విద్వత్సంఘము వీద్దము వేయడము 
మంచిదని కొందరి మఠము, శాని పాహిత స్వరూప 'పవిషయ మై పమ్యగ్దర్శ 
వము కల మేధావి ఒక్క ఛేతిమోదుగా-వే రచించడము హోడా మంచికే. 


గ్రంథరచన ఒక ఎత్తు డాని ముద్రణప్రశాళవములు ఇంకొక 

ఎత్తు (ప్రవిద్ధ శేహాచలంకలపేనీవారి శార్యదర్శి మద్దూరి వరనీంవరావు, 

ఉన్నత పట్ట్య్యద్రువైబాచా ఉద్యోగంలో చేరళ కన రండి గారు 

స్థాపించిన “పు స్తకవ్యాపాశాన్ని వివిధముఖముల వృద్ధి చేస్తూ, ' ఆ మెగిశా. 

యా క్తరాష్ట్రోలద వెళ్లి (గ్రంథము ద్రణ, (ప్రచురణ? జ్యూపారవిధాణా 

అను చోశా గ్రహించివచ్చి ఈ మహాళార్యం వూనుకొన్నాడు. ఈ 
సంస్థవ శుభం భూయాత్‌ ! 


శివ శంకర స్వామీ 


పీఠిక 
sea 


స 
సమగ్రాంధ్ర సాహిత్యం _ కోతల ఆరఛాటుక మిటాకించు  శెలను 
ఈనం! 
యింకవ కోచినవాడు _ నిక్క మన తెలగలిడ్డ : 
శాఖలు (క్రివ్వలవాకు 2 స్ట్‌ | 
అందుక వలనీన సేయు ఓర్పు, దండిగా, _ కలిగినవాడు, _. 
శావలెనని పనిశా పూనిక మెయి ఆలవర చుకొనింబాడు ? 
ఈ సంపుటం, _ ఆవ్యాడు, 
ఆప్యాయనంశా అందిచ్చిన ఆపూపం : 
కప్వుర వసంత్‌ రాయలు తన వీమ వేడుక తీర పంకల్పించు వసం 
తోత్సవానికి మన మాహూకులమె, పరమళించివస్టు, _ అవను జాట్యు 
వయశారేమఃలట్‌ పరవశించినట్లు, _ ఆకర రమ్యితి వేవోడుగా, _ రచయిత 
జాలమల్లి న కమనీయ భావ; 


(గురిమిందని అతి వివయావ, 


ముచ్చట పదేందువ్క _ మారి వేందున 

అబ్బురంపడి ఆహో! అవేంగుద్కు 

ఆలనాటివా కంతిటి ఘనులా ఆని, _ 
అతి మన్నవణా ఆనందించేంగువ, _ యీ సౌరస్యతో షాయనము, క్‌ 
చదువరుల, తగుపాటి గవివల నొనరంచుచున్నడి. 


యిది _ కలశాలము నిలువదగిన మేలు ! 
మేళ్సేత 1... 
ముందర చను దినములలో _ “తెలుగు సీమ, _ చదువరు లున్నంత 
ఉర, _ సాహితీ సమరాం౫ణము, ఒక్కొక్క వేత్త కొళదందేలుం.. 


x 
ఎన్నిమౌరులు 'లెక్కించిణా, - దానికి మాకే కార్లు, - దంటువిడిణా 
దప్పింపులు మూనళపోక్‌దంతో,.ఆది ఒక ఎడ లెగని రెండ శాకడంత్తో 
యింగికం మ్యాక్రమే. ఊన్న సర్జనుల్కు - శాజ్యాలాపములకు కర్టించే 
న్టీతిలోకి కావడమున్నూ జరిగినది, 

యో కచయిల చిరంజీవి (క్రీ ఆరుద్ర, వారణుకే 
అయినా ఎ అటునుంచి. సంక్రమించినది - పుణ్యం కొడ్టీ - అవలేళం 
శేళపోవడంతో, _ పుగ్లైడు ఓపిళతో, = బశ్యానిక గరా యిచ్చి, = 
'శాను భావచాలోలు పనైనా ఊహాగానం ఉబ్జగించి, తీరిక గా ఏరుకొన్న 
పొగడవూలతో జే మాలకట్టిశాడు : ఇయ్యడి విద్యావివోదులు ధరించ 
పరుటై నడి, 

'వద్భజాయక యుగంలో, - శాక్యకన్య, - యిలువీడి ఎరుగని 
ముద్దశాలు : కన్నచారికే మురిపించివది. ఉన్నచోటనే ఉన్నది. 


ఆ కశాని॥ 


-రెడిరాజాల హయాములో, _ ఆరిలేరి = అందలా'లెక్కినది ? ఏలే 
సేడిలోని వారినీ ఆదమరిపించినది : ఆగి. శ్రి నాధుని చలువ? 

యీ పట్టు ఎ ఒక కథ్గగాని కథ, (గ్రివాభుని పరముశా, ఎ 
'యింఠీశాలము అలలు కొడుతూన్న కథల కడలిని "వెదక, _ అందున్న 
ను న్తైమంత వశ్యాన్ని పులుగ్గడిగి వలునున తేవడం, _ సామాన్యం 
కాద: 

దొడ్డ దేవరాయల పభలో,.డెండిముడు ఆపిల్ల న సందర్భములో, 
కాయల కోరిక మె, = (శ్రీనాగుడు ప్పిన పడ్యాలలో లభించిన అ ఒక్కటీ 
బాలను వర్షించే ఫీపక్యూ . 


చారిసీ 


ig 
కాయల వమా నై చిక్క వరుపాజి తాను వలచినవానిమై' లివి 

శనై చేది కన్నుంచినదని ఆలుక లు పోయినప్పుడు, ఆనునయింపు గా 

జుళారపు ముడలింపుగా, కవి పొక్యథాముడు హర్చిక పీపమున్నూ 


(1... హారుడే (ప్రమాకమ్ము శిరమున దాల్చణా, = RE 


(హా శ్రీ లేదు శాక... ఎక్యరక్యక భాగ్యమ్మ లెట్టితాక్కొా 


తొ.ము. నాల్గవ సంపుటికి మల్లాది రామకృష్ణ శాస్త్రి పీఠిక” 


368 


య 

మౌన (ప్రాస్తమ్మ లేవన్న మాణెగాక ... పక్మదళ జేసి! 

(ప్రౌఢ ధూపాలవ్యుత్ర, చిక్క వికపాజి, మరుని కాదిల్క లే! 

(1 శేటూరి (ప్రభాళరులు సమహర్భుకొన్నవి = )) 
'యందు కానరాక పోవడం, _ స్థలాభావం వల్లితే) - యిలాటి చినరులు 
లోపించినా, యీ వల్లరి "జీకళోని కేం లోటుశాడు, . వారుణీ రసం! 
ఛాలూన విశేషం, = "పెద్దలు ఆనధవాని! లెచ్చునన్నది, - మననం 
శనువంచాం : అవగా. మేళేం లేదు _ చానిమ్మరసం ! డానికి, (శ్రీ కళ 
వరవడిలివప్పుడు, వెన్నెల ఒక్క_పోట పోళనిచ్చి, _ ళఠభిమం అమృత 
ఘడియల్లో పుచ్చుకొంటే, _ విద్యలు, గమకించుకవి! ఆ నవతరం = 
ళఠర్యదై _ శోవున సమయ చతురలైవ దత్కపురి భోగాలవారు, అతీరున 
వారుణి నుపానించి భీమవాయకని పేవించుకొనేచా రన్నది స్యారస్యం. 

డ్రీశాథుడు, _ ఆ సంప్రదాయాల చవుల మెలగిన మహానీయుటే 1 

వారుడీరవైక సాధ్యమైన పత్తా _ మత్త. అమోదమా, - 
వదువరులట్‌ ఆలవోకగ, అలవడనాను, 


ఈ సాధన శా యోగ్యక _ ఈ రదవలో ఆ వావణింపు కలవు. 


డల! మల్లాది రామకృష్ణ శాస్తి 
21.6.6 


369 


పీఠిక 


ఈ గంథం పంపుటాలు ఆయిదున్నూ శరినివతోడణే ఈ (గంథం 

రేచించచానికి అక్కుదగారు అన్నివిధాలా తగివవారని తోచికది. 
వీరు, ఎంత (శ్రమపడియైనా యాథార్థ్యం తెలునుకోవ లెనన్ను వట్టుడలభో 
పరిశోధక గావించిపా కనిన్నీ, పర్లీపాతం లీని విబర్భషఅనిట్నీ, పద 
ర్వి చేశ ము గల భారనిక్నీ (గహించామ. తగిన పరిశీలన లేశ గథ్తాను 
గలీశంగా వమ్తాడూన్న. వీర్దాంతాలు విమర్శించి వా క్తవమయిక జేడో 
నిూపించచానీకి వీరు |ప్రేయత్నించివారు. “తెశునో అనే రూపము 
వవ్నయ బండివాడు ౫౫5 ఆలీ మదటి కూఫకుని కొంద గంటు తారు 
అంకవ ముందు తేలును ఆపే సూప ముందేదన్న విషయం వీరు తేలును 
కోగలిగినారు, 


ఈ విషయం “వే నగివరద కొన్ని జ్యాపాలలో తెలియజేశాను. 
మన తెలుగులో జీశాళ ఇతర భాషలలోకూడా కొన్ని ట్తాలళో “లి 
శారను “వి శారముశా నూరడం కలదని ఉదావారించాను. మరియొక 
విషయందాడ వీరు తెలిణజేవివందుద సంతోషి స్తున్నాను. తెలుగు 
భామ ద్రావిడ భాషా పటుంఎమువక కందింజేశాని ఆర్య భాహివటుంబ 
మునద చెందినది కాదు... సంస్కృత _భౌమోకనాలు తతృమాలుగా 
శాన, తర్భవాలుగా గాని 'జేలకొలదోగా తెలుగులోకి వచ్చినవి. ఆయినా 
అంతమ్మా హవ |డ్రావిడ భొషూ అతేణం తెలునులో నశించిపోలేదు, 


ఇందుకూరి వీలేళలిం:0 పంతులుగారు, గురుజాడ (శ్రీ) రామమూర్తి 
గారు ముదఅయిన వారు కవుల చరిత్ర ఆను పేరను కవులన సంబంధించిన 
'లెంళములను. ఎవ్కక గా. వివరించినారు. అంతేకాని కవుల (ఎంథ 
విమర్శ అంతగా చేయలేదు, ఇటివల కొందరు సార్థకమయిన సాహిత్య 
శర్మిత్రన వూనుకొ న్నారు. 

'ఆమద్రశారు రచిన్తూకున్న ఈ (గ్రంథములో ఆన్ని విమయమలూ 
సమగ్రముగా చర్చించుటదే అకశాళము కలిగినది, సమ్మగ శప్దము పాపే 
తుళము, ఒక దృష్టిలో కూచి యెడల ఎంత విపులముగా రచించినా. 
ఏదిన్నీ పమగ్రమే శాజాలదు.. పదమూడు సంపుటములలో ఎంతవరట్‌ 
సాధ్యము శాగలదోో ఆంకవరప సమ(్రంగా"టే వీ కీపాహిర్య చరిత్ర 


తొ.ము. అయిదన సంపుటికి గిడుగు వెంకట సీతాపతి “పీ 
370 


x 


(శారీని వా అభిప్రాయము, ఇందులో ఇదివరవ |ప్రళ టికములయిన 
(ంకమలందు అయా (గ్రంథక రలు రెలియకేనిన విషయములు పరిశీ 
1 తమక తప్పుగా తోచినవి పవిమర్శక ము గా ఖండించి తమన వచ్చి 
న ఎత్తుకొని రచన సౌగించినాగు. ముఖ్యులయిన కవులగురించి, వారి 
(్రకమలగురించి అేశ విషయములు 'ెలియకేనీవారు, తిక్కావను. 
“చి (వానీఐది 85 పుటల గ్రంథ మయివది. (క్రివాభునినరించి వాసినది 
19 పుటల (బ్రంథ్థ మయినది. భోతే రాజాగురించి (వానివది 64. పుటలు 
కతి, 

మరియొక విషయము, అయ్మదగాకు. సాహీక్య పోసువఅయిన 
గ్రభకంళముల "పేళ్లు"పెట్టి యుగ విభజన. చేయడం మంచిడే శాని ఈ 
బుడవ పంపుటానికి “వేట్టిన పేరు తిక్కన పంపుటాలప "పెట్టి: "పేళ్ళ 
12 అంతిశా సార్టకం శోడని నా అభిపాయం, గజపతులు చంచల్‌ 
కహీత్యమును పోపీంచికా, తలుగు సాహిత్యమును  కొద్దిగానయిణా 
కషించలేదు., ఆంతే శాదు; శ్రీనాధుని విషాద విషయం తఘిచువంమే 
ఇ్భరము శాకతేప్పదు, ఈ విషయిం అర్య్మద్రగారు గుర్తించక పోలేదు 
టో ఒక పాడ చూవీ “గజపతుల పేర ఒం యుగాన్న "పేర్కొని 
౯9న కెడ్డికాజుల్స తొలిరాయల యుగాలవ అనుబంధంగా జమళట్టు 
కాం” అన్నారు. (చూ: పుటలు 1516). పరే చాని శః 
టో ఒక "పీరు, మిన ముఖ్యవాయివది ఈ సంపుటంలోని (గ్రంథ 
షయం, అది నిండుశాను, నిర్దుస్తం గాను ఉన్నదని సంతోషి వున్నాను, 


ఈ పంవుటములలో. (గ్రంథకర్త "పేక్కొన్న శావ్యములన్నీ 
1కుశ్రద్దతో చదువుతూ ముఖ్యములయిన అంకము అన్నీ గుర్తించు 
న్నట్లు కనబడుతున్నది, శ్రీనాథుడు, పోత రాజా, "వద్దన్న ముద 
'ఇుక్మవాకవులు ఎట్లు తమ వూడ్వులయిన నన్నయ్య ప్నర్రయ, 
ఇఅ5పోమన  ముడలయొన “పెద్ద వుల 'పద్యములందలి భావములను, 
ఏకకలో గల రీతులను ఆనుకరించోకో పద్యము లె త్రియూవీంచిణాకు, 

పోతరాజు చాల్యకామార దళల శాలమందు సైవమతము వవలం 
అచివవాశే అనిన్నీ, పాల్కురికి సోమనాధుని (గ్టింశాలు లెప్పణా 
8వ ఊంటారనిన్ని ఆరు ద్రశారు తెలియ కేమ్తా “మందార మకరంద...” 
౪౫ పద్యమందలి. భావాలు, ఊపమాణాలు బక పురాణమందును 


371 


x 

చకుక్వేద సౌరమందును గఅవనిన్నీ చూపినారు (ఈ! పుటలు 282. 
288). పోతరాజు ఆదళలో"ే వీరభద్ర విజయం రచించాడనిన్నీ, ఆశాల 
మంచే శా ప్రయుకవడయిన తరుకాళ ర్వళ నీంగధూపాలుని ఆశ్రయం. 
'అకనిక అభ్‌ర చిడనిస్నీ, “రాజా శ్రయంలోగూ, సానివాడలోనూ నమా 
వంగా వున్న పోత రాకాగారు” భోగినీ దండళం రచించిశారనిన్నీ ఆరుద్ర 
శారు శెలియశకేనీశారు, మరియొక విషయముకూడ ఆర్యద గారు లెస్సగా 
పరికీలించిశారు. పోఠకాజు తక కంకితం చేయలేదన్న కోపముకఅన 
కిం౫ధూషాలుడు, పోతరాజు వూర్తిగా రచించిన భాగ వరమును. 
భూమిలో పోరిసెటించడంచేత శథభమయిన దనిస్నీ, పోయిన భగ 
ములు పోతరాజు శిష్యులు ఫూరించినారనిన్నీ కూచిమంచి తిమ్మకవి 
“ెప్పికణి కేకలకు. కల్పితమే శాని భా పవము శాదళ్శ విఘయరు ఇది 
కరన చగ్చించబడిఐే శాని నూతీవవిమయను శారు. భోద ఇరుర్తై 
సంవత్సరముల (క్రిందట పిశాపురం మవోరాజావారి కోరిక నినుపరించి 
కిం౫భూపాలుని రఠ్నపాంచాలిక (వవలయావళి) అనే సంస్కృత 
చాటకమును. అనుకదించిన 'నాటకమునట్‌ రదితీములయిన పీకి! అలో 
"చేను (వ్రావీనచానిలో. ఇతరులు వెప్పిన ఆంశములతో పాటు మరియొక 
అంకము తెలియలేపి నను. ధూమిలో పాతిపెట్టిన గ్రంథమును పురుగులు 
తినడమే చా స్తకమయినయెడల ఆ పురుగులు అమన్‌ అనువుగా నున్న 
భాగములన్నీ ఫ్రేంటన శాని స్కంంథముల' వడునును క త్తీరించినట్లు తినడం 
పంభవింపదు గణా! ఆని తెలియ కేనీనాను, 

ఇంశా ఎన్నో విషయములు ఆరుద్రగారు. లెన్సగా చర్చించి తమ 
గ్రంథము శెలునభారి కందించి సాహిత్య సేవ చేస్తూ ఉఊన్నందుట ఛారిని 
అభినందిస్తున్నాను. భగవంతుడు వీరికి అయుశారోగ్యభ్లాగర్థి భోగము 
లాపకి వీరేంశా ఇతోధికముగ సాహిత్య సేవ చేయునట్లు అను) హీంచును 
౪. ! ఈ సీకి (వాయవలనీన దని కోరి ఇందులో నా అభిప్రాయములు 
వ్య క్షపరచుటద ఆవశాళము 8 లిగించిన ీహాచలం ఆండ్‌ ॥0పెనీవారికి 
కేచి కృకజ్ఞదను, ఈ సంస్థ తెలుగు ఫాహిఠ్య విశాసమునప ఎనక. 
తోడ్పడీకీక్న ందుద సంతోబీ స్పవ్నాను, ఇది చిరళాఅము కర్భిల్లును గాక! 


వాడశాళాదు, (| ఇతిళక |” 
227265 గిడుగు వేంకటసీకాపతి. 


పీఠిక 


“ీస్తోగై అంధ్ర సాహిత్యం. ఒ? పరపమకోజ్ఞ॥ శ్లవం, ఇందులో 

“తొలి రాయలయుగ ము! ఆ సే సంపుటానికీ పీక (వ్రాయమని కోరిన 
మిత్రులు (శ్రీ) ఆడ్ముదశారికీని, గ్రంథప్రశాకవలు యీ యమ్‌, శేషాగలం 
ఆండ్‌ కంపెనీ వారికిని కృతజ్ఞాడను.' అయ్యద్రగారు. అభ్యుదయకవి 
గ్రోజీలో చిటారుకొమ్మను శూ'చినమిటారివూవుగా అపరిచికు ఛై స్పటిక 
Ss యుషిక కందు చాదర్‌ లున్నాయని అనుకోలేదు. శాల్ళనిక 
మేఘాల్లో వివారిమ్తూ శం డే కవులు గ దృపొదలాంటి విమర్శక రింగ ళో 
శాలు సెడశారనిశాని, చాలాశాలం శాలు నిలద్రొవ్కకొని ఆక్కడ 
నిలబడతా రనిశాని. ఎక్వమా ఆవీంచరు. సంయార్మనల ₹0% అను 
కమ్ము'శేన్తూన్న ఆరుద్ర గారె అభైవందనీయిలు. చరక అంెకే వైతొల? 
(ర్రీసమౌజందాణా ఆహ్యాయకతో చదివేటట్లు ఆంగ్ల జేళ చరిత్ర వాస్తానని 
మెకాలే అను |ప్రనిర్ధాంారచయిక 'వతిజ్ఞనోని 'అభావరవ కృకళ్యాళ్యు 
డయాడని ఆంటారు ఆరుద్రణారి పమ్యగాంధధ్రచక్శిళ్ర ఈ కోవలోని! 
కాడగిన (గంథమని వా విశ్వాసము. దీనిలో బ్రాహెశాకిన్యము శాన, 
శాలనిర్ణయ చర్చల మశరవ్య్యూపోదులుగాని ఛాలా తేట్కి_క,' 'షటువంటి 
చర్చ్‌ నిరర్థశామని "జీన ఆనన, వాటి తలపాలమునుండీయే ఆయ దగారి 
కథనము ఆరోశిభిమ్తాంది, శావుక ఈ పంపుటములు ఏ కొంచెము. వాహీత్య 
'వరిక్థానమైన కఅ 'పాఠకవలచ నుబోధకంగా ఉన్నాయి. 


“తొలిరాయలయుగం? ఆకే పేరు బాగానే ఉన్నది. అయినా 
గజపతుల చేర ఒళ పంపటం. వేలయగా. ననిపకుల "పేర ఎందు టండ 
కాదు! ఆందునల వెంకయ్య అనే కవి వరపతివిజయం (వ్రాశాడు, 
ఆర్వీటివంళ చర్చిత కరో జాం వాతకు పరిమితం చేశాడు, ఈ యుగంలో, 
అనగా 140.150) ఐడీమి కాలంలో సొంఘిక కీ యపరిన్టితులు ఆంత 
వ్లీమిశంగా లేవు. శళ్వపతి (బహమనీ రాజాలు) ౫ జపతివర బేతుల పడును 
వొధ్యజ దఓీణాన ఆధివత్యాంైై 'తకోణయార్థము . వాధుకూంది 


తొ.ము. ఆరవ సంపుటికి ఖండవల్లి లక్ష్మీరంజనం "పీఠిక 
372 


x 
ఆశ్య్వపతులూ, కరపతులూ కొంచెం UU దుశెయ్యి. ఆయివారు. గజపతులు 
ఉదయగికడాశా. (రోనుపవచ్చారు,. ఈ శశాక్టాంతమునద బపామనీ 
రాజ్యం చిన్న కాళ్యాలుశా చీలిపోయి గజపతి వలీపతులు పమజిడ్ఞీలుగా 
కలినాబడుకున్నారు. డేళంలో శాంతి స్థైక్యాలు రవ్కకళా ఉన్నయి, 


ఇక ఒకవిధంగా. సంధియు౫ంశా పరిగణించవచ్చు. శ్రీనాథ 
పోతనల, అక్కున అనంశామాత్యులు వెళ్ళిపోయారు. పెద్దన తిమ్మ 
వాదులు ఇంకా ఆయు కేం దాను) ఆలంకరించ లేదు, ధక్యస్వతం[రకల్పవా 
శ కవులలో. మందగించింది... వూర్వ(ప్రశ్రయలను. నిఅలెట్టుకొంటూ 
కావడంతో. కవులు జంత ప్ల కహిస్తున్నారు.. కవిత్యోద్యమాలు 
ఉయ్యాల కేయలకలి ముందుకూ శేవబ్య్కా. సోగూంటాయి, వీ హాహీల్యం 
లోనూ హరా నింగానీకం న పలి భొ సమ స్యేమము. జానృతము శారు 
ఈ యుళంలో అవ్యధపకచ్వతి సూసుటుకక్యిత వెనుక ఊపులో ఉంగ. 
ఆట్లానని (క్రొ శ్రృప(కియల వేహోకవలిశాడ్సుల బొత్తిగా వీవకపోవనూ. 
శద, 


వాదయచా క విత్వంక క్ని. బుస్టివాడి+ విశ్వం. ఈ యుగంలో 
కంగంమోద్‌ అధికంగా " నివారించినో  ఆర్మువ్రణారు. నూచించివది 
పత్యిము. శాస్తగంథములను. కల్చేలు 'చేబట్టుతున్నారు. ఫ్రౌరవళవి 
కక్క పరీ, ౪ బ్‌ హిలడళము ,వామ్హాలకే శాయళో స్తం సంతరిస్తు న్నాడు 
బాపిరాజు వ్యరళు. జశాదరముపోండిం . వూర్వుళహ్యల”కే క్ర క్రీనాలు 
మూక్ళి (వావేచాకు కొందరు, గ్విసదవారిక్చం! దక థను పద్యపారికొం[ద 


శాక్యంశా. మోౌరుశేసం. శేయిస్తున్నాగ. చందమాళి దేవరాజధట్ట 
వలు, గాధ కశ్యప దర్జాలో సేమకట్ట వీలులేని శముశ్యా..రవవ్రుభయు 
“ధకాభీకాజతాిః ఏడీఏ 'పీలునలు మోపుతున్నాయి, 'ఆయిపక్చేటీt 
తొలికాయల యు). = నిన్బార ప యెణారి ఎవ డానికి వీలులేదు. చక్కని 
కెళ్యన్య4ణు అనే పర్ఫపచ్చనరీక్ళు అక్కడక్కడ తగులుతున్నాయి. 
Brn బా కిరత్పూర్థితు. శా! భోయివను వూక్వకుళ్ల పక్‌ 


మకడింళో . పంజేహీంచవ। 3. ఏణేణు, డొంకీ లొరళని (ప్రోలిగంటి 
వెన్న శొరినాభ్‌కిదర్యతి. అనే యతుగానంయాట అటుంచి సంకీర్తనా. 
భారిన, అలితెక విక్యము ముమ్మురం ళా (వ్రమ్మరిం చిక 


శార్యుడు అన్నవి 


373 


x 

శాళ్ళపాక తెమ్ము | పాకిన ఈయుగానికి * విత్యపుదంపతులు గా. ఎన్నుకో 
వచ్చు. ఇాంధీమవోత్యున 16, సంర ప్రీతి జాయ॥ మైన “జివ భజనలో లేచే 
శహియేకంటి. ఉదా REIN అన్నమం్య ఎన్నడో (వ్రాశాడు, 
“ఆటువంటివాడునో వారిదానుడు _ ఆటమటూలు విడిచినార కే సుఖి) 
అని అయన పా=ాడు, 

కాబోయే మలికాయల యుగానికి ఉపోళేఖలు న్ఫుటడీధితులతో 
ఈ యు? చివరి ఆరివికిళాయి, పిల్లలమర్రి పిళపీరభద్రుడా, :ంది.ఘంటల 
జంట పబంధయుగాని?. చాంగీీప్రకవినం చేశారు.  పినవీరభ్యద్రుని 
శృంగార శాదంతిలము,  మల్బకుంసిం? యక వుల. వరాహా పురాణాంతర్గత 
దర్భమోషాఖ్యా2ు | ప్రబంధమార్లంభో మరిచిపోరాని. మెలు రాళ్ళు, 
యతిని విటుణ్లీగాను, వటుని యతి గాను 
ఈ జంటకవుల పరమచేదాంగి, ప్రతిపాడక మన. (ప్రబోధ చంద్రోదయం 
సలం నగీమీలు. మలచ లే పోయినా మంచి 
నారాయణకవి ఉ పేమీంపదగివి 


అయ్యగల ప్రజ్ఞాళాలులు గనుకనే 


తెనిగించారు. 
కళలను మోటీశా వప్పునల మాబగుంటు 
చాడు శాదు జా మఠంలో, 


కవిత్వపు బలు 


'అడ్మడశారు విమర్శశాగ్రోనరులతో కొమ్ములు ఒడ్డి లగు, సామా 
వణ వివరణకు. ఒళియౌసా పార్వతీ కోని 


మ్యలతో వెయ్యి కలపి ౩ 


డ్రణయకోపంతో శివుణ్ణి శేరి లీలాకవిందంతో "ము త్రీందట, ఆరుద్ర 
శారు ?శుగొనల వధ్యలో జ్యాఖ్యానిప్తాకు, “వయం! క్యు భాను 
శృష్ణున్లీ కాలితో నిన్నంది? ౫ వర్న య్య చిన్న యము. (శ్ర ఆమ ద్ర గారి 
ఆం ధసాహీత్యిక భవము ఒసే. కక్యంమినున.. హాకవోన'లెవినియు, 
ఢీ శేషాచలం ౯౦"పినీచార ౧ కరోర్భతశు పొందుదుకనయు. కోరుధును, 
yrs ఖండవల్లి లక్షీ రంజనం 
26.865, 


పీఠిక 


swe 
§ ఆర్వుద్రగారు మౌ తమ్ముని శిష్యులు, బాల్యమున విశాఖపట్టణ 

ములో. చదువుకొనునప్పు డఠనిదగ్గర కొంత సంస్కృత మభ్య 
10చిన సంగతి చారు కనబడినప్పుెల్ల శెప్వచుందురు. ఇట్లు లాల్యము 
ఏందలి ఆల్బశాలపరిమిత మైన గురుత మును - అందును పాఠ కాలాసం బద్ధ 
మెనదానిని _ మణవక శృకజ్ఞతలో ప్మరించుట. ఈజా డొక గుణ 
ఫశమమే అనవలెను, తద్ద్వార్‌ వారు వాన శిమ్య పాయా ల్లైనారు, 
శారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర చృష్టికి వూనుకొనుచున్నట్లు తొలిసారి 
ప్రగటనమువేలన ఏరీగ బాల సంల్‌ించీతిని, చారి (ప్రతిభ నిశిక మైనదని 
కావ తెలియును. పద్యక థావ్యాసాక్మకములైన వారి రచనలు చదివి 
కప్పుడు, మనోరంజకములైన చారి ఉపన్యా సములు విన్నప్పుడు అది 
ప్రమ్మఅముగా గోచరించి, ఎంతో తృ ప్రీకొ సగుచుం డెను. ప్రకటితము 
శన ఆరు సంపుటములను చదువగా పారు చేసిన అపారమైన కృషి, 
'సౌపిన ఆపాధారణమైన పరిళోధనపరాయణత్వము మరింత రృ 
'01ంచినవి, చారు వట్టి కవియేశాక మంచి పండికుడు, పరిళోధవడు 
౪౨ అందలి (వ్రతిపుటయ్‌ు చెప్పక చెప్పుచున్నది, అధునిక యువక వులలో 
ఫాండితీవరిశోధనలందు మమ్కువగలవారి సంఖ్య రవ్మవ. ఢీ ఆరుద్ర 
ద ఛారికి కుఫోదర్క మైన ఒక చక్కని రాట చూపివారు. చిర 
గాలము కళాళాలలలో. "హహిత్య చర్మిక పాఠములు చెప్పువా రెక్యకో 
శేయదగిన ఈ మహాళార్యమును 'వారొక్కురు ఆతిసమర్థముగా నిర్వ 
హీంచుచుండుట ఎంతయు |ప్రశంనీంపదగియున్నది, 


కున చాజ్మయమున విస్తృరములైన కనిచర్ని్రలు రెందుమా 
'పన్నవి, చానివలన ఆయాక వుల శౌలాదులు వారు రచించిన (గంక్లమాల 
యవ మాతయే శెలియును శాని వాని పాహిఠ్యపు విలు సరిగా శెలి 


తిసంగ్ర హాము 
జరు, సాహిక్యచర్నిత్రలునాడ కొన్ని ఉన్నను అవి ఆలినం(్లో 
కైనవిి ఫామాకనీ ప సికమునవ సాహిశ్యముతో పరిచయము కలిగింప 


వలె నన దృష్టితో డ్రాయబడినవి శావు, ఆందులే తెలుగువారి! సమ్మగ 
మైన తమ పౌబ్మయము. సౌరస్యము నంఠేను చూరయిచ్చు పొహిత్య 
చర్మిత్ర (వ్రాయకలనీన ఆకళ్యక యెంతో యున్నది, శ్రీ” ఆర్ముదగారి. 
ఈ (వయర్న మౌ ఆకళ్యకముకు చక్కగా వూరించుచున్నడి, సుమా 
నై కేంద్లనండీ ఈ విషయమున వారు చేయుచున్న కృషి వారి మిత్రులు 
పలువురితో షాటు శావను రెలియును, ఆంధ్ర వాబ్మయమునందలి పెన్క 
శావ్యములను స్వయముగా చదివి విలువళట్టుటయేళాళ ఛారు వానిని 
గూర్చియు, జాని క ర్రలనుసూర్చియు (బకటింపబడిన (గ్రంథములను, 
విమర్శలను, వ్యాసముతిమే సమ్యగము ఖా పరిశీలించి, ఆ పరిశీలనఫలితము 
నిందు సరవముగా సంగ్రహించి, మాం గ్ర సాహిత్య మను నామము. 
“వద పార్థళ్యము చేహార్చినారు. కవులు సాహిత్య చరిత్ర (వాయుటలో 
ఒక జౌళర్య మున్నది, చారు కవివృాదయమును చక్కగా ఎరుగజాలు 
టయేశాక చకిత్రనువాడ కమ్మని కవిక్వముగా జాలువారింతురు, ఈ 
చరిత్రలో అట్టి కమ్ముడనము పెప్క_ చోట్ల అస్వాడనీయ మగుచుండును, 


ఇది మలికాయల యును. (క్రీ, ౪. 1500 నుండి సుమారు డెబ్బది 
సంవత్సరములు |ప్రౌఢనుందరముశా సాగిన జుం ధ్ర సాహిత్యముచరిత, 
సాహితీమ రాం% ౧పార్యభౌముడు. శ్రీకృష్ణ జేరరాయల ఊదారపోమణ 
మును పొందినకలమున ఇది స్వర్ణయణ? మిది, ఈ యుగమున శావ్యము. 
లెంక ఎద్కకణా సృష్టింపబడినవో అంఠ (పౌఢమురై పరిఢవిల్లి నవి, 
నిజమున ' శాల ధ్ర వాబ్యయమువందలి కవిశ్యా పౌఢిమశు "ఆస్వాదింపేవ లె 
వన్న _ అందలి అలంకారికరచనాసొస్ట్రవము నాని ఆనందింప లెకన్న _ 
అందలి కవుల భావచాపాండిరీకౌండీర్యము చవియూచి వరవశింపవలె 
నన్న _ (ప్రబంధములనే పకింపకలెను, ఆంధ్ర వాబ్బయమహోవనమున 
ద్రబంధయుగము వూచేవియయేటిశాలుకల నే, పరిప! ్యఫలరపపంపదల చే, 
మురభిదనుమువిపరములశే పకికృపాంధుల మనోన య "కేం గియముల శానం 
దోల్లానములు కలిగించు. వృాద్యే మైన ఉడ్యావకనము, ఆందు చొచ్చిన 
చారి కలో? మే స్వర్గ మై ఆనంద బ్రహ్మాసా యో త్కారనుకును, (4 ఆర్బుడ్రణా 
“వక్వేలని ర్వాణభ వ్యరపాస్వాదరపాయన” మైన రి శ్యావ్యఖౌండర్యము 
నిందు రెండుకండల అరువదిణాలుగు పుటలలో ఆందిచ్చిణాకు, 


తొ.ము, ఏడవ సంపుటికి దివాకర్ల వెంకటావధాని "పీఠిక 


374 


॥ క్‌ 
x 

మొట్ట మొదట వారీ యుగమునందలి కాజకీయపరిస్థితుల పర్యా 
లోళనము “శావించినారు. సాహిత్యముయై సమశాలిళ పేక పాంఘీళ 
కాజకీయ పరిస్థితుల (ప్రభావ మధికముగా ఉండును, అందుచే వాని 
నన్నిటిని కలిపి సమోక్షీ ంపకలనిన ఆకసర మున్నది, టైచరాజూ వెంకట, 
శాధుడు పంచకం్యక్రములో. చెప్పినట్లు. ఈ యుగమేన ఫెంటివిద్యల 
ఆదరణ ఆందశార్వణ మెట్లయ్యెనో! ఆది |ప్రబంధములలో ఎట్లు (ప్రతి 
ఫలించెనో వారు చక్కగా నూచించినారు, 

కవుల శాఅకులను నిర్ణయించుటలోటాణ శీ అయ్యగారు చేసిన 
శృషి శ్లాఘసీయకు,. ఊన్న కిభ్యిపాయముల నన్నిటిని పరిశీలించి అంతర 
శొయ్యము ' జేనిని బఅపరచుకో దానిని వారు నివ్పక్షపాతముగా (పళ 
టించివారు,. పీనవీరభ్యదుని పూర్వకవిన్తుతిలో నుతించివ శారణమున 
కారు గోపశాజు 1600-1580 కరణ జేవించియుండునని నిర్ణయించి 
శారు, రాయలవారి భువనవిజయసధలో ఉండిన అష్టదిగ్గజకవు “ఖెవ్వరో 
ఇంఠవరనను నిక్వివాదముగా నిర్మీతము కాలేదు, అస లా యెననండుగురు. 
అంధధ్రళవు అనుదుతో శాతో ఆమే విదయమునవాడ భిచ్నా భి ప్రాయము 
అన్నవి, శ్రీ ఆవద్రగారు. వూర్వవిమర్శవల అల్లి ప్రాయము అన్నియూ. 
కూచించి నిర్ణయము పాఠ వలద విడెచినారు.. పందిగ్భమైజన్న ఈవిమ | 
యమున ఇంఠేకన్న చేయదగిన కేమియు లేదు, (శ ఆరడ్రగారు అయ్యల 
రాజా రానుభ్గద్రుని విడిచి వుశ్తేజి 'కామభ్ధద్రుని ఆ ఎనమబడిగురిలో' 
శేర్చట యా కీపవా ౫జీ యన్నది. అమే విన్గుమాయాణాటకక క్ర 
కృయిమగూర్చిపే చర్చయు హేతు చాదవూర్వేక మే యిం ఫునింపుచున్నది, 

'ప్రతిఃవి శాభ్యమునందలి క థాంళములను వివరించుచుజే వారు 
శావ్యవిమర్శనాడ శావించియున్నారు. అయా శావ్యములందలి రప 
కంఠము లైన పద్యములను ఉచావారించి వాని సొందర్యమును (ప్రకటించి 
కారు, లోకమున (ప్రవిద్దమురై ఊన్న కథలను, చాటుపద్యములను అక్క 
కక్కడం జూచించి పానిక్‌ వనున్వయము శావించినారు, రీప్కొల 
వ్రళృత్తు లా శావ్యమలగాో "నెట్లు (ప్రతిఫలించుచున్నవనో విశదీకరించి 
హాటే, శాయలనారి అము క్షమౌల్యతనుగూర్చి వారు చేసిన సమితు 
(రసమును, సమ్మగము ౫ అన్నది, 'మెనుమంచిభట్టు అక్వలతణసాకము 
1వ్వూ లేం (వాయవలనీరచ్చకో వారు నూచించిన హేతువు సమంజస 


375 


ai 
యముగా మున్నది, చరిగొండ ధర్మన్నను, చా'చెండ్ల గోపమంత్రిని 
ఒక్కతో శేర్చుట ఊచికయే, ధర్మన్న తన శాక్యమునట్‌ మూలము 
అహ్మోండపుశాణ మని చెప్పెను" కాని ఆది పరిశీలింపకలని ఉన్నది, 
'ఆహ్మోండభురాణమున ఆ కథ్గ కనిపించుట లేదు, శ ఛాంళవిమర్శతో 
హాటు. కజిపాగక్రపోమణ పరిశీఅవముదాడ నింక కొంచెము వివులతర 
ముశా నుందుట వాంధసీయము, 


బిడాశికరాయలతో  మలిరాయల యుగము మాగియుట కతన 
భట్టుమా ర్తి, నూరవ, శామకృచ్ణుడు మున్నగు మహాళ్గ వుల నిందు చేర్చుట 
శబళాళవవ్‌ లేళపోయినది, థ్రరిథవరిమాణదృష్టితో వారిభట్టు, వెన్నెల 
కంటి నూరన్న మున్నగువారి “నిఠిరకవు' అను ఉరుతో సూచించి 
మాత్రము విడిచి జేయవలనికచ్చివది, (శ్రీ ఆర్యుడ్రశారు శెప్పీన ట్రీయుగ 
మున పాహిత్య “మేనునుపాడి', సంపుటముల సంఖ్యను కృషిలో నుంచు 
శని చెప్పకలనీన విషయములను నెప్పమానికచో పమ్మగ్గతట భంగము 
చాటిల్లును, 

ఇందలి రచజావద్దతినిగూర్చి ఒక్క మాట "చెప్పి విరమింతును, 
రచన పర్య(క్ర సరళ మై, భాతగంభీరమె, విళదమె, కథవలె సామాన్ను స 
అవబాడ " చదువవలేనను ఆస క్తి భెలిగించుచున్నది. విమర్శ నిష్ఫు, 
'సాకము, పక్యవిస్థము మై అలరారుచున్నది, “ఆతని విగత కాలనుండి 
శారిన రళ్తాశ్రువుల వేడిబల్ల రాయల క్రీ ర్రిశాంక పాదాల ల ర్తుక లావాగా 
మారింది. హేయల ద త్తుకలో కత్తులు 'హౌటపాడాయి”వంటి' వాక్యములు 
కవిక్వమును గుమర్శించుచున్నవి?' మా తమ్ముని శిష్యుడు పౌపీత్య చరిత్ర 
నింత వరసమంజూలముగా (వాయగల వాగానందు శానండముతో పులక 
శించుచు, దీని నింత రమ్యముగా (ప్రకటించుచున్నందున యం, *హారలం 
శంపెనీవారి నభినందించుచు, మిగిలిన చంపుటములనుకాడ త్వరలో 
చదువవలె వను ఊఠ్కంంకతో ఊవ్వికులూరుచు, ముగించుచున్నా ను, 


బరకత్పుర్క 
-హైదళాచాదు 


దివాకర్ల వేంకటావధాని 
“2.10.65 


పీఠిక 


విలా 


ఆరుదద్రగారి యీ + సమగ్రాం(ధ్రసాహిత్యం ? అవూర్వయెన, 

అసాధారణమైన రచన. (ప్రయత్నం గొప్పణా, ఫలనీద్ధి గొర్పడా 
*ని ఆళ్చర్యపడకలన్‌న "పెద్ద పనితనం, 

మరి విశేష మేమం"కే, ఇప్పటి మునినిపల్‌ పొర్కులకంటి. “దేశి 
శాబ్బుయవీధులలో స్వచ్చందంగా తఈదులాడుశావుండిన ఆమ ద్రశాడు 
ఉక్నదున్నట్టు ఈ “మర్ల? శావ్యమహాటవిలో ముండ్లణక, శాళ్ళనక పరి 
శోధవవ దిన్‌ "పదయం ఇెట్టదండా ధీకంశా, న్స్‌ లగా (ప్రయక్నేం 
ఫాగిప్తావుం చేద! ఈ పావాసళొర్యంలో వారికి అప్పుడీ వ్వుడు ఈమ అధు 
నికరచేనాలీలలు వృిశ్రాంతిస్థా శాలుగామ్మాథ్రం ఊపకకించింజేమో అని 
పిస్తుంది. సద్దు లేవండా ఎ్నోంద్లుశాకో ఈ పరిశోధన ప్రయాస సాగుతా, 
వుండవలెను, లేకపోతే ఈవద్ది వింత పౌర్వభౌమంా ల 

"కండు చేతులా. శాషోడవి ళరాదపి” అన్నట్లు వీరు పాధిస్తావుండే ! 
యూ పరిశోధనలో మొదటిది కవి_భ రల చరిత్ర, నూశేండ్లజోమించి | 
"పెద్దలు చిన్నలు ఎందరో ఈ విషయర చర్చిస్తావున్నారు. *₹నుక ఇ కే 
మరక కష్ట్వమెన పణా? అని ఒక మిత్రులన్నారు, శాని ఆది ఆ 
యంమాట్‌” మన కవుల చరిత్ర చాలాభాగం వేర్లు శేతి కందదంచా "వెరి 
గవ శీిపొడం ఎక్కడ వేలుపెట్టినా కథల, కిచ్‌వదంతుల, అభిమావాల 
ముంద్లు దచ్చుకోక తప్పదు, ఈ విషయంగా కానీన గ్రంథాల, 
వ్యాసాల రాశిని.ఆమెవలీ, శానివీహడా_సంగ్రహీంచి కడముట్హా చదివి 
అవిటిలోని సౌఠాపోరాలు 'శేల్బులోని, అయాక వుల శావ్యాలు పొంకంగా 
కూచి కొ ల్రవిషయాలు ౩నిపెట్టి హార్పుకోని, వంకవృయాల పౌర్వా 
పర్యం నిర్ణయంచుకోని స్వరం (్రినిద్ధాంతం శేసేడంెకే చిల్లరపనిశాదు, 
అమ ద్రణోకు ఆపని యంతో ల వోనిన్నారు. 

రెండోడి ఆయాకవుల కాలపు సౌంఘీక విపరికర్తాల, విప్లవాల 
'ప్రభాతం, వాండ్ల బాండ్ల ప్రతిభలు పారిన దారి, వాంద్ల ఉ పేజీవ్యోపలీకళ 
భావం, వారి ప? వ రలి.ఇళారరుల ఆన్యో జ్యా శ్రయనణదో హాల 
నీడలు ఆయారచనల్లో ఎంతమాత్రం పడిందో చూపే (ప్రయత్నం, 
కావ్వాశ్రయమైన యౌ విమర్శ ఇంలీదనళా చర్నిక్రశాడలు ఎవరూ శ్వా 


x 
చిక్కంశా లీప్పె (క్రమంగా శేకింది శాదు, ఇందులోనూ. ఆరుక్రగారి 
పరిక్రమ క్యతం (క్రీం; క్లాఘసీయనుమ్న ,. ఇందుకని వారి నంత అభినం 
డించిణా శేలునచారి కృతి శాధర్యం తీరదు, 

నాని ఒట్టుమిడ ౫ నెందు మవోవిమయాలలో మొదటికే ఈ పంపు 
టాల్లో ఎద్కకీరోటు లే క్రమించింజకేమో అనిపిస్తుంది, శాని ఆది విమయ 
మివక్వదోమం; (గ్రంళ్లక ర్రిది శాదు, వీళశాలిక రగా రెందు సెద్దపనులకు 
శేయివే స్టే పీదోవొకటి గణం శాకకప్పదు మరి, రెండళడే ముఖ్యంగా 
ఈరచకో పొగింయే.. తెలునవారి. సాహితా నుధ కసంస్కా రానికి 
చీ ఆక్మడ్రశారి నవ్చాదయ భౌ జాలు ఎంతో Rh on మిచ్చివుం'కేని, 
శాని యిస్తూ దేర్చరచుకొక్న సంపుటాల నియమంలో, శాఅపరిమితిలో 
ఇంక జకగంటోజే వింత, 

శవిచకి్ర విషయంలో సపాక్సీశమై. స్వతంత్రమైన నిర్ణయాలు 
'ేవిశా ఈగ్రంథంలో, అనూచానంగా "కచ్చి, 9కే పద్ధతులను" ఒకటి 
ఇందు చోట్ల (గంథక ర్రశారు అట్లే హరన ల్యేజాలని తోస్తుంది, బళ 
వుడావారణం 

వింగభిమారవ్న కృన్ల జేవరాయల ఆస్టా వాస్ట్రదిగ్గజాలలో ఒకడుగా 
శ్రంజే వీజుళేదని కొంద సమ్మి నారు. ఆమ్నీద్రశోయో డాశ్నే స్థాజస్తా 
“విళ్యపాహిత్యింలోని ఈ కోనప చెందిన మూర సరాజా శారు కరన జేక్‌ 
కాయల అష్టదిగ్గజాలలో ఒకరు శాకపోతేణం 1 (8.228) తన్‌ నిన 
మెంచినాడు: శెక౯పోే ప్రీమా లేదుగాని అయ్యుండగూడదా అనీ (ప్రళ్న 
మాత్రం శాన మిగిలేవుంది, 

నూరన్న శాలం నిర్ణయిం చేదాంట్లో ఒక "పద్ద ఘట్ట ముంది, డాన్ని 
చదును చేయడం చిక్కే "ఆయ రామ రాయలు శృష్తిజేలీశాయల అల్లుడు 
గదాం కనుక పమళాలీవడు,. రామరాయలు ఆక్వీటి బుక్క కాయల 
పౌత్రుడు, రెందకపెంళ్లాముపంరతిలో, మూరన్న శారి కళావూల్లోదయ. 
కృత్‌భర్త ఐంజ్యాల 'క్ఫళ్ణమకాలా మై బుక్క కాయల ుదటీ భార్య 
ంఠతీలో మునిమనిమని మసమడు, ఆరే ఒక భార్యవంళంలో ఆయిడో 
శరంమనిషీ, రెండో భార్యవంళంలో యూడవఠరంచాడూ ఒక శాలం 
లోకే కృష్ణ జేవరాయల సంస్థానంలో వుండగలకా ఆగోది చార్మిలిక 
చిమ్మ, 


తొ.ము. ఎనిమిదన సంపుటికి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 'పీరికి 


376 


mu 

శాశమో ఊండేవచ్చు ననిపీ నాంది, నిస్సృందేవామైన నా జీవి 
ఎలో పోల్బువంమే చాలు వా వూహట బల మెన్క_తుంది, మన్నిం 
ఈడి పళ్ళలోవభయ-గిమన వా వంళబృత్న మిది? 


అనం శాచార్యులు 
(ద్దభార్య శం%మ్మ) (5ండో భార్య అమ్మమ్మ) 
అత్మవ్మ నా. అల మేలుమంగమ్మ 
| | 
వరనింపోచార్లు చేను 
క్‌ స 
అఖ్మ్యీచేవమ్మ 
రఘునాథం | 
ఆకన్ని చిరంజీవి 
శా శాతగ్గారిని శే నెరుగను, అయన గతించిన పదనోశకేంద్లవ | 


౨ జన్మం, ఇప్పటి నావయస్సు ౭3, ఐతే మా "పెద్దద్వ గారి మొదలు 
ఖదంశౌ ఆ పరంపరలో అందరినీ వేను చూచినను, ఇంకొశ తరంగూడా. 
కాడకచ్చు కేమో ? కన్యాకుల్క మిచ్చి "పెండ్లిండ్లు శేనుకొ కే పూర్వ 
"లంలో, కలిగినవారు కొదునలన పదవోశండ్ల తొలిప్రాయంలో జే వివా 
శిసంస్కాారం జరిపేదీ, సమానస్క_ంధులతో వియ్యాలు జరవకలవిన | 
కావాల వంశాలలో తగిన సంబంధాలు దొరళనిశారణంగా కొడుదల, ' 
శరుళ్ళ వివావాశాలం అనిశ్చితంగా ముందుట పోయేక, సామాన్య 
పైక (పొచీనసాంఘికవ్యవవో రాలే అనుకొంటే తప్పేమి ' ఊండదు, 
బట్టి కలా ఇర వైయైజేంద్లు సగటు పంపకం శ్వా స్ర్రీయమైణా సత్యాని 
రీ పంజేహానికే యెద్కవ అనుకూలించే పద్ద లేమో ! 

కొన్ని వ్యా ప్రీలో వున్న అభిప్రాయాలను తరచి చూడదంచా 
జుడ్రశారు ఇందులో ఇీర్చిన్నారు. కొన్నిటిని ేర్కొంటామ, 

(౧) (౧ సం, ఇ. 2) “ఇంలు ఆశే పదంలో వుంలేది “బూ 


377 


ali 

నద్రర్యయం కాదు, *చెంజాళా? ఆంటే ఎర్రని లోవాం _ కాగి, చ్వర్శం 
అంటే బంగాకేశాక జానితో చేనీన శాణ్యంగూణా ఆక్యమైనటఓ 
శచెంబాళా? 'శెంబుశా మారి శామ్రపాశ్రగా, ఆదీ ఒ॥ రక ైమేసిదిగా, 
మరి ఇది “ఆసలు నీసలురెలుగపదం” ఆనీ ఆనుకోలేం, 
'ఆరవ_మళీయాకొల్లో 'శెంబు,) కన్నడంలో “జంబు, మరి (క్రీ (ప్రభాకర 
శాక్రినాద న్యర్థిచిన అకేరాలు “నాగలు) అక్నడాన్ని ఎవకూ 
శాబ్‌నళేరు, ఆయక్నప్రామాణికక్వం ఆట్లాంటది, కాని అమరావతీ 
'మ్రూపం ముగియచానికీ పట్టిన నన్నూ కేండ్లలో ఆ శాతిపల॥ మోది ఆ 
మాడతకాలు ఏళాలంవోో వీభాపో, ఏమర్ణమో ! అప్పటికే “జాగ” 
వడానికి పంప్కృతంభో ఏన్నో అర్థాలు వచ్చేనాయినదా ! 


(౨) (౧.3౬) కందం “* కెలుగువాక్ళనుంచి (పాక్ళత ంలోకీ 
ఢాకృకింలోనుంచి పంప్కృశానికీ కాల్ళింణ,” చాలా “పద్దమాట | 
వీంగలాచార్యుడు అకీంచి ఊదావారించిన ఫడ్యం ఆర్యాగీతియే తెలుగు 
కన్నచడాల కందం, వీం౫కుడు (ప్రాలీనుడుశా ఇతివోపపు రాణ పనిద్ధుడు, 
పాణీనిశాఅంచాడని కొందరి మఠం, ఇంశా సాతవాడనీ ఆహోచా 
"తన్నారు, ఆకడిచ్చిన అతణం “ఆర్టే వనుగణ ఆర్యా గీతి” (కకం) 

థి 
ఇచ్చిన అత్యం చూడం, 
“అజమజరమముర మేళం (ప్రత్య శైఠవ్య మోళ్వరం (బ్రవ్మాపరక్‌ 
ఆశ్మానం భావయతో భవము కః స్యా దితీయ మార్యా గీతి” 


డ్రాకృతలాకణినలు దీనిక “ఖందయ' అని "సేరు"పిట్టి నాము, 
*ప్కుందకంి ఆని జాని పంస్కృతోచ్చారణ, ఎప్పుడు, ఎందున ఈ 
ఉరు మార్పు కల్లిండో తెలియక, ఆడే “కందం గా తెలుగుకన్నదులు 
చాడినారు. ఈ కూపపరిణామాన్ని కందం - ఖండయం _ స్కంండకంఆని 
శల్లకిందలుగా. ఈూచుకొన్మని జూచిస్తారు ఆమృద్రశారు ! కర్నాటనలు 
(హౌసంమా శ్రమే, తెలునవౌరు యతినోహూడ్చా డాని కతికించిజా రంలే, 
“పేతుబంధం? వంటి (ప్రాకృత ప్రాచీనశావ్యాలు కొన్ని యీ అర్యాగీతి 
లోకే (ప్రాయః వడిచినవి, ఇర రార్యా భేదాలన లె శాక ఇడి రెండుస గాల 
లోనూ ఒకే (ప్రమాణంతో భొళంగా వుండేది దీని బ్యా ప్రీ! ముఖ్య 
కారణం శాకచ్చు, కాము వాడిన సంస్కృృరిబృత్తా అన్నీటేకీ తెలుసు 
వాండ్లు మూలంలో లేని యలిప్రాసలను. దిగగొట్టిహేరు, ఆంతమా్యకావ 


xiii 
శాద్దాలం, (ఘర 'కడరైన కృక్తాలన్నీ శెలుననుంచే సంస్కృతానికి 
ఎగళాకిన వనన ఆల్పపంతో షి శ్వాని! "జీను నోచుకోలేదు, మరి ఒళ 


'శీళంచారికి కొన్ని ఛందస్సులమాడ"కీ అభిమావమూ, అభ్యావమా కలి. 
శందువ సం ప్రడాయభ | ముఖ్యశారణ మేది నిజం, 

(3) “ఆదిలో గ్రీకామదంగద్రుదంఠటివాడు. దేని ఈసడించి. 
మౌర్గపద్దతి గానా ఖీ మెచ్చుకొన్నాదం]టే మధురళవితలు ఎటువంటి 
పరిస్థితిలో ఊం'దేవో ఆలో చించుకోవచ్చు” (౧.౧౦౦) పొవం! (శ్రీరామ 
శం ద్రుణికి శాన, వాల్ఫీకికిగాని యీ భావమే లేదు. వళలవులు *“మార్ష 
విధానసంపణా" పొడిలేని నూక మే అక్క డున్నమాట, చాండ్లు “కేశి 
కద్ధతిని పాడుతూ. అభినముంచసాగాడు, ఆ శాశానికి సదమ్య 
అగేదకూ ఉప్బాంగిపోయారు. రిన్మయూలు అయినారు, అప్పుడు ఛాముడు 
ఆ వళలవులను చూచి “మార్గ పద్ధతిన ఆ మహో కావ్యమును . గానం చేయి" 
మని చెప్పాడు” ఆని (శ్రీని వాసశికోమణిగారి. వాల్మీకి శామాయణాను 
వాకంళో ఉండట! ఉంటే వుంటుంది. కాని ఆ ఇాల్మీకియమాలాన్ని 
గూడా ఒకమారు. చూచింటే అర్యదగారు ఈ ఆపవాదం రాముణీ 
నెత్తిన వేవిందరు. 

ఇట్టివి మరికొన్ని నూచించి విడుస్తాను, 

(ఈ) (౧-౧౦౮) “కంక కాచాథ్యులు బుద్ధుడిని విష్ణుమూ రి తొమ్మి, 
కక ఆవశారం చేని జనసామా జ్యాన్ని మంశ్రమేద్ధల్ని చేని జారు” 

(00 (౧-౧౧౦) కాలచరికం భానుని భారీకచాటకం, 

(౬) (౧-౧౨౯) “ఈ మ్యూప్తలు మూలంలో లేవు”. ఉన్నవి 
శూడండి ౧౪౨౮౯ శ్లోశాలు, 

(2) (౧-౭౭) గమన ఆడవాళ్ళ పాటలన్నీ రరువోజలోచే. 
ఉంటాయి"? 

(౮) (ఇంకక) “తిక్కన్నది అణాటి శవ వ్యావహారిక” భవా 
అనూ శయ్యలనూ  బ్యావహోరిశానికి సమిపంకా దించేది మహాకవుల 
అడగం, భాహారూపొలనుగూడా ఆట్లకో వాళ్ళే మహాకవి శానరాడు, 
శాన, కొన్నిటిని పరి: హీంచివుండవచ్చును, ఆంతే, క 

(౯) (౨౧౩౨). తిక్కన్న భారకం. ఆవందపదాంకిక మోది. 
అదట జీకే గమనించింది; కామలిం గా రెడ్డిగారు శాదు..._-నే గరిగినంత' 


xiv 
చరద మరి ఇదొక్క_గొప్పణా వీ నాయనతో చెప్పలేదు, (పొస్తాని 
కంగా అన్నమాట మిత్రుడు * జరుక్‌ గారు ఆరశెవితో వివ్నట్టుంది, 
గావ్యాలను ఆభిమానికపడాంకితంగా సంస్కృతంలో 'భ్ఞారవి_మా' 
వలె రెలునలోనూ. కొందరు శేవీకట్లుంది. తిక్కనవలె, వారిహరోపాస 
చ డైన 'కొరవినోపరాజు తేన “నీంహాసనచ్వాప్రింశిక”ను “స్వభూపా? అ 
చూటతో అంకితం చేనివాడని ఈవల ణే శాకంటికి తట్టింది, 

(౧౦) (3౬౧౧౦) భోజుడు రామాయణచంపుళో “కిష్కింధా. 
శాండను (వాశాడట.” ఐలే తక్కిన శాందలు రానీంచెకరట 1 యుద్ధ 
శాండమ్మాగ్రం ఆరడు రచింపలేదని సంప్రదాయం, _ ఆది వూ చేసిన 
వాండ్లు కొందరున్నారు, పు_స్ద'ం చూచింయే ఈ “ఆటి ఆక్కరలే 
చం'ేది. 

(౧౧) (౮.౨౦౨) పింగళి కూరన్న “వూర్వం లలా మేతణభ క్రి 
శీలుడు, ఇప్పుడు. (కళావూర్లోదయరచన శాలానికి) విశిస్తైద్వెతిగా 
మారాడు”__ అడి మార్పు ఆనక్రేము, నంద్యాల ప్రభువులకై వేసుకొన్న 
చాతీణ్యం పెండ్లి, మరి డ్రభావతీ ప్రద్యుమ్న శాలానికి శివభ బ్రడే ఆయి 
నాడు. (ప్రాయళః అల్లసాని పెద్దన్న, తినాలిరామకృష్ణుడు ముడలైన 
చారిదంతా_ఒక తాళ్ళపాక వారిది వికిచి _ ఇటువంటి కప్పుకొన్న 
వెఘవమే. 
| (౧౫) (౮౯౦) ఛావిరాజు రామయ్య “గంగను వర్షిన్తున్ని 

సీపపద్యం సృష్టంగా జేసవిని వర్షించేది. “ఘర్ము సమయ మేచి పర్వ” 
ఆశే దాని ముగింపు, ఈ అపార్థం ఎట్ల కలిగిందో ఊహింప లేను. 
ఇట్లాంటి “థోరణో” అల్లి ప్రీయౌలు మరికొన్ని ఎ త్తిదూపవచ్చు. 
పీకి సామాన్య స్వరూపాన్ని చాటి సైెమాటలు రానినందువ అరుద 
గారు వన్ను మన్నిస్తారని నమ్మినాను. ఈ స్వతంత్రం నాకిచ్చి అను 
_హించింవారు ఈ (గ్రంథం (ప్రకటించే మహాళార్యం నిర్వహి స్తావుం డే 
శ్రీ యం, యజ, రావుగారు. ఆ యిద్దరు మహాళయుల (ప్రయత్నీవిద్దు 
అందు నానండే గారవవిళ్వపాలే నా యీ ఆధిక ప్రసంగానికి మూలం, 
ఇడి టవ ప్తి చేతనో, ఆనూయనేతనో చేనిన కొతస్సు_త విమర్శ కాదు, 
ఇట్లాంటి మహాశార్యం 'లేజన్విగా వెలయవ లెవని చేసిన సూచన, 


త్రికుపతి 
91.12.65 


రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 


378 


తొ, 


పీఠిక 


ఇది లొమ్మికక సంపుటం, దీనిని వూర్యసంపుటాఅవ లెకే ఆమాలాంఠిం 

చదివివామ,. గలి, (పెసెంేమలాదృషస్ట్యైా చూస్తే ఇదిటాణా 
చుందరి సంపుటములవ లె. పొఠవలను ఆకర్ష స్తుంది, వూర్వ కవిచర్నిత్ర 
శారు మార్గాన వడచివప్పటికిన్నీ మునుపటివ లకీ ఇవ్వుడున్ను ఆరుద్ర 
శొంఠ నవీవ త్వాన్ని ఆగపరు స్తున్నాడు, నీనీనారంగంలో (ప్రవ ్థించే 

5 = ల్‌ 

ఛాకళవి పొఠళవుల కవిత్వాన్ని ఇంఠ అభికుచితో (గ్రహించి, అందలి 
చ్యూవాతికయాలను. సమబుద్ధితో. పరిశీలించి విమర్శించడం ఆయే, 
ఆరుద్ర ప్రయత్నము |ప్రళంసనీయమే, ఆరనిని (ప్రోత్సహించి సమగ 
అంధధ్రపాహి శ్యాన్ని (వాయించి (ప్రకటించి (ప్రశాళవలు అంధ్రలోళా 
చికి మవోపళారం చేశారు, అతరాగ్యుడోన (ప్రతి అంధ్రుడున్ను చదువ 
చగివదిన్ని, చదుకకలసీనదిన్ని అయిన ఫు_స్తకం ఇది, 


ఇట్లనడంవల్ల ఆరుద్ర రచనతో వావ పంవూర్ణంగా అంగీకారం 
చదిరిందని శాదు, అందులో లోసాలు లేవని శాదు, ముట్ట మదట... 
ఆయనస్లాను వాన నచ్చలేదు, యుగ విభజన బహువిడ్డూరం గా ఊంది, 
అకద గారి యుగవిభజనం తెవాలి రామళ్ళష్ణుని చిత్ర లేఖనంవలె వి? 
టంగా కనపడుతుంది, రెడ్డతో సంబంధం లేని కవులు రెడ్దయుగంలోన్ను 
పద్మువాయనల పోలుపొందరుగని కవులు. పద్ముబాయకయుగంలోను. 
చస్తారు, నవాబుల యాగం ఆని పేరు "పెట్టినారు ఒక యుశానికి, నుల్తా 
నళ యుగం ఆంటే యుక్తంగా. ఉంచేది, వచ్చీపోయి ఆంధ్రకాచ్మ 
యాన్ని ఆదరించి పోషించిన వాండ్లు దతుబుళాహీనుల్తానులు ఇద్దరు... 
మల్కి భరామున్ను, అయనకొడువన్ను, “ఎ సింగల్‌ శ్చారో దజ్‌ 
ఛాట్‌ మేళ సమ్మర్‌” అన్నట్లు పీరిద్దరి మూలాన ఆది నవాబుల యుగం 


ము. తొ; 
ము. తొమ్మిదవ సంపుటికి నేలటూరు వెంకటరమణయ్య 


379 


9 
పీఠిక 


x 


అశ్చరుంచా? ఇడి ఆరవీటిరాణాల యుగం-ఆరవీటి కాజాలతో శన్నిహిళ 
సంబంధం గల కవుల కొందరికి ఈ సంపుటంలో తో లేదు, అభియ 
కాముకాజాగారి ఆదరణను పొంది, “రామరాజభూ మణుణ్ని అని గర్వంగా 
ఇవ్వకొన్నారడుక్ను, అయన తమ్ముడు (క్రీ, ౪, ౧౫౭౦-౭౧ లో కాయ 
కీలాన్ని ఆక్రమించుకొని ఒయేటీ కాలం విజయనగ ర పామౌజ్యాన్ని 
సారించిన తిరుమల డేళమహో రాయలన కా రదించిన వనుచర్శి రేను 
అంకితం వేనీవవాడునూ అయిన భట్టుమూ క్తిన్నీ, శ్రీ ౯, ౧౮ ప్రాం 
శాన ఫర టం! టపతి'జేకనువో రాయల కైదురులిరి! ఆ రాయల శే నోటుకడి 
ఇారాగృహ బద్ధుడై నం'దెల కర్ణము రాజానద రీన శళావూల్లోకయాన్ని 
అంకరం యిచ్చిన పీంగలి మూరబ కాజున్ను ఈ యుగం కవుల్లోకి రారు; 
శాన, వాళ్ళను. వూక్వివలుమ్న, సమళాలివలున్ను అయిన రామరాజు 
కంగప్ప కాజాన్ను, . బొడ్డువెర్ల తిమ్మడాను ఈ సంపుటంలో వస్తారు. 
మరిన్ని ఇందు (ప్రథముడు గా (ప్రవేశ "పెట్టబడిన పచ్చిక స్వరం తిరువెంగళ్‌ 
కాళు ఆరపీటి యుగంవాడు శాడు; అచ్యుక జేకనుహోరాయల కాలం 
వాడు, మధురను. (క్రీ, ₹. ౧౫౩౦ పంకత్సర ప్రాంతంలో. పాలించు 
చున్న గోళ్ల వాయనల శా్యితుడు, ఇతన్ని ఆరివీటియుగంలో ఛర్చడం 


సబబు శాదు, 


అయిదవ సంపుటానికి పీతిక (వ్రాస్తూ అన్నారు గదా చీ కున 
ఇంక ఒసీశాపతిగారు-“ఆముద్రశారు ఎంత (శ్రమపడియైనా యా ఖార్థ్యం. 
'శెలునుకోవ లెనన్న పట్టుదలతో పరిశోధవ శావించినా రనిన్నీ, పత 
'సాఠం లేని విమర్శ అనిన్నీ, పదసద్వి వేశం గలవారనిన్నీ శ్రహించాను, 
కన పరిశీలన లేక : శానుగతికంగా వన్తూకూన్న నిద్ధాం తాలు విమర్శించి 
ఛా్హవమైన కేదో. నిరూపించడానికి ప్రయత్నించి నాడు” అని, వావ 
సూడ కొన్ని రజశ్వేమలాలతో యిటువంటి అభిప్రాయమే ఉండినది. 
శాని ఈ సంపుటాన్ని చదివిన తరువాత అట్టి అభిప్రాయం సమంజప 
మైనణా ఆన్ని సంకేవాం పుట్టింది, ఎందువల్ల నంట 'యీ సంపుటంలో 


380 


xi 

శకాచిత్తుశా ఎక్కుడకో ఒకచోటలిప్ప వీరి సాంఠ ఆభ్యపాయం కను 
పడదు, ఇశ్వేపక్వశ్ర చాగంటి శేషయ్య ఉవాచ, బులును జంకట 
కమణయ్య ఈ వాచలే కకబడుతున్నవి, ఏరిద్దరున్ను అంత విశ్వానపారు 
లైన విమర్శవ అని ఆనుకోవడానికిన్న్‌ వీలులేదు, కీనికి శారణం వీనుల 
తోన్తున్నదం]ట అర్యద్ర శారు సకురీ పోన్సులతో పరిచయం కలిగించు. 
లోశేడు, జీగికపడి రచిం కడంకల్లకో, మైకురీసోడ్సు అండుచాటుళో 
శీళపోవుట చేతనో, మరి యేళాకణంకీకనో. ఆళందరీపోర్ళఖనో శే 
శృ ప్తిపడ్డ ట్లున్నడి. ఈచంచుటంలో 210-262 పుటకరప (గ్రంగ్లము 
బక చిన్న డిస్కిరస్టివ్‌శ్యాటలా గవచానికి తగివుంది, శ్యాటలాగు 
బాడా చదువరులద సీపయోగపడుతుందికదా. ఇంకొక మాట, ఇటీకలి 
కవిచర్శికళారులద అతుణ్య గం థాల్లో ఉీర్కొవబడివుందే. కవులనూ, 
చాటుపడ్యాల కచయితలనూ గూర్చిన విమయం--యేమా లేళ పోయినా 
దాయకం ఆలజామైంది, ఇది కేవలం “పేజీల. పెంచళాని"కేనని ఖీ నను 
కొంటాను, ఆర్ముద్రగారి. |గ్రంథంలోగూడా యిటువంటి రన కొంక 
శవబడుతూవుంది. ఇంతదూరం ఎంగున ెప్పాను అంటే అర్వుద గారి 
కంటి ఊ రమణికి చెందిన కవిదర్శిక్రశారులు. అదర్భప్రైయ మైన 
గ్రంశాలచే తయారుశే స్తే కాగా. వుంటుందని ని జీదించుకోవణాని కీ, 
మొ శ్తంమూద యీ పంపుటం యింతద ముందు. వెలువడినవాని ఊగ్టీణో 
శేర్చడగినడే, ఆంధధ్రవిజ్యావిశారదులయొక్కం ఆదరణ పాత్రమెనజే, 


హైడరాజాదు 


14.266 నేలటూరు వెంకటరమణయ్య 


పిఠిక 
నాయక రాజుల యుగం ఆం వసా:ాత్యచర్శితలో ఒక న్వర్ణయుగమని-- 
ఇంకా చెస్పవలని వస్తే వృజ్రయుగమని--ఆనపచ్చును. రాయల 
యుగంలో. ఆర్నిధ్‌ కపులనూ, సాహిత్యానికి కలిగిన ఆదర్శ ప్రోత్సాహాలు ఈ 
నాయకరాజుల యుగంలో నురికొంత విన్హరిల్లాయి, ఆంతే కాదు; సాహిత్య 
వికానము నర్వతొ ముఖంగా | ప్రత్యక్షమయింది. చేమకూరకవి చెప్పినట్టు 
ఈ కాలములో 
మాటల "ేర్పులా, ౩ రసమార్డ మిలా, కొలువుండురీతులా.పాటల 
గంధులా, ల భాగ్యము లా, బహుదానలీలలా. నాటక శాలఅలా.. 
అనిన్నీ, 'నమృన్హ విద్యలు కనబెల్ల బాస మెరపై వెల పెట్టి నభాంతరంబులన్‌” 
అనిన్నీ చెప్పిన మాటలు దార్మితక సత్యాలు; వీటికి తోడు అర్ముదగారు 
స్వయంగా తంజావూరు వెళ్లి ప్రళ్యక్షంగా చూచి తెలునుకొన్న స్థానిక విషయా 
అనేకము, ఇన్ని విషయాలు నీమళూడినప్పుడు 
“వనికి క్వ ఎగారవగమట్క, ఒంటి వగల 
నట, విరహీ యట, ఎంత సేయు £రటి” 
అని కవి అన్నట్టు మనము ఈ సాహిత్య చర్చిత నవ్యసాచినిఆర్ముద్రగారిని- 
గూర్చి “ఎంత వాయడు చరిత” ఆనవచ్చునేమో! ఇంత వరకు కొంత కదం 
తొక్కుతూ. సాగిన ఆర్నుద కలము గ్యాలప్‌లొనికి మారింది, 
దీనికి తోడు వ్విపద భారత కవిత్రయము, ఎలకూచి బాలనరన్వతి, 
పుష్పగిరి తిమ్మన్న ఆతని శవిమ్మితులూ మొదలైన విషయాలు చేర్చినందు. 
వల్ల ఈ యుగసాహిత్య వికాసానికి ఒక పూర్ణత నమకూరింది. బాలనరన్వతిని 
గురించి, తిమ్మన్నను గురించి చాల పర్మిశ్రమ చేని ఆనేక నూతన విషయాలను 
రచించి తెలుగు సాహిత్యానికి ఎనలేని ఉపకారము చేశారు. 
ఇంక ఆర్భధశబ్ద చింతామణి విషయం, ఆరు(ద్రగారు (వ్రానినదానిని 
పట్టే ఈ సారంగథర కథ మాళవదెళానిది. ఆ కథ కొందరు కవులలో చేతులు 
మారింది, దానితొ రంగన్ధలమూ మారి ఆర్మర్రకువచ్చింది. ఈ కవులు 
కథలోని ఒడుపులకు ఆన చేసినవారే గాని, చారిత్రక విషయాలను (పాయా 
లన్న తలంపు కలవారు కారు. ఈ సారంగఛరుడుగాని చౌరంగీగాని మనవాడు. 
కాడు, వానికి నన్నయభట్టు వ్యాశరణం చెప్పాడన్నమాటా అనత్యమే. 
దానిని 400 నంవత్సరాలు సిద్ధుడు దావ పెట్టి జాలనరన్వతి కిచ్చాడసడం 
అంతకంటే నమ్మశక్యము కాడు. బాలనరన్వరి మహా మ హోపాధ్యాయుడు. 
ఉద్దండనందితుడు. “ఆ రోజులలో అథర్వము కారికలు, అహోబల పంది 


కై 
తీయము మొదలగువాని మీద అంధ్ర కవుల దృష్టి లగ్నమవుతూ 
ఉండేది, వాటిలో ఒక |ప్రశేన్త స్థానాన్ని ఆశించి బాలనరన్వతి మూల 
శ్లోకాలను వ్రాసి నన్నయ పేరు పెట్టా డనడంనత్యం, ఆ 400 నం॥లలో ఆంధ్ర 
'సౌరంగధర్‌ కథ బహుళ వ్యాస్తిలోనికి రావడం వల్ల బాలనరన్వతి అదే 
నిజమనుకొని ఉంటాడు. ఆనేగా మొదటి ఆనత్యం మిద నిర్మించిన మహ 
నృత మిది. సాహిత్యములో మహా తెంపరితనముతో కూడిన “కూట కల్పన, 
(లిటరరీ ఫోర్టెరీ), ఇటువంటి దానిని నిష్కర్షగా ఖండంచకుండా ఆర్బుడగారు 
గారు. విడిచి పెట్టడం వారి సౌమ్య స్వభావాన్ని ప్రకటిస్తుందిగాని, ఆనత్య 
అండనాభిలాషను తెలిబేయదు. 

తరువాత కాళ్ళపాక తిస్ముళ్కుగారి ౪ ర్రృత్యము. ఇదొక పండిత 
(ప్రమాదంగా చేశారు వేటూరి (ప్రభాకర కొస్తిగారు. 1950 లొ కాము ఆరువరిలొ 
ముద్రింపించిన నుభ్యదా కల్యాణము (తాళవత్రంలొ 'సుభద్రా బరఖము' 
అని ఉంది పరిష్కర్త డానిని నుభదా సరిణయము అని ఉంచడం 
న్యాయము, ఈ ద్విపద స్లీల పాటను కాస్త్రగారె మొట్టమొదటి సారిగా అచ్చు 
'వేస్తున్నామనుకొని (ప్రమాదానికి ఆ తిమ్మక్కను. సంగీత 
సాహిత్యచ శంనకు ఆధారము ఎంతి 
ప్రయత్నించినా కనబడలెడు. నంకిర్తనలు కొన్ని వేల 
నంఖ్యను ఉద్ధరించి: నారు శాస్త్రిగారు. సాహత్యి విషయాల వరిశోదనలో 
'అరితేరీ, ఆంద్రుల కెంతో మేల: చేశారు. వారు ఈ తిమ్మక్కను గురించి 
చెప్పిన మాటలు ఆధారనహితములయిన నత్యములే ఆని మన పండితులు, 
పరిఫోధకులు, అధ్యాపకులు అందరు. పెద్ద బన్సు (పమాదములొ చిక్కి 
పోయారు. వారందరు శాస్త్రిగారి సిద్ధాంతము నమంజనమనే అనుకున్నారు. 

కాని, అది (త్రథమ మ్యూదలిం కాదు. 1910 లో గొదావరి జిల్లాలో ఈ 
స్ర్రీలపాటే మ్యుదణ జరిగింది. అప్పటికి తాళ్ళపాకవారంటి ఆభిమాసదురభి 
మేనా లేమ ఉండడానికి ఆస్ఫారం లేడు. దానిని రచించిన వ్యక్తి 
ఉకరకవి తాళ్ళపాక తిమ్మప్ప చెప్పెను విసు కనను జగతిలోపలను” 
ఆని చెప్పుకున్నాడు, తిమ్మక్క 
“ఆకనిలో తాళ్ళపానగ్నాయ్య గాక తరుణి తివ్మాశ చెప్పి లాను సుభ్యకో 
కల్యాణ మను పాట...” 
అన చెప్పుకుంది. అనలు తాటాకు (గ్రంథంలో ఉన్నదేమంటి, 

చెధకలోను తాళ్ళపా కన్నయ్య గారు 

ధరను తీమ్మక తప్పా ధరలోను'వెలయ” 


తొ.ము-పదవ సంపుటికి తాపీ ధర్మారావు పీఠిక” 


381 


ui 
అది తరుణి కావచ్చు, తనయ కావచ్చు కదా! దీనిని పట్టుకొని తన 
కుందేటికి మూడేకాళ్ళని వేటూరివారు ప్రయత్నించారు. 
దీనిలో నిర్ణయం కావలసిన విషయాలు చాలా ఉన్నాయి. 

1, ఈ కాళ్ళపా కన్నయ్యే నంకి ర్రనాచార్యవర్యు డయి, దినముపాడిన పాట 
మరల పడకుండ, దాదాపు 30 వెల కీర్తనలు పొడిన వాడని వారు 
భావించారు ఆంత ప్రసిద్ధిపొండిన మహా భాగవతో త్రముని పేర్కొన్నప్పుడు 
“అన్నయ్యగారు” పొడిమాటలలో, ఆ తిమ్మక్క తన భార్యయే అయి ఉంటే 
చెప్పిఊరకుంటుందా ? 

2, నంకిర్తనాదార్యుల కుమారుడు. పెదతిరువెంకటనాధుడు తన పంశ 
గౌరవమును. సుస్థిరంగా నిల్పడానికి ఆన్నమయ్యగారి కీర్తసలను రాగి 
రేకుల మీద చెక్కించి భృదపరిచారు. ఆలాగే వారి మనుమడు చిన్నన్న 
(ద్విపదకవి) ఆన్నమార్యుని జీవితమును ద్విపదగా (వ్రాసి ప్రకటించాడు. 
దానిలో ఆచార్యుల వారి కుటుంబమును గురించి కొంత (వ్రాశాడు. ఆంతే 
గాని ఆ తిమ్మక్క నంగీత సాహిత్య చతుర అన్న భావం ఎక్కడా చూడ 
లేదు. చదువుకుందొ లెదో కూడా తెలియదు- 

8. తిమ్మక్కకు భర్త యందు భక్రప్రపత్తులు లేకపోయినా అన్నమాచార్యుని 
యిష్ట దైపమగు శ్రీ వెకటాచలపతిక తన ద్వివదపాటను అంకిత 
మియ్యకుండ ఉండగలదా ? 

4, తిమ్మక్కే వాని ఉంటే ఆ తిమ్మక్క ఎప్పటిదో, తన భర్త ఏ అన్నయ్యో 
తెలునుకోవలని ఉంది.... తాళ్ళపాక వారిలో ఈ పేరులు చాల తరుచుగా 

+, వినబడురుంటాయి. 

క, ఈ స్త్రీల పాటలు, ఇప్పటికి గూడా చాలా వరకు పురుమలి (వాసి స్త్రీల 
శిచ్చేదారు. కొందరు పురుష రచయితలు పాట చివరను తన పేరును 
గూడ చెప్పేవారు. ఈ పురుష రచయితలు తమ కాలములొ ఉండిన 

రుచి చూచినవారు గూడ, ఆయా వర్ణనలను 


ఈ ఈ పాటకు, విజయవిలాస ను 
నిర్ణయించవలని ఉంది. అప్పుడుగాని (ప్రబంధాన్ని ఆ పాట అనుకరించింద 
ఆపాటను (ప్రబంధమే అనుకరించిందో తేలదు. కాబట్టి ఆ పోలిక లున్నంత 
మా(్రాన చేమకూరళది తిమ్మక్కను కాపీ కొట్టాడని నిర్ణయించడం. 
అక్రమము, 


కావ్యానికీ ఉన్న వూర్వాపరాలు 


382 


sii 

7. అమ్ముదగారు నూచించిన రాళ్లపాళ తిమ్మాదార్యుడు 1740 (ప్రాంతంలో 
ఉన్నాడని, ఆతడు సౌహిత్యము |ప్రాతిగోతలలో కొంత పర్మిశమ చేని 
గ్రంథ పరిచయం కలవాడని తేలుతుంది, ఈయనే గోదావరి జిల్లా 
మ్యుదణములో తిమ్మప్ప వరళవిశ్వరుడు కావచ్చును. 

శి, అన్నిటికంటె ముఖ్యమయిన ఒక్క కారణము పొటీ ఆర్వాచినమని 
రుజువు చేయుటకు మనకురుజువుంది. (ప్రభాకరశాస్త్రిగారు మ్యుదించిన 
ఈ పాటలొ, 39 వ పేజీలోచిపర నుంచి 8 వ చరణంలో “మురవైరి పం 
దిత మువ్వగోపాల” ఆని రుక్మిణి అంటుంది, 'మువ్వగోపాలుడు' క్షేత్ర 
య్యగారి ముద్దు పేరు ఇతడు. 1650 (ప్రాంతము వాడు, ఆశని ముద్దు 
పేరుతో కృష్ణుని నంబోధించడల గట్టిగా అలోచిండవిలనిన విషయం" 
కాబట్టి ఈ తిమ్మక్క 1660 ప్రాంతాలది కావాలి, వెటూ! ఈ పద 
ముతో చిక్కునపడ్డారు, కైతయ్యగారు. 'ముప్వవురి గొపాల' ఆనే అనె 
వారనీ, ఈ మువ్వగోపాలుని కర్ణం “మువ్వలు దాల్చిన బాలగోపాల” 
ఆనీ ఎంచవలెనట, నుభ్యదా వివాహ ఘట్టంలో రుక్మిణి మొదలయిన 
అష్ట భార్య లున్నప్పుడు “మువ్వలున్న బాలగోపాలా' ఆని ఆర్థం చెప్పడం 
మహాసాహనం, 


ఇన్ని కారణాలచేత ఈ పాట (ప్రబంధానికి చాల వెనుళను (నాశారని 
నిర్ధారణ చేయక తప్పదు. 


సారంగథరలో గౌరన ననుకరించి, దానివలన పేరు వతిష్ట కలుగవని 
చేదుకూశకవి “ఛాయాచోరక” ప్ర వినర్హించాడని మని చుంగీకరించాలి, 
ఆందుచేతనె చేమకూరకవి ఇతర కవులను అనుకరించినట్లు కనిపించినా 
ఆ సాద్భక్యాన్ని తర్పిదిద్ది ఏదో కొత్తవన్నట్లు చేయగల నమర్థుడు. 


ఈ నమ్మగార్యధ సాహిత్య చరితమును ఇంతి పరిశ్రమ చేసి ఇంత 
మనోహర రచనగా సాగించిన ఆకు దగారికి ఆంధ పాఠశలోళం చాల రుణపడి 
ఉంటుందని వేరుగా చెప్ప నక్కరలేదు. ఈ సంపుటాలు చిరస్థాయిగా 
అర్మధ వాజ్మయంలో నిలిచి, తరతరాల వారికి పళన పాఠనోత్సాహాన్ని 
శలిగించును గాక! 

పాడకాకారు | వు 
me } తాపీ ధర్మారావు 


పీఠిక 


జ కు రచించుచున్న నమ్మ గ్రాంద్రసాహి త్యచరి త్రలోజ దిసదకొం 
0. - నాయక రాజులయుగమునకు నంబంధించిన నంపుటము 
అలో రెండవ భాగము. రంప కం 


మొన్న మొన్నటివరకును అనంతర పబంధయుగము 'కీణయుగము” 
అనునప ప్రథపాలై యుండెను. పరిశోధకవండితులు ఇటివల దాకిణాత్యాంధ్ర 
సౌహిత్యమునుగూర్చి జరిపిన వివుల పరిశోధనలవలన ఎన్నియో నూత్న 
సాహిత్య ప్ర క్రియలకు ఆలదాలముగా నేర్పడిన ఈ యుగము విశిష్టమైన దని 
నిరూపితమైనది. వదళవిత, యక్షగానము, వచనము, నాటకము, శతకము, 
దండకము మున్నగు (ప్రక్రియ లెన్నియో పరివూర్ణవికానము నొందిన దీ 
యుగములోనే, క్ష 


ఈయుగమునకు సంబంధించినంతవరకు ఒకటిరెండు విశేషాంశములు 
'ద్రేధానముగ బరిశలింపదగియున్నవి, ఆం్యధస్నామాబ్యలక్మి తెలుగు పాలి 
'మేరల దాటి దక్షిణాపథములో స్వేచ్చావిహార మొనర్చినది. సామాజ్యాధీశ్వరు 
అతో పాటు మండలాధీశ్వరులు, నంస్థానాధిపతులు, సామంత ప్రభువులు, 
అధికారులు కవిపండితపోసకు లైనారు. చెంజి, తంజావూరు, మదుర 
మున్నగు రాజనగరములు (వధానసాహిత్యకేర్యదము లైనవి. రాజకీయ 
కల్లోలమునందును రమణీయకావ్యములు వెలువడినవి, రాజ్యలక్ష్మి వంశ 
పరంపరగా రాజుల న్యాశయించినట్లు సాహిత్యనరన్వతియు ' కవిపండిత 
కుటుంబముల పరంపరగా నన్ను గ్రహించినది,పండితకుటుంబములు సాహిత్య 
చరిత్రలో ప్రముఖస్థానము నలంకరించినవి, చతుర్విధకవితలు పండితుల 
మన్ననల నొందినవి. 


నాయకరాజుల యుగము వదునేడవ శతాబ్ధి తెలుగు సాహిత్యచరిత్రకు 
వునాదివంటిది, ఈయుగసాహత్యనమిక్షనొనర్చు విమర్శకుల దృష్టి నేటివర 
కును (వధానముగ మధుర తంజావూరు నాయకరాజులపై కేంద్రీకృతమై 
యుండెను, చెంజి రాజధానిగ విలసిల్లిన తుండీరమండలమునకు సాహిత్య 
చర్మిత్రలో నముచితస్థానము లభింపకుండెను, 


x 


ఆర్చుద్రగారు ఈయుగమునాటి రాజకీయసాంఘిగచర్నిత్రను నిశిత 
దృష్టితో బరిఫీలించి అట్టి వాతావరణములో వెలువడిన శావ్యములనుగూర్చి 
వివులముగ జర్చించిరి, తుండీరమండలమునుగూర్చి చార్మితకులు వ్యక్తీక 
రించిన భిన్నాభి ప్రాయములను నమన్వయవరచి తెలుగుకవులకును, తుండీర 
మండలాధిపతులకును గల నంబంధమును సోవవత్తికముగ నిరూపించి 
తెలుగుసాహిత్యకేం దములలో చెంజికి నముచిత ప్రాధాస్యమొనగుట ఆర్నుద్ర 
గారి పరిశోధనాత్మకదృష్టికి తార్కాణముగ నున్నది. విన్మృతాంశము నింత 
నమ్మగ్రముగ వివరించిన అంశ మొకటియే ఇది నమ్మగ్రఆంధసాహిత్యచర్యిత 
'యనుటకు నిదర్శనము. 

ఉయుగములొ వెలువడిన. కొన్ని కావ్యములు సాహిత్యగౌరపము 
కలవి మరికొన్ని పాండితిస్ఫోరకములు. పూర్వవబంధములకు అనుకరణ 
పాయములయ్యు (క్రొ శ్రదనమును నంతరించుకొనిన కావ్యములును కొన్ని 
కలవు. దామెర్ల వెంగళరాజు బహుళాశ్వచర్మిత, మూర్తికవి రాజవాహన 
విజయము, చెంగల్వ కాళకది రాజగోపాలవిలానము, నవరము చిననారా 
యణ కువలయాశ్వచర్మిత, లింగనమఖి తిరుకామయ్య నత్యభామాసాంత్వ 
నము మున్నగునవి ఈ కోవకు చెందినవి, ఇవి తెలుగుసాహిత్యముతో 
వగాఢపరిచయము కలవారికే నుపరిచితములుగా నున్న కావ్యములు. 
సామాన్యపాఠకులకును సాహిత్యముతో పరిచయ మేర్చడునట్లుగను, సాహి 
త్యమునం చభిరుచిగలిగించునట్లుగను ఆరుద్రగా రీకావ్యములను విమర్శిం 
చిరి. కథాంశమును నుబోధమొనర్చిరి, పండితులకు, పరికొధకులకును 
దోడ్పడునట్లు కావ్యములోని వివిధాంశములను వివులికరించిరి. ఈకావ్య 
ములు ఆంద్రుల సాంమికచర్నిత్రకు దర్పణమువంటివి, కీ. శే, నురవరము 
(క్రకావరెర్టి ప్రభృతులు వీనియందలి అమూల్యములైన అంశములను 
వివరించియుండిరి. ఆర్నుద్రగారు నాయక రాజులయుగములోని చార్మితక 
వాబ్మయవిశేషములను నమస్వయపరిచి నాటి సాంమిళచర్మితను (గ్రహం 
చుట కనువుగానుండునట్లు ఈ కావ్యములను బరిశలించుట (పశంసార్హము, 


చిత్రకవిశ్వముగాని, బంధకవిత్వముగాని సామాన్యులకందనివి, గణప 
వరవు వేంకటకవి రచించిన (ప్రబంధరాజ వేంకటిశ్వరవిజయవిలాన మను 


తొ.ము. పదకొండవ సంపుటికి కప్పగంతుల లక్ష్ముణశా స్త్రి పీఠిక” 
383 


a 


కావ్యమును బరిశీలించువట్ల ఆరు దగారు చి త్రకవికారీతుల చ్చిత్రవిచ్చితగతుల. 
ప్రశ వ్య్యమును సామాన్యులును నులభముగ్‌ (గ్రహంచునట్లు నిరూపించిరి. 


'యక్షగానములకును, పదళవితకును ఆర్వుదగారు సాహిత్యచర్నిత్రలో 
నముచితసానము నొనగియున్నారు. క్షేత్రయ్య పదములలో సాహిత్యపు విలు 
వను అర్నుదగారు సోదాహరణముగ జూపియున్నారు. 


రంగాజమ్మ, రామభ్యదాంబ మున్నగు కవయ్యితు లాం్రసాహిత్య 
మున కొనర్చిన సేవను కూడ ఆర్ముదగారు నిశతముగా బరిశీలించినారు. 


సాహిత్యచర్మితలో పదునేడవశతాబ్దికాలమును = ఏయుగముగా పరిగ 
ణింపపలయు నను విషయము వివాదాన్పదముగా నున్నది. ఇది కీఖాయుగ 
మనియు, అనంతర(ప్రబంధయుగ మనియు, నాయక రాజుల యుగ మనియు 
సాహిత్యచర్మితకారులు. విదిధముగ బేర్కొనినారు. సాహిత్యపక్రియావైని 
ధ్యముగల యీ యుగమును ఆనంతరప్రబంధయుగ మనుటయే నమంజన 
ముగా నున్నది. 


వివిధకావ్యములను బరిశీలించు నందర్భమున శ్రీ ఆర్ముదగారు కొన్ని 
అంశములను. కేవలము న్యూత్మప్రాయముగా గాక, మరికొంత విశేషముగా. 
చర్చించియుండినచో పాఠకుల కెంతయో యుపయోగముగా నుండెడిది. 


సౌందరి అను రచయ్యితి రంగాజమ్మ[గ్రంథముల. ననునరించిన 
నందర్భములను వివులికరించినచో నూత్నాంశములను తెలిసికొనుట కవకా 
శము గలిగియుండెడిది. సౌందరి రచించిన (గ్రంథము అమ్ముదితము. దాని 
నుండి కొన్ని యుదాహరణములు చూపియుండినచో రంగాజమ్మను ఆ కవ 
యిత్రి అనుకరించిన నందర్భములు న్పష్టములై యండెడివి, 


శ్రీ ఆర్ముదగారి సునిశితమైన విమర్శనపద్ధతి, రచనావిధానము వండి 
తులను, సామాన్యులను రంజింపబేయు ననుట కేలాటి నందేహము లేదు, 
వారు నమ్మగ్రారద్రసాహిత్యచరిత్రను జనసామాన్యమునకు నుబోధకముగా. 
నుండునట్లు మృదుమధుర లలితశై.లిలో రచించి ఆంధ్రలోకమునకు మ హోవ. 


384 


i 


'కారమును చేసియున్నారు, తేనెలు జాలువారు వారి భాషాన్తైలిని చదువు 
నప్పుడు శ్రీ ఆర్నుదగారు కలమును ఆమృతములో నద్ధి (వ్రాసినారా యను 
నంత మనోహరముగ నున్నది. శ్రీ ఆర్ముదగారికి తెలుగ్యువజలు ఎంతయో 
బుఖపడియున్నారు. 


ఇట్టి నర్వజనోపయోగిగంథములను ఆర్ముదవంటి నునిశితవిమర్శక 
రచయితతో (వ్రాయించి ముద్దులు మూటగట్టునట్లుగా (ప్రచురించుచున్న 
శ్రీ యం, శేషాచల ౦ఆండ్‌కోవారు మిక్కిలి (ప్రశంసార్డులు. వారికిని, శ్రీ ఆరు! ద్ర 
గారికిని నా హృదయపూర్వక ధన్యవాదములు, 


హైదరాబాదు | 


29.3.1967 కప్పగంతుల లక్ష్మణశాస్త్రీ 


అప్తుల కొక అభ్యర్థన 


నళ్తేరు మిక బండిలాగా, ప్పింది'నప్పివట్లు చళచళా పానతూవచ్చి 
నలుగురినీ అక్చర్యసరచిన ఈ హాహిత్యపంపుటాల (ప్రచురణ 
'మావన్ను ఆలవితప్పీన ఆ యేక ఆనివార్యశారణాలవల్లి అఖరుదళలో ఇలా 
జిమకబట్టీవందుప మేమెంగో చింది స్తవ్నాం. పదకొండవ సంపుటం 
తలగ్యతషన్నాళ్ళకిప్పటిక పం్యణందవ సంపుటం 'వలువడుతున్నదం టే 
మాలీ ఎంతో చిన్నతనంగా ఉన్నది. కారణాలు. ఏళరువుసెట్టడంవర్లి 
శార్యమేమా లేదు. అయిన ఆలస్యానికి దయయుంచి మన్నించవలసీందిశా 
మా (శేయోభిలాషులందరినీ (పార్టి స్తన్యం. మిగిలిన మూడు సంపుటాల 
"సనా ఆ 'ముదటివడితో, ఆజీఉలకిడేనో ఎలా నా త్వరలో "చే (ప్రచురింప 
గలుగుతామని ఆశిస్తున్నాం. 
పఠనలన మరొక్క మనవి, గత్యంతరంలేక సంపుటాల సంఖ్యను 
మధ్యలో దజనునుంచి దజకుంచాతికన "పెంచినా, ఎలాగో కించామాదా. 
పదీగీకాంచాం ఆటూ ఇటూగా అనుకొన్న పుటల పరిమితిలో జే పదకొండు 
'సంపుటాలనూ (పచురింపగ లిగాం, 
శాన, ఈ పం'డందవ సంపుటం వచ్చేసరికి పట్టుతప్పింది ఈ 
యుగంలోని కవుల సంఖ్య, తీరా కలం శాగశంపట్టి పొక్క మేపరికి 
గ బురగిపోయింది. ఆర్యదగారు అనుకొన్న అంచ తప్పింది. ఎంత 
'చదించినా మొమూలు మిలిలోకి ఇమడ లేదనీ, మరి కదించ డానికి వల్ల కావనీ 
శారుగూడదని వది స్టే పాఠపలన వాస్హానంచేనివ సమత జబ్బతింటుం 
కవీ ఆరుదగాదు. తేత్మీయులుగా సలహాయిచ్చినందువల్లి విధిలేక ఈ 
సంపుటం పుటలు ఛాగా పంచవలని వచ్చింది. ఫలితంగా ఈ సంపుటం 
ధరను _ మనను ఎంత పీదతున్నా - “పెంచక తప్పిందిగాదు. ఈ పుటల 
"ఇెయసదలకూడా ఎటూగాపంచా_పరిమితిలోనూ ఇమడక, ఇంకొక సంపు 
టానికి చాలనూ చాలసంచా_ఇలా ఇబ్బంది "తెచ్చింది. 
ఫం౫తి సందర్భాలు పాకల్యంగా ఎరుగకాలిన చదువరులు ఈ యా 
'అపహాయరను. అర్ధంచేసుకొని, మాయందు అభిమావముంచి ఈ వెల 
సంప్పును మన్నించి! జేరుగా భాదించసంచా యథాప్రశారం ఆదరిస్తారని 
అకి స్తున్నాం. అదరించమని ఆదుగుకొంటున్న్నాం: 


కృతజ్ఞతలు 


i 


ఈ (ప్రణాళికలో ఇది పడకొండోయుగం పన్నాండోభాగం....కడపటి 

కాజాలయుగం, సమగ్రత కోసం, తెలిపిన విషయాలకు విడిచిపెట్టదంచా, 
ఈయుగ సమోకకు సవిస్తరంగా (ప్రాశాను, ఇది 'వ్రళాళకలూ. కూ 
ఆదిలో ప్రణాళికను గూపాందించేటప్పుకు _ ఆనుకొన్న పుటల పరిమితిని 
కాటహడోడని, (వానీనకాన్ని చాలా ౪ త్రికిలచాను. అయినా (గంథం. 
"పెరిగింది. పుటలు మళ్లా కగ్గించమకవంచ్యో 'బౌంశ్యంతో, 1గంథాన్న 
యథ్ధాతథంగా. |ప్రకటిండ'డాని! కుక, కాధుగారో 
అంగీకరించారు. అందుబ వారికి శృతిజ్ఞుగ్య 


మతులు ఈ 


ఈ సంపుటాలను ఆస్తితో చదివి, సహృదయరతో విమర్శించి. 
'ప్రోక్సహిన్తువ్న వాళ్ళందరికీ సా ధవ్యవావాలు, * చెల్లా కెదుకణా ఊన్న 
తకళాలను మేక్క. చేలో (క్రోడీకరి కుక్నప్వుడు కచనలో తప్పులు దొర్లడం 
తప్పదు. అవన్నీ రెండకే ముద్రణలో దిద్దుకొంటాకని మనవి శేస్తుశ్నాను. 


ఈ కచనప శావలవీన (గ్రంథాలు కొన్నింటిని మిత్రులు స్వీ 
"వేదం. వెంకటరాయళ్ళా చేదం లమ్మీచారాయణక్నా స్త్రీ 'కేఛేశ్ళ్‌ 
చిన్ని కృష్ణయ్య, నిడుదవోలు సుంద కేక్వం రావు, డాక్టరు బిరుదు కాజా 
కామరాజ్‌ యుదలై వనాయ ఏరు విచ్చారు. వారికి వో ధన్యవాదాలు, 
ఈ కృషిని (ప్రోళ్సహీ స్తున్న ఈరంకి రాయన్న, పర్వత వేని గంగాధర 
కావు శాక్షద నా కృతజ్ణతలు. 
న్‌ కో 

ఈ ప్రణాళిక (ప్రజే?క వానిన్‌ డాక్టరు పి, వి, శాజనున్నారు 

శాఖ ప్రశాళవలతోపాటు వా వందనాలు, = 


ఈ రచవవ పాప (వ్రాస్తున్న సా అర్థాంగి శ్రీమతి శామలకీకి 
శా అభివందనాలు, పట్టికలు తగరోరుశేయడంసోనూ, పుస్హశాలు తెచ్చి, 
ట్టడంలోనూ సౌయపేడ్డ మిర్రుమ యం, వి. యల్‌, వరేసింహారావుట 
దీవనలు, శాఫ దిద్దుకున్న మితులద నమస్కారాలు, 


ఎాఆర్ముద. 


తొ.ము. పన్నెండవ సంపుటిలో ప్రచురణకర్తల ' అభ్యర్షన' - ఆరుద్ర "కృత జ్ఞతలు! 
క 


385 


పునర్ముద్రణ "ముఖ చిత్రం-లోపలి'ముఖ చిత్రం 


386 


ప్రచురణ నెం:296 
ముద్రణ: 1991, సెప్టెంబర్‌ 


© ఆరుద్ర 
ముఖచిత్రం ': బాపు 


wesw 


సాదా ప్రతి :రు.60 
మేలు ప్రతి :రు.65 


wee 


విజయవాడ - 520 002 


ముద్రణ: 

ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ఫైన్‌ 
గవర్నరూపట, 
విజయవాడ 2 


మామాట 

ఆదికాలం నుండి ఆధునిక యుగం వరకూ సాగిస సమగ్ర ఆంధ్ర 
సాహిత్య పరిణామాన్ని గురించి తెలుసుకోవాలనే ఆకాంక్షగల 
సాహిత్యాభిమానుల కోసం కషి పండితుడు, పరిశోధకుడు, సాహితీ 
విమర్శకుడుగా పేరు (ప్రతిష్టలసు గడించిన ఆర్యుద్రగారు ఎంతగానో (శ్రమించి 
ఒక్క చేతిమీదుగా నమ్మగార్యద్ర సాహిత్యాన్ని 12 సంపుటాల్లో ఆంధ్ర 
ప్రజలకు 1968 లోనే అందచేశారు. 

అయితే ఆ రచన ఆధునికయుగం వరకూ. పూర్తిగా సాగలేదు. 
అనివార్యకారణాల వలస ఆఖరి భాగాలను ఆయన పూర్తిచేయలేదు. 
అయినప్పటికీ అది ఆంధ్ర సాహిత్య చర్మిత్రకు సంబంధించి (ప్రామాణిక 
గ్రంథంగా గుర్తించబడింది తెలుగు సాహిత్య చర్మితకు సంబంధించి 
(ప్రామాణిక (గ్రంథంగా గుర్తించబడింది. తెలుగు సాహిత్యంలోనూ, చరిత్ర 
అధ్యయనంలోనూ నిష్టాతులుగా గుర్తించబడిన సర్వశ్రీ వేలూరు రామకృన్మ 
శాస్తి, విశ్వనాధ పత్యనారాయణ, శివశంకర స్వామి, మల్లాది రామకృష్ణ శాస్త్రి 
గిడుగు వెంకట సీతాపతి, ఇండవల్లి లక్ష్మీరంజసం, దివాకర్ల వెంకటావధాని, 
రాళ్ళపల్లి అసంతకృన్ల, శర్మ, నేలటూరి వెంకటరమణయ్య, తాపీ ధర్మారావు, 
కప్పగంతుల లక్ష్మణ? స్తీ, పాకాల రాజమన్నారు లాంటి (ప్రముఖుల (ప్రశంసల 
వందుకున్న రచన అది. 

ఆరుద్ర వష్టి పూర్తి ఉత్సవాల సందర్భంగా ఆయనకు ఆర్మధ్రావనిలో 
అనేక తోట్లు జరిగిన సన్మాన గాభలన్నింటా, సమ గ్రారద్ర చరిత్రను ఒక్కచేత్తో 
పూర్తిచేసి ఆయన ఆంధ్ర (ప్రజలకు వానగూర్చిస మహత్తర సేవసు 
ప్రోంసించుతూనే, తతిమ్మాలాగాలను పూర్తిచేయాలనే 
వెలిబుచ్చారు. 

ఇప్పుడు ఆరోగ్యం చక్కబడి, పఠనానికి రచనకు, (ప్రచురణకు 
అవసరమైన సదుపాయాలు ఏర్పడగానే ఆంధ్ర సాహి త్యాభిమానుల చిరకాల 
వాంఛను నెరవేర్చడానికి ఆర్నుద్రగారు పూనుకోవడం అభినందించదగిన 
విషయం, 


ఆకాంక్షలు 


పునర్ముద్రణ - ప్రచురణ వివరాలు - ప్రచురణ కర్తల ప్రకటన 


387 


ఆర్వుదగారే తెలిపినట్లు ఒక భాషను మాల్గాడే (పజల దేశ చరిత 
సాంఘిక చరిత, సాహిత్య చర్మిత ఒకదానికొకటి పెనవేసుకొని వుండటం 
వలన ఈ రచన అన్ని కోణాల నుండి తము చరితను, వారసత్వాన్ని 
అవగాహన చేసుకొనేందుకు ఆంధ (ప్రజలకు ఉపయోగపడగలదు. 

ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనల ఫలితంగా అందిన అదనపు 
సమాచారం, అంతకు ముందు రచనపై వచ్చిన విమర్శలను, సూచనలను 
వృష్టిలో వుంచుకొని గతంలో (ప్రచురించిన సంపుటాల్లో కూడా అవసరమైన 
మార్పులను, చేర్పులను. చేసి, ఆధునిక యుగం వరకు గల తతిమ్మా 
సంపుటాలను రచించడానికి ఆర్ముదగారు పూనుకోవడం ముదావహం, 

పరిశోధనల్లో వచ్చిన ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకొని 
ఆదిమ్క చాళుక్య యుగాల నుండి నేటి ఆధునిక యుగం వరకూ 
నమ గ్రరీతిలో తాను రచించిన సమ్మగ ఆంధ్ర సాహిత్య చర్మితను (ప్రచురించే 
అవకాశాన్ని మాకు కలిగించినందుకు 'ఆగ్వుద్రగారికి మా (ప్రచురణాలయం 
తరపున వృాదయపూర్వకమై న కృతజ్ఞతాభివందనాలను తెలుపుకుంటూ ఈ 
(వఏచురణకు పూనుకొన్నాం 

సుదీర్హమైన అధ్యయనం, పరిశోధనల ఫలితంగా లభించిన 
అవూర్వమైన సాహితీ సంపదతో తెలుగు (ప్రజలు తమ చరితను, తమ 
సాహితీ సంస్కృతి వారసత్వాన్ని అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడే 
ఏధంగా ఆర్కుద్రగారు రచించిన ఈ “ నమ్యగ ఆంధ్ర సాహిత్యం” 12 
సంపుటాలుగా వచ్చే ఈ డఉర్లంథం- ఆంధ్ర (ప్రజల ఆదరణను 
బహువిధాలుగా పాందడమేగాక, తెలుగు వారుండే ఇతర (ప్రాంతాల్లో కూడా 
ల్లోను, విద్యాలయాల్లోను తగిన స్థానం పాందగలదని 


- ప్రచురణకర్తలు 


388 


మనవి మాటలు 


'సౌహిత్యాలిలావ, గల సాధారణ పాఠకులు ఆంధ్ర సాహిత్యం గురించ 
సంపూర్ణంగా _తెలుసుకోవాలనుకురటే, వాళ్ళకు ఉపయోగించే పుస్తకాలు నేడు 
అందుబాటులో లేవు. నన్నయభట్టు నుండీ చిన్నయసూరి దాకా మాతమేకాక 
'పాతవాహనుల కాలం నుండి సాహితీ సమితి దాకా ఆంధ్ర సాహిత్యం అనేక విధాలుగా, 
బపబముఖాలుగా సాగింది. (ప్రజ్ఞావంత్తులెన్‌ తెలుగు కవులు రచించిన (గ్రంథాలు 
అన్నింటికీ అన్నీ అచ్చుపడి వెలుగు చూడలేదు. అచ్చయిన పుస్తకాలు కూడా అన్నీ 
అందరీకీ లభించడం "లేదు. లభించిన పుస్తకాలైనా అన్నీ సాధారణ పాఠకులకు 
బోధపడే “వివరణలతో లేవు. ఈ కొరతను తొలగించవలసిన బాధ్యత నేటి 
సాహి తీపరులపై వుంది. 

పన్నెండు సంపుటాలలో సమగ్ర ఆంధ్ర సాహిత్యం ప్రజానీకానికి పరిచయం 
చేద్దామనే సరికల్పం కొన్నేళ్ళ కిందట వాకు కలిగింది. ' పుస్తక (ప్రచురణలో కొత్త 
పోకడలుపోయే (ప్రతిభావంతులు (శ్రీ యం.ఎన్‌.రావుగారితో దానిని మచ్చటించాను. 
నా ఉద్దేశాన్ని వారు బహుముఖాల పరిశీలించారు. ఇటువంటి సాహిత్య (గ్రంథాలకు, 
పుస్తక ప్రపంచంలో ఆదరణ ఉంటుందని “మార్కెట్‌ అధ్యయనం బాగా చేసి 
తెలుసుకొన్నారు. వారి సంస్థ యం.శేషాతలం ఆండ్‌ కంపెనీ తరపున పన్నెండు 
సంపుటాలను ప్రచురించడానికీ ముందుకు వచ్చారు. 

నమ్యగ్రత ఆశయం. దీన్ని సాధించడానికి ఇది (ప్రయత్నం. పూజ్యులు 
కందుకూరి - వీరేశలింగం గారు వొమాణిక సాహిత్యరచనకు పునాదులు వేశారు. 
శ్రీయుతులు మానవల్లి రామకృష్ణకవిగారు, వేటూరి (ప్రభాకర శాస్త్రిగారు, చిలుకూరి 
వీరభ్యదరావుగారు, కొమర్రాజు " లక్ష్మణరావుగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు 
మొద్దతెన మహనీయులు సాహి త్యంతోబాబు దేశ చరిత్రను కూడా విశదం చేశారు. 
సురవరం (ప్రతాపరెడ్డి గారు మన సాంఘిక చర్మితకు శ్రీకారం చుట్టి కొత్త కోణాలను 
చూపెట్టారు... వీరి రచనలను ఆధారం వేసుకొని తమ ప్రతిభతో కొత్త ఆకారాలను 
గుర్తించి నూతన సిద్ధాంతాలను (ప్రతిపాదించి సాహిత్య చరితను అనేక మంది 
విద్వాంసులు, విమర్శకులు, విఖ్యాత పత్రికలలో, వివిధి (గ్రంధాలలో వివరిస్తున్నారు. 
ఈ "అమూల్య రచనలనన్నింటేన నా దృకృథంతో సమన్వయం చేయడానికి ఈ 
రచనలో ప్రయత్నించాను. 

ఒక భావే మాట్లాడే (ప్రజల దేశ చర్విత సాంఘిక చరిత్ర, సాహిత్య శర్మిత 
ఒకదానితో ఒకటి 'పెనవేసుకొనీ వుంటాయి. ' రాజకీయాల వల్లి వివిధ రంగాలలో 


పునర్ముద్రణకు ఆరుద్ర 'మనవిమాటలు' కృతజ్ఞతలు 


నణామాలు ఏర్పడుతూ. వుంటాయి... విభిన్న సంఘటనలే జరిగినా అవి ఒక 
వార్మిత్రక (క్రమంలోనే వుంటాయి. రాజకీయ ప్రభావాలకు లోనుకాని యుగం 
ఫండీదు. ' రాజవంశాల పేరుమీదుగా యుగాలను పేర్కోవడం రివాజే. పాశ్చాత్య 
.నృత్రలలో “ఎలిజబెతీయన్‌, జాకొబియన్‌, విక్టోరియన్‌, ఎడ్వర్ణియన్‌' మొదలెన 
యుగాలు సుపరిచితమై నవే. ఇది అనువెని పద్దతి, అండుకే సురవరం (ప్రతాపరెడ్డిగారు. 
ను " ఆర్మధ్రుల సాంఘక చర్మిత్ర "లో ఈ (క్రీంది విధమైన యుగ విభజన చేశారు. 
13 ప్రకరణము - తూర్పు చాళుక్య యుగము 
2వ ప్రకరణము - కాకతీయుల కాలము 
3వ ప్రకరణము- రెడ్డి రాజుల కాలము 
ఏవ ప్రకరణము- విజయనగర సామ్రాజ్య కాలము( ్రీ.1.] 332 సుండి1 30వరకు) 
1వ ప్రకరణము- విజయనగర సామాజ్య కాలము((కీ.+1530 నుండ1630వరకు) 
1వ ప్రకరణము - పేరు పెట్టలేదు (4.1600 నుండి 1757 వరకు) 
"వ ప్రకరణము = పేరు పెట్టలేదు ( |&.1. 1757 నుండి 1857 వరకు) 

సాంఘిక చర్మితకు పనికివచ్చే సాహిత్య (గ్రంథాలనే ఎన్నుకొనడంవర్లి 
సురవరం ప్రతాప్రరెడ్డిగార్‌ యుగవిభజన వారి (ప్రయోజనాలకు అనుకూలమై ంది. 
గ్ర ఆంధ్ర సాహిత్యంలో విస్తీర్ణతను దృష్టిలో పెట్టుకొని నేను యుగాల అంకెను, 
3యో రాజవంశాల (ప్రాముఖ్యాలను. బజ్జి పెంచవలసే వచ్చింది. ఆదిలో నేను 
సుకొన్న (ప్రణాళికలో ఇలాగ యుగ విభజన చేసుకొన్నాను. 


1. ఆదిమ, చాళుక్య యుగా। (్ర.1.125 శతాబ్దం చివరి దాకా) 
2 కాకతీయ యుగం ౪ (é.4.1200-1290) 
3. ఎద్మనాయక యుగం (శ.3.1337-1399) 
4 రెడ్డి రాజుల యుగం (.4.1400-1450) 
స తొలి రాయల యుగం (&.1.1450-1500) 
మలి రాయల యుగం (శ్రీ.4.1500-1550) 
నవాబుల యుగం (@.1.1550-1600) 


(&.1.1600-1670) 
(శ్ర4.1670-1750) 


నాయక రాజుల యుగం 
కడపటి రాజుల యుగం 


10కుంపీణీ యుగం (.1.1750-1850) 
11. జమీందారీ యుగం ఫ్రీ.4.1850-1900) 
12, ఆధునిక యుగం (క్రీ.1.1900 నుండి) 


వుస్తక ప్రచురణను (ప్రారంభించడానికి ముందే ప్రతి సంపుటిలో 
పుటల పరిమితిని సంపుటాల సంఖ్యను, ఒక్కొక్క సంపుటం వెలనూ, పన్నెండు 
నింపుటాలకు మొత్తం పూర్తిగా ముందే చెల్లించే పక్షంలో సెట్టువెల, అందువల్ల లభించే 
'లాభసాట్‌ సదుపాయాలూ (ప్రకాశకులు (ప్రకటించారు. ఎందరో ఈ (ప్రణాళికకు 
స్వాగతం చెప్పారు. చందాదారులుగా చేరారు. 

1965 జనవరి నెల నుండి ఈ సంపుటాల రచనకు ఉపక్రమించాను. ప్రతి 
సంపుటిలోని పుటల పరిమితి ముందుగానే నిర్ణయం కావడం పల్ల (ప్రతి ప్రకరణంలో 
తెలిసిన ౫ ఒక్కటీ వదిలి “పెట్టకుండా విరివిగానే రాసినా చివరకు కుందించడం 
తప్పనిస అయింది, సమ్మగ్రత దెబ్బెతినకూడదని సంపుటాల సంఖ్యను “పెంచి, 
ఆడపవు యుగాంవ- .. ఉపయుగాలను 'వేర్పపలసీ వచ్చింది, (ప్రతురణ్లీకు ముందే 
డ్రైజలకీచ్చిన వాగ్ధానానిక భంగం లేకుండ" పన్నెండు సంపుటాలనూ వరుసగా 
(ప్రచురించడం. జరిగిన. నామీదా (ప్రకాశకులి మీదా ఉన్న అభిమానంతో 
ప.వి.రాజమన్నారుగారు అన్న యుగాలకు ఉమ్మడి (ప్రవేశకనూ, ఒకొక్కరు చొప్పున 
సాహిత్యరంగంలో ని లబ్బ(ప్రతిష్థులు పీఠికలు రాసి దీపించారు.. వాటే వివరాలు ఇవి 


389 


సంపుటి చేరు | పేథికాకర్త 

1. చాళుక్య యుగం వ్యప్రయల్‌,1965 వేలూరి శివరామశాస్త్రి 

2. కాకతీయ యుగం మే, 1965 విశ్వనాధ సత్యనారాయణ 
3. పద్మనాయక యుగం జూన్‌,1965 | శివశంకరస్వామి 

4. ెడ్డిరాజుల యుగం జ్యూలై1965  గ్రుల్లాది రామకృష్ణశాస్త్రి 

5. గజపతుల యుగం ఆగస్టు,1965 | గిడుగు వేంకట సీతాపతి 
6. తాలిరాయల యుగం సెప్టెంబరు,1965| ఇండవల్లి లక్ష్మీరంజనం 
7. మలి రాయల యుగం అక్టోబరు,1965 | దివాకర్ల వేంకటావధాని 

8. నవాబుల యుగం నవంబరు, 1965 | రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 
9. ఆరవీటి రాజుల యుగం ఫ్మబవరి,1966 | నేలటూరివెంకటరమణయ్య 
10. నాయకరాజుల యుగం- | ఆక్టోబరు,1966 | తాపీ ధర్మారావు 

11. వాయకరాజుల యుగం-!! | మాళ్చి,1967 | కప్పగంతుల అక్షుణశాస్తి 
12. కడపటిరాజాల యుగం ఫ్మీబ్రవిరి,1968 = 


1965 ఏప్రియల్‌ నెల నుండి నవంబరు నెలదాకా ఎనిమిది నెలలు (క్రమం 
తప్పుకుండా ఆసాంతం రచనచేసే ఒక మానప్మతికలాగ సమ్మగ ఆర్మర్ర సాహిత్యం 
సంపుటాలను, అచ్చుకీవ్వడంలో నౌ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. వెళ్ళ బిగివిని 
రచన చేయడం వల్ల పళ్ళ బిగువు సడలి దంత వైద్యం అవనరమై ది. దానితో పొటు. 
డయాబిటిస్‌, బ్లడ్‌ (ప్రెషర్‌, ఒకటమిటే 'బెస్టన్‌ వల్ల రావలసేన అన్ని రుగ్మతలూ 
వచ్చాయి. అయినా (ప్రజలకు (ప్రకాశకులతోపాటు వాగ్దానం చేసినది పన్నెండు 
సంపుటాలు కనుక ఆ సంఖ్యను పూర్తిచేయాలని, విశ్చయించాను. అది 1968 
ఫబ్రవరి నాటికి గాని పూర్తి చేయలేకపోయాను. 

ఈ పన్నెండు సంపుటాలు ల ఆసక్తితో చదివి 
సహృదయంతో విమర్శించి, (ప్రోత్సహించిన వాళ్ళెందరో డన్నారు. చెల్లాచెదురుగా 
వున్న ఆకరాలను ఒక్కచేత్తో (క్రోడీకరించి విశ్లేషణ చేస్తున్నప్పుడు రచనలో తప్పులు 
దొర్లడం తప్పదు. వీటికి తోడు సావు (వ్రాస్తున్నప్పుడో, (పూవు దిద్దుతున్నప్పుడో 
మరికొన్ని పొరపాట్లు చేరకున్నాయి. నా అంతట వేను గుర్తించిన తప్పులతో బాబు 
విమర్శకులు సూచించే లోపాలూ కొందరి కోపాలూ "రెండవ ముద్రణలో 


నర్జుకొంటానవి అప్పుడే సవినయంగా విన్న గగన 
మొదటి ముద్రణ స న్న చెల్లుబడి అయిపోయాయి. 


'శెండవ మరణ కోపణఎందలో ఎదురు చూస్తున్నారు. కొందరు ఒత్తిడి చేస్తున్నారు. 
గత సంవత్సరం నా “రెండు కళ్ళ కేటరాక్టులకూ ఆపరేషన్‌ విజయవంతంగా 
జరగడం వల్లి (గ్రంథ పఠనానికి,రచనా కార్యక్రమానికి వీలు కలిగింది. 

సమ్మగ ఆర్మధ్ర సాహిత్యంలో కొరతగా మిగిలిపోయిన సంపుటాలను 
పూర్తిచేయడమేగాక్క తొలి పన్నెండు సంపుటాలకు కొత్త వెనాలు చేర్చి, తిరగరాసి 
(ప్రచురించాలని. నిశ్చయించానే.  “ప్రజాశ్తోబుక్‌హౌపీ వారు తీరగరాతకూూ 
పునర్ము.దణకూ సదుపాయాలు కలిగించి (పచురణ (ప్రారంభిస్తున్నారు. వారికి నా 
ధన్యవాదాలు, ఒక వ్యక్తీ, సమాజం! వీదైనా పాధించగలిగాడంటే దానికి 
(ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను ఎందరి సహాయ సేహకారాలో ఉంటాయి. ఈ నా 
కృషిలో నాకు తోడ్పడిన వారందరికీ నా కృతజ్ఞతలు, 
1989 సంక్రాంతి 
మ్మదాను -17 

-ఆరు ద్ర 


390 


న ఏ )స్తనాచకం 


'సమగ్ర ఆంధ్ర సాహిత్య తొలియుగం నుంచీ కడపటి రాజుల యుగం 
దాకా 12 సంపుటాల (ప్రథమముద్రణ 1965 ఏప్రిల్‌లో (ప్రారంభం అయింది. 
1968 ఫిబ్రవరి నాటికి పూర్తి అయ్యాయి. కొన్ని యుగాలు కొరతగా 
మిగిలిపోయాయి. కనుక వాటిని పూర్తి చేయాలని 1988లో నిశ్చయించాను. 
'ప్రజాజ్తి బుక్‌ హౌస్‌ వారు పాతసంపుటాల పునర్ముద్రణకు, కొత్త సంవుటాల 
ముద్రణకు సదుపాయాలు కల్పిస్తామని నన్ను ప్రోత్సహించారు. పాత పన్నెండు 
సంపుటాలలో విషయాలను తగ్గించకుండా చేర్పులతో కూర్పులతో 
పెంపుదల చేస్తూ కొన్ని యుగాలు జంటలుగా చేశాను. పూర్వ ముద్రణలో 12 
సంపుటాలుగా వెలువడినవి ఈ కొత్త (ప్రణాళిక వల్ల కడపటి రాజుల 
యుగందాకా ఎనిమిది సంపుటాలలో విశదం చేయగలిగాను. 

మిగిలిన యుగాలను నాలుగు సంపుటాలుగా ప్రచురించాలని 
అనుకున్నా విషయప్రాధాన్యతను బట్టి కుంపిణీ యుగాన్ని రెండు 
సంపుటాలుగా, జమీందారీ సవ్యసాహిత్య యుగాల్ని రెండు సంపుటాలుగా, 
ఆధునిక అభ్యుదయ యుగాన్ని ఒక సంపుటంగా మొత్తం అయిదు 
సంపుటాలుగా (ప్రచురించవలసి వచ్చింది. ఈ మొత్తం పదమూడు సంపుటాలను 
ప్రజాశక్తి బుక్‌హొస్‌వారు ప్రచురించారు. వాటి వివరాలు 

1, ఆదిమ చాళుక్య యుగాలు (1989, మార్చి) 

2. కాకతీయ యుగం (1989, జులై) 

౩, పద్మ నాయక రెడ్డి రాజుల యుగాలు (1990, మార్చి) 

4, గజపతుల తొలి రాయల యుగాలు (1990, మార్చి) 

5. మలి రాయల యుగం (1990, ఆగస్టు) 

6. నవాబుల ఆరవీటి రాజుల యుగాలు (1990, నవంబర్‌) 

7, నాలక జాల సం? (1990, 
8. కడసటి రభ? యుధం 1299 వవంబలో 


పునర్ముద్రణ -పదమూడవ సంపుటి 


391 


వ్వవ్రీవాచకం “7 
9. కుంపిణీ యుగం - 1 (1990, డిసెంబర్‌) 

10.కుంపిణీ యుగం - 2 (1990, డిసెంబర్‌) 

11. జమీందారీ నవ్యసాహిత్య యుగాలు-1 (1991,మే) 

12. జమీందారీ నవ్యసాహిత్య యుగాలు-2 (1991,మే) 

13. ఆధునిక అభ్యుదయ యుగం (1991,జూన్‌) 


ఈ బృవాత్‌ కార్యాన్ని సుమారు రెండున్నర సంవత్సరాలలో నాచేత 
పూర్తి చేయించిన ప్రజాశక్తి బుక్‌హొస్‌ వారికి, ఇతర మిత్రులకు నా ధన్యవాదాలు, 
ఒక వ్యక్తి సమాజంలో ఏదైనా సాధించగలిగాడంటే దానికి (ప్రత్యక్షంగానూ, 
పరోక్షంగానూ ఎందరి సహాయ సవాకారాలో ఉంటాయి. ఈ నాకృషిలో నాకు ' 
తోడ్పడిన వారందరికీ నాకృతజ్ఞతలు. 

ఇక్కడే ఒక సంజాయిషీ లాంటిది చెప్పుకోవాలి. ఏ సాహిత్య 
చరిత్రకైనా వర్తమాన యుగం ప్రారంభం అవుతుందిగాని ఎన్నడూ 
పరిసమాప్తం. కాదు. ఒక్కొక్క ప్రక్రీయకూ ఒక సంపుటం చొప్పున 
రాయవలసినంత విస్ప్రతమైన ఆధునాతన యుగచరిత్రను ఒక సంపుటంలోనికి 
కుదించటం సావాసమే అయినా సాధ్యం కాని విషయం.' నడుస్తున్న చరిత్రలో 


సంస్థల భోగట్టాలు, ఉద్యమాల ఘట్టాలు కథనం చేస్తున్నప్పుడు 
విరామచిహ్నాలు-ప్రకరణాల కామాలు, ఉపయుగాల సెమికోలన్లు ఉంటాయే 
తప్పించి ఫై నల్‌ వుల్‌స్టాపు........ 

ఎప్పుడూ ఇంకా ఉందనిపించేదే ఈ చరిత్ర, 
19.6,1991 
త్యాగరాయనగరు. ఆదుద 


చివరలో ఆరుద్ర "స్వస్తివాచకం? 


ఊఉతుయుక్తటంథ సుంభిక 


ఉపయుక్త గ్రంథసూచిక 
(Bibliography) 


అచ్యుత శర్మ, సి. యస్వీ. తెలుగులో (ప్రతి వివుర్భ- 'పరావంర్భ, కొమ్ము చిక్కాల కాంతిదుర్ల 


పబ్లికేషన్స్‌, 1990. 


అనంతకృష్ణ శర్మ, రాళ్ళపల్లి," వేవున? వాల్తేరు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1971. 


ఆనందారావుం, సి. సవూజపాహిత్యాలు, హైదరాబాదు : యం. శేషాచలం అండ్‌ కంపెనీ, 


1987. 


ఆరుద్ర. అవెంరికా ఇంటింటి పజ్యాలు, చెన్నై ః స్ర్త్రీ శక్తి ప్రచురణలు, 2001. 


ఆరుద్ర రచన కవితలు, (విపుల సంకలనం). విజయవాడ ః క్వాలిటీ పబ్లిషర్స్‌, 
1985. 
ఇంటింటి పజ్యాలు, విజయవాడ : నవోదయ పబ్లిషర్స్‌, 1965. 
ఏటికేడాది, విజయవాడ : నవభారత్‌ బుక్‌ హొస్‌, 1979. 

5 


కాటవురాజు కథ, చెన్నయ్‌ : (స్త్రీశక్తి ప్రచురణలు,1 999. 


కాశీనాథుని నాగేశ్వరరావు- సాహిత్య సేవ (వ్యా), సాహిత్యోపన్యాసములు (౯) హైదరాబాదుః 
ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య ఆకాడమీ, 1970. 


కూనలమ్ము పదాలు, హైదరాబాదు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 2001. 
కొండగాలి తిరిగింది, సికింద్రాబాద్‌ ః ఆంధ్ర ప్రదేశ్‌ బుక్‌ డి స్టిబ్యూటర్స్‌, 1975. 
గుడిలో సెక్స్‌, హైదరాబాదు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 2000. 
గురజాడ గురుపీలళం, విజయవాడ : నవోదయ పబ్లిషర్స్‌, 1985. 
చదరంగం- అంతర్జాతీయం విధానం, విజయవాడ : న్యూస్టూడెంట్స్‌ బుక్‌ సెంటర్‌, 
1983. 

త్వవేంవాహవ్‌3, హైదరాబాదు ః విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1999. 


దత్నీణ వేదవ, హైదరాబాదు : తెలుగు విశ్వవిద్యాలయం, 1989. 


392 


“=. ప్రజాకళలూ- (ప్రగతివాదులూ, విజయవాడ : (ప్రజాశక్తి బుక్‌ హొస్స్‌ 1985. 
+=. వంహవీయులు (కలంచిత్రాలు), విజయవాడ : నవభారత్‌ పబ్లిషర్స్‌, 1979. 
“లల. వంనవేవంన, తిరుపతి : (శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1985. 


“ల... వ్యాపపీఠం, విజయవాడ : న్యూస్టూడెంట్సు బుక్‌ సెంటర్‌, 1985. 
విజయవాడ : నవోదయ పబ్లిషర్స్‌, 1974 
+... వేవున్న వేదం, సికిందాబాదు : యువభారతి, 1974. 


“=. పవుగ్ర ఆంధ సాహిత్యం, (పు.ము) (13 సంపుటులు), విజయవాడ : ప్రజాశక్తి 
బుక్‌ హొస్స్‌ జూలై 1989- సెప్టెంబర్‌ 1991. 


+... పవాగ్ర ఆంధ్ర పాహిత్యం(తా.ము) (12 సంపుటులు), సికింద్రాబాదు : యం. శేషాచలం 
అండ్‌ కంపెనీ, ఏప్రిల్‌ 1965- ఫిబ్రవరి 1968. 


+... పాలభంజిక్క విజయవాడ : నవభారత్‌ బుక్‌ హౌస్‌ 1979. 
“=. ఫివీవాలి, హైదరాబాదు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1987. 
ఆర్వియార్‌. తత్త్వళాస్త్రువళౌలిక సూత్రాలు (గతితార్కిక భౌతిక సిద్దాంత పరిచయాం), 
హైదరాబాదు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1999. 
ఆర్వియార్‌. భగవర్సీత-వళార్కిజం, హైదరాబాదు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 2002. 
ఆల్‌బర్డ్‌, ఎడ్వర్డ్‌. హిస్టరీ ఆఫ్‌ ఇంగ్రీష్‌ లిటరేచర్‌. (రివైజ్‌డ్‌ బై) జె. ఎ.స్ట్రోన్‌. కలకత్తా: 
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటి ప్రెస్‌, మొ.ము.1923., 5వ వుద్రణ. 


ఈశ్వరదత్తు, కుందూరు |ప్రాచీవాం(ద్ర చారిత్రక భూగోళవుు, సికిందరాబాదు: శివాజీ 
డ్రస్‌, 1963 


ఉమారాజేశ్వరరావు, నిడవార్తి. (అను), శాస్త్రీయం కవత్యూవిజం- విజ్ఞావ దీపిక, వాస్కో: 
(ప్రగతి, ప్రచురణాలయం 1986 


ఎమిలీబరన్స్‌. వళార్క్రిజం అంటే ఏమిట్‌, (అను) ఫాతివూ, హైదరాబాదు : (ప్రజాశక్తి 
బుక్‌ హౌస్‌, 1998. 


ఎల్లోరా. జావపద పాహిత్యం, హైదరాబాదు ః దీప్తి పబ్లికేషన్స్‌, 1982. 
౧ 


కసిరెడ్డి. జావపద కలా దర్శవం, హైదరాబాదు : జానపద సాహిత్య పరిషత్‌, 1997. 


393 


కారల్‌ మార్క్స్‌ & ఏంగెల్స్‌. కవళ్యూవిష్టు పార్టీ ప్రణాళిక, (అవు) రాచవుల్లు రావుచం ద్రారెడ్డి, 
ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ విజయవాడ, 1998. 


కార్‌. ఇ. హెచ్‌. చరిత్ర అంటే ఏమిటి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్రము.,1983 
నా.ము.,1997. 


కృష్ణకువూరి, నాయని. ఆరుద్ర (వ్యా) వవోదయిలహరి, పసం) జి.వి. సుబ్రహ్మణ్యం, 
యున భారతి, సికిందరాబాదు, 1977. 


కృష్ణ.బి. ఎస్‌. ఆర్‌. ఆరుద్ర అభివందవ పంచిక, ఫుదరాసు : ఆరుద్ర షష్టిపూర్తి ఉత్సవ 
సంఘం, 1985. 


కృష్ణమూర్తి, భద్రిరాజు. (సం) తెలుగు భాషా చరిత్ర, హైదరాబాద్‌ : తెలుగు విశ్వవిద్యాలయం. 
చ.వము., 1995. 


కృపాచారి, గుజ్జర్లవచూడి. తెలుగం సాహిత్యానికి క్రైస్తవుల సేవ, నాగార్జుననగర్‌, స్వీయ 
ప్రచురణ 1988. 


కులశేఖరరావు. ఎం. ఆం(ధ్ర వాజ్మయువలు- ఉత్పత్తి వికాపవలులు, హైదరాబాదు. నవయుగ 


పబ్లికేషన్స్‌, 1971. 


కె.వి. ఆర్‌. ఆధునికాం(ధ్ర పాహిత్యచరిత్ర ఒక విర్మాణ (ప్రయుత్నం, (సం) చలసాని 
(ప్రసాద్‌, ఎస్‌.వేణుగోపాల్‌, హైదరాబాదు విప్లవ రచయితల సంఘం, 1992. 


కోశాంబి, డి.డి. భగవర్గీత చారిత్రక పరిణావుంం, (అను.?) (సం) చేకూరి రామారావు 
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ప్రచురణ, 1995. 


కోశాంబి,డి.డి. భారత చరిత్ర-పరిచయు వ్యాపాలు. (అవ) వి. రావుకృష్ణ , హైదరాబాదం: 
హైదరాబాదు బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణలు, 1996. 


గంగాధరం, నూతలపాటి వెలుగులోకి (క.పం.) మద్రాసు : ఎస్వీ పబ్లికేషన్స్‌, 1974. 


గురజాడ. గురజాడ జాబులు-జవాబులు దినచర్యలు , (సం) సెల్టీ ఈశ్వరరావు. 
హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 2000. 


గోపి.ఎన్‌. (ప్రజాకవి వేవంవ హైదరాబాదు 2 ఎన్‌ అరుణ (ప్రచురణ, 1980. 


చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం, హెర్‌. ఎస్‌. బ్రహ్మానంద, పాహత్య పరిశోధవ సూత్రాలు, 
హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 1997. 


జయప్రకాష్‌ ఎస్‌. పరిశోధవవిధావం, హైదరాబాదు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1993. 


394 


తిరునులరావు, జయధీర్‌. తెలంగాణా రైతాంగ పోరాటం, ప్రజాసాహిత్యం, హైదరాబాదు, 
సాహితీ సర్కిల్‌ ప్రచురణ, 1988. 


ధర్మారావు, తా పీ. దేవాలయాల మీద బూతు బొవ్ములెందుకు? హైదరాబాదు : విశాలాంధ్ర 
పబ్లిషింగ్‌ హొస్‌,2000. 


దేవకి. ఎం.కె. తెలుగువాట జావపద వైద్య విధావాలు, అనంతపురం : పండువెన్నెల 
ప్రచురణలు, 1999. 


దోణప్ప, తూవూటి ఆం(ధ పంస్థావ వలులు-పా హత్యపోషణ ఎలు. వాల్తేరు ః 
ఆంధ విశ్వకలాపరిషత్తు, 1969. 


నరసింహారావు, ఆర్‌, అభ్యుదయం కవిత్వంలో ఆరుద్రత, హైదరాబాదు :విశాలాం(థ్ర 
పబ్లిషింగ్‌ హొస్‌,1992. 


నాగభూషణ శర్మ వెఎదలి, ప్రసాద్‌, ఏటు కూరి (సం) కవ్యాశంల్కం- వూరేళ్ళ పవవాలోచవం. 
హైదరాబాదు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హొస్‌, 1994. 


నాగయ్య జి. తెలుగం పాహిత్య పవీక్ష (వెు.సం.,రెం.సం.) తిరుపతి : వవ్య పరిశోధక 
ప్రచురణలు, 1999,1996. 


నారాయణ రెడ్డి, సి. ఆధువికాం(ద్ర కవిత్వవు, పంప్రదాయవబులు : ప్రయోగములు. 
సికింద్రాబాదు: ఆంధ్ర ప్రదేశ్‌ బుక్‌ డి ప్రి బ్యూటర్స్‌,1967. 

నారాయణరావు, వెల్చేరు. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం, హైదరాబాదు : హైదరాబాదు 
బుక్‌ ట్రస్ట్‌ 1987. 


నాయక్‌. ఎం.కె. ఎహిస్టరీ ఆఫ్‌ ఇండియాన్‌ ఇంగ్రీష్‌ లిటరేచర్‌. న్యూఢిల్లీ : సాహిత్య 
అకాడ మీ, 1982. 


నిత్యానందరావ, వెలుదండ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధవ. హైదరాబాదు: 
స్వీయ ప్రచురణ. వెబు.పు. 1987, పు.ము. 1998 


ఫలాభి. కవిత వాదయిత. నెల్లూరు ః వడ్థన౮ాన సమాజం. (ప్రకా (?). 


పద్మారావు, కత్తి భారతీయ భౌతికవాదం- చార్వాక దర్శనం పొన్నూరు : లోకాయత ప్రచురణలు 
1995. 
బాలగంగా ధరరావు. యార్లగడ్డ. ఒకడఊరి కథ. విజయవాడ : విజి. యస్‌ పబ్లిషర్స్‌, 1995. 


395 


భరతుడు. వాట్యళా(మ్హ్రువలు (అను) శ్రీరావు అప్పారావు, పోణంగి, హైదరాబాదు : నాట్యమాల 
ప్రచురణ, 1982. 


బంగారె. వేవునపద్యాలు-సి.పి. (బ్రౌన్‌ 1839 వాటి సంకలనం. తిరుపతి : తిరువుల, 
తిరుపతి దేవస్థానములు, 1980. 


బ్రహ్మానంద, హెచ్‌. ఎస్‌. శిష్టసాహిత్యంలో జావపద ధోరణులు, అనంతపురం : అక్షర 
(ప్రసార ప్రచురణలు, 1989. 

మధుసూధనరావు, త్రిపురనేని. పాహత్యంలో వస్తుశిల్పాలు, (సం) బి. తిరుపతిరావు, హైదరాబాదు: 
పర్‌స్పెక్షివ్‌, ప్రకా (?). 

మార్గశీర్ష, ద్యా.నా.శా(స్త్రి. సమాధిలో ప్వగతాలు. భట్నవిల్లి : శ్రీశారదా ప్రింటింగ్‌ వర్క్స్‌, 1981. 

మలయవాసిని. ఆంధ్రజావపద పాహిత్యం- రామాయణం, విశాఖపట్టణము : స్వీయప్రచురణ, 1986. 

మహదేవశా స్త్రి, కోదాడ. ఆంధ్రవాజ్మయ పరిచయము. మద్రాసు : సరస్వతీ ప్రమరణము. 1985. 

వుందేశ్వరరావ్చు, వడలి. పాశ్చాత్య సాహెత్య వివంర్భ చరిత్ర - పిద్ధాంతాలు. హైదరాబాదు. 
తెలుగు విశ్వవిద్యాలయం, 1994. 

వుందేశ్వరరావ్చ, వడలి. వివుర్శలో ప్పుజనాత్మకత (వ్యా) వివుర్శ వాటివుండి నేటికి. 
హైదరాబాద సవుదర్శిని సాహిత్య సమాఖ్య, 1996. 

వుందేశ్వర రావు, వడలి. అనుశీలన - సాహిత్య వివుర్శ, హైదరాబాదు: తెలుగు అకాడమి, 
1992. 

ముద్దు పళని. రాధికా పాంత్వవం. విజయవాడ :ః ఎమెస్కో(ప్రచురణ, 1997. 

రవుణారెడ్డి.కె. వి. వంహాదయంం. విజయవాడ. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1969. 

రంగనాథాచార్యులు, కె.కె. ఆధంనిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు, హైదరాబాదు: 
ఆం(ధ్ర సారస్వతీ పరిషత్తు, 1 982. 

రంగనాథాచార్యులు, కె.క.(సం) తెలుగం సాహెత్యవికాపం, హైదరాబాదు: ఆం(ధ్రసారస్వత 
పరిషత్తు,1979. 

రావురాజు.బి. చరిత్రకాక్కని చ రితార్థులు, హైదరాబాదు. ఆచార్య బిరుదురాజురావురాజు 
గారి షస్ర్యబ్లి పూర్తి సన్మాన సంఘం, 1985. 

రావువెోూాహనరాయ్‌, తొలుగు కవితా వికాసం (1947-1980). హైదరాబాదు ః ఆంధ ప్రదేశ్‌ 


సాహిత్య అకాడ మీ, 1982. 
396 


రావురాజు. బి.తెలుగం జావపద గేయం సాహిత్యము. హైదరాబాదు : జానపద విజ్ఞాన 
ప్రచురణలు, 1978. 


రామానుజరావు, దేవులపల్లి (సం) తెలుగులో పరిశోధన, హైదరాబాదు : ఆంధ ప్రదేశ్‌ 
సాహిత్య అకాడమి,1983. 

రా ధాకృష్ణశర్మ చల్లా రావంక థ - దాజ్మి ణాత కవులు, (వ్యా) సాహిత్య సవ౮ారాధన. వుధంరః 
లక్ష్మీనారాయణ (గ్రంథమాల, 1996. 

లక్ష్మీరంజనం, ఖండవల్లి, ఆం(ధ్ర పాహత్య సం[గ్రహవలు, హైదరాబాదు: వేంకటరవుణ 
పబ్లిషింగ్‌ హౌస్‌, (ప్రమ, నాల్గవ ముద్రణ, 1949. 

లక్ష్మీరంజనం, ఖండవల్లి (సం.) ఆం(ధ్రవాజ్మయావలు, ఆంధ్ర ప్రదేశ్‌ విజ్ఞాన సర్వస్వము, (రెం. సం.) 
హైదరాబాదు : ఆం(ధ్రరచయితల సంఘం, 1974. 

లక్ష్మీకాంతం, పింగళి, ఆంధ్ర సాహిత్యచ రిత్ర, హైదరాబాదు : తెలుగు సాహిత్య అకాడమి, 1974. 

లక్ష్మీకాంతవ్ము, ఊటుకూరి, ఆం(ధ్ర కవయిత్రులు, రాజవుండ్రిః వెంజెస్టిక్‌,1958. 

విజయభారతి, బి. తెలుగుసాహిత్య కోళశవలు (శా (ప్ర - విఘంటువు). (సంకలనం) హైదరాబాద్‌; 
తెలుగు ఆకాడమి, 1980. 

విలియమ్‌, ఆర్‌, పార్కర్‌ (సం.) ఎం.ఎల్‌. ఏ, స్టైల్‌ షీట్‌, (వాడరవ్‌ లాంగ్వేజ్‌ అపోషిటేంషవ్‌), 
హైదరాబాదు. అమెరికన్‌ స్పడీన్‌రీసెర్స్‌ సెంటర్‌, 1970. 

విశ్వనాథరెడ్డి, కేతు. దృష్టి (వ్యాసాలు), హైచరాబాదః విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1998. 

వీరయ్య, నరాల. కన్యాశుల్కం, తొలివంలి కూర్చుల తులనాత్మక పరిశీలన. తిరుపతి: 
సునందా పబ్లిషస్స్‌,1994. 

వీరభద్రయ్య, ముదిగొండ. వేంజర్‌ (క్రిటిక్స్‌ ఆఫ్‌ వోడరవ్‌ తెలుగు లిటరేచర్‌. 
విజయవాడ: పల్లవీ పబ్లికేషన్స్‌, 1998. 

వీరభద్రవవూర్తి, వబదిగొండ. వందేవంత రం స్వాతం[త్రోద్యవం చరిత్ర, హైదరాబాదు: 
అంధ్రసారస్వత పరిషత్తు, 1977. 

వీరభద్రరావు, కొత్త పల్లి. తెలుగం పాహిత్యవఎపై ఇంగ్లీషు ప్రభావవలు న్యూఢిల్లీ ప్యాకల్రీ 
ఆఫ్‌ ఆర్ట్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ, 1956. 

వీరభద్రరావు, చిలుకూరు. ఆం(ధ్రచ రిత్రవలు (వదూ. భా) రాజవుహేం(ద్రవరవబు) వునోరవూ 
ము[ద్రాశరశాల 1916. 


397 


వీరేశలింగం, కందుకూరి. ఆంధ్ర కవుల చరిత్రవలు, రాజవహేంద్రవరవు: హితకారిణీ 
నవాజవటు, 1978. 


వీరేశలింగం, కందుకూరి . కందుకూరి రచవలు (వాల్గవ పంపుట). (సం.] అక్కిరాజు 
రమాపతిరావు హైదరాబాదు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1986 


వేంకట నారాయణరావు, కె. ఆం(ధ్ర వాజ్మయం చరిత్ర పంగ్రహవలు. చెన్నపురి: వావిళ్ళరాము 
స్వామి శా(స్తులు. 1967. 


వేంకటావధాని, దివాకర్ల, ఆం(ధ్ర వాజ్మాయు చరిత్రవల్ను హైదరాబాదు: ఆంధ్ర సారస్వతపరిషత్తు, 
ప్రవు. 1958, పద్నా. ము.1974. 


వెంకట సుబ్బారావు, తంగిరాల. కాటవంరాజు కథ (వెలు.పం,ద్వి.పం) హాదరాబాదు: 
ఆంధ ప్రదేశ్‌ సాహిత్య అకాడమి.1976 & 1978 


వేంకట రావురాజు, కలిదిండి. (సం) తెలుగు పాహత్య చరిత్ర. హైదరాబాదు: తెలుగు 
అకాడమి,1986. 


వేంకట సత్యనారాయణ మూర్తి, బులుసు, (వ్యాఖ్యా) అప్పకవి. అప్పుక వీయంం. రాజముండ్రి: 


రోహిణి పబ్లికేషన్స్‌, 1996. 


శవుంతకవుణి, పండా. తెలుగం సాహిత్యవలులో రావంక భ. హైదరాబాదు: ఆంధ్ర సారస్వత 
పరిషత్తు, 1972 


శరత్‌ జ్యోత్స్నా రాణి, ఎస్‌.(సం) సాహితీవబూర్తుల (ప్రశస్తి. హైదరాబాదు: స్వీయ ప్రచురణ, 
1997. 


శరత్‌ జ్యోత్స్నా రాణి, ఎస్‌. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల బతంకవం్ము పాటలు 
సావూాజికాంశాల పరిశీలన, హైదరాబాదు : స్వీయ ప్రచురణ, 2001. 


శరత్‌ జోల్నా రాణి, స్వాతం[(త్ర్యావంతర కవిత్వం-వ స్తువు-రరాపం 
శిల్పం, హైద రాబాదంజ్యోత్స్నాకలాఫీలం, ప్రచురణ 2003. 

శాస్త్రి, ద్వానా, తెలుగు పాహత్య చరిత్ర హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1998. 

శేషయ్య, చాగంటి, ఆంధ్రకవితరంగిణి (14 సం.లు). కపిలేశ్వరపురము : వాళ్ళరానుస్వామిశా స్తులు 
1949-74. 

శ్రీశ్రీ వంవగంరజాడ, (కూర్చు: చలసాని ప్రసాద్‌), విశాఖపట్టణం : విరసం ప్రచురణలు, 


1988. 


398 


శ్రీశ్రీ వుహా(ప్రస్థానం, (తొ.కు 1940) (కూర్చు : చలసాని ప్రసాద్‌) విశాఖపట్టణం: 
విప్లవ రచయితల సంఘం, ఆం(ధ్ర (ప్రదేశ్‌ (ప్రచురణ, 1999. 


(గ్రీరావువచూర్తి, గురజాడ : క విజీవిత వులు విశాఖపట్టణం, గురజాడ (శ్రీరావువార్తి స్మారక 
(ప్రచురణలు, పు.ము. 2000. 


సంగయ్య, ఎల్‌. ఆరుద్ర జీవితం-రచవలు సవం([గ్ర పరిశీలన. నందిగావు : మాధురీ 
(ప్రదురణలు,1991. 


సత్యనారాయణ, ఎస్వీ. రేఖాచిత్రాలు. హైదరాబాదు : ఆం(ధ ప్రదేశ్‌ అభ్యుదయ రచయితల 
సంఘం, 1987. 


సత్యనారాయణ, ఎస్వీ. (సం.) దళిత వాద వివాదాలు, హైదరాబాదం: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ 
హౌస్‌, 2000. 


సత్యనారాయణ, మధునాపంతుల. ఆం(ధ్రరచయితలు. రాజనుహేంద్రవరం : అద్దేపల్లి అండ్‌ 


కంపెనీ. 
సుందరం, ఆర్వీయస్‌. ఆం(ధ్రుల జావపద విజ్ఞానం, హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం. 1992 


సుందరం, ఆర్వీయస్‌. పరిశోధన పద్ధతులు. హైదరాబాదు : యువభారతి, హైదరాబాదు 
1990. 


సుదర్శనం, ఆర్‌. ఎస్‌. పాహత్యవే పథ్యం రాజవుండ్రి 2 ఆర్‌.వసుంధరాదేవి ప్రచురణ, 1983 
సుదర్శనం, ఆర్‌.సాహత్యంలో దృక్పథాలు, విజయవాడ : నవోదయ పబ్లిషర్స్‌, 1968. 


సుభాని, ఎస్‌.వేవంన జీవితవలు సాహెత్యవలు 2 సవం(గ్ర పరిశీలన ._ పొన్నూరు: విశ్వశాంతి 
ప్రచురణ, 1988. 


సుబ్రహ్మణ్యం, జి.వి. ఆంధ్రసాహిత్య వివుర్శ- ఆంగ్ల ప్రభావం. సికిందరాబాద్‌ : యువభారతి, 
1983. సుబ్రహ్మణ్యం, జి.వి. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, హైద రాబాదుః 
తెలుగు అకాడమి. 1991 

సుబ్రహ్మణ్యం, జి.వి. జీవియసవ్యాపాలు. హైదరాబాదు : (శ్రీవాణీ ప్రచురణలు, 1993. 

సుబ్రహ్మణ్యం, పి. ఎస్‌. ద్రావిడ భాషలు, హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయం, 1994. 

సుశీల.టి. ఆం(ధ్ర ద్విపద సాహిత్య చరిత్ర. సికింద్రాబాద్‌ : ఆంధ్ర ప్రదేశ్‌ బుక్‌ డి గ్రిబ్యూటర్స్‌ 
1979. 


399 


సూర్యనారాయణ, కొండేపూడి. వాల్మీకి, వ్యాపకృత ఇతిహాసాలలో, ఆం(ధ్రంల చరిత్రలో 
అపళు(త్రంలకు- పుశ్రుతులు. తణుకు 2 స్వీయ (ప్రచురణలు, 1981. 


సూర్యకువూరి, ఎస్‌.వి. తెలుగులో సాహిత్య చరిత్రలు, (ఎం. ఫిల్‌. అముద్రిత సిద్ధాంతవ్యాసం) 
హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ, హైదరాబాదు. 1989. 


సూర్యనారాయణ శాస్త్రి, మల్గాది. పంప్కృత వాజ్మయ చరిత్ర. (మొ. సం- 1982, ద్వి. సం,తృ.ము 
1982.ద్వి.వట.,) హైదరాబాదు : ఆం(ధసారస్వత పరిషత్తు. 


సెలెజ్‌నోవ్‌, ఎల్‌. ఫెతిసోవ్‌, వి.శాస్త్రీయం కవత్యావిజం అంటే ఏమిటి. హైదరాబాదు: 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హొస్‌, 1987. 


హనుమద్చ్భా స్త్రీ, ఇంద్రగంటి ఆరుయుగాల ఆం(ధ్రకవిత. హైదరాబాదు: సారస్వత పరిషత్తు, 1986. 
పత్రికలు 

అభ్యుదయ - (వివార్శ విశేష సంచిక) మా.స,1980. ఆగస్టు 

ఇండియాటుడే (తెలుగు) వార్షిక సాహిత్య సంచిక-1995. 

(ప్రజాశక్తి (ది.ప.) 4-7-2003, హైదరాబాదు 

(ప్రజాసాహితి వ విజయవాడ, ఆగస్టు,1992 

(ప్రజాసాహితి కన్యాశుల్కం ప్రదర్శన శతజయంతి సంచిక (మాసపత్రిక) (సం) నిర్మలానంద, 

భారతి (వ౮.ప)1951 జూలై. 

భారతి (మవూ.ప) (సెప్టెంబరు,1954) 

భారతి (చూ.స) 1955 డిసెంబరు 

భారతి (వూ.ప) 1961 నవంబరు. 

భారతి (చూప) 1964 ఏప్రియల్‌ 

భారతి (మూ.ప) 1965 జూన్‌ 

భారతి (చూస) 1966 ఫిబ్రవరి 

భారతి (మూ.ప) 1967 ఫిబ్రవరి 

మిసిమి (వూ.ప) 1998 సెప్టెంబరు. 


